‘HGesathen-2 


7 (1780 నుండి 1947 వరకు బ్రిటిష్‌ వలస పాలకులకు వ్యత్తిరేకంగా సాగిన పోరాటాల్లలో పాల్గొన్న 
| భారత ఉపఖండం తోని ముస్లింయోధుల చిత్రపటాలు, సంక్షిప్త వివరాలు) 
జ జ 


WHE IMMORTALS-2 


(Portraits and brief biographical sketches of Muslim Heroe of Indian subcontinent 
who fought against the.British Colonial Rulers from 1780 to 1947) a 


= a 


~re 
e7) 
"E N 


FA a 
wf |, 


సయ్యద్‌నశీర్‌ అహమ్మద్‌ «SYED NASEER AHAMED y 


owHesatven — 


(1780 నుండి 1947 వరకు బ్రిటిష్‌ వలస పాలకులకు వ్యతిరేకంగా సాగిన పోరాటాలలో పాల్గొన్న 
భారత ఉపఖండంలోని ముస్లిం యోధుల చిత్రపటాలు, సంక్షిప్త వివరాలు) 


THE IMMORTALS -2 


(Portraits and brief biographical sketches of The Muslim Heroes of Indian subcontinent 
who participated in the struggles against the British Colonial Rulers from 1780 to 1947) 


సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


SYED NASEER AHAMED 


AZAD HOUSE OF PUBLICATIONS 


# Flat No. C-2, Sreerams Arcade, Amaravathi Road 
UNDAVALLI - 522501, 
Tadepalli Mandalam, Guntur Dist., 
ANDHRAPRADESH. 
Mobile: 9440241727, E-mail: naseerahamedsyed@gmail.com 


CHARITHAARDHULU - 2 


(In Telugu) 

THE IMMORTALS - 2 
(In English) 

By Syed Naseer Ahamed 


English Translation : 
B.V.K Purnanandam (Guntur) 


© All Rights Reserved with Syed Naseer Ahamed 


Publication No. 26 
Year of Publication : 2022 


Artist & Cover Design : Shaik Abdulla, (Vijayawada) 
Vajragiri Justice (Vinukonda) 


Matter Setting : Nalabothula Jayaraju, Deepthi Graphics (Vinukonda) 


Printed at 
Swamy Printers, Vijayawada. 


Copies available with: 


Azad House of Publications 
Flat No. C-2, Sreerams Arcade, Amaravathi Road. 
Undavalli - 522 501, 

Tadepalli Mandalam, Guntur Dist. Andhra Pradesh, India 
Mobile: 9440241727, 

E-mail: naseerahamedsyed@gmail.com 


Sole Distributors : 


Telugu Book House 


3-3-862, Kachiguda X Cross Roads, 
Hyderabad-500 027, Telangana State 
Mobile : 040 - 65347374 


all other Prominent Book Sellers of the Country 


Rs. 1000-00 


నా బాల్యమిత్రులు 
శీ చివరాతి dotag 


మతి మహాలక్ష్మమ్మ Tat) 
దివ్యస్మ se 

ఈ [గ్రంథ ప్రచురణకు 
ఆర్థిక-హార్థిక సహకారం అందించినందుకు 
ప్వ్రాదయపూర్వక 


టన్వయంటుంలు 


చీ 


ఖీ శివరాత్రి కోటయ్య- 


ఖీ శివరాత్రి చంద్రమౌళి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం గుంటూరు జిల్లా నరసరావుపేటలో శ్రీమతి శివరాత్రి 
మహాలక్ష్మమ్మ (1930-2006), శ్రీ శివరాత్రి కోటయ్య (1923-1997) లకు 1958 జనవరి ఎనిమిదిన జన్మించారు. 
శివరాత్రి కోటయ్య 'బేల్లార్‌ DRT ముక్కుసూటి తనం, నిబద్దత, నిమయబద్దత, సమయపాలనకు నిలువెత్తు నిదర్శనంగా 
నిలచిన వ్యక్తి. బ్రతుకు సమరంలో విజయకేతనం ఎగురవేయడానికి చదువు అవసరం విలువ తెలిసిన వ్యక్తి కావడంతో 
బిడ్డలకు మంచి చదువు చెప్పించారు. మంచి చదువులు చదువుకున్న ఆయన బిడ్డలు కొంతమంది ఉన్నతాధికారులుగా 
ఉద్యోగాలు చేయగా మరికొందరు వ్యాపార రంగంలో స్థిరపడి, సామాజిక సేవా-సహాయ కార్యక్రమాలతో పేరుప్రఖ్యాతులు 
సంపాదించుకున్నారు. శివరాత్రి కోటయ్య-శివరాత్రి మహాలక్ష్మమ్మల ఎనిమిది మంది సంతానంలో నాల్గవ వారైన 
శివరాత్రి చంద్రమౌళి స్వయం కృషి మాత్రమే మనిషిని ఉన్నత శిఖరాలను చేర్చుతుందంటూ తల్లి-తండ్రులు చూపిన 
బాటలో ముందుకు సాగారు. సంక్లిష్ట సమయాల్లో ఎటువంటి భేషజాలకు పోకుండా కుటుంబాన్ని ఆర్థికంగా 
ఆదుకునేందుకు తండ్రికి చేదోడుగా నిలచి శ్రమైక జీవన సౌందర్యాన్ని చంద్రమౌళి వంట పట్టించుకున్నారు. ప్రతి 
తరగతిలో ఉత్తమ ఫలితాలను సాధిస్తూ మున్ముందుకు సాగిన చంద్రమౌళి నరసరావుపేటలోని శ్రీ సుబ్బరాయ నారాయణ 
కళాశాలలో B.Com., ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. ఆ తరువాత ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో M.Com., 
M.B.A. లో కూడా ప్రథమశ్రేణి సాధించారు. 1981లో భారత ప్రభుత్వరంగ Hog SS ఇండియా లిమిటెడ్‌” ఆధికారిగా 
అస్సాం రాష్ట్రంలో అడుగు పెట్టారు. అస్సాం, మహారాష్ట్ర చత్తీస్‌ఘడ్‌, ఒరిస్సా రాష్ట్రాలలోని కోల్‌ ఇండియా లిమిటెడ్‌ 
వారి వివిధ విభాగాలలో ఉన్నతాధికారిగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తూ పలు పదోన్నతులను పొందారు. 
మంచి ధారణశక్తి సంక్లిష్ట విషయాలను కూడా సులభంగా గ్రహించ గల శక్తిసామర్థ్యాలను చిన్నతనంలోనే సంతరించుకున్న 
చంద్రమౌళి, ఆకళింపు చేసుకున్న విషయాన్ని మాట పూర్వకంగా, రాత పూర్వకంగా మరింత ఉన్నతంగా వ్యక్తీకరించడం 
లోను, తన సిబ్బందికి మార్గదర్శకం చేసి సత్ఫలితాలు రాబట్టడంలోను ప్రత్యేకత చాటుకున్నారు. ఆ కారణంగా 2009లో 
చైనా రాజధాని బీజింగ్‌లో జరిగిన అంతర్జాతీయ సదస్సుకు SS ఇండియా లిమిటెడ్‌కు ప్రాతినిధ్యం వహించారు. ఆ 
తరువాత 2012లో సంస్థ మార్కెటింగ్‌ వ్యవహారాల మీద విశిష్ట సూచనలు చేసినందుకు గాను, 2015లో బొగ్గు 
నాణ్యతాభివృద్ధి విషయంలో అందించిన ఆచరణాత్మక నిర్దిష్ట సూచనలకు గాను భారత ప్రభుత్వ కేంద్ర బొగ్గు మంత్రిత్వ 
శాఖ ప్రశంసా పురస్మారాలతో సత్మరించింది. 2017లో SS ఇండియా లిమిటెడ్‌” జనరల్‌ మేనేజర్‌గా పదవి విరమణ 
చేసిన చంద్రమౌళి నరసరావుపేట చేరుకున్నారు. మన సంపాదన మన కోసం మాత్రమే కాదు మనవాళ్ళందరి కోసమన్న 
ఆదర్శ భావజాలాన్ని తల్లి మహాలక్ష్మమ్మ, తండ్రి శివరాత్రి కోటయ్య నుండి పుణికి పుచ్చుకున్న చంద్రమౌళి తన 
కుటుంబ సభ్యుల సంక్షేమం -అభ్యున్నతికి మాత్రమే కాకుండా తన పరిచయస్తుల అభివృద్ధికి కూడా చేయూత నిచ్చారు, 
చేయూత నిస్తున్నారు. చిన్నతనం నుండి సాహిత్య పఠనం పట్ల ఆసక్తి, అభిరుచి కలిగిన ఆయన ప్రఖ్యాత సాహితీ 
సృజనకారుల తెలుగు-ఆంగ్ల గ్రంథాలను ఎన్నిటినో సమకూర్చుకున్నారు. ఆ అరుదైన ఉత్తమ సాహిత్యంతో తన 
(గ్రంథాలయాన్ని అలంకరించుకుని, ఆ గ్రంథాలను నిశితంగా అధ్యయనం చేస్తూ ఆ (Nome విశిష్టతలను, ఆ రచయితల 
ప్రత్యేకతలను విశ్లేషిస్తూ తద్వారా కలిగిన ఆనందాన్ని సన్నిహిత మిత్రులతో పంచుకుంటున్నారు. మంచి సాహిత్యం 
ఆదర్శ సమాజ నిర్మాణానికి సహకరిస్తుందన్న నమ్మిక కలిగిన వ్యక్తి కావడం వలన సమాజ హిత సాహిత్య సృష్టి చేస్తున్న 
కవులు-రచయితలకు ఆర్థిక -హర్థిక చేయూతనిస్తున్న ఆదర్శనీయులు శివరాత్రి చంద్రమౌళి. * 


SRI SIVARATHRI CHANDRAMOULI was born on 8 January, 1958 
to Srimathi Sivarathri Mahalakshamma (1930-2006) and Sri Sivaarathri Kotaiah (1923-1997) 
in Narasaraopet of Guntur district in Andhra Pradesh. Sri Sivarathri Kotaiah was a foreman in 
masonry and was known for his straightforwardness, commitment, discipline and punctuality. 
As a person who knew well how essential education was for achieving success in life, he got 
his children well educated. While some of his children became senior officers, others settled in 
business field and made a mark for them in social work. Sivarathri Chandramouli, who was 
the fourth among the eight children of his family, believed that self-help alone could lead a man 
to ahigh position and followed the path shown by his parents. He knew the beauty and dignity 
of labour even when he was a student and he used to extend a helping hand to his father 
whenever his family was in critical financial situation. Living up to the expectations ofhis father 
and achieving good results in every class he studied, Chandramouli passed B.Com in first class 
from Sri Subbaraya & Narayana College, Narasaraopet. Later he did his M.Com.and M.B.A. 
from Acharya Nagarjuna University and passed both the degrees in first class. In 1981 he 
started his career as an officer in Coal India Limited, a public sector unit, in Assam. Discharging 
his duties ably as a senior officer in Assam, Maharashtra, Chattisgarh and Orissa, he got several 
promotions. Asa person who has cultivated good memory and the ability to grasp complex 
issues with ease right from his childhood, Chandramouli has been good at communicating his 
ideas with clarity and made a mark in his career by guiding his staff properly and extracting 
good output from them. That was why he led a delegation of Coal India Limited to an international 
conference in Beijing, the capital of China in 2009. The Union Ministry of Coal, Government 
of India, honoured him with a certificate of Appreciation for his valuable suggestions on 
Marketing Affairs of the Company in 2012 and for his practical and specific suggestions for the 
improvement of quality of Coal in 2015. Chandramouli, who retired from service in 2017 as 
General Manager of Coal India Limited, settled down in Narasaraopet. As a person who 
imbibed the ideal of his parents who used to say that what they earned was not only for 
themselves but for the needy, Chandramouli started extending financial help not only to his 
relations but also to his friends. Right from his childhood he has been in the habit of reading 
books on literature and has a good collection of books by many creative writers in English and 
Telugu in his library. Now he is relishing the beauty of those books by sharing his pleasure with 
his close friends. He is also extending financial and moral help to writers and poets who are 
making their efforts to create exemplary literature, as he believes that good literature helps 
build an exemplary society. + 


vi 


01. 
02. 
03. 
04. 
05. 
06. 
07. 
08. 
09. 
10; 


పరిచయ వాక్యం 

ఆప్త వాక్యం 

నా మాట 

చిత్రపటాల పట్టిక 

స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలు 
ధన్యవాదాలు 

సంప్రదించిన గ్రంథాలు-పటత్రికలు, ఇతరాలు 
మా ప్రచురణలు 

రాబోవు గ్రంథాలు 

రచయిత గురించి 


vii 


ఇందుల ... 


09-14 
15-16 
17-24 
25-29 
31-340 
343-344 
345-352 
353-360 
359 
361-366 


INSIDE 


01. 
02. 
03. 
04. 
05. 
06. 
07. 
08. 
09. 
10. 


Introductory Note 

A Friendly Note 

Writers Note 

List of Portraits 

Portraits of Freedom Fighters 
Acknowledgments 
Bibliography 

Our Publications 
Forthcoming Books 

About Author 


viii 


09-14 
15-16 
17-24 
25-29 
31-340 
343-344 
345-352 
353-360 
359 
361-366 


aHa 305.0 ! 


ప్రోఫెసర్‌ రాం పునియాని 
చైర్మన్‌ 
సెంటర్‌ ఫర్‌ స్టడీ ఆఫ్‌ సొసైటీ అండ్‌ సెక్యులరిజం 


ముంబాయి 


ముస్లిం దేశభక్తులు : చరితార్దులు-2 


ఖౌరత దేశంలో అల్పసంఖ్యాక వర్గాలను ద్వేషించే ధోరణి విపరీతంగా పెరుగుతున్నది. అది ప్రధానంగా 
ముస్లింల వైపు ఇంకా క్రిస్టియన్ల వైపు ఎక్కుపెట్టబడింది. ముస్లింల పట్ల వ్యక్తమవుతున్న ఈ ధోరణి అపోహలు, 
అవాస్తవాలు, పక్షపాతాలు మరియు మూస ధోరణుల చుట్టు నిర్మితమైంది. ఈ అపోహల మూలాలు మధ్య 
యుగాల భారతదేశ చరిత్ర లోనూ స్వాతంత్రోద్యమం లోనూ మరియు ఈనాటి ముస్లింల జీవన పరిస్థితులలో 
ఉన్నాయి. అలాంటి అపోహలలో ఒకటి జనబాహుళ్ళంలో ప్రాచుర్యం పొందింది. స్వాతంత్రోద్యమంలో ముస్లింల 
భాగస్వామ్యం లేదని, వాళ్ళు తమ కోసం వేరే దేశం కోరారని, వాళ్ళ వేర్పాటు వాదం వలననే దేశ విభజన 
జరిగిందన్నది ఆ అపోహ. 


ఈ అపోహ కంటె సత్యదూరమైన విషయం మరొకటి ఉండదు. హిందువులతో సమ ఉజ్జీగానూ భారత 
దేశపు ఏ ఇతర మత జనసముదాయానికి తగ్గకుండానూ ముస్లింలు స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. ముస్లింల 
పట్ల ద్వేషాన్ని తొలగించడానికి ఈ అపోహలతో పోరాడటం చాలా అవసరం. ఎందుకంటే హింసకు దాని 
పర్యవసానంగా జరిగే వెలివేతకు పునాది ఈ అపోహ మాత్రమే. ముస్లింలందరూ వేర్పాటు వాదులే అనే అపోహను 
తొలగించడంలో కొందరు పండితులు, పరిశోధకులు దేశానికి సమర్ధవంతమయిన సేవలు అందించారు. అటువంటి 
వారిలో ఒకరు రచయిత సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌. ఈ రచయిత గత కొన్ని దశాబ్దాలుగా ఎంతో శ్రమకోర్చి ఈ 
విషయాన్ని పరిశోధిస్తూ ఎన్నో మంచి [గ్రంథాలను మరియు ఇతర విద్యాపరమయిన సమాచారం మన ముందుకు 
తెచ్చారు. దానిని కేవలం పరిశోధన, రచనకు పరిమితం కాకుండా తన కృషిఫలాన్ని (ప్రజానీకం అందుబాటులోకి 
తేవడానికి తన శక్తి మేరకు సయ్యద్‌ అహమ్మద్‌ (శ్రమిస్తున్నారు. తెలుగు, ఆంగ్ల భాషల్లో మాత్రమే కాకుండా ఇంకా 
ఇతర భాషల్లో కూడా తన [గ్రంథాల ప్రచురణకు ఈ రచయిత కృషి చేస్తున్నారు. 


మతపరంగా ఆలోచించడం వలన ఆ మతానికి చెందిన జనసముదాయం అంతటిని ఒకే గాటన కట్టేస్తున్నారు. 
సంకుచిత ఆలోచనల వలన హిందువులందరికి ముస్లింలందరూ వ్యతిరేకమేనన్న భావన కలుగుతుంది. ముఖ్యంగా 


బహదూర్‌ షా జఫర్‌ నాయకత్వంలో సాగిన ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం తరువాత బ్రిటిష్‌ వాళ్ళే 
విభజించు-పాలించు అనే తమ విధానం ద్వారా ఈ రకమైన ఆలోచనను పెంచి పోషించారు. ఈ పోరాటంలో హిందువులు, 
ముస్లింలు భుజం భుజం కలిపి ఈస్ట్‌ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా పోరాడారు. ఈ పోరాటం బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని 
కుదిపివేసింది. ఈ దేశాన్ని పాలిస్తూ దాని సంపదను దోచుకోవాలంటే ముస్లింలకు వ్యతిరేకంగా హిందువులను పురికొల్సి 
తీరాలని బ్రిటిష్‌ వాళ్ళు తీర్మానించుకున్నారు. ముస్లింల పాలన నుండి హిందువులకు విముక్తి కలిగించే వారిగా తమను 
తాము అభివ్యక్తీకరించుకున్నారు. OSH వారిచే భారతీయులకు పరిచయం చేయబడిన చరిత్ర గ్రంథాలు ఆ రకమైన 
దృక్పథాన్నే వ్యక్తీకరించాయి. 


మతవాదాన్ని చేపట్టిన హిందూ మహాసభ, ఆర్‌.యస్‌. యస్‌. ఒకవైపు, ముస్లిం లీగ్‌ మరోకవైపున ఈ చారత్రిక 
దృక్పథాన్ని అంది పుచ్చుకున్నాయి. ప్రధానంగా మధ్యయుగపు చరిత్ర చుట్టూనే మత విద్వేష పునాదుల మీద చరిత్ర 
నిర్మాణం ప్రారంభమయ్యింది. తర్వాత స్వాతంత్రోద్యమం పురోగమించే క్రమంలో మత శక్తులు దీనికి దూరంగా 
ఉండేవి. సమాజంలోని ఉన్నత వర్గాలయిన భూస్వాములు, సంస్థానాధీశుల నుండి మత శక్తులు పుట్టుకొచ్చాయి. 
“విభజించు - పాలించు” విధానాన్ని తెలివిగా ఉపయోగించడంతో హిందువులు, ముస్లింలు వేరు వేరు నియోజకవర్గాలుగా 
ఏర్పడానికి అది దారి తీసింది. దీనితో ఇతర సాంఘిక సముదాయం పట్ల ద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి రంగం 
సిద్ధమయ్యింది. కాలక్రమంలో ఈ విభజన రేఖలు బలపడ్డాయి. 


హిందూ మహాసభకు చెందిన సావర్శార్‌ మొదటగా 1924లో ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఆ తర్వాత 
పాకిస్థాన్‌ అనే పదాన్ని చౌదరి రహమత్‌ అలీ సృష్టించగా ముస్లింలు అధిక సంఖ్యాకులుగా ఉన్న ప్రాంతాన్ని PEPI 
విడగొట్టాలన్న తీర్మానాన్ని ముస్లింలీగ్‌ అధినేత జిన్నా ప్రతిపాదించాడు. ముస్లింలు అందరికి ముస్లిం లీగ్‌ ప్రతినిధి సంస్థ 
కాదు. కానీ వాళ్ళు తమను అలా అభివర్ణించుకున్నారు. బ్రిటిష్‌ వాళ్ళు వారికి ఆ స్థాయిని ఇచ్చారు. హిందూ మతవాదులు 
కూడా వాళ్ళను ముస్లింలందరి ప్రతినిధులుగా పరిగణించారు. అందువలన కొద్దిమంది ఉన్నతవర్గాల వారికే ఓటు 
హక్కును పరిమితం చేశారు. ఆ ఉన్నత వర్గాలే ముస్లింలీగ్‌ కు ప్రధాన ఆధారం. 1940 తర్వాత వాళ్ళు కూడా ఎన్నికల 
పరంగా బలపడ్డారు. అప్పటికీ వాళ్ళు ముస్లింలలో అల్పసంఖ్యాకులకే ప్రాతినిధ్యం వహించారు. కాంగ్రెస్‌ హిందువుల 
పార్టీగా పరిగణించబడనప్పుటికి అది అన్ని మతాల వాళ్ళు సమానంగా పాల్గొనే విశాల వేదికగా ఉండేది. అత్యధికసార్లు 
SOND అధ్యక్షుడిగా ఉండిన మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ చివరి వరకు దేశ విభజనను వ్యతిరేకించారు. ఖాన్‌ 
wand గఫార్‌ఖాన్‌ మరియు adds, దేవ్‌బంద్‌ లకు Bods మౌలానాలు దేశ విభజన డిమాండ్‌ను పూర్తిగా వ్యతిరేకించారు. 
ఈ విషయాలు (ప్రజల ఎరుకలోకి రాకుండా ఉద్దేశ్యపూర్వకంగా వారి పాత్రను తక్కువ చేసి చూపడం జరిగింది. 


ఇవి కొన్ని ఉదాహరణు మాత్రమే. ప్రజలు జిన్నాను ఆయన చేసిన పాకిస్థాన్‌ డిమాండ్‌ను గుర్తుంచుకుంటారు. 
కానీ 1940లో పాకిస్థాన్‌ తీర్మానం చేసిన ఐదు వారాలలోపే సింధ్‌ ప్రధాని అల్లాబక్ష్‌ ఆజాద్‌ హింద్‌ కాన్ఫెరెన్స్‌ నిర్వహించి 
విభజన డిమాండ్‌ను వ్యతిరేకించిన విషయం మాత్రం చాలా మందికి తెలియదు. ముస్లిం సమాజంలోని అన్ని వర్గాల 
నుండి వచ్చిన ప్రతినిధులతో ఈ సమావేశం ఢిల్లీలో జరిగింది. ముస్లిం మహిళలు కూడా పాల్గొనడానికి ఏర్పాట్లు 


చేయబడ్డాయి. ఈ సమావేశం ఉత్సాహపూరితంగా జరగడమే కాకుండా అర్జాల్‌ మరియు ఇతర పేద ముస్లిం వర్గాలతో 
సహా ముస్లింలందరికి ప్రాతినిధ్యం వహించింది. పాకిస్తాన్‌ వేర్పాటు డిమాండ్‌ను వ్యతిరేకిస్తూ చేసిన తీర్మానాలను, 
ప్రసంగాలను ఆ సమావేశంలో పాల్గొన్న వారందరూ బలపర్పారు. పాకిస్థాన్‌ వేర్పాటు వలన పేద ముస్లింలకు 
(ప్రయోజనాలకు తీవ్రమైన హాని జరుగుతుందని ఆ సమావేశంలో పాల్గొన్న వరత భావించారు. ఈ సమావేశంలో 
అనేక ముస్లిం సంస్థలు మనస్ఫూర్తిగా పాల్గొన్నాయి. మత రాజకీయాలను వ్యతిరేకించాలని ఆ సమావేశం అధ్యక్షుడు 
అల్లాబక్ష్‌ పిలుపునిచ్చారు. సంయుక్త స్వతంత్ర భారతదేశం కోసం ఎదురు చూసారు. దానికి హాజరయిన ప్రముఖులలో 
ఆసఫ్‌ అలీ, హుమాయూన్‌ కబీర్‌ తదితరులు ఉన్నారు. భారతదేశపు ముస్లిం ప్రజానీకంలోని అట్టడుగు పేదవర్గాలకు 
ఆ సమావేశం ప్రాతినిధ్యం వహిస్తున్నట్టుగా ఆ సమావేశాన్ని నిర్వహించిన ఆజాద్‌ ముస్లిం బోర్డు ప్రకటించింది. 


ఈ విభజనను వ్యతిరేకించడంలో అల్లా బక్ష్‌ అత్యంత నిబద్దత కలిగి ఉండేవాడు. సరిగ్గా ఆ కారణంగానే అయన 
హత్యకు గురయ్యాడు. మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌, ఖాన్‌ అబుల్‌ గఫార్‌ ఖాన్‌, షిల్లీ నోమాని, హస్రరత్‌ మోహాని, 
అష్టాఖుల్లా ఖాన్‌, ముక్తార్‌ అహమ్మద్‌ అన్సారి వంటి ఇతర ప్రముఖ ముస్లిం నాయకులు స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. 
దేశ విభజనను వ్యతిరేకించారు. TOs, దేవ్‌బంద్‌ లాంటి ధార్మిక సంస్థలకు చెందిన మౌలానాలు మాత్రమే కాకుండా 
జమాయిత్‌ యే ఉలేమా హింద్‌, మొమిన్‌ కాన్ఫెరెన్స్‌, మజ్లిస్‌ ఏ అర్‌హర్‌ ఇస్లాం, ఆల్‌ పార్టీ షియా కాన్ఫెరెన్స్‌, కృషక్‌ 
ప్రజాపార్టీ, బెంగాల్‌, అహలే హదీస్‌ అంజుమన్‌, వతన్‌ యే బలూచిస్థాన్‌ వంటి పెద్ద పెద్ద సంస్థలు దేశ విభజనకు 
వ్యతిరేకంగా నిలిచాయి. ఈ సంస్థలలో ఎక్కువ భాగం పేద శ్రామిక ముస్లిం జన సముదాయాలకు సన్నిహితంగా 
ఉండేవి. 


ముస్లింలీగ్‌ భారతదేశ ముస్లిం ప్రజానీకానికంతటికి ప్రాతినిధ్యం వహిస్తుంది అనటం పెద్ద తప్పు. తప్పు మాత్రమే 
కాదు తప్పుడు ప్రచారం కూడా. 1908లో ఆవిర్భావం నుండి దేశ విభజన వరకు సాగిన ముస్లింలీగ్‌ ప్రస్థానంలో ప్రతి 
అడుగు వెనుక కన్పించకుండా బ్రిటిష్‌ వారి ప్రమేయం ఉంది. సమాజంలో మతత్వాన్ని రెచ్చగొట్టి విద్యావంతులయిన 
మధ్యతరగతి ముస్లిం (ప్రజానీకంలో కొంత భాగాన్ని తనవైపుకు ఆకర్షించిన ముస్లింలీగ్‌ అత్యధికులుగా ఉన్న సగటు పేద 
ముస్లింల ఆకాంక్షలను ఏనాడూ వ్యక్తపర్చలేదు. 

ఈ విషయాన్ని ప్రజల ముందుకు తెచ్చే ప్రయత్నంలో సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ ఎంతో శ్రమ చేస్తున్నారు. 
మాతృభూమి విముక్తి కోసం ప్రాణాలు అర్పించిన దేశభక్తి పూరిత ముస్లిం స్వాతంత్ర్య సమరయోధుల ఛాయా చిత్రాలను, 
వారి జీవిత విశేషాలను సేకరించడం ప్రశంసనీయం. గత కొద్ది దశాబ్దాలుగా తదేక మనస్ముడయి ఈ కృషి సాగిస్తున్న 
ఈ రచయిత ఈ పనిలో పూర్తిగా నిబద్దుడయి ఉన్నట్టుగా కన్పిస్తున్నది. ఆయన 2014లో ప్రచురించిన 'చరితార్జులు' 
వలె 'చరితార్భులు-2” కూడా మంచి ఆదరణ పొందుతుందని, సమాజంలో ప్రబలంగా ఉన్న అపోహల్ని ఈ (గంథం 
తొలిగిస్తుందని నేను నమ్ముతున్నాను. రాబోయే కాలంలో మరిన్ని గ్రంథాలను సమాజానికి అందిస్తూ తన సమున్నతమయిన 
కృషిని రచయిత సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ కొనసాగిస్తారనే నమ్మకం నాకుంది. * 


xi 


PROF. 
RAM 
PUNITYANI 


CENTER FOR 
STUDY OF 
SOCIETY AND 
SECULARISM, 


MUMBAI 


THE PATRIOTIC MUSLIMS: 
IMMORTALS -2 


Tndia has been going through times where hate against minorities 
has been going up exponentially. This is directed mainly against Muslims 
and also against Christians. Against Muslims the hate has been constructed 
around many misconceptions, myths, biases and stereotypes. These are 
drawn from medieval India, from during freedom movement and from the 
present life situations of the community. One such misconception which 
has been popularized and has been made as a part of social common sense 
is that Muslim separatism resulted in the partition of the country, that the 
Muslims were not the part of freedom movement and they wanted a 


separate nation for themselves. 


Nothing can be farther from truth. The contribution of Muslims in 
freedom movement is on par with Hindus or equal to any other religious 
community in India. Combating misconceptions is very important to 
remove the hate against the community; hate in turn is the foundation of 
the violence and consequent ghettoisation. To remove this misconception 
that Muslims are separatists some scholars and researchers have rendered 
yeomen service to the nation. One among these is the author of this book, 
THE IMMORTALS-2, Syed Naseer Ahamed. The author has painstakingly 
been pursuing the issue for last many decades and has brought forward 


beautiful books and other educational material in this direction. 


Syed Naseer Ahamed is not only researching and compiling the 
material on the issue, he is struggling his utmost to take this material to 
broader sections of society. Along with English and Telugu other languages 


are also in the scheme of things being pursued by the author. 


The communal thinking presents the whole religious community 
in a uniform color. All Hindus against all Muslims is the way they present 
their narrow thinking. This thinking has been promoted by the British 
policy of ‘Divide and Rule’ particularly after the first war of Independence 


xii 


led by Bahadur Shah Jafar. Hindus and Muslims fought shoulder to shoulder against the East India 
Company in this battle. It shook the British Empire and they decided that if they have to rule over this 
country and plunder it, which was their basic goal, then they must pitch Hindus against Muslims. They 
also presented themselves as liberators of Hindus from the tyrannical Muslim rule. The books introduced 


by them presented this view of history. 


This view of history was picked up by those who were practising communalism, Hindu Mahasabha 
- RSS on one side and Muslim League on the other. The foundations of hatred were built mainly around 
medieval history to begin with. Later as freedom movement progressed, the communal forces kept 
aloof from it. Communal forces originated from the elite of the society, the landlords and kings of 
princely states. The clever manipulation of the ‘divide and rule’ policy led to separate electorates for 
Muslims and Hindus. This left the ground open for spreading Hate against the ‘other community’ and in 


due course the divisive lines became strong. 


Savarkar of Hindu Mahasabha first propounded ‘two nation theory’ in 1924. Later the term Pakistan 
was coined by Choudhary Rahmat Ali and Jinnah, the chief of Muslim League, put forward the resolution 
that called for Muslim majority areas to be separated as Pakistan. Muslim League was not the 
representative of all the Muslims, but they presented themselves as being the representative of all 
Muslims, British gave them that status and Hindu communalists also regarded them as being the 


representative of Muslims. 


As such the electoral franchise was restricted to small elite of the country. Muslim League had 
main base among them. They also became electorally strong after 1940s. Still they represented the 


minority of Muslims. 


While Congress was regarded as Hindu party, it was a broad platform in which people of all 
religions participated with equal presence. Maulana Abul Kalam Azad, the one who was President of 
Congress for maximum number of times opposed the partition till the end. People like Khan Abdul 
Gaffar Khan, Maulanas of Barelvi and Deoband totally opposed the demand of partition. They are 


deliberately underplayed and underrepresented in the peoples understanding. 


These are just a few examples. While people remember Jinnah and his demand for Pakistan, not 
many know of Sind’s premier Allah Baksh who within five week of Pakistan resolution in 1940 called 
for ‘Azad Muslim Conference’. This was held in Delhi with thousands of delegates from all sections of 
Muslim community. There was an arrangement for Muslim women also to participate in this. The 
conference was held with full enthusiasm and represented the Muslims as such, Arzal and other poor 


sections of Muslims. 


xiii 


The participants endorsed the talks and resolutions which opposed the demand for separate 
Pakistan. The participants felt that this separate Pakistan will do a great harm to the interests of the 
poor Muslims. There were number of Muslim organizations which whole heartedly participated in the 
conference. The president of Conference Allah Baksh called for opposition to communal politics in 
the society and looked forward to free and Independent composite India. The prominent people who 
attended the conference included Asaf Ali, Humayun Kabir among others. The Azad Muslim Board; the 
organizer of conference declared that it does represent the poor and marginalized section of Muslim 


community of India. 


Allah Baksh was greatly committed to opposing the partition and it is due to this that he was 
murdered. Other great Muslim leaders like Maulana Abul Kalam Azad, Khan Abdul Gaffar Khan, Shibli 
Nomani, Hasrat Mohani, Ashfaq Ullah Khan and Mukhtar Ahmad Ansari also stood with the freedom 
struggle and opposed the partition of India. Apart from the maulanas of Deoband and Barelvi, Muslim 
organizations like Jamiat Ulema-E-Hind, Momin Conference, Majlis-e-Ahrar-Islam, All Parties Shia 
Conference, Krishak Praja Party Bengal, Ahl-e-Hadees and Anjuman-e-Watan (Baluchistan) were the 
major organizations which stood to oppose the demand for partition. Most of these organizations were 


close to the poorer and working sections of Muslim community. 


It is a gross mistake and wrong propaganda that Muslim League represented the Muslims of 
India. Right from its formation in 1906 to the Partition, British played a subtle role in its formation and 
further progression right up to its efforts to communalize the society and win over a part of Muslim 
middle and educated class to its side, but it never expressed the desires of majority of average and poor 


Muslims who were bigger sections of society. 


In his efforts to bring forth this point to the people; Syed Naseer Ahamed has been doing the 
painstaking work. Collecting the photos and profiles of the patriotic Muslims who sacrificed their 
lives for the freedom of the country is a very commendable work. The author seems to be totally 
committed to this work and is single mindedly pursuing it since many decades. I am sure like his THE 
IMMORTALS published in 2014 this THE IMMORTALS - 2 will also be well received in the society 


and will dispel the wrong notions prevalent in the society. 


I am sure the author Syed Naseer Ahamed will continue his noble mission and give more such 


books and related material to society in times to come. 4 


xiv 


esa) 3705,0 ! 


డాక్టర్‌ జఫరుల్‌ ఇస్లాం ఖాన్‌ 


ప్రధాన సంపాదకులు = 'ది మిల్లీ గజిటొ పక్షపత్రిక, జామియానగర్‌, ఢిల్లీ. 
సంచాలకులు 8 దారుల్‌ ముసన్నిఫీన్‌ షిన్లి అకాడమి, ఆజంఘర్‌. 


మన DOSS స్వాతంత్ర సమరయోధుల పైన 
వెలుగుల ప్రసరణకు Say 


సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ ను నేను ఇంతవరకు కలవక పోయినా ఆయన నాకు ప్రియ మిత్రుడు. ఆయన ముఖం నాకు 
తెలుసు. ఆయన నాకు ఫోన్‌ చేసిప్పుడు ఆయన గొంతును కూడా వెనువెంటనే నేను గుర్తుపట్టగలను. విస్మృతికి గురైన వేలాది 
అవిభక్త భారతదేశ ముస్లిం స్వాతంత్ర్య సమర యోధుల చరిత్రలను వెలుగులోకి తేవడం ద్వారా ఆ యోధుల స్మృతికి న్యాయం 
చేకూర్చడానికి అరవిళ కృషి సల్పుతున్న అలుపెరగని Soo యోధుడుగా ఆయన నాకు బాగా ఎరుక. 


పరాయి పాలకుల దాస్యంలో మగ్గుతున్న మాతృభూమిని విముక్తం చేయాలనుకున్న మైసూరు కు చెందిన టిపూ Hers 
నుండి 1947 దాకా స్వాతంత్రోద్యమంలో అసువులు బాసిన, జైళ్ళపాలయిన. ఆస్తి-పాస్తుల జప్పుతో సర్వం కోల్పోయిన వేలాది 
స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను మన స్మృతి ఫథం నుండి తుడిచి వేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్న విషపూరిత రాజకీయాలు 
నడుస్తున్న ఈ రోజుల్లో నశీర్‌ అహమ్మద్‌ చేస్తున్న కృషి గొప్ప దేశ సేవ. 

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 1999 నుండి ఇప్పటి వరకు ముస్లిం స్వాతంత్ర సమరయోధుల గురించి 21 గ్రంథాలను 
తెలుగు, హిందీ, ade, ఆంగ్లం, కన్నడం, తమిళ భాషల్లో ప్రచురించారు. ఈ (గంథాలలో. 1780 నుండి 1947 మధ్యకాలానికి 
చెందిన 155 మంది ముస్లిం స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాలతోపాటుగా ఆయా యోధులకు సంబంధించిన క్లుప్త సమాచారంతో 
2014లో ప్రచురించిన 'చరితార్థులు ఆయన గ్రంథాలలో అతి ముఖ్యమైన వాటిల్లో ఒకటి. 


ప్రస్తుతం మరో 155 మంది ముస్లిం స్వాతంత్ర సమరయోధుల చిత్ర పటాలు, ఆయా యోధులకు సంబంధించిన క్లుప్త 
సమాచారంతో “చరితార్థులు-2” అను బృహత్తర (గ్రంథాన్ని సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ తెస్తున్నారు. ఈ కఠినతరమయిన కార్యాన్ని 
విజయవంతంగా నేరవేర్చడానికి తన సమయం, వనరులలో అత్యధిక బాగాన్ని ఆయన కేటాయిస్తున్నారన్న విషయం వెల్లడవుతుంది. 


సయ్యద్‌ SEE అహమ్మద్‌ చేపట్టిన ఈ కార్యానికి ఆర్ధిక చేయూత ఇస్తున్న ఆయన చిరకాల నేస్తం శ్రీ శివరాత్రి చంద్రమౌళికి, 
ఈ కార్యక్రమ నిర్వహణలో ఆయనకుకు చేదోడుగా ఉన్న ఆయన ఇతర సహచరులకు నా ప్రణామాలు తెలుపుకుంటున్నాను. 


భారత స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్న విస్మృత సమరయోధుల చరిత్రల మీద వెలులుగు ప్రసరింపచేయు కృషిని 
సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ కొనసాగిస్తారని ఆశిస్తున్నాను. ఆయన మరింత మంది ముస్లిం స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాలు, 
ఆయా యోధుల సమాచారంతో “చరితార్జులు - తొ కూడా తెస్తారని నమ్ముతున్నాను. అపూర్వమైన ఈ గ్రంథాలను ఇతర భారతీయ 
భాషల లో కూడా ప్రచురిస్తారని ఆకాంక్షిస్తున్నాను. * 


Dr. 
ZAFARUL 


ISLAM 
KHAN 


DIRECTOR: 
DARUL 
MUSANNIFEEN 
SHIBLI 
ACADEMY, 
AZAMGHAR, UP. 


EDITOR : 
THE MILLI 
GAZETTE, 

FORTNIGHTLY, 
DELHI. 


EFFORTS TO SHED LIGHT ON OUR 
FORGOTTEN FREEDOM FIGHTERS 


Syed Naseer Ahamed is a dear friend although I have never met 
or seen him. But I know his face and even recognise his voice instantly 
whenever he speaks to me on the phone. I have known him for many 
years as an indefatigable warrior who is using his pen relentlessly to 
register and give justice to the thousands of Muslim freedom fighters 
in united India, most of whom have been forgotten. 


This is a great service especially in these times when hate politics 
is trying hard to erase the cherished memories of our freedom fighters 
whose sacrifices, starting from Tipu Sultan in Mysore to the thousands 
who died or went to jails until 1947, and whose properties were 
demolished or confiscated because they wanted to free their enslaved 


country. 


Syed Naseer Ahamed has so far published 21 books and booklets 
on Muslim freedom fighters since 1999 in Telugu, Urdu and English. 
One of his most important contributions was THE IMMORTALS which 
he published in 2014 containing portraits and brief biographical 
sketches 155 freedom fighters covering the period of 1780 to 1947. 


Now, he is bringing out the second volume of THE IMMORTALS 
which contains portraits and brief biographical sketches of another 155 
Muslim freedom fighters. It is clear that he has devoted much of his 
time and resources to accomplish this difficult task. 


I salute Syed Naseer Ahamed and all his associates who helped 
him in this invaluable project, especially his friend Mr Sivarathri Chandra 
Mouli who extended financial support and encouragement for this 
project. 


I am sure Syed Naseer Ahmed’s efforts to shed light on our 
forgotten freedom fighters will continue and soon we will see part 3 of 
THE IMMORTALS containing biographies and photographs of many 
more forgotten freedom fighters. I also hope that this valuable material 
will also be published in other Indian languages. @ 


nd alld) ! 


సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 

సి-2, శ్రీరామ్స్‌ ఆర్కేడ్‌, అమరావతి రోడ్‌ 
ఉండవల్లి - 522 501 

తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్‌ 
సంచారవాణి 8 9440241727 


“చరికార్భులు' (తెలుగు) B ఇమ్మోర్టల్స్‌ (ఆంగ్లం) ఆల్బమ్‌ ద్వితీయ భాగం గత ఎనిమిది సంవత్సరాల అన్వేషణ, (శ్రమ 
ఫలితం. ప్రథమ భాగాన్ని 2014లో ప్రచురించాక అప్పటి నుండి సేకరించిన చిత్రాలను, సమాచారాన్ని రెండవ భాగంగా 
తీసుకొస్తున్నాను. మొదటి భాగం తెచ్చిపెట్టిన ప్రచారం వలన 2014 నుండి 2020 వరకు 180 మంది స్వాతంత్యసమరయోధుల 
చిత్రాలు మిత్రుల నుండి, సంస్థల నుండి సమకూరాయి. మొదట 180 చిత్రాలతో 'చరితార్థులు-2” తీసుకురావాలనుకున్నాను. 
మిత్రుల సలహామేరకు, (గ్రంథ విస్తరణ భయం వలన చరితార్భులు-1 లో పొందుపర్చినట్లుగా చరితార్థులు-2 కూడా 155 చిత్రాలు, 
వివరాలకు పరిమితమయ్యాను. 1780 నుండి 1947 వరకు బ్రిటిష్‌ వ్యతిరేక పోరాటాలలో పాల్గొన్న భారత ఉపఖండంలోని 
అసంఖ్యాక ముస్లిం యోధులలో 155 మంది చిత్రాలు, ఫోటోలు, సమాచారం ఆధారంగా రూపొందించిన ప్రతిరూపాలు, సంక్షిప్త 
వివరాలు 'చరితార్థులు-2 లో చేర్చాను. భారత దేశాన్ని పట్టి పీడిస్తున్న బ్రిటిష్‌ వలసపాలకులకు వ్యతిరేకంగా సాగిన పోరాటాలలో 
పాల్గొనడాన్ని ఇందుకు ప్రధాన ప్రాతిపదిక చేసుకున్నాను. ఆ కారణంగా రాజులు, రాజ ప్రముఖులు, సైనిక ప్రముఖులు, 
సైన్యాధికారులు, ప్రభుత్వాధికారులు, సాహసికులైన సైనికులు, సామాన్య ప్రజల చిత్రాలు “చరితార్భులు-2 చోటుచేసుకున్నాయి. 


ఈ చిత్రాలను, వివరాలను స్వయంగా స్వాతంత్ర్య సమరయోధుల నుండి, స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబీకులు, 
స్వాతంత్ర్య సమరయోధుల మిత్రుల నుండి, ఆ తరువాత పలు గ్రంథాలు, గ్రంథాలయాల నుండి, అంతర్జాలం నుండి రాబట్టాను. 
ఈ విధంగా సేకరించిన చిత్రాలలో ఫోటోలన్నీ నాణ్యతపరంగా సరిగ్గా లేవు. చిత్రాలు, ఫోటోలు అలనాటివి కావడం, పాత 
పత్రికల నుండి అంతర్జాలం నుండి సేకరించడం వలన స్పష్టత కరువయ్యింది. ఆ స్పష్టత లోపించిన చిత్రాల సమస్యకు ప్రముఖ 
చిత్రకారులు శ్రీ షేక్‌ అబ్బుల్లా (విజయవాడ) సమాధానమయ్యారు. గత ఐదు ఏండ్లుగా సేకరించి తెచ్చి ఇచ్చిన చిత్రాల రూపురేఖలను 
నా సలహాలు, సూచనల మేరకు సరిదిద్దుతూ సరికొత్త చిత్రాలుగా రూపొందించి ఆయన నాకు అందించారు. ఆ చిత్రాలలో కొన్ని 
నా ఇతర గ్రంథాలలో ప్రచురించినప్పుడు చరిత్రకారులు, సమకాలీన చిత్రకారులు, ముఖ్యంగా పాఠకులు, స్వాతంత్ర్య సమరయోధులు 
కుటుంబీకులు, వారి మిత్రులు ఆ చిత్రాలను చూసి సహజంగా ఉన్నాయనడంతో చరితార్టులు-2 రూపకల్పనకు ఉపక్రమించాను. 


చరితార్జులు-1 రూపొందించిన సమయాన గాంధీజీ ప్రాణ రక్షకుడు బతఖ్‌ మియా అన్సారి చిత్రం దొరకక పోవడం 
వలన ఉహా చిత్రం పొందుపర్పాము. ఆ తరువాత బతఖ్‌ మియా అన్సారి చిత్రం అందుబాటులోకి రావడంతో ఆయన చిత్రాన్ని 
ప్రజలకు పరిచయం చేయాలని చరితార్థులు-2 లో అలనాటి కథనంలో కొన్ని మార్పులతోపాటుగా సరికొత్త చిత్రాన్ని చేర్చాను. ఈ 
అల్బమ్‌లోని చిత్రాలలో విజయవాడకు చెందిన చిత్రకారులు శ్రీ షేక్‌ అబ్బుల్లా వేసిన చిత్రాలతోపాటుగా గతంలో వినుకొండ 
చిత్రకారులు శ్రీ వజగిరి జెస్టిస్‌ చేత నేను వేయించుకున్న ఆరు చిత్రాలు ఉన్నాయి. 


ఈ అల్బమ్‌లోని 155 చిత్రాలలో కూడా కొన్ని ఊహా చిత్రాలు ఉన్నాయి. స్వాతంత్ర్య సంగ్రామంలో అసమాన్యమైన 
ధైర్యసాహసాలను ప్రదర్శించడం మాత్రమే కాకుండా మాతృభూమి విముక్తి పోరాటంలో మృత్యువు తప్పదని తెలిసి కూడా 
అంగ-ఆయుధ -అధికార బలం మెండుగా ఉన్న శత్రువుతో తలపడడానికి సిద్ధపడి అమరులైన పలువురు యోధుల గురించి 
ప్రజలకు తప్పకుండా పరిచయం చేయాలన్న సంకల్పంతో ఊహాచిత్రాల సహకారం తీసుకున్నాను. ఈ ఊహా చిత్రాల రూపకల్పన 


xvii 


ఆషామాషీగా చేయలేదు. ఆయా సమరయోధుల గురించి సమాచారం అందించిన పలు (గ్రంథాలు, ఆ యోధుల రూపురేఖలకు 
అక్షరరూపం కల్పిస్తూ ఆంగ్లేయాధికారులు నిక్షిప్తం చేసిన అనేక దస్త్రాలు, స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబీకులు, బంధువులు, 
మిత్రులు చెప్పుకొచ్చిన వర్ణనలు ఆధారమయ్యాయి. ఆ సమాచారం మేరకు చిత్రకారులు రూపొందించిన చిత్రాలను ఆయా వీరుల 
కుటుంబీకులకు, బంధు-మిత్రుల కుటుంబాలలోని పెద్దలకు పంపించి అవి సక్రమంగా ఉన్నాయని నిర్ధారించుకున్నాను. ఆ తరువాత 
సహజత్వానికి దగ్గరగా ఉన్నాయని నిర్ణయానికి వచ్చిన తరువాత మాత్రమే ఆ చిత్రాలను చరితార్జులు-2 లోకి తీసుకున్నాము. ఈ 
ఆల్బంలోని చిత్రాలలోని ఊహా చిత్రాల గురించి, ఇతర చిత్రాల మూలాధారాలను కూడా ఆయా చిత్రాల క్రింది భాగంలో పేర్కొన్నాను. 


ప్రస్తుత “చరితార్భులు-2 రూపకల్పనలో పలు (గ్రంథాలు, ప్రముఖ గ్రంథాలయాలు ఎంతగానో ఉపకరించాయి. అంతర్జాలం 
ద్వారా నా ప్రయత్నాల గురించి, నా రచనల గురించి తెలుసుకున్న మిత్రులు, “'చరితార్జులు” ప్రథమ భాగం చూసిన ప్రజలు తమ దృష్టికి 
వచ్చిన చిత్రాలు వాటి వివరాలు అందిస్తూ వచ్చారు. అంతర్జాలంలో ప్రముఖుల చిత్రాలు, ఫోటోలతో ఏర్పాటు చేసిన బ్లాగులు, వెబ్‌సైట్లు 
ఎంతగానో ఉపయోగపడ్డాయి. ప్రభుత్వాలు ప్రకటించిన '* పోస్టల్‌ స్టాంపులు” కూడా పనికొచ్చాయి. చరితార్జులు-2 తీసుకొచ్చేందుకు 
ప్రయత్నం చేస్తున్నానంటూ అంతర్జాలం ద్వారా ప్రకటించటం, అంతర్జాలం సమకూర్చిన వివిధ మార్గాల ద్వారా ఈ విషయాన్ని ప్రజల 
దృష్టికి తీసుకు వెళ్ళడంతో తమ వద్ద ఉన్న చిత్రాలను నేను అడగక ముందుగానే చాలా మంది నాకు అందించారు. ఆయా చిత్రాలు, 
వివరాలు ఎక్కడ లభిస్తాయో ఆ మూలాధారాలు మరికొందరు తెలిపారు. ఈ చిత్రాల సేకరణలో ప్రజలు, మిత్రులు, చరిత్రకారులు -చరిత్ర 
విద్యార్థుల సహకారం లభించడంతో 'చరితార్గులు-2” రూపుదిద్దుకుంది. 


ప్రస్తుత 'చరితార్జులు-2' గ్రంథం నాలుగు దశాబ్దాలుగా నా స్నేహబంధంలో కొనసాగుతున్న నా సన్మిత్రుడు, నరసరావుపేటలోని 
శ్రీ సుబ్బరాయ అండ్‌ నారాయణ కళాశాలలో నా సహాధ్యాయి, శివరాత్రి చంద్రమౌళి ఆర్థిక -హార్ధిక సహకారంతో రూపుదిద్దుకుంది. ఆ 
మిత్రుని సూచనల ప్రకారంగా ఎంపిక చేయబడిన ప్రముఖ గ్రంథాలయాలకు, ఆసక్తి చూపుతున్న పాఠకులు, పెద్దలకు చరితార్భులు-2 
ను కానుకగా అందించాలన్నది నిర్ణయం. ఈ సందర్భంగా నా అప్తమిత్రుడు శివరాత్రి చంద్రమౌళికి నా హృదయపూర్వక శుభాభినందనాలు. 


ఈ 'చరితార్థులు-2” కోసం 'పరిచయవాక్యం” రాసివ్వమని కోరగానే సంతోషంగా అంగీకరించిన బహుగ్రంథ రచయిత, ప్రముఖ 
వక్త, నా గ్రంథ రచన-ప్రచురణ వివరాలు తెలుసుకుంటూ ఎంతగానో నన్ను ప్రోత్సహిస్తున్న సన్మిత్రులు ప్రొఫెసర్‌ రాం పునియాని 
(Center for study of society and secularisim, Mumbai), నా చరిత్ర గ్రంథాలను చదువుతూ తగిన సలహాలతో నా 
రచనా వ్యాసాంగాన్ని ప్రోత్సహిస్తూన్న సన్మిత్రులు డాక్టర్‌ జఫరుల్‌ ఇస్లాం ఖాన్‌ (Editor : The Milli Gazette, Delhi and 
Director : Darul Musannifeen Shibi Academy, Azamgharu, UP) అడిగినంతనే 'ఆప్త వాక్యం' రాసిచ్చినందుకు కృతజ్ఞతలు. 


గత ఆల్బమ్‌ 'చరితార్థులు-1' లాగే ప్రస్తుత 'చరితార్థులు-2” కూడా 155 మంది యోధుల వివరాలను తెలుగు, ఆంగ్రభాషల్లో 
ఇచ్చాను. ఈ ఆల్బమ్‌లోని ప్రతి చిత్రానికి రూపొందించిన తెలుగు సమాచారాన్ని ఆంగ్లంలోకి తర్జుమా చేసిన నా నరసరావుపేట నేస్తం 
శ్రీ భువనగిరి వెంకట కృష్ణ పూర్ణానందం (విశ్రాంత ఆంగ్ల అధ్యాపకులు, ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల, గుంటూరు) సహాయం 
మరువలేనిది. ప్రతి చిత్రానికి సంబంధించిన తెలుగు సమాచారాన్ని ఆయన ఎప్పటికప్పుడు ఆంగ్లంలోకి తర్జుమా చేసి అందించారు. 
ప్రముఖులు రాసిన పరిచయవాక్యం, ఆప్తవాక్యం, నా మనసులోని మాటను కూడా తెలుగు నుండి ఆంగ్లంలోనికి అనువదించారు. ఈ 
'చరితార్థులు-2 ఆల్బమ్‌ వరకు మాత్రమే ఆయన సహకారం పరిమితం కాలేదు. నా ఇతర [గ్రంథాలను కూడా ఆంగ్లంలోకి అనువదించి 
అందించారు, అందిస్తున్నారు. ఆ కారణంగా ఆ గ్రంథాలలోని సమాచారం ఇతర రాష్ట్రాల ప్రజల, ప్రచురణకర్తల దృష్టిలోకి వెళ్ళడంతో 
ఆ (గ్రంథాలు ఇతర భాషల్లో ప్రచురణ సులభతరమయ్యింది. నాలుగు దశాబ్దాల క్రితం నరసరావుపేటలో ఆరంభమైన నా రచనావ్యాసంగాన్ని 
దగ్గర నుండి పరిశీలిస్తూ తన విలువైన సూచనలతో నా ఆలోచనలు మరింత మంచిగా అక్షరరూపం ధరించడంలో సహకరిస్తున్న 
ప్రియమిత్రులు శ్రీ భువనగిరి వెంకట కృష్ణ పూర్ణానందం గారికి ధన్యవాదాలు. 


పది సంవత్సరాల ఏండ్ల క్రితం నాకు పరిచయమయిన మిత్రుడు శ్రీ ముహమ్మద్‌ ఉమర్‌ అఫ్రఫ్‌ (పాట్నా బీహార్‌) అందించిన 
సహకారం గురించి ఇక్కడ ప్రస్తావించవలసి ఉంది. ఆయన మధ్యప్రదేశ్‌ రాష్ట్రం భోపాల్‌లో బి.ఇ. చదువుతూ “ముఖపుస్తకం” ద్వారా 
నాకు పరిచయయ్యారు. విద్యాభ్యాసం నిమిత్తం భోపాల్‌లో ఉన్నంత కాలం ఆయన సేకరించిన పలువురు స్వాతంత్ర్య సమరయోధుల 
వివరాలు, చిత్రాలను ఎప్పటికప్పుడు నాకు పంపిస్తూ వచ్చారు. ఆయన బి.ఇ., పూర్తిచేసాక జామియా మిలియా ఇస్లామియాలో 
జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌ కోర్సు చేయడానికి ఢిల్లీ వెళ్ళారు. అక్కడ నుండి కూడా ఆయన చిత్రాలు సమాచారం అందించటం 


xviii 


కాకుండా ఆ చిత్రాల మూలాధారాలు అందిస్తున్నారు. అధిక వ్యయ ప్రయాసలకోర్చి పలు చిత్రాలను సేకరించి నాకు పంపిన శ్రీ ఉమర్‌ 
అష్రఫ్‌ కు అభివాదాలు. 


ఈ '“చరితార్థులు-2” ఆల్బమ్‌ లోని సమాచారాన్ని పూర్తిగా చదివి చారిత్రక విషయాల పరంగా ఉపయుక్తమగు తీరులో తగిన 
సలహాలిచ్చిన శ్రీ కొత్తపల్లి రవిబాబు (విశ్రాంత ప్రధానాచార్యులు, శ్రీ వెలగపూడి రామకృష్ణ స్మారక ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నగరం, 
గుంటూరు జిల్లా), గత రెండు దశాబ్దాల కాలంగా చరిత్రకు సంబంధించిన పలు దృక్కోణాల గురించి నిరంతరం నాతో చర్చిస్తూ, నా 
పలు [గ్రంథాలను ఉర్దూ భాషలో అనువదించి అందిస్తున్న బహుభాషా పండితులు, ప్రముఖ రచయిత శ్రీ అబుల్‌ ఫౌజాన్‌ (కరీంనగర్‌, 
తెలంగాణ), నా రచనలు, నా కార్యక్రమాలను అనునిత్యం అనుసరిస్తూ, వాటిలోని బాగోగుల గురించి తన అభిప్రాయాలను నిర్మాహమాటంగా 
తెలుపుతూ నాకెంతగానో తోడ్చతున్న ప్రముఖ రచయిత, న్యాయవాది శ్రీ మాదిరాజు గోవర్ధన రావు (మంగళగిరి, గుంటూరు జిల్లా) లు 
ఈ ఆల్బమ్‌ను ఆసాంతం పరికించి సమాచారాన్ని ఆ మూలాగ్రం చదివి మార్పులు చేర్పుల సూచనలతోపాటుగా దిద్దుబాట్లు కూడా చేసి 
అందించిన తోడ్పాటుకు మప్పిదాలు. 


చరిత్ర రచనా పరంగా నా ప్రతి ప్రయత్నాన్ని ప్రోత్సహిస్తూ వచ్చిన మా అమ్మ సయ్యద్‌ బీబీ జాన్‌ (1936-2008), అనునిత్యం 
నాకు మద్దతును ప్రకటిస్తూ నన్ను ఉత్సాహపర్చిన మా మామయ్య షేక్‌ పీర్‌ అహమ్మద్‌ (1939-2017) లకు ఈ సందర్భంగా నివాళులు 
అర్పిస్తున్నాను. నా రచనా వ్యాసంగానికి ప్రేరణ-స్ఫూర్తిని ఇవ్వడం మాత్రమే కాకుండా నా కృషికి తన క్రియాశీలక సహకారాన్ని అందిస్తు 
నన్ను నా లక్ష్యం దిశగా సునాయాసంగా ముందుకు సాగటానికి అన్నివిధాల తోడ్చతున్న నా జీవిత భాగస్వామి షేక్‌ రమిజా బాను, నా 
ఆలోచనలకు-ఆచరణకు తొలి నుండి నైతిక మద్దతునిస్తున్న నా కుమార్తె-అల్లుడు సయ్యద్‌ ws అహమ్మద్‌ - డాక్టర్‌ యస్‌.యం 
తల్మీజుద్దీన్‌ (ఉలవపాడు, ప్రకాశం జిల్లా, నాకు అవసరమగు పుస్తకాల, దస్తాల, చిత్రాల సేకరణలో ఎప్పటి కప్పుడు సహకరిస్తూ, 
సమకూర్చి పెడుతున్న నా మేనల్లుళ్ళు షేక్‌ అన్సర్‌ బాషా (గుంటూరు), షేక్‌ నవీద్‌ అహమ్మద్‌ (హైదరాబాద్‌, తెలంగాణ) లకు 
శుభాభినందనలు. 


భారత దేశంలోని “విభిన్న సాంఘిక జనసముదాయాల మధ్య సంయమనం, సమన్వయం, సామరస్యం సాధించాలనుకున్న 
శక్తులు లేక వ్యక్తులు సకారాత్మక ధోరణిలో కృషి సాగించటం వాంఛనీయం. చరిత్రలోని వాస్తవికతను, వాస్తవాలను ప్రజల ముందుకు 
తెచ్చి మన ఉమ్మడి కృషి త్యాగాలలో ఆయా సాంఘిక జనసముదాయాల పాత్రను చారిత్రక ఆధారాలతో సహా సవివరంగా, ప్రజా 
బాహుళ్యానికి వెల్లడి చేయడం అభిలషణీయమైన చరిత్ర రచనా విధానం. చరిత్రలోని వాస్తవాలను, త్యాగమయ పోరాటాలలో సాటి 
జనసమూహాల భాగస్వామ్యాన్ని, బహముఖ పాత్రను తెలుసుకున్న సమకాలీన సమాజంలోని వివిధ సాంఘిక జనసముదాయాల్లో 
చక్కని సదవగాహన -సద్భావన వృద్ధిచెందుతుంది. అటువంటి ప్రయత్నాల ఫలితంగా సమాజాన్ని అశాంతికి గురిచేసే ఘర్షణ వైఖరి 
స్థానంలో సామరస్యం- సౌభ్రాతృత్వం శాంతియుత వాతావరణం మరింతగా పరిఢవిల్లుతుంది”. అటువంటి శాంతియుత -సామరస్య 
వాతావరణంలో మాత్రమే ఏ ప్రాంతమైనా మరే దేశమైనా ప్రగతిపథాన సాగుతుంది. ఈ ఆలోచనా ధోరణితో, నా మాతృభూమి 
భారతదేశం ప్రగతి పథాన ముందుకు సాగాలని నా ఆకాంక్ష ఆ ఆకాంక్షను సకారాత్మకం గావించేందుకు నాకున్న పరిమితులు-పరిధుల 
మేరకు చరిత్ర రచనా వ్యాసంగాన్ని చేపట్టాను. 


బ్రిటిష్‌ వలసపాలకుల నుండి మన జాతి జనుల విముక్తి కోసం ఆనాడు అన్ని సాంఘిక జన సముదాయాలు, ఎటువంటి 
తారతమ్యాలు లేకుండా, తమ వంతు త్యాగాలు చేశారన్న వాస్తవం పట్ల ఎరుక, ఈ నాటి విభిన్న సాంఘిక జన సముదాయాల మధ్య 
సదవగాహన మరింత పెంచగలదన్న విశ్వాసంతోనే నేను చరిత్ర పుస్తకాలు రాయడం ఆరంభించాను. ఆనాడు సకల సాంఘిక జన 
సముదాయాలు భుజం భుజం కలిపి కదం తొక్కుతూ, ఉమ్మడి శత్రువు మీద సమరాన్ని సాగించారన్న సమాచారం ఈనాటి భిన్న సాంఘిక 
జన సముదాయాల మధ్యన సద్భావన, సదవగాహన, సహిష్టుత, పరస్పర నమ్మకం, గౌరవభావాలను మరింతగా పెంచుతుంది. 
అపనమ్మకం, అనైక్యత తొలిగిపోవడానికి దోహదపడుతుంది. ఆ కారణంగా సమకాలీన సమాజంలో శాంతి, సామరస్యం, సోదరభావం 
వెల్లివిరుస్తాయి. అటువంటి సదవగాహన మన ప్రియతమ భారతావని లోని ప్రజలెల్లరకు 'చరితార్దులు-2 కలిగించగలదని ఆకాంక్షిస్తున్నాను. 


ఆ ప్రగాఢమైన నమ్మకంతో చరిత్ర రచనావ్యాసంగాన్ని గత మూడు దశాబ్దాలుగా సాగిస్తున్నాను. నా నమ్మకం వమ్ము కాలేదు. 
నా అలోచనలు, ఆచరణలోని వాస్తవికతను ప్రజలు గ్రహిస్తున్నారు. మాతృభూమి విముక్తి పోరాటంలో మన పూర్వీకులు అందించిన 
త్యాగాల సమాచారం తెలుసుకుంటున్న ఈ మట్టిలో పుట్టి ఈ మట్టిలో DBA, ఈ మట్టిలో దఫన్‌ అవుతున్న ముస్లిం సాంఘిక 
జనసముదాయాలలో ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం మరింత బలంగా ప్రస్ఫుటమవుతుంది. అసత్యాలు, అభూత కల్పనలు సృష్టించిన 


xix 


ఆత్మన్యూనతా భావన, అపరాధ భావన నుండి క్రమంగా ఆయా జనసమూహాలు విముక్తం అవుతున్నాయి. ఇదొక సకారాత్మక శుభ 
పరిణామం, చారిత్రక అవసరం. ఈ సాంఘిక వాతావరణానికి తోడుగా ముస్లిమేతర సాంఘిక జన జనసముదాయాలలో కూడా సోదర 
ముస్లిం జన సముదాయాల పట్ల సద్భావన, సదవగాహన ఏర్పడుతుంది. మన మాతృభూమి విముక్తి పోరాటంలో అలనాడు మన 
పెద్దలు ఎన్ని త్యాగాలు చేసారో, ఎంతటి రక్తార్పణ చేసారో తెలుసుకుంటున్నారు. ఆ చారిత్రక సమాచారం వ్యావహారిక భాషల్లో ప్రజల్లోకి 
ప్రవహిస్తున్నందున శతాబ్దాలుగా వివిధ జనసమూహాల మధ్య ప్రతిష్టితమయి ఉన్న స్నేహం -సౌభ్రాతృత్వాలు, సామరస్య వాతావరణం 
మరింత పటిష్టం అవుతుంది. ఆనాడు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా సాగిన పోరాటాలలో మా పెద్దల రక్తం ఎంతగా పారిందో అంతే రక్తం 
మీ పెద్దల నుండి కూడా పారింది. ఆ కారణంగా ఈ మట్టి మీద మాకెంత హక్కు ఉందో అంతటి సహజసిద్దమైన హక్కు మీకూ ఉంది 
సోదరుల్లారా అంటూ ముస్లిమేతర జనసముదాయాలు ప్రేమాభిమానాలతో ప్రకటిస్తున్నాయి. 


ఈ సామరస్య వాతావరణాన్ని స్వయంగా చూడగలిగాను. భారత స్వాతంత్రోద్యమంలో ముస్లిం జనసముదాయాలు నిర్వహించిన 
పాత్రను వివరిస్తూ నేను పాల్గొంటున్న సభలు, సమావేశాలకు విచ్చేసిన ప్రముఖులు, ప్రజలు సానుకూల అభిప్రాయాలను నిక్కచ్చిగా 
వెల్లడించడం నేను వినగలిగాను. భారత స్వాతంత్ర్య సంగ్రామ యోధుల చిత్రపటాల ప్రదర్శనలు నిర్వహిస్తూ, ఆ యోధుల త్యాగాలను, 
సాహసాలను వివరిస్తున్న సందర్భంగా ప్రదర్శనకు విచ్చేసిన వేలాది పిల్లలు, యువకులు, పెద్దలు కూడా ఆ వివరాలను తెలుసుకుంటూ 
ఆనందంలో మునిగి తేలటం మాత్రమే కాకుండా సక్రియాత్మకంగా స్పందించడం చూడగలిగాను. ఈ తరహా కార్యక్రమాలు మరింత 
విస్తారంగా నిర్వహించగలిగితే, ఆ చారిత్రక సమాచారాన్ని ప్రజలకు మరింతగా అందించగలిగితే భిన్నత్వంలో ఏకత్వం -ఏకత్వంలో 
భిన్నత్వం అంతఃసూత్రంగా సాగుతున్న ప్రజల మధ్య ఐక్యత -సమైక్యత మరింతగా బలోపేతం కాగలవని ప్రజల నుండి వ్యక్తమవుతున్న 
అభిప్రాయాలు మన లౌకిక వ్యవస్థ దృఢత్వానికి సూచికలుగా నిలుస్తున్నాయి. ఆ ఆశతో, ఆకాంక్షతో, ఆ లక్ష్యంతో 1999 నుండి 
సాగుతున్న నా రచనలకు ఇటు పాఠకుల నుండి అటు ప్రజలు, పండితుల నుండి ప్రోత్సాహం లభించడంతో నా ప్రయత్నాలను మరింత 
విస్తృతపర్చి ఇప్పటి వరకు 20 [గ్రంథాలను వెలువరించాను. ఈ (గ్రంథాలన్నీ పునర్మూల్యాంకనం చేయబడి, తిరగ రాయబడి, పలుమార్లు 
పునర్ముద్రణకు నోచుకున్నాయి. పలు ప్రచురణ సంస్థలు, వ్యక్తులు వాటిని ప్రచురించి ప్రజలకు అందించారు. 


ఈ [గ్రంథాల 'పిడియఫ్‌ ఫైళ్ళను ప్రత్యేకంగా తయారు చేయించి SSS’ మిత్రులందరికి ఉచితంగా అందజేస్తున్నాను. ఈ 
విధంగా ఇప్పటి వరకు దేశవిదేశాల్లో నివశిస్తున్న ఆసక్తి గల వేలాది పాఠకులకు అంతర్జాలం ద్వారా అందజేశాను. నా రచనలను 
స్వాగతిస్తూ, ఆదరిస్తున్న తెలుగు పాఠక మహోదయులకు, ఆశీస్సులందిస్తున్న చరిత్ర పండితులకు, చరిత్ర విద్యార్థులకు, ప్రజలకు ఈ 
సందర్భంగా నమస్కృతులు తెలుపుకుంటున్నాను. నా గ్రంథాల ప్రచురణకు నా మిత్రులు, సన్నిహితులు, నా కుటుంబ సభ్యులు, వివిధ 
స్వచ్చంద సంస్థలు ఆర్థికంగా -హార్థికంగా తోడ్చడుతున్నారు. ఆ విధంగా లభిస్తున్న సహకారం వలన ప్రచురితమైన నా గ్రంథాలు భారత 
దేశంలోనే కాదు విదేశాలలో కూడా ఎంపిక చేసిన గ్రంథాలయాలకు, ఆసక్తి చూపుతున్న పాఠకులకు, పెద్దలకు మా గ్రంథాల 
ప్రచురణకు ఆర్థికంగా చేయూత ఇస్తున్న వదాన్యుల చిరుకానుకగా అందిస్తున్నాం. నా పుస్తకాలలో కొన్నింటిని పలు భాషల్లో వేలాదిగా 
ముద్రించి మన దేశంలోని ఆసక్తిగల పాఠకులకు అందించడంలో పలు స్వచ్చంద సేవాసంస్థలు, మిత్రులు చేయూత నిస్తున్నందున 
గ్రంథాల వితరణ కార్యక్రమాన్ని సునాయాసంగా నిర్వహించగలుగుతున్నాను. 


ప్రస్తుత చరితార్థులు-2 ఆల్బమ్‌కు చక్కటి ముఖపత్రాన్ని రూపొందించి ఇచ్చిన నా మిత్రులు, ప్రముఖ చిత్రకారులు జనాబ్‌ షేక్‌ 
అబ్బుల్లా (విజయవాడ), ఆల్బమ్‌ ముసాయిదా కాపీ తయారు చేయడానికి తగు సాంకేతిక మార్పులు చేర్పులు చేసి, తగిన విధంగా 
సెట్టింగ్‌ చేసి మరింత అందంగా చరితార్జులు - 2 ను పాఠకులకు అందించడంలో సహకరించిన మిత్రులు శ్రీ నలబోతుల జయరాజు 
(జయదీప్తి గ్రాఫిక్స్‌, వినుకొండ), అందంగా ప్రచురించి ఇచ్చిన నాటి 'ఉదయంి దినపత్రిక సహచరులు, మిత్రులు శ్రీ సాంబశివరావు 
(స్వామి ఆఫ్‌సెట్‌ ప్రింటర్స్‌, విజయవాడ) లకు నా ధన్యవాదాలు. 


నా రచనా వ్యాసంగంలో మొదటి నుండి ప్రత్యక్షంగా పరోక్షంగా దోహదపడిన మిత్రులు, పెద్దలు ఎందరో ఉన్నారు. ఆ 
కారణంగా (ప్రస్తుత “'చరితార్థులు-2 గాని నా ఇతర రచనలు గాని నా “వ్యష్టి కృషి ఫలితం ఏమాత్రం కాదని ఇది 'సమష్టి కృషి 
ప్రతిరూపమని విన్నవించుకుంటున్నాను. నా ప్రయత్నాలలో నా వెంట ఉంటున్న ప్రతి ఒక్కరికి, నాకు సహకరిస్తున్న సహచరులకు, 
స్నేహితులకు, పెద్దలకు, వదాన్యులకు హృదయపూర్వక వందనాలు. ఏ రచనకైనా పాఠకులే సరైన అంతిమ తీర్చరులన్న దృఢ విశ్వాసంతో 
'చరితార్టులు-2' ఆల్బమ్‌కు పాఠకుల నుండి ఆదరణ, ఆశీస్సులను ఆకాంక్షిస్తు పాఠకుల సలహాలు సూచనలను సవినయంగా ఆహ్వానిస్తున్నాను. * 


A WORD FROM MY HEART 


T he present album THE IMMORTALS - 2 in English or 
CHARITHARDHULU - 2 in Telugu is the result of eight years of my search 
and labour. I bring out the second volume with the pictures and information I 
have collected since the publication of THE IMMORTALS - 1 in 2014. Between 
2014 and 2020, thanks to the publicity generated by the first volume, I have 
been able to procure 180 pictures of freedom fighters and information related to 
them from friends and organizations. Initially I thought of bringing out THE 
IMMORTALS - 2 with all the 180 pictures but I decided to confine it to 155 
pictures and related information just as I did in THE IMMORTALS - 1 bowing 
to the advice of friends and for fear of the volume becoming unwieldy. The 
portraits and the brief biographical sketches pertaining to 155 of innumerable 
Muslim freedom fighters in Indian subcontinent who participated in anti-British 
struggles between 1780 and 1947 have been included in THE IMMORTALS - 
2. For this the main criterion was the participation in the struggles against the 
British colonialist rulers who had been exploiting India. So, portraits of kings, 
nobles, army officers, government officers, courageous soldiers and even common 
people who participated in those struggles find place in the album. 


I procured some of these pictures from the freedom fighters themselves 
and others from their family members. Then I culled some other pictures from 
books, libraries and internet. Some of the photos collected thus lacked clarity. 
My friend, famous artist Mr. Shaik Abdullah Saheb (Vijayawada) sketched 
the portraits by making necessary corrections to the photos lacking clarity based 
on the suggestions I gave him. When these portraits were printed in other books 
of mine, contemporary historians, artists, family members and friends of the 
freedom fighters were satisfied with the verisimilitude of the portraits. Then only 
I proceeded to bring out THE IMMORTALS - 2. 


Janab Bathaq Mia Ansari’s photo was not available at the time of the 
publication of THE IMMORTALS - 1 and so a speculative portrait of Ansari 
was given in that volume. As the photo became available later, the new picture 
has been included in THE IMMORTALS - 2 witha slightly modified biographical 
sketch. Besides the portraits painted by Mr. Shaik Abdullah (Vijayawada), this 
album includes 6 portraits sketched long ago by Mr. Vajragiri Justice 
(Vinukonda). 


Even this album of 155 portraits contains some speculative ones. When 
the photos of some freedom fighters were not available, I chose to go in for 
speculative portraits as I wanted to introduce to people the great souls who 


SYED 
NASEER 
AHAMED 


C-2, Sreerams Arcade 
Amaravathi Road 
UNDAVALLI - 522501 
Tadepally Mandalam 
Guntur Dist 
Andhrapradesh 


displayed exceptional courage in confronting the formidable enemy, which was powerful in terms of men, weapons 
and authority, knowing pretty well that they were going to die in the fight for freedom. These speculative portraits 
were not made in a haphazard manner. They were sketched on the basis of the features given in several books, 
official files of the British government and the descriptions narrated by the family members, relatives and friends of 
those freedom fighters. I sent the portraits thus made to the family members, relatives and friends and it was only 
after ascertaining that they were satisfied with the verisimilitude of the portraits that I included them in THE IMMORTALS 
- 2. [have given the sources of the speculative and real pictures under each portrait in the album. 


The books I consulted and the famous libraries I visited in this connection were immensely useful in giving 
shape to the present THE IMMORTALS - 2. Friends who came to know about my search and works through 
internet and those who had seen THE IMMORTALS - 1 kept sending me pictures and information they happened 
to come across. Blogs and websites created in internet with the pictures and photos of famous people were greatly 
useful to me. Stamps released by governments were also useful. As I publicised my requirement through various 
means on internet, some sent photos even before I asked them, some others gave me the sources of photos and 
information. It was only with the cooperation of those persons, historians and history students that it has been 
possible to give shape to this album. I am grateful to them all. 


The present album THE IMMORTALS - 2 has been brought out with the financial support and encouragement 
of Mr. Sivarathri Chandra Mouli who has been in the bond of friendship with me for four decades and who was 
a classmate of mine while I was studying in Sri Subbaraya & Narayana College, Narasaraopet. Pursuant to the 
suggestion of Mr. Sivarathri Chandra Mouli, it has been decided to present the copies of the album as his gift to 
selected libraries, readers and scholars who are interested in the album. For this I thank Mr. Sivarathri Chandra 
Mouli from the depth of my heart. 


As I did in THE IMMORTALS - 1, in THE IMMORTALS - 2 also I have given a brief biographical sketch 
of each of the 155 freedom fighters in Telugu and English on the reverse of each portrait. My Narasaraopet friend 
Mr. Bhuvanagiri Venkata Krishna Purnanandam, retired English Lecturer, Government Junior College for Girls, 
Guntur, translated into English all the Telugu matter in the album. His help is unforgettable. He used to render my 
Telugu texts into English as and when I requested him. His help is not confined to THE IMMORTALS 1 & 2. Healso 
translated some of my books into English. It was because of his help that people in other states came to know about 
my work and it became easy for the publishers in those states to get the English versions of my books translated into 
their respective regional languages and publish them there. My dear friend Mr. Bhuvanagiri Venkata Krishna 
Purnanandam, besides translating my books, has been observing me writing for four decades and has been extending 
his cooperation by giving valuable suggestions which helped me write in a better way. I am immensely thankful to him. 


Iam grateful to my good friend Professor Ram Puniyani (Mumbai), writer of many books and renowned 
orator, who has been encouraging me constantly by enquiring about my books and their publication and who consented 
to my request to write an introductory word for THE IMMORTALS - 2 with pleasure, and to Dr. Zafarul Islam 
Khan (Editor : The Milli Gazette, Delhi and Director: Darul Musannifeen Shibi Academy, Azamgharu, UP) who has 
been going through my books on history from cover to cover and encouraging me with his valuable suggestions and 
who responded to my request swiftly and wrote a ‘ A Word of Affection’ for THE IMMORTALS - 2. 


I have to mention here the cooperation extended to me by my friend Mr. Mohammed Umar Ashraf 
(Patna, Bihar) with whom I got acquainted with ten years ago through ‘Face Book’ when he was studying B.E. in 


xxii 


Bhopal. When he was in Bhopal he kept sending me photos and information about freedom fighters he collected. 
After completing B.E., he went to Delhi to do Journalism and Mass Communication course in Jamia Milia Islamia. 
Even from there he has been sending me not only photos and information but also the sources of those photos. I 
thank Mr. Mohammed Umar Ashraf for all the pains he has taken to collect several photos and send them to me. 


Mr. Kothapalli Ravi Babu (Retired Principal, Sri Velagapudi RamaKrishna Memorial Degree College, 
Nagaram, Guntur District) read all the information in THE IMMORTALS - 2 thoroughly in a historical perspective 
and gave me useful advice. Renowned writer and scholar in several languages Mr. Abul Fouzan, (Karimnagar, 
Telangana) has been discussing with me various historical perspectives for the lasty two decades and translated 
several of my books into Urdu. Famous writer and advocate Mr. Madiraju Govardhana Rao (Mangalagiri, 
Guntur district) has regularly been following my activities and expressing his opinions about them without any hesitation. 
I thank them all for going through THE IMMORTALS - 2 and for making corrections and suggestions. 


On this occasion I pay my tributes to my mother Mrs. Syed Bibi Jan (1936-2008) who encouraged me in 
all my endeavours in writing books on history and my maternal uncle Mr. Shaik Peer Ahammed (1939-2017) who 
always supported and enthused me. I convey my best compliments to my life partner Mrs. Shaik Ramija Banu 
who, besides being the source of my inspiration, strives in all possible ways to enable me to proceed towards my goal 
with ease; to my daughter Mrs. Syed Jasmine Ahammed and son-in-law Dr. S.M.Talmeezuddin (Ulavapadu, 
Prakasam district) who have been giving their moral support to my thoughts and actions right from the beginning; to 
my nephews Mr. Shaik Ansar Basha (Guntur) and Mr. Shaik Naveed Ahamed (Hyderabad, Telangana) who 
have been helpful to me in procuring necessary books, files and photos from time to time. 


Now a word about the aim of my writing books on history. Any positive effort made to achieve tolerance, 
coordination and harmony among diverse communities of India is desirable. To enlighten people on the reality and 
facts of history by revealing them in detail the share of each community in the common efforts and sacrifices with all 
evidence is a commendable way of writing history. When the diverse communities in the contemporary society come 
to know about the share and role of fellow communities in the saga of fighting for freedom of the country which is 
replete with sacrifices, they develop a better understanding, mutual trust and respect among themselves. As a result 
of such sincere attempts, an atmosphere of harmony, brotherhood and peace prevails in place of the atmosphere of 
confrontation and social unrest. It is in such a peaceful and harmonious atmosphere that any country or region can 
move ahead on the path of progress and prosperity. It is my dream to see my dear India progress in this way. To 
realize that dream of mine, I started writing on history from 1999 with focus on the role of Muslims in the struggle for 
the freedom of India with all my limitations and boundaries. 


And I started writing books on history with the firm belief that an awareness of the truth that every community 
in this country, irrespective of its hue and size, had its share of sacrifices in setting the nation free from the yoke of 
British colonial rule will certainly be helpful in creating among the different communities of India a better understanding 
of one another. If this knowledge spreads far and wide, it would help dispel distrust, disharmony and disunity. When 
my belief becomes a reality, it will usher in an atmosphere of peace, harmony and fraternity in the contemporary 
society. I hope the present album THE IMMORTALS - 2, along with my other books, would help create that type 
of positive awareness among people of our beloved India. 


My belief was not shattered. People are realizing the truth. The self-esteem among the people of Muslim 
community, who are being born, living and dying on this soil, is getting strengthened when they come to know about 


xxiii 


the sacrifices made by their ancestors for the freedom of the mother land. The communities are gradually getting freed 
from the feelings of inferiority and guilt which were created by distorted history. This is a positive development and a 
historical necessity. Non-Muslim communities are also developing a better understanding of their Muslim brethren as 
they get know the great sacrifices made by that community during freedom struggle. As the historical information 
flows into people in their own languages, the age old friendship, fraternity and harmony among the communities is 
getting re-established. People from non-Muslim communities are declaring affectionately that Muslim fraternity has a 
natural right on this soil as they too shed as much blood as any other community did in the struggle against the British. 


I myself have been able to see this groundswell of opinion. I have been able to hear people expressing their 
positive opinions candidly when they attended the meetings where I explained the role played by Muslim community 
during the freedom struggle. While conducting the exhibitions of portraits of Muslim freedom fighters and explaining 
the sacrifices and adventures of the freedom fighters, I was able to see thousands of children, youth and elders feeling 
elated and responding positively when they knew those details. People at these programmes expressed the opinion 
that if programmes of this sort could be conducted more extensively, it would go a long way in strengthening the 
principle of unity in diversity and diversity in unity among our people. These opinions are indicative of the strength of 
the secular fabric of our society. As my books, which I have been writing since 1999 with this aim and hope, have 
been widely acclaimed by scholars and laymen alike, I felt encouraged and intensified my efforts and released 20 
books so far. All these books have been revised, rewritten and reprinted several times. Several publishers and 
persons published and distributed them. 


Ihave got ‘pdf files’ of these books prepared and have been sending them free of cost to people interested 
on request. In this way I have sent my books through internet to thousands of people till now. I convey my sincere 
gratitude to the Telugu readers who have been receiving my books well and history scholars and history students who 
have been appreciating my work. My books have been published with the financial help and cooperation of my 
family members, friends and voluntary organizations. The books thus published have been presented to selected 
libraries in India and abroad, interested readers and scholars as a gift from the donors. Some of my books have been 
printed in several languages by voluntary organizations and hence it has become easy for me to distribute thousands 
of copies to interested readers free of cost. 


I thank my friend and artist Mr. Shaik Abdullah Saheb (Vijayawada) for the beautiful cover he designed 
for the present THE IMMORTALS - 2 album and Mr. Nalabothula Jayaraju (Jayadeepti Graphics, Vinukonda) 
for the necessary technical changes and page setting he has made for preparing a neat draft copy of THE IMMORTALS 
-2 and Mr. Sambasiva Rao (Swami Printers, Vijayawada) for printing the album beautifully. Right from the beginning 
of my career as a writer, many friends and elders were helpful to me. Hence humbly I submit that the present album 
THE IMMORTALS - 2 or my other books were not the products of my individual effort but they were the products 
of the collective effort of many. Hence I am thankful to all those who have been with me and extending their 
cooperation all along my journey as a writer. 


I firmly believe that readers are the best persons to judge the work of any writer and seek their patronage 
and blessings for THE IMMORTALS - 2 and humbly invite their suggestions for its improvement in next edition. + 


iv 


సుబేదార్‌ షేక్‌ అహ్మద్‌ 

మజ్నూషా ఫకీర్‌ 

ఆసిఫ్‌జా Soop వజీర్‌ అలీ ఖాన్‌ 
నవాబ్‌ Doo షంసుద్దీన్‌ అహ్మద్‌ ఖాన్‌ 
సయ్యద్‌ అలావి తంగల్‌ 

నవాబ్‌ wend రహమాన్‌ ఖాన్‌ 
మౌలానా ముహమ్మద్‌ బాఖర్‌ 
రాయ్‌ అహ్మద్‌ నవాజ్‌ ఖాన్‌ ఖారల్‌ 
సర్దార్‌ హిక్ళతుల్లాహ్‌ ఖాన్‌ 
మౌల్వీ ఇమాం బక్ష్‌ సహబాయి 
షేక్‌ పీర్‌ షా 

సుబేదార్‌ నాదిర్‌ అలీ ఖాన్‌ 
అమానత్‌ అలీ 

మౌలానా ఫైజ్‌ అహ్మద్‌ బదాయూని 
బక్షిష్‌ అలీ 

నవాబ్‌ అహ్మద్‌ అలీ ఖాన్‌ 

బేగం అజీజున్‌ 

మౌలానా కిఫాయత్‌ అలీ ఖఫి 

వలీ షాహ్‌ 

నవాబ్‌ అలీ మొహమ్మద్‌ ఖాన్‌ 
పఠాన్‌ తుర్రెబాజ్‌ ఖాన్‌ 


నవాబ్‌ తఫజ్ఞల్‌ హుస్సేన్‌ ఖాన్‌ సరత్‌జంగ్‌ 


దూదు మియాం 

పఠాన్‌ సలాబత్‌ ఖాన్‌ 

మౌలానా ఫజల్‌ ఎ srg) ఖైరాబాది 
నవాబ్‌ సయ్యద్‌ గాలిబ్‌ అలీ తాతారి 
ముహమ్మద్‌ అబ్బుల్లాహ్‌ 

మున్నీ జకియుద్దీన్‌ అహ్మద్‌ 

నవాబ్‌ అలీ బహదూర్‌ 

నవాబ్‌ సాదత్‌ అలీ ఖాన్‌ 

షహజాదా ఫెరోజ్‌ షాహ్‌ 

మౌలానా ముహమ్మద్‌ జాఫర్‌ థానేసరి 


దాదా అబ్బుల్లాహ్‌ 


50006621 Shaik Ahmad 
Majnusha Fakir 

Asif Jha Mirza Wazir Ali Khan 
Nawab Mirza Shamsuddin Ahamed Khan 
Syyed Alavi Tangal 

Nawab Abdur Rahaman Khan 
Maulana Muhammad Baqar 
Rai Ahmed Nawaz Khan Kharal 
Sardar Hikmathullah Khan 
Maulvi Imam Baksh Sahabai 
Shaik Peer Sha 

Subedar Nadir Ali Khan 
Amanth Ali 

Maulana Faiz Ahmed Badayuni 
Bakshish Ali 

Nawab Ahmed Ali Khan 
Begum Azeezun 

Maulana Kifayath Ali Khafi 
Wali Shah 

Nawab Ali Mohammad Khan 
Patan Turrebaz Khan 


Nawab Tafazzul Hussain Khan Saratjung 
Dudu Miya 

Patan Slabath Khan 

Maulana Fazal e Haq Khairabadi 
Nawab Syed Galib Ali Tatari 
Muhammed Abdullah 

Munshi Zkiyuddin Ahmed 

Nawab Ali Bahadur 

Nawab Sadat Ali Khan 
Shahzada Feroz Shah 

Maulana Muhammad Jafer Thanesari 
Dada Abdullah 


రహ్మత్‌ అలీ ards 
గదరీ అబ్బుల్లాహ్‌ 


హఫీజ్‌ అబ్దుల్లాహ్‌ 

అలీ అహ్మద్‌ సిద్దీఖీ 

మౌలానా షాహ్‌ wend రహీం రాయ్‌పూరి 
మౌల్వీ లియాఖత్‌ హుస్సేన్‌ 

షేక్‌ ముహమ్మద్‌ గులాబ్‌ 

మౌలానా మహ్‌మూద్‌ హసన్‌ 

చింతపల్లి హుస్సేన్‌ - జాన్‌ ముహమ్మద్‌ 
సుల్తాన్‌ వరియన్‌కునన్నతు కుంజాహమ్మద్‌ హాజి 
షాహ్‌ ముహమ్మద్‌ జుబేర్‌ 

అబ్బుర్‌ రసూల్‌ ఖుర్చాన్‌ హుస్సేన్‌ 

యం. wend కరీం గులాం జిలాని 
అబ్బుర్‌ రషీద్‌ సిద్దీఖీ 

మౌల్వీ వక్కోం ముహమ్మద్‌ veys ఖాదిర్‌ 
మియాం ఫజ్జే-ఎ-హుసైన్‌ 

హజీ సాహెబ్‌ తురంగ్‌ జై 

హుస్సేన్‌ రహీం 

నవాబ్‌ సి. అబ్బుల్‌ హకీం సాహెబ్‌ 

చౌదరీ అప్టల్‌ హఖ్‌ 

మౌల్వీ సయ్యద్‌ ఖుర్నీద్‌ హసైన్‌ 

BQN మహమ్మద్‌ అక్రం 

బేగం ఆమినా Ss 

మాలిక్‌ KASS హఖ్‌ 

సయ్యద్‌ పీర్‌ సిగ్బతుల్లాహ్‌ షాహ్‌ SO 
డాక్టర్‌ సయ్యద్‌ ఇక్రాం రసూల్‌ 

మౌలానా అబ్బుర్‌ రహీం పోపల్‌జాయ్‌ 
నవాబ్‌ ఖాజా అతీఖుల్లాహ్‌ 

మౌలానా ముహమ్మద్‌ మియా మన్సూర్‌ అన్సారి 
మీర్‌ దాద్‌ ఖాన్‌ 

గులాం నవీ షవాల్‌ 

కల్నల్‌ జి. క్యూ. జీలాని 

అంజాది బేగం 

పీర్‌ ముహమ్మద్‌ అన్సారి మొన్నిస్‌ 
మధురై జమాల్‌ ముహమ్మద్‌ 

మౌలానా అలీ హుస్సేన్‌ 

యన్‌. యం. ఖాజా మియాం రౌతార్‌ 
మౌలానా అబ్బుల్‌ హమీద్‌ బాఖ్వి 

బతఖ్‌ మియాం అన్సారి 

సకీనతుల్‌ ఫాతిమా 

ముహమ్మద్‌ మీరా రౌతార్‌ 


Rahamath Ali Wazidke 

Gadari Abdullah 

Hafeez Abdullah 

Ali Ahmed Siddiqui 

Maulana Shah Abdur Rahim Raipuri 
Maulvi Liaqath Hussain 

Shaik Muhammed Gulab 

Maulana Mahmud Hasan 
Chintapalli Hussian - Jan Muhammad 
Sultan Variyan Kunnathu Kunjahammed Haji 
Shah Muhammad Zubair 

Abdul Rasool Qurban Hussain 

M Abdul Kareem Gulam Jeelani 
Abdur Rasheed Siddiqui 

Maulvi Vakkom Muhammed Abdul Khadir 
Mian Fazl-e-Hussain 

Haji Saheb Turang Zai 

Hussain Raheem 

Nawab C Abdul Hakeem Saheb 
Chaudary Afzal Haq 

Maulvi Syed Khursheed Hasnain 
Captain Mahammad Akram 

Begum Aamina Tayyabji 

Malik Waziul Haq 

Syed Peer Sighbatullah Shah Rashidi 
Dr. Syed Ikram Rasool 

Maulana Abdur Raheem Popalzai 
Nawab Khwaja Atheeqhullah 
Maulana Muhammed Mian Mansoor Ansari 
Meer Dad Khan 

Gulam Nabi Shawal 

Colonel G. Q. Jilani 

Amjadi Begum 

Peer Muhammad Ansari Monnis 
Madurai Jamal Mohammed 
Maulana Ali Hussain 

N M Khaja Miya Rowthar 

Maulana Abdul Hameed Baqavi 
Bataq Miya Ansari 

Sakeenathul Fathima 

Muhammed Meera Routhar 


వి.యం. ఒబేదుల్లాహ్‌ 

ముహమ్మద్‌ ఖాన్‌ బెంగళూరి 

బేగం సకినా లుఖ్మాని 

అబ్బుల్‌ రెహమాన్‌ రేయా 

బేగం సఫియా సోం 

షాహ్‌ ముహమ్మద్‌ ఉజేర్‌ మునేమి 
మౌలానా హఫ్‌జుర్‌ రహ్మాన్‌ సియోహార్వి 
షాకిర్‌ అలీ బారిష్టర్‌ 

ఫరీదుల్‌ హఖ్‌ అన్సారి 

బేగం ఆతియా DE 

బేగం సుగ్రా ఖాతూన్‌ 

అబ్బుల్‌ కరీం లూన్‌జి 

నియామతుల్లాహ్‌ అన్సారి 

షరీఫా హమీద్‌ అలీ 

మౌలానా గులాం రసూల్‌ మెహర్‌ 
డాక్టర్‌ షాకతుల్లాహ్‌ షాహ్‌ అన్సారి 
అబ్బుల్‌ హమీద్‌ అన్సారి 

షేక్‌ అలీ సాహెబ్‌ 

డాక్టర్‌ ముహమ్మద్‌ ఇక్బాల్‌ షైదాయి 
మౌలానా ముహమ్మద్‌ ఇస్మాయిల్‌ సంభలి 


బేగం రెహానా అబ్బాస్‌ తయ్యట్దీ 
సయ్యద్‌ సజ్ఞాద్‌ జహీర్‌ 
ఆబాద్‌ ఖాన్‌ 


ముహమ్మద్‌ అబ్బుల్‌ వాహిద్‌ ఖాన్‌ 
మౌలానా ఉస్మాన్‌ గని 

షాహ్‌ ముహమ్మద్‌ ఉమేర్‌ 

హఫెజ్‌ ముహమ్మద్‌ ఇబ్రాహీం 
సయ్యద్‌ షాహ్‌ ముహమ్మద్‌ హసన్‌ 
ఖాన్‌ షాకిర్‌ అలీ ఖాన్‌ 

అల్లామా సయీద్‌ సిబతుల్‌ హసన్‌ 
షేఖ్‌ wend మజీద్‌ సింధీ 

బేగం సురయ్యా బద్రుద్దీన్‌ Ss 
సొహేల్‌ అజిమాబాది 

సయ్యద్‌ ఫిదా హుస్సేన్‌ 

మీర్‌ తాజ్‌ ముహమ్మద్‌ ఖాన్‌ 
మేజర్‌ మాలిక్‌ మునవ్వర్‌ ఖాన్‌ 
బేగం ఖుర్నీద్‌ ఖ్వాజా 

ముహమ్మద్‌ చిరాగ్‌ అలీ 

మియాం ముహమ్మద్‌ షాహ్‌ 

కల్నల్‌ సయ్యద్‌ ముహమ్మద్‌ eae 
ముఫ్లి జియా ఉల్‌ హసన్‌ 


V M Obaidullah 

Muhamood Khan Bengaluri 
Begum Sakina Lukhmani 
Abdul Rahaman Reya 

Begum Safia Som 

Shah Muhammed Ozair Munemi 
Maulana Hafizur Rahaman Seoharvi 
Shakir Ali Barrister 

Fareedul Haq Ansari 

Begum Athiya Fyzi 

Begum Sughra Khatoon 

Abdul Karim Lunje 
Niyamtullah Ansari 

Sharifa Hameed Ali 

Maulana Gulam Rasool Mehar 
Dr. Shaukatullah Shah Ansari 
Abdul Hameed Ansari 

Shaik Ali Saheb 

Dr Mohammad Iqbal Shadai 
Maulana Md Ismail Sambhali 
Begum Rehana Abbas Tayyabji 
Syed Sajjad Zaheer 

Abad Khan 

Muhammad Abdul Wahid Khan 
Maulana Usman Ghani 

Shah Muhammad Umair 

Hafiz Mohammad Ibrahim 
Syed Shah Mohammed Hasan 
Khan Shakir Ali Khan 

Allama Syed Sibtul Hasan 
Shaikh Abdul Majeed Sindhi 
Begum Surayya Badruddin Tayyabji 
Sohail Azimabadi 

Syed Fida Hussain 

Mir Taj Muhammed Khan 
Major Malik Munavvar Khan 
Begum Khursheed Khaja 
Muhammad Chirag Ali 

Mian Muhammad Shah 
Colonel Syed Mohammed Ishaque 
Mufthi Zia Ul Hasan 


xxvii 


డాక్టర్‌ సయ్యద్‌ షాహ్‌ వజియుద్దీన్‌ Soares 


షేక్‌ wend వహాబ్‌ 

నాజిర్‌ హుస్సేన్‌ 

బేగం ఫాతిమా ఇస్మాయిల్‌ 
మౌలానా ఇందాద్‌ సాటి 

బేగం Ss అన్సారి 

చౌదరి మంగల్‌ ఖాన్‌ మేవాతి 
సయ్యద్‌ లతీఫ్‌ మాస్టారు 
ముహమ్మద్‌ హనీఫ్‌ 

దర్యా ఖాన్‌ 

మౌలానా సలామతుల్లాహ్‌ బేగ్‌ 
యహ్యో అలీ ఖాన్‌ 

సయ్యద్‌ ముల్లా రాబియాబి 
సయ్యద్‌ ముల్లా మొహియుద్దీన్‌ 
కల్నల్‌ రజా ముహమ్మద్‌ అర్నద్‌ 
అన్వర్‌ హర్వాని 

షేక్‌ ఇమాం సాహెబ్‌ 

డాక్టర్‌ వారిస్‌ ఖాన్‌ 

DE మహబూబ్‌ ఆదం 
ముహమ్మద్‌ జలాలుద్దీన్‌ 

బేగం సుఫియా కమాల్‌ 

మీర్‌ ఫయ్యాజ్‌ అలీ హాష్మి 
సయ్యద్‌ అబ్బుల్‌ అజీం 

బేగం జపా దావూది 

సయ్యద్‌ wend ఓలా 

ఖాన్‌ అబ్బుల్‌ వలి ఖాన్‌ 

మౌలానా అబుల్‌ ఖయ్యూం రహ్మని 
మెహర్‌ తాజ్‌ బేగం 

సయ్యద్‌ ముహమ్మద్‌ షర్ఫుద్దీన్‌ ఖాద్రి 
మౌలానా ముహమ్మద్‌ eared భట్టి 
అమీర్‌ హంజా యం. కె. యం. 
డాక్టర్‌ ముహమ్మద్‌ హాషీం కిద్వాయ్‌ 
మనక్కదవన్‌ ముహమ్మద్‌ హాజి 
ముల్లాహ్‌ అక్బర్‌ అలీ 

Soop నసీం BA Borie 

షేక్‌ రంజాన్‌ ఖురేషి 

బేగం హమీదా హబీబుల్లాహ్‌ 
మౌలానా షాకత్‌ అలీ హాష్మి 
ముహమ్మద్‌ యూనుస్‌ లోహియా 
ముహమ్మద్‌ బాజి 


Dr Syed Shah Wajiuddeen Minhaji 
Shaik Abdul Wahab 

Nazir Hussain 

Begum Fathima Ismail 

Maulana Imdad Sabri 

Begum Zohra Ansari 

Choudary Mangal Khan Mewathi 
Syed Ltheef Mastaru 
Muhammed Haneef 

Darya Khan 

Maulana Salamthullah Baig 

Yahya Ali Khan 

Syed Mulla Rabiyabi 

Syed Mulla Mohiuddeen 

Colonel Raza Mohammed Arshad 
Anwar Harvani 

Shaik Imam Saheb 

Dr. Waris Khan 

Shaik Mahboob Adam 
Muhammad Jalaaluddin 

Begum Sufia Kaml 

Meer Fayyaz Ali Haashmi 

Syed Abdul Azeem 

Begum Zahra Dawoodi 

Syed Abdul Ola 

Khan Abdul Wali Khan 

Maulana Abdul Khayyum Rahmani 
Mehar Taj Begum 

Syed Muhammad Sharfuddin Quadri 
Maulana Muhammad Ishaq Bhatti 
Ameer Hamza M K M 

Dr. Muhammad Hashim Kidwai 
Manakkadavan Muhammed Haji 
Mullah Akbar Ali 

Mirjz Naseem Baig Ghengezi 
Shaik Ramzan Khureshi 

Begum Hameeda Habibullah 
Maulana Soukat Ali Hashmi 
Mohammed Yunus Lohia 
Muhammed Baji 


xxviii 


వరుసరా చిత్రపటాలు... 


Portraits follows ... 


Š 


SNS వా వా నాన SENSE NNN SN SN, | | 


`~ 


ta 
Or 


టన నట RAEN న సును 
LALLA 


NNN NSN NSN NUNN ENRON RENEE NE NPE 


Gras తక తిం తిం తం తం తంతు తుం AFH DY YOY తం తంతి తలి 


ms 


~ 
? 
~ 
> 
- 
> 
~ 
= 
? 
~ 
2 
~~ 
? 
అ 
2 
~ 
> 
~ 
T 
> 
= 
~ 
= 
er; 
= 
~ 
= 
~ 
= 
~ 
= 
=) 
= 
~ 
> 
~ 
> 
5 
= 
= 
శి 
> 
= 
= 
= 
- 
i 
= 
- 
a 
= 
~~ 
= 
a 
= 
= 
a 
7 
> 
a 
= 
> 
~ 
> 


Ore 
AIAIA LASA 


HEA 


FESAT rY roor reer Y 


SUBEDAR SHAIK AHMAD 
(-1780) 


Source : A speculative portrait drawn on the basis of the information collected from books and records. 


చరితార్లులు - 2 
= 32 


సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 
THE IMMORTALS - 2 


సుబేదార్‌ షక్‌ esse, (0-1780) 

భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రలో 1857లో సాగిన తొలి సిపాయీల తిరుగుబాటుకు 77 ఏళ్ళ క్రితమే 
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విశాఖపట్నం లోని ఈస్ట్‌ ఇండియా కంపెనీ సైనిక స్థావరంలో జరిగిన సిపాయీల తిరుగుబాటుకు నాయకత్వం 
వహించిన యోధులు సుబేదార్‌ షేక్‌ అహ్మద్‌ గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జన్మించినట్టు తెలుస్తుంది. ఈస్ట్‌ ఇండియా కంపెనీ 
సైన్యంలోని స్వదేశీ సిపాయిల పట్ల ఆంగ్రేయాధికారులు చూపుతున్న వివక్ష జాత్యహంకార ప్రదర్శన, స్వదేశీ వీరుడు, మైసూరు 
సుల్తాన్‌ హైదర్‌ అలీ మిద దాడులకు బలవంతంగా తరలించేందుకు సాగిన ప్రయత్నాలకు వ్యతిరేకంగా 1780 అక్టోబరు 3న సుబేదార్‌ అహ్మద్‌ 
నాయకత్వంలో స్వదేశీ సైనికులు తిరగబడ్డారు. ఈ అనూహ్య పరిణామాలతో ఖంగుతిన్న ఆంగ్లేయ సైన్యాధికారులు పూర్తిగా కకావికలయ్యారు. ఆ 
సందర్భంగా జరిగిన కాల్పులలో పలువురు ఆంగ్లేయాధికారులు మృతి చెందగా ఛార్లెస్‌ మాక్స్‌టోన్‌ కెప్టన్‌ లేన్‌, లెఫ్టినెంట్‌ బ్రౌన్‌ చావుతప్పి కన్నులొట్టపోయి 
కలుగుల్లో ఎలుకల్లా దాక్కొన్నారు. PRO SOHN), సార్టెంట్‌ SS, సార్టెంటు ఇల్లిస్‌ తప్పించుకు పారిపోయారు. విశాఖపట్నం సైనిక స్థావరం అధికారి 
కాసామేజర్‌ ను అరెస్టు చేసి కంపెనీ ఆయుధాగారాన్ని కంపెనీ ఖజానాలోని 21,999 రూపాయల నగదును షేక్‌ సుబేదార్‌ అహ్మద్‌ స్వాధీనం 
చేసుకున్నారు. ఆంగ్లేయుల నుండి పూర్తి విముక్తం ఆశించిన సుబేదార్‌ షేక్‌ అహమ్మద్‌ కంపెనీ అధికారి కాసామేజర్‌, ఇతర సైనికులను తీసుకుని హైదర్‌ 
అలీ సైన్యాన్ని కలిసేందుకు అక్టోబరు 4న బయలుదేరారు. ఈలోగా ఆంగ్లేయుల తొత్తు జమిందారు నారాయణ గణపతి దేవ్‌ రంగప్రవేశం చేసి 
కుట్రపూరితంగా వ్యవహరించి మాయమాటలతో సుబేదార్‌ షేక్‌ అహ్మద్‌ను మార్గం మళ్ళించారు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్న ఆంగ్రేయాధికారులు 
తమ శక్తిసామర్థ్యాలను కూడగట్టుకుని, ఇతర స్వదేశీ జమిందారుల నుండి షేక్‌ అహ్మద్‌ దళాలకు ఎటువంటి సహాయం అందకుండా చర్యలు తీసుకున్నారు. 
ఆంగ్లేయుల మార్గదర్శకంలో జమిందారు నారాయణ గణపతి కుట్రపూరితంగా ఇచ్చిన సలహా మేరకు షేక్‌ అహ్మద్‌ తన దళాలతో హైదరాబాదుకు 
బయలుదేరారు. మార్గమధ్యంలో షేక్‌ అహ్మద్‌ గుడ్జెరాల్లివంక వద్ద సేద తీరుతుండగా వారిని అనుసరించి వస్తున్న ఆంగ్లేయాధికారి ఎన్‌సైన్‌ బట్లర్‌ 
1780 అక్టోబరు 8 రాత్రిపూట అకస్మిక దాడి చేశాడు. ఆ దాడిలో పట్టుబడిన షేక్‌ అహమ్మద్‌, ఆయన అనుచరుల మీద ఈస్ట్‌ ఇండియా కంపెనీ 
సైనికాధికారులు విచారణ జరిపి ఆయనకు మరణ దండన విధించారు. ఆ శిక్ష ప్రకారంగా విశాఖపట్నంలోని అబూసరంగ్‌ వీధిలో బహిరంగంగా 
సుబేదార్‌ షేక్‌ అహ్మద్‌ను ఫిరంగికి కట్టి పేల్చివేశారు. @ 


SUBEDAR SHAIK AHMAD (-1780) 


Subedar Shaik Ahmad, who led Sepoy Revolt in the East India Company army base in 
Visakhapatnam, Andhra Pradesh, 77 years before the Sepoy Revolt of 1857 in the history of Indian 
Freedom Struggle, is believed to have been born in Sattenapalli, Guntur district, Andhra Pradesh 
T 7] state. Indian soldiers in the army of East India Company in Visakhapatnam revolted on 3 October, 
1780 resenting the discrimination and racial supremacy shown against them and also the mobilization of forces to attack 
Mysore Sultan Hyder Ali. The officers of East India Company were completely shattered by this unexpected development. 
Several Company officers were killed in the firing while Charles Maxton, Captain Lane and Lieutenant Brown hid 
somewhere to save their lives.Sergeant Collins, Sergeant Crouse, Sergeant Ills fled to safety. Subedar Shaik Ahmad 
arrested the Visakhapatnam army base officer, Casamajor and took into his possession the armory of the Company 
and 21,999 rupees cash from the Company treasury. Subedar Shaik Ahmad who hoped for complete freedom from 
the British, left Vishakapatnam to meet the army of Hyder Ali. He took with him the Company officer Casamajor and 
other soldiers. Meanwhile a stooge of the Company, Zamindar Narayana Ganapathi Dev, entered the scene, talked to 
Subedar Shaik Ahmad deceptively and diverted him from his way and misguided him to take his forces to Hyderabad. 
Taking advantage of this, the Company officers mustered strength and saw to it that no Zamindar extended any help to 
Subedar Shaik Ahmad’s forces. When Shaik Ahmad’s forces were taking rest at Gudderallywanka on their way to 
Hyderabad, British officer Ensign Butler who was following them attacked them suddenly with his forces at night on 8 
October, 1780. Shaik Ahmad was captured during the attack. A fter that East India Company officers conducted a trial 
and sentenced him to death. As per the sentence they tied him to cannon openly in Abusarang Street, 
Visakhapatnam and fired it. + 


చరితార్జులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


33 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


YOY ey LS 


Oe ree rr er ల er et ee it ee te seers sss sss 


eee ee ee ee ee - s a rr Er) $ 
A XXX 
| ESSENSE NN న NNN న న వా నా R ENS స వా వానా నాఆ నాల AeA | 


À 
i 


4 


N 


UNTU చరాలు TENEN TEN REN STEN ENTENEN TENE 


a 


URAA RVR TRR 


NR IN rag e బాసి ae ee 


uN 


“NS 


Kc 


> 
S 
@ 
92 
S 
>e 
A 
~~ 
Sa 
>» 
హా 
> 
@ 
జ 
న్య 
ea 
© 
i 
4 
D 
E 
D 
+ 
ఫ్‌ 
4 
S 
4 
మ 
4 
4 
2 
4 
శి 
శ 
= 
¢ 
శ 
ట్‌ 
= 
z 
న్‌ 
క 
న 


అస్త్ర బ్రాం మంబ బ్రా NAA DY DAYAT aYoaVaY SYST OV OV బ్రాం OVE eV యా io మా oe యా io ie 
d ౮ A d w g v v < > hd 4 bd - A - wv ఇ అ 


MAJNUSHA FAKEER 
(-1787) 


Source : A speculative portrait drawn on the basis of the information collected from books and records. 


చరితార్జులు - 2 34 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 
THE IMMORTALS - 2 


మజ్యాషా ఫకేర్‌ (-1787) 


ఇండియాలో అడుగిడిన బ్రిటీషర్లు మెల్లగా ప్రజల మోద పెత్తనం సాగిస్తూ దోపిడికి పాల్పడటం ప్రారంభించేసరికి 
రగిలిన ఆగ్రహావేశాల నేపథ్యంలో తొలుతగా 1765లో విజృంభించిన ఫకీర్ల తిరుగుబాటుకు నాయకత్వం వహించిన యోధులు 
మజ్నూషా ఫకీర్‌. బెంగాల్‌ పరగణాలోని కాన్పూరు సమీపాన గల మాఖన్‌పూర్‌ గ్రామానికి చెందిన మజ్నూషాను ప్రజలు మంజూ 
షా అని కూడా పిలుచుకున్నారు. ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలకులు, అధికారులు, వడ్డీవ్యాపారులు, జమిందారులు చేస్తున్న దోపిడి, దాష్టికాలను 
గమనించిన గురువు దర్వేష్‌ హమీద్‌ ఆదేశాల మేరకు ఆంగ్లేయుల రాక్షసచర్యలను సహించలేక ప్రజలు, క్షామపీడితులు మజ్నూషా వెంట నడిచేందుకు 
సిద్ధమయ్యారు. ఈస్ట్‌ ఇండియా కంపెనీ దోపిడీ, పెత్తనాలకు వ్యతిరేకంగా తిరగబడిన ఫకీర్లకు నాగా సన్యాసుల స్నేహహస్తం లభించటంతో ఈ 
తిరుగుబాట్లను ఫకీర్లు-సన్యాసుల తిరుగుబాట్లుగా చరిత్ర నామకరణం చేసింది. నాగా సన్యాసుల నాయకులు భవాని పాథక్‌తో మజ్నూషా సత్సంబంధాలను 
సాగిస్తూ ఐక్యపోరాటాలలో పాల్గొని జమిందారులు, వడ్డీ వ్యాపారులైన మహాజన్లు, కంపెనీ పాలకులు, అధికారుల ఆటకట్టించారు. మజ్నూషా 
పిలుపునిస్తే ఏ క్షణాన్నైనా వేలాది మంది సాయుధులైన ప్రజలు కంపెనీ బలగాలను ఎదుర్మొనేందుకు రాగలరని కంపెనీ పాలకులకు అధికారులు రాసిన 
నివేదికలలో స్పష్టంగా పేర్కొన్నారు. ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలనను సవాల్‌ చేస్తూ సాగిన పోరాటాలలో కంపెనీ సాయుధ దళాల ఉన్నతాధికారులను 
పలుమార్లు మట్టికరిపించారు. ముందుగా కబురు పంపి కచ్చేరీల మీద దాడులు జరుపుతున్న మజ్నూషా ధాటికి తట్టుకోలేక కంపెనీ సైన్యాధికారులు 
బ్రతుకు జీవుడా అంటూ పారిపోయిన సందర్భాలు ఉన్నాయి. తన పూర్వీకుల గ్రామమైన మస్తాన్‌ఘర్‌ను కేంద్ర కార్యస్థానంగా ఎంచుకుని దశాబ్దాల 
పాటు విరామమెరుగక తన కార్యక్రమాలను విజయవంతంగా మజ్నూషా నిర్వహించారు. 1786 డిసెంబర్‌ 29న మజ్నూషాను ఎలాగైనా పట్టుకోవాలని 
బొగ్రా జిల్లా ముంగ్రా గ్రామంలో విడిది చేసిన లెప్టినెంట్‌ బ్రినాన్స్‌ బలగాలు, ఆయన స్థావరం మీద దాడిచేయగా, ఆ సందర్భంగా జరిగిన పోరాటంలో 
మజ్నాషా తీవ్రంగా గాయపడి పూర్వీకుల గడ్డ అయిన మాఖన్‌పూర్‌కు చేరుకున్నారు. ఆర్యోగ పరిస్థితి ప్రమాదకరంగా మారినా చివరి వరకు శత్రువుకు 
చిక్కకుండా మాఖన్‌పూర్‌లోని తన ప్రియమైన మస్తాన్‌ఘర్‌లో ప్రియజనుల మధ్య 1787లో మజ్బూషా ఫకీర్‌ కన్నుమూశారు. * 


MAJNUSHA FAKEER (-1787) 


Majnusha Fakeer was the leader of Fakir-Sanyasi Rebelion which broke out in 
1765 in the back drop of the anger that flared up among people as a result of the hegemony 
and exploitation of Britishers who landed upon India for business purpose. Majnusha, 

3 who belonged to Makhanpur village near Kanpur in Bengal paragana was also called 
Manjusha by the people. Unable to bear the evil deeds of the Britishers, people and the victims of famine 
decided to follow Majnusha as per the orders of their Guru, Darvesh Hameed, who noticed the hegemony 
and exploitation by Zamindars, money lenders, officers and rulers of East India Company. As Naga Sanyasis 
Joined Fakeers of Bengali in their revolt against the hegemony and explanation of East India Company, 
the revolt is called Fakeers-Sanyasis rebellion by the historians. Naga Sanyasis leader Bhavani Pathak and 
Majnusha continued good relations and fought unitedly and taught Zamindars, Mahajans, company rulers 
and officers a lesson. Company officers in their diaries and reports to their rulers wrote clearly that 
thousands of armed people are ready to encounter company forces at the beck and call of Mazjusha. 
During the rebellion, challenging the rule of East India Company Majusha defeated company forces several 
times. There were several occasion when the company forces took to their heels unable to withstand the 
attacks of Majnusha who used to inform them beforehand about his attacks. Majnusha continued his 
activities successfully for decades from Mastanghar, the village of his ancestors as his base. On 29 
December 1786 Majnusha was severely injured when company forces attacked his base under the command 
of Lieutenant Brinance who camped in Mungra village of Bogra District with the sole aim to arrest him at 
any cost. Majnusha was severally injured in this battle and reached his ancestral village, Makhanpur. 
Majnusha Fakeer managed to remain underground without being caught by the enemy till the last moment 
and passed away in Makhanpur amidst his loved ones in 1787.* 


చరితార్జులు - 2 35 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


AA 


PACA CACA CACA CACA CACA CSCIC CAOS OSCOS DS LS DS DSBS BS AS BLS RSs 


p> 
a 


R 


Cn be, ipa OI E AEE E E RA సము. 


PANASSS చ న NUNTA TENENTE ANA NEN ENAN EN ENERE ళా. 


7 
\ 


సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


wi EE OSS OE OE - 


QE QL QFIF AF AQF బాకా QPF QV OL QE. OE OPS OEE DE OE OE OE OE OE OEE OE OS 


క్‌ 


d 
i 
4 
| 
f 
1 


Br PY rE RT Rr EL e AI 


ous 
Pit De 


€ 


~ 


wes o నల DA 


- 
క్‌ 


~ PRO 


(1780-1817) 


lhttps://en.wikipedia.org/wiki/Wazir_Ali_Khan#/media/File:WazirAliKhan.jpg 


a 


న్‌ 


ry 


v ళ్‌ 


ASIFJA MIRZA WAZIR ALI KHAN 


7 


5 
Source : 


Sasa re yeh; hee Ne he La 


í 
f 
| 
i 
f 
/ 
/ 
/ 
4 
4 
4 
4 
/ 
| 


j 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
; 
గ 
| 
f 
’ 


స వ ప వూ పూ ప వ మ న స సస 


lr i CL a Ces rae X 


వాసా సమా) 
THE IMMORTALS - 2 


$ 
ADG )(6)(6)(6)(€౯1(౯1(61(61(6)(6 1166౪71౯16 d ( ore er errr erat er error (బంటి roro r టంట టట 


esige NOA aarde) జర్‌ అతి anma (1780-1817) 


[ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామంలో భాగంగా అవథ్‌ రాజ్యాన్ని ఆంగ్లేయుల గుప్పెట నుండి విముక్తి గావించేందుకు 
అవధ్‌ బేగం హజరత్‌ మహల్‌ (1830-1879) పోరుబాటన సాగక ముందే ఆంగ్లేయుల ఆధిపత్యాన్ని సహించలేక పోరుబాటను 
ఎంచుకున్న ధైర్యశాలి, అవథ్‌ నవాబు ఆసిఫ్‌జా మిర్జా వజీర్‌ అలీ ఖాన్‌ 1780 AHS 19న జన్మించారు. అవథ్‌ నవాబు 
ఆసఫ్‌-ఉద్‌-దౌలా (1748-1797) ఆయనను దత్తత తీసుకున్నారు. సంపన్నవంతమైన OSH రాజ్యానికి సంబంధించిన (ప్రతి 
విషయంలో ఈస్ట్‌ ఇండియా కంపెనీ అధికారులు జోక్యం చేసుకోవడం, అహంకారపూరిత ఆధిపత్యాన్ని ప్రదర్శించడాన్ని వజీర్‌ అలీ సహించలేకపోయారు. 
దత్తత తండ్రి అసఫ్‌-ఉద్‌-దౌలా కన్నుమూశాక 1797 సెష్టంబర్‌ 21న వజీర్‌ అలీ ఖాన్‌ అవథ్‌ నవాబుగా ప్రకటితమయ్యారు. అందుకు అంగీకరించని 
కులీనులు, అంతఃపురవాసుల కుట్రల ఫలితంగా అవథ్‌ వ్యవహారాలలో ఆంగ్లేయుల జోక్యం (శుతిమించడంతో వజీర్‌ అలీ ఖాన్‌ ఆగ్రహించారు. 
అవకాశం కోసం ఎదురు చూస్తున్న ఆంగ్లేయులు నవాబును గద్దె దించడానికి 12 బెటాలియన్ల సైనికశక్తితో లక్నో వచ్చిన ఆంగ్లేయాధికారి సర్‌ జాన్‌ షోర్‌ 
నవాబు వజీర్‌ అలీ ఖాన్‌ను తొలగించి, ఆయనకు మూడు లక్షల రూపాయల పెన్షన్‌ ప్రకటించాడు. ఈ చర్య పట్ల ఆగ్రహంతో ఉన్న మిర్జా వజీర్‌ అలీ 
ఖాన్‌ అనుకూల వర్గాల నుండి ప్రమాదం పసిగట్టిన ఆంగ్లేయాధికారులు ఆయనను అవథ్‌కు మరింత దూరంగా బెనారస్‌ కు పంపదలిచారు. ఈ 
విషయం తెలపడానికి వచ్చిన బ్రిటిష్‌ రెసిడెంట్‌ చెర్రి నవాబు పట్ల ఆనుచితంగా ప్రవర్తించాడు. ఆగ్రహించిన వజీర్‌ అలీ ఖాన్‌ ఆ ఆంగ్రేయుద్ని తన 
పట్టాకత్తితో గాయపర్చగా అలీ అంగరక్షకులు ఆంగ్లేయుడ్ని ఆతని వెంట వచ్చిన వారిని తమ కత్తివాదరకు బలిచేశారు. ఆ తరువాత ఏమాత్రం 
ఆగకుండా తమ బలగాలను వెంటపెట్టుకుని వజీర్‌ అలీ ఖాన్‌ బెనారస్‌ మేజి(స్టేటు శామ్యూల్‌ దేవిస్‌ గ్భహం మీద దాడి చేశారు. ఆ ఆంగ్లేయుడు 
భయపడి ఎక్కడికో పారిపోయి దాక్కున్నాడు. నవాబు వజీర్‌ అలీ ఖాన్‌ ఆరువేల మంది సైనికులను, మద్దతుదారులను సమకూర్చుకుని కంపెనీ 
బలగాలతో యుద్దానికి సిద్దమయ్యారు. ఆ విషయం తెలుసుకున్న ఆంగ్లేయాధికారులు జనరల్‌ ఇర్మిన్‌సన్‌ నేతృత్వంలో భారీ సైనిక బలగాలను బెనారస్‌కు 
పంపారు. కంపెనీ బలగాలను ఎదుర్మొన్న వజీర్‌ అలీ ఖాన్‌ ప్రతికూల పరిస్థితులలో 1799 జనవరి 21న బెనారస్‌ నుండి తప్పుకోగా ఆయనకు 
జైపూరు రాజు ఆశ్రయం కల్పించారు. ఆ తరువాత ఆంగ్లేయుల వత్తిడి వలన మాట తప్పిన జైపూరు రాజు ఆంగ్లేయాధికారులకు నవాబు వజీర్‌ అలీ 
ఖాన్‌ను అప్పగించాడు. ఆంగ్లేయాధికారులు ఆయనను కలకత్తాలోని విలియం కోటలో బంధించగా, 17 ఏండ్లపాటు కఠిన కారాగారవాసంలో గడిపిన 
ఆసిఫ్‌జా మిర్జా వజీర్‌ అలీ ఖాన్‌ 1817 మే 15న కన్నుమూశారు. * 


ASIFJA MIRZA WAZIR ALI KHAN (1780-1817) 


as AsifJa Mirza Wazir Ali Khan, who couldn’t tolerate the hegemony of the English and chose to 
Re | wagea war against them long before Begum Hazarat Mahal (1830-1879) took up arms to liberate 
a Awadh Kingdom from the clutches of the British, was born on April 19, 1780. He was adopted by 
the Nawab of Awadh, Asif-ud-Doula (1748-1797). He was declared the Nawab of Awadh on 
September 21, 1797 after the death of Asaf-ud-Doula. East India Company’s hegemony and its undue interference in 


the affairs of Awadh Kingdom taking advantage of palace intrigues enraged Wazir Ali. The English officers were 
waiting for an opportune time to remove him from power. An English officer named Sir John Shore came with 12 
battalions of army and dethroned Wazir Ali. The English officer was apprehensive of retaliatory action from those who 
were in favour of Mirza Wazir Ali, and shifted Wazir Ali to Banaras and declared a pension of three lakhs Rupees. 
British resident Chery, who came to the palace of Wazir Ali to inform this, behaved improperly with the Nawab. 
Angered at this, Wazir Ali injured the officer with his sword and his bodyguards killed the Englishman and those who 
came along with him. Without hesitation for a moment, Wazir Ali Khan attacked the residence of British Magistrate 
Samuel Davis. The Magistrate was frightened and hid somewhere. The Nawab procured six thousand soldiers and 
supporters and got ready to fight the forces of East India Company. The English officers came to know about this and 
sent a heavy force under the command of General Irkinson to Banaras. Wazir Ali faced the company forces valiantly, 
but had to retreat from the battle field on 21 January,1799 as the situation turned out to be adverse. Then the king of 
Jaipur gave him shelter, but later he broke faith and handed the Nawab over to the English officers. Company officers 
imprisoned Wazir Ali in William’s Fort in Calcutta. After undergoing aterm of 17 years of rigorous imprisonment, AsifJa 
Mirza Wazir Ali Khan breathed his last on May 15, 1817. 


చరితార్జులు - 2 37 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


cress త్య | 


4 
i 
4 
| 
| 
| 
4 
; 
| 
4 
4 
| 
| 
| 
| 
| 
4 
| 
| 
/ 
| 
| 
/ 
| 
/ 
/ 


౧౧౧! 


పా SENSE NSE NRE NNN EEN EN 


RED ననన యు NNN NNN నప తవ నాన పసన వన N N N నవ్వాలి వత N NSS - 


1 ౫ 
2 
వా 
ees 
> 
p 
2 
te 
D 
D ~ 
+ 
oo” 
= 
గా 
ad 
Swe 
= 
= 
= 
= 
> 
w, 
~ 
= 
తు 
= 
> 
a 
= 
= 
ళ్‌ 
z 
= 
i 
2 
శ 
PS 
È 
g 
> 
% 
: 
= 
z 
జై 
a 
2 
ల 
వ్‌ 


అంత EL ELS EIS EL. ELS OS Os తంతి తం తంతు ఉం AAAA ADADDA E) 


AASIAS 


CEE" EEE E T A UL E 


NAWAB MIRZA SHAMSUDDIN AHMED KHAN 
(1760 - 1835) 


Source :https://www.geni.com/people/NAWAB-MIRZA-SHAMSUDDIN-AHMED-KHAN-OF-FIROZEPUR-JHIRKA/6000000005421426314 
చరితార్జులు - 2 38 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


alae) మిర్తో త్యంనుబ్లిన్‌ అతట్వాట్‌ ఖాన (1760-1835) 


స్వదేశీ సంస్థానంలో అనుచిత జోక్యం, సంస్థానంలోని ప్రజలు ప్రధానంగా మహిళల పట్ల ఈస్ట్‌ ఇండియా కంపెనీ 
ఉన్నత స్థాయి అధికారి అసహ్యకర (ప్రవర్తనను ఏమాత్రం సహించలేక అతడ్ని అంతం చేయించిన సాహసి నవాబ్‌ మిర్జా 
షంసుద్దీన్‌ అహ్మద్‌ ఖాన్‌ ప్రస్తుత హర్యానా రాష్ట్రం నూహ్‌ జిల్లాలోని ఫిరోజ్‌పూర్‌ జిక్రాకు చెందిన లోహారులో 1760లో జన్మించినట్టు 
|] | తెలుస్తుంది. తండ్రి నవాబ్‌ మీరా అహ్మద్‌ బక్ష్‌ ఖాన్‌ నుండి లోహారు సంస్థానాన్ని 1827లో ఆయన వారసత్వంగా పొందారు. ఆ 
కాలంలో OSA గవర్నర్‌ జనరల్‌ (ప్రతినిధిగా, ఢిల్లీ వ్యవహారాలను పర్యవేక్షించు బ్రిటిష్‌ రెసిడెంటుగా సర్‌ విలియం (Ha (1784-1835) పని 
చేస్తున్నాడు. పలు అవలక్షణాలు, బలహీనతలు గల అధికారిగా తన సహచరుల నుండి కితాబు పొందిన విలియం Hab లోహారు సంస్థాన వారసత్వ 
వ్యవహారాలలో జోక్యం చేసుకుంటూ అంతఃకలహాలను సృష్టించడం షంసుద్దీన్‌ అహ్మద్‌ ఖాన్‌కు నచ్చలేదు. ప్రజల పట్ల ముఖ్యంగా మహిళల పట్ల ఆ 
ఆంగ్లేయాధికారి అసహ్యకర (ప్రవర్తనను ఏమాత్రం సహించలేక పోయిన ఆయన అతడిని అంతం చేయాలనుకున్నాడు. ఆ ఆంగ్లేయుడిని మృత్యువు దరి 
చేర్చడానికి తన మిత్రుడు, గురి తప్పని వేటగాడుగా ఖ్యాతిగాంచిన కరీం ఖాన్‌కు తగిన సాధనసంపత్తి సమకూర్చి రంగంలోకి దించాడు. ఆంగ్లేయుడు 
విలియం (ఫ్రేజర్‌ ఈస్ట్‌ ఇండియా కంపెనీకి చెందిన అత్యున్నత స్థాయి అధికారి కావడం వలన అతడ్ని అంతం చేయడానికి కరీం ఖాన్‌కు ఆరు మాసాల 
పాటు ఎటువంటి అవకాశం చిక్కలేదు. చివరకు 1835 మార్చి 22 రాత్రి కృష్ణాఘర్‌ సంస్థానాధీశుడు ఇచ్చిన విందుకు హజరయ్యి ఢిల్లీలోని తన 
మందిరానికి విలియం (ఫ్రేజర్‌ తిరిగి వెడుతున్న సమయాన చిక్కటి చీకట్లో కూడా గురితప్పకుండా కరీం ఖాన్‌ తుపాకితో అతడ్ని కాల్చి చంపాడు. ఈ 
సంఘటన ఢిల్లీలో మాత్రమే కాకుండా యావత్తు దేశంలోని బ్రిటిష్‌ అధికారవర్గాలలో ప్రకంపనాలు సృష్టించింది. ఆంగ్లేయ అధికారులు, సైన్యాలు, 
గూఢచారి వర్గాలు ఆఘమేఘాల మీద వచ్చిపడి కరీం ఖాన్‌ను అరెస్టు చేశాయి. ఆయన మీద విచారణ జరిపి ఉరిశిక్ష ప్రకటించి, 1835 ఆగస్టు 28న 
ఉరితీసారు. ఆ తరువాత నవాబు షంసుద్దీన్‌ను నిర్బంధించిన ఆంగ్లేయాధికారులు విచారణ తంతు జరిపి ఆయనను దోషిగా ప్రకటించారు. 1835 
అక్టోబర్‌ ఏనిమిదిన నవాబు నవాబ్‌ మిర్జా షంసుద్దీన్‌ అహ్మద్‌ ఖాన్‌ చివరి చూపుకు తరలి వచ్చిన ఎనిమిది వేల మంది ప్రజానీకం సమక్షంలో ఆయనను 
ఉరితీసి ఆంగ్లేయులు తమ ప్రతీకారం తీర్చుకున్నారు. నవాబ్‌ D షంసుద్దీన్‌ అహ్మద్‌ ఖాన్‌ నిర్బంధం, విచారణ, ఉరిశిక్ష అమలు సందర్భంగా 
ప్రదర్శించిన ధీరోదాత్తతను ప్రజానీకం కథలు, కథలుగా చెప్పుకోగా, కవులు స్మరణ గీతాలు రాయడం, గాయకులు బాణీలు కట్టడం వలన నవాబ్‌ మిర్జా 
షంసుద్దీన్‌ అహ్మద్‌ ఖాన్‌ చిరస్మరణీయులు అయ్యారు. @ 


NAWAB MIRZA SHAMSUDDIN AHMED KHAN (1760- 1835) 


Nawab Mirza Shamsuddin Ahmed Khan, who planned to kill the English officer of East India 
company on account of his undue interference in the matters of the Princely state and his vulgar 
beheviour with people in general and women in particular, was known to have been born in Loharu 
of Firozpur zikra in Nooh district of the present day Haryana state. Nawab Shamsuddin inherited 
Loharu Princely state from his father Nawab Mirza Ahmed Baksh Khan in 1827. At that time British Resident Sir 
William Frazer (1784-1835) was supervising the affairs of Delhi as the representative of the British Governor General 
of India . William Frazer, who was known among his colleagues as an officer with several demerits and weaknesses, 
began interfering in matters of inheritance in the Princely state and created internal conflicts. Nawab Shamsuddin 
Ahmed Khan did not like this. Unable tolerate the vulgar behavior of the officer with people and women in particular, 
he decided to kill the officer. For this purpose he employed his friend Kareem Khan who was known as a hunter who 
never missed his aim and equipped him with all the means needed. Kareem Khan made all arrangements for ending 
William Frazer’s life but he did not get an opportunity for it for about six months, as William Frazer was a high level 
officer. At last he got an opportunity on the night of 22 March, 1835 when William Frazer was returning to Delhi after 
attending a feast hosted by the Prince of Krishnagarh and Kareem Khan shot him dead with a gun without missing his 
aim even in the darkness. This incident created repercussions not only in Delhi but also in all the British officers all over 
India. British officers, armies and intelligence parties rushed to Loharu and arrested Kareem Khan. They conducted a 
trial, sentenced Kareem Khan to death and hanged him on 28 August, 1835. Later they arrested Nawab Shamsuddin, 
conducted a trial and pronounced him guilty. They took their revenge on him by hanging him publicly in the presence of 
about eight thousand people who came for the last sight of the Nawab on 8 October, 1835. While people kept telling 
stories about the fortitude displayed by the Nawab in the face of arrest, trial and death sentence, Nawab Mirza 
Shamsuddin Ahmed Khan remains eternally memorable in the minds of people in the form of popular elegies composed 
by poets and musicians. + 


చరితార్జులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


39 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


T ఉండం తం ఈం tod tell ధం 55 a ed) మంతం ete te ee ee 5 తత తంత 1 తంత 


T 


Csabai తకం. S ee a E E E = ane tl E E aaa a ౨.2 
I ననన ననన ననన ననా | 


NSU NSENSEEN SENSES mannanna 


oN 


SES 


స కవ పాప మై మనా ON ENNIO 


rr i 


Si 
= 
ఇ 

> 
> 

w 
> 

ow 
> 

~ 
> 
= 
> 
= 
> 
- 
> 
> 
> 
> 
> 
~ 
~ 
~ 
= 
> 
> 
> 
~ 
~ 
= 
= 
= 
= 
= 
S 
> 
= 
థ 
= 
= 

s 
+ 
x 
> 


etal తం తం తంతు ఉం TAT alas aS HV MY DT MY త తంతి DY NYT DY DY DY DY DY DY DY HY TTY a: 


otat sais en- = RE = age జ్‌ తోక 5. EE RMT = న 
PAPAYAT AVF Ql ఎ MASA AANA ASAD AAAS AAAS ALANA ALN on or 
HCI DA ఎడ ఎత పత ఎత ఎక ఎక ఎత. DADA DA DADA DADA 


SAYYAD ALAVI THANGAL 
(1752-1845) 


Source : http://raceoflight.blogspot.com/2014/07/sayyid-alavi-mouladaveel-mamburam.html 


చరితార్జులు - 2 40 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


OL టా టాం... 


00,6 అలాని తంగల్‌ (1752-1845) 


మలబారు తీరప్రాంతాన సామాన్య రైతుల కష్టాన్ని జలగలా పీల్చుతున్న “జిమ్మీలుగా పరిగణించబడుతున్న భూకామందులు, 


ఈస్ట్‌ ఇండియా కంపెనీ అధికారులు, అలవిగానంత వడ్డీ వసూలుచేస్తున్న మహాజనులకు వ్యతిరేకంగా ప్రజలను పోరుబాట 
నడిపిన ధార్మిక పండితులు సయ్యద్‌ అలావి తంగల్‌ 1752లో యమన్‌ దేశంలో జన్మించారు. ఆయన తండ్రి పేరు షేక్‌ 
ముహమ్మద్‌ బిన్‌ సాహల్‌ తల్లిపేరు ఫాతిమా. చిన్నతనంలో తల్లితండ్రులను కొల్పోయిన సయ్యద్‌ అలావి పినతల్లి సంరక్షణలో 
పెరిగి 8 సంవత్సరాల వయస్సులో ఖురాన్‌ గ్రంథాన్ని ఆపోసన పట్టారు. ఆ తరువాత సాంప్రదాయక ధార్మికవిద్యను అభ్యసించిన ఆయన తన 
పినతండ్రులు హసన్‌ BH, షేక్‌ జిఫ్రిలతో పాటుగా ధార్మిక ప్రచారం లక్ష్యంగా కేరళ రాష్ట్రంలోని మలబారు తీరప్రాంతాన్ని చేరుకున్నారు. పదిహేడు 
ఏండ్ల వయస్సులో కాలికట్‌ చేరుకున్న సయ్యద్‌ అలావి తంగల్‌ స్థానికంగా ధార్మిక-సామాజిక సమస్యల మీద మార్గదర్శకం చేస్తూ ప్రజలకు చేరువయ్యారు. 
ఆ ప్రాంతపు జమాలుద్దీన్‌ మగ్గూమి కుమార్తె ఫాతిమాను ఆయన వివాహం చేసుకుని ప్రస్తుత కేరళ రాష్ట్రం మలప్పురంలో భాగమైన మంబురం లో 
స్థిరపడ్డారు. ఆ కారణంగా ఆయన “మంబరం తంగల్‌ / అరబి తంగలొగా ప్రసిద్ధులయ్యారు. సయ్యద్‌ అలావి తంగల్‌ ధార్మికరంగం వరకు మాత్రమే 
పరిమితం కాలేదు. అన్ని రకాల ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి సల్పారు. ఆనాడు మలబారు తీరప్రాంతంలోని జిమ్మీలు సామాజికంగా, ఆర్థికంగా 
సామాన్య రైతులను ఏ విధంగా ఇక్కట్ల పాల్టేస్తున్నది స్వయంగా గమనించారు. ఈస్ట్‌ ఇండియా కంపెనీ అధికారుల అండదండలతో భూకామందులైన 
జిమ్మీలు, వడ్డీ వ్యాపారులైన మహాజనులు ప్రజల మీద సాగిస్తున్న దాష్టికాల నివారణకు పోరాటం ఒక్కటే మార్గమని ఆ దిశగా బాధిత ప్రజానీకాన్ని 
సమాయత్తం చేశారు. ఆధునిక ఆయుధాల వాడకం, సాంప్రదాయక యుద్ధవిద్యలలో శిక్షణ గరపటం ప్రారంభించారు. ఈ మేరకు రూపు దిద్దుకున్న 
పోరాట దళాలు 1836, 1837 ప్రాంతాలలో ఎర్నాడు ప్రాంతంలో భూకామందుల కిరాయి మూకలు, కంపెనీ అధికారుల పోలీసు బలగాలతో ఘర్షణ 
పడ్డాయి. ఈ సంఘర్షణలు బాధిత మొష్లా రైతాంగంలో ఆత్మవిశ్వాసం పెంచడంతో పలు ప్రాంతాలలో ప్రజలు ఆంగ్లేయాధికారుల ఆదేశాలను ఉల్లంఘించడం 
ఆరంభించారు. ఈ ప్రతికూల పరిస్థితుల పట్ల కంగారు పడిన ఆంగ్లేయాధికారులు మరింతగా పోలీసు, సైనిక బలగాలను రప్పించి ప్రజలను నిర్బంధించి, 
కాల్పులు జరిపించి భయానక హింసాకాండకు పాల్పడినా, ప్రజలు మాత్రం పోరుబాట వీడలేదు. ఆంగ్లేయుల, జిమ్మీల, మహాజనుల దోపిడి, అకృత్యాలకు 
వ్యతిరేకంగా ప్రజల పోరాటాలకు మార్గదర్శకం చేస్తూ బాధిత మోష్లా రైతాంగం, సామాన్య ప్రజల పక్షాన చివరి వరకు నిలచిన సయ్యద్‌ అలావి తంగల్‌ 
1845లో కన్నుమూసారు. @ 


SAYYAD ALAVI THANGAL (1752-1845) 


Sayyad Alavi Thangal, an Islamic religious scholar, who led Mophla peasants in Malabar in an 
armed rebellion against the landlords called ‘Jimmis’, East India Company and money lenders called 
mahajans who were fleecing the peasants, was born in 1752 in Yemen. Sheik Mohammed Bin Sahal 


was his father and Fatima was his mother. Having lost both his parents at a very young age, he was 
brought up by his aunt. He mastered Quran at the age of eight years. Later he had religious education for some time and 
came to Malabar region in Kerala with his uncles Hassan Jifri and Sheik Jifri for spreading Islam. Sayyad Alavi Thangal 
was seventeen years old when he reached Calicut and became close to people there by guiding them on religious and 
social issues. He married Fatima, daughter of Jamaluddin of that region and settled in Mambaram near Malappuram in 
Kerala. Later he became popular as ‘MambaramTangal’. Not confining to the realm of religion, he made efforts to 
solve all kinds of problems faced by the people of that region. He noticed that Jimmis were inflicting social and eco- 
nomic hardships on the peasants with the support of the East India Company officers. He thought that fighting is the only 
means to end the exploitation of the peasants and prepared the peasants for an armed rebellion. He started giving them 
training in the use of modern weapons besides training them in traditional martial arts. The armed squads formed for the 
rebellion confronted the mercenaries of the land owners and the forces of East India Company in Ernadu region during 
1836 and 1837. These conflicts built confidence among the peasants of the region who started defying the orders of the 
East India Company officers. Alarmed by this defiance of the peasants, the British officers brought more police and 
military forces and unleashed a reign of terror through arrests but the peasants did not leave the path of rebellion. 
Sayyad Alavi Tangal led the Mophla peasants in their fight against the exploitation and excesses of the British, Jimmis 
and Mahajans till his last moment and passed away in 1845.@ 


చరితార్జులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


41 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


CETTE 


` : 


f 
/ 
/ 
/ 
/ 
| 
| 
/ 
/ 
/ 
| 
| 
/ 
| 
; 
| 
; 
/ 
/ 
/ 
| 
/ 
| 
| 


> 
గ 
BY 


SR NRENRE NSE NSN మ! 


WES GAA SANE NANA SNNN 
oe 


~ 
+z 
పశు 
ఎ 
ce 
ad 
=~ 
hoe 
Tor 
a 
`i 
> 
lw 
~ 
> 
~ 
> 
సో 
ఆగ 
> 
~ 
> 
~ 
> 
Pd 
`~ 
~ 
= 
> 
> 
a 
2 
a 
= 
- 
- 
= 
> 
a 
= 
> 
- 
~ 
= 
s 
= 
~ 
= 
- 
- 
శ్వా 
> 
= 
~ 
= 
> 


TLL Lr EY EY] oieteveteietetelevelasasavevavavavavavatavavavavavavavavarvavavavararavavare: 


న VMraew 


vivi 


DUSTER TOYOTA rrr TYST reroror rarere YYY YIYO YYY OYYE Y 


NAWAB ABDUR RAHMAN KHAN 
(-1857) 


Source : https://alchetron.com/Jhajjar#jhajjar-4b41a876-50c3-46ba-804f-9f079cd1edb-resize-750.jpeg 
చరితార్జులు - 2 45 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 


valde) అబ్లుర్‌ రహామంన్‌ ana (-1857) 


భారత ప్రథమ స్వాతంత్ర్యసంగ్రామంలో ఈస్ట్‌ ఇండియా కంపెనీ ఇవ్వచూపిన అపార అవకాశాలను కాలిగోటికి కూడా 
సరికావంటూ తిరస్కరించి మొగల్‌ చక్రవర్తి బహుదుర్‌ షాహ్‌ జఫర్‌ వినతిని గౌరవించి కంటకప్రాయమైన బాటను ఎన్నుకున్న 
పోరాట యోధులు నవాబ్‌ అబ్బుర్‌ రహమాన్‌ ఖాన్‌. ప్రస్తుత హర్యానా రాష్ట్రంలోని ర్సుజ్జర్‌ సంస్థానానికి ఆయన 1845లో 
నవాబుగా పట్టాభిషిక్తులయ్యారు. జనరంజకంగా పాలన చేస్తూ ప్రజల విశేష ప్రేమాభిమానాలను చూరగొన్న ఆయన పాలనాధికార 


సైన్యంలోని భారతీయ సైనికులు, నాయకులు, ప్రజలు ఏకోన్ముఖంగా వలసపాలకుల మీద కత్తులు దూశారు. ఆ విపత్మర పరిస్థితులలో 
పెనుప్రమాదాన్ని గ్రహించిన రోథక్‌ జిల్లా కలక్టర్‌ తిరుగుబాటును అరికట్టడంలో సైనిక సహాయం అందించాల్సిందిగా అభ్యర్థిస్తూ ర్సుజ్జర్‌ నవాబు అబ్బుర్‌ 
రహమాన్‌ ఖాన్‌కు లేఖ రాశాడు. ప్రథమ స్వాతంత్ర్యసంగ్రామానికి నాయకత్వం వహిస్తున్న బహుదుర్‌ షాహ్‌ జఫర్‌ మాతృభూమి విముక్తి కోసం 
సాగుతున్న పోరాటంలో పాల్గొనాల్సిందిగా నవాబుకు స్వయంగా విజ్ఞప్తి చేశారు. ఆ సమయంలో wend రహమాన్‌ ఖాన్‌ మామ అబ్బుస్‌ సమద్‌ ఖాన్‌ 
కూడా ఢిల్లీలో చక్రవర్తి పక్షాన నిలచి బ్రిటిష్‌ సైన్యాలతో తలపడుతున్నారు. మాతృభూమి పట్ల ward ప్రేమాభిమానాలు గల ర్సుజ్జర్‌ నవాబు కూడా 
తక్షణమే చక్రవర్తి వినతిని గౌరవిస్తూ, ఆంగ్రేయుడి అభ్యర్థనను త్రోసిపుచ్చారు. ఆ తరువాత ర్లుజ్ఞర్‌ యోధుల తాకిడిని తట్టుకోలేకపోయిన SFE జిల్లా 
కలక్టర్‌ ఒంటిమీద బట్టలతో బ్రతుకుజీవుడా అంటూ కాలికి బుద్ది చెప్పి పారిపోగా, ర్వుజ్జర్‌లో ఆంగ్లేయల పాలన అంతమయ్యింది. 1857 సెప్టెంబర్‌ 
17న ఈస్ట్‌ ఇండియా కంపెనీ సైన్యాలు ఢిల్లీలోని ఎర్రకోటను తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నాక కల్నల్‌ లారెన్స్‌ నేతృత్వంలో తరలిన భారీ బలగాలు 
ర్సుజ్జర్‌ చేరుకుని అక్టోబర్‌ 178 ర్సుజ్జర్‌ కోటను ముట్టడించి స్వాధీనం చేసుకున్నాయి. ఆఘమేఘాల మీద నవాబు అబ్బుర్‌ రహమాన్‌ ఖాన్‌ను 
నిర్బంధించి పటిష్టమైన బందోబస్తుతో ఢిల్లీకి తరలించాయి. నవాబు మీద రాజద్రోహం నేరారోపణ మోపి సైనిక విచారణ సాగించారు. మాతృభూమి 
రక్షణలో మొగల్‌ చక్రవర్తి ప్రతినిధిగా తాను సాగించిన పోరాటం సరియైనదేనంటూ విచారణలో నవాబు నిర్భయంగా ప్రకటించారు. ఆంగ్ల సైనిక 
న్యాయస్థానం నవాబు అబ్బుర్‌ రహమాన్‌ ఖాన్‌ కు ఉరిశిక్ష విధిస్తూ డిసెంబర్‌ 14న తీర్చు వెల్లడించింది. ఆ తీర్పు ప్రకారం 1857 డిసెంబర్‌ 23న 
ఢిల్లీలోని ఎర్రకోట, చాందినీ చౌక్‌ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ ఉరివేదిక మీదకు చేరుకున్న ర్సుజ్జర్‌ నవాబ్‌ అబ్బుర్‌ రహమాన్‌ ఖాన్‌ మెడకు ఉరి 
బిగించడానికి సిద్ధంగా ఉన్న తలారిని కాదంటూ తానే స్వయంగా ఉరిత్రాడును తన కంఠానికి బిగించుకుని అమరుడయ్యారు. @ 


3 A NAWAB ABDUR RAHMAN KHAN (-1857) 


) Abdur Rahman Khan was a warrior Nawab, who rejected the unlimited opportunities offered 

by the East India Company and chose the thorny path of confrontation with the Company in order to 
= honour the request made by the Moghul Emperor Bahadur Shah Zafar. Ever since he became the 
ఇ Nawab of Jhajjar Province which is in the present state of Haryana State in 1845, he won the love 
and admiration of his people. Ten years after his benign dispensation, the first war of Indian 
Independence flared up. Indian soldiers in the British army, rulers and people of several Indian provinces were up in 
arms with the only aim of putting an end to the British colonial rule in India. Sensing the impending danger of revolt, the 
district collector of Rothak wrote a letter to the Jhajjar Nawab, Abdur Rahman Khan, requesting him to extend military 
help to curb the revolt. At the same time Bahadur Shah Zafar, who was leading the First War of Independence, 
requested the Nawab to participate in the war against the British for the emancipation of Motherland.. At that that time 
Abdur Rehaman’s Uncle Abdus Samad Khan was also fighting the British armies in Delhi on the side of the Moghul 
Emperor Bahdur Shah Zafar. Being a man with enormous love and admiration for the mother land, the Nawab of 
Jhajjar honoured the request of the Moghul emperor and rejected the English man’s request. Unable to withstand the 
attack of Jhajjar warriors, the District Collector of the Rothak fled the province and with that the British rule in Jhajjar 
came to an end. But consequent upon the Red Fort in Delhi falling to the Company armies, Colonel Lawrence attacked 
Jhajjar fort with a huge army and took possession of it on 17 October 1857. Nawab Abdur Rahman Khan was 
immediately arrested and shifted to Delhi under strict bandobast. Charges of sedition were levelled against him and 
military trial was conducted. During the trial, the Nawab Abdur Rahman Khan declared fearlessly that he acted 
righteously as a representative of the Moghul Emperor in defending his mother land. The British military court pronounced 
its judgment on 14 December 1857 sentencing the Nawab Abdur Rahman Khan to death. In accordance with the 
judgment, Jhajjar Nawab Abdur Rahman Khan was taken on to the open gallows arranged at Chandni Chowk near 
Red fort in Delhi on 23 December 1857. The Nawab kept the hangman aside and tightened the noose around his neck 
on his own and became a martyr. 


చరితార్జులు - 2 43 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


Cree Te i ie er ie ie Nt i te అ: ౨వ: (త ఆతం రు ల య యులు లా 


ఫై 


————————— a an fl 
నానా న NSN SENN SENSE NSE NEN నా SEN SEN నా SENSE నానా నాలా SENSES N SEN SS NSN SNS NEN NN | i 


Ss 
> 
a 
"> 
గ 
=> 
i 
? 
Li 
> 
ie 
> 
v 
> 
? 
~ 
> 
~ 
> 
~ 
= 
> 
~ 
= 
= 
> 
~ 
= 
= 
~ 
= 
~ 
~ 
వీత 
> 
~. 
= 
+ 
Ps 
S 
s 
= 
S 
> 
s 
= 
7 
a 
= 
7 
a 
- 


AVALIR RAAR NANA AN కట్ల SSS 


~ 


Seal తం తం తం ales తంతు తం తంత తంతు తతో AY MT DY DY తతి HY DY DY DY DY DY DY DY DL HY HTT 


TOP) 


MAULANA MUHAMMAD BAQAR 
(1780-1857) 


Source: Chirasmaraneeyulu (Telugu), Syed Naseer Ahamed, Azad House of publications, Vinukonda, 2009 
చరితార్జులు - 2 da సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 
THE IMMORTALS - 2 


adera anana, 5 2006 (1780-1857) 


ప్రథమ స్వాతంత్ర్యసంగ్రామంలో ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలకుల చర్యల మోద అక్షరాగ్నులు కురిపిస్తూ, 
తిరుగుబాటు వీరులను ప్రోత్సహించిన ఆనాటి పాత్రికేయులలో అగ్రగామిగా నిలచిన మౌలానా ముహమ్మద్‌ బాఖర్‌ 
1780లో ఢిల్లీలో జన్మించారు. తండ్రి ముహమ్మద్‌ అక్బర్‌. ప్రసిద్ధ ఢిల్లీ కాలేజీ విద్యార్థిగా ఉన్నత విద్యను పూర్తి చేసిన 
బాఖర్‌ కొంతకాలం ఉన్నత ఉద్యోగాలు చేసినా చిన్నతనంలోనే హృదయంలో నాటుకున్న స్వేచ్చా, స్వాతంత్ర్య బీజాలు, 
స్వజనులు అనుభవిస్తున్న బానిసత్వం, ఆయనను ఆ ఉద్యోగాలలో నిలువనివ్వలేదు. బ్రిటిష్‌ పాలకుల దుష్ట సంకల్పాన్సీ అధికారుల 
దాష్టీకాలనూ ఎండగడ్తూ, ప్రజలకు వాస్తవాలు తెలిపి చైతన్యవంతుల్ని చేయాలన్న లక్ష్యంతో 1836లో ఢిల్లీ ade అఖ్బార్‌ వారపత్రికను 
ఆరంభించారు. మొగల్‌ చక్రవర్తి బహుద్దూర్‌ షా జఫర్‌, మార్తా గాలిబ్‌, హఫేజ్‌ గులాం రసూల్‌, మిర్జా మొహమ్మద్‌ అలీ YE, మిర్జా హైదర్‌ 
షికో, మిర్జా జీవన్‌ GG, మిర్జా నూరుద్దీన్‌ లాంటి ప్రసిద్ధ కవులు-రచయితలు ఢిల్లీ ate అఖ్బార్‌ కు రాశారు. 1857 మే 10న (ప్రథమ 
స్వాతంత్ర్య సంగ్రామం ప్రారంభం కాగానే, మే 17 నుండి బాఖర్‌ పత్రిక సంగ్రామానికి సంబంధించిన అన్ని ప్రాంతాల విశేషాలను 
“సంగ్రామ విశేషాలు’ శీర్షికన ప్రచురించటం ఆరంభించింది. ఆంగ్లేయుల చర్యలను ప్రశ్నిస్తూ, పోరాటయోధుల చర్యలను సమర్థిస్తూ OY, 
లేఖలను ‘odo vdo’ అను కలం OHS ఆయన ప్రకటించారు. ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామ యోధులకు, నేతలకు, తిరుగుబాటును 
ప్రోత్సహించే ప్రజలకు, కవులు, రచయితలకు ఢిల్లీ ఉర్దూ అఖ్బార్‌ వేదిక అయ్యింది. పరాయి పాలకుల మిద విజయం సాధించాలంటే 
హిందూ-ముస్లిం ఐక్యత అత్యవసరమని ప్రకటిస్తూ, ఆ లక్ష్యాన్ని సాధిచేందుకు పురాణాలు, చరిత్రను ఉంటంకిస్తూ, పురాణ పురుషులు, 
చారిత్రక వ్యక్తుల ధైర్యసాహసాలను ఉదహరిస్తూ ఢిల్లీ ade అఖ్ళార్‌ వ్యాసాలు ప్రచురించింది. ఆయన రచనల వల్ల ఆగ్రహించిన ఈస్ట్‌ 
ఇండియా కంపెనీ అధికారులు బాఖర్‌ను ఢిల్లీలోని తమ ప్రథమ శత్రువులలో ఒకరుగా పరిగణించారు. ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం 
1857 సెప్టెంబరు 18న విఫలం కావటంతో డిసెంబరు 14న మౌలానా ముహమ్మద్‌ బాఖర్‌ను ఆంగ్లేయాధికారులు నిర్బంధించారు. ప్రథమ 
స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్న పలువుర్ని నిరాయుధులను చేసి నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపిన దుష్టచరిత్ర గల ఆంగ్రేయ సైన్యాధికారి 
మేజర్‌ హడ్సన్‌ విచారణ పేరుతో మౌలానా ముహమ్మద్‌ బాఖర్‌ను నిర్బంధించి, భయానక చిత్రహింసలకు గురిచేసి చివరకు 1857 
డిసెంబరు 17న కాల్చివేశాడు. + 


MAULANA MUHAMMAD BAQAR (1780-1857) 


Maulana Muhammad Bagar an eminent among the Journalists of the day, hailed 
down litarary fire balls on the unfair acts of the East India Company during First War of 
Independence and encouraged the revolutionaries, was born in Delhi in 1780. His father 
was Mohammad Akbar. Though he was in some high profile jobs after completing his 
education in the famous Delhi College, the ideas of freedom and independence ingrained in him right 
from a young age and the slavery of his people under British rule did not allow him to stay in the jobs. In 
1936 he started ‘Delhi Urdu Akhbar’ a weekly magazine with the aim of making people aware of the facts 
by exposing the evil designs of the British rulers and the excesses of their officers. Renowned poets and 
writers such as Bahdu Sha Zafar, Mirja Galib, Hafeez Guloom Rasul, Mirja Mohammed Ali Baksh, Mirja 
Hyder Shiko, Mirja Jeevan Baksh and Mirja Nooruddin contributed to this weekly magazine. Soon after 
the first war of Independence broke out on 10 May 1857, the magazine started publishing news about the 
war from 17 May 1857 under the column ‘Special news about war’. He published lengthy letters under 
the pen name ‘Rakhim Asim’ questioning the unfair acts of the British and justifying the acts of revolu- 
tionaries. Stating that Hindu-Muslim unity is essential for the victory over foreign rulers, ‘Delhi Urdu 
Akhbar’ published articles quoting the acts of courage and bravery displayed by personalities from his- 
tory and mythology. Angered at the writings of Baqar, the East India company officials considered him as 
one of their prime enemies in Delhi. With the failure of the First War of Indian Independence on 18 
September 1857, Moulana Muhammad Baqar was arrested on 14 December 1857. He was tried by 
Major Hudson, who had the notorious history of mercilessly shooting several unarmed freedom fighters. 
At last Maulana Muhammad Baqar was tortured and was shot dead on 17 December, 1857. 


చరితార్జులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


45 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


J 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
í 


NENTEN RENTEN NS నన వమన య ననన N NY 
MY MY NY NY DY DY DT 


5 
Z 
; 
; 
s 
$ 
7 
$ 
i 
4 
4 
4 
7 
A 
4 
A 
/ 
గ 
A 
A 
A 
A 
7 
4 
? 
ri 
4 
7'i 


Ni 


1050505054541 059131313535 31355౫53౫5 a! 


MA 


AIA IA 


o 


7 


em TN Ng r SS > 
NU STAVE TVD TST AVE TOV SYD YSVSYE YOY SEY DLO LE 


RAI AHMED NAWAZ KHAN KHARAL 
(1776-1857) 


Source : https://www.youtube.com/watch?v=Oa3UGSKmNDg 


46 


చరితార్జులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


రాయు అహ్మద్‌ నవాజ్‌ ఖాన ఖంరల్‌ (1776-1857) 


ఆంగ్లేయాధికారుల ఆధిపత్యాన్ని సహించక పోరుబాటు ఎన్నుకుని అమరత్వం పొందిన రాయ్‌ అహ్మద్‌ నవాజ్‌ ఖాన్‌ 
ఖారల్‌ ప్రస్తుత పాకిస్థాన్‌లో భాగమైన పంజాబ్‌ రాష్ట్రంలోని ఫైసలాబాద్‌ జిల్లా రూమ గ్రామంలో 1776లో జన్మించారు. 
4 సంపన్న భూస్వామ్య కుటుంబానికి చెందిన అహ్మద్‌ ఖాన్‌ యువకుడిగా మహారాజా రంజిత్‌ సింగ్‌ ఆధిపత్య ధోరణికి వ్యతిరేకంగా 
పోరాడారు. 18576 ఈస్ట్‌ ఇండియా కంపెనీ ఆధికారులలో భయోత్సాతం సృష్టించిన ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామ యోధులను 
నిలువరించేందుకు ఆంగ్రేయాధికారులు ఖారల్‌ తెగ సహకారాన్ని అర్థించారు. అందుకు అంగీకరించని ఖారల్‌ ప్రజల మీద అధికారులు నిర్భంధాలకు, 
దాష్టికాలకు పాల్పడ్డారు. ఆ చర్యల పట్ల ఆగ్రహించిన రాయ్‌ అహ్మద్‌ నవాజ్‌ ఖాన్‌ ఖారల్‌ ఆంగ్లేయులను అడ్డుకోవడానికి నడుంకట్టారు. ఆంగ్లేయులతో 
పోరు తప్పదన్న నిర్ణయానికి వచ్చిన అహ్మద్‌ ఖాన్‌ తన ప్రజలతో ప్రత్యేక పోరాట దళాన్ని ఏర్పాటు చేసుకుని ఆంగ్లేయ సైనిక శిబిరాలను తమ గెరిల్లా 
పోరాట పద్దతులతో చికాకు పర్పారు. అనంతరం సాహివాల్‌ జిల్లాలోని గొగెరా కారాగారం మీద 1857 జూలై 26న సాహసోపేత దాడి జరిపి 
అక్కడ బందీలుగా ఉన్న ప్రజలను బంధ విముక్తులను చేశారు. ఈ చర్యతో ఆంగ్రేయాధికారి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ లార్డ్‌ బెర్మిలీ మండిపడ్డాడు. ఆ 
ప్రాంతంలో ప్రజల నివాసాల మీద పడి విధ్వంసం సృష్టించాడు. పోరాటయోధుడు రాయ్‌ అహ్మద్‌ నవాజ్‌ ఖాన్‌ను నిర్భంధించేందుకు ఎత్తులు వేస్తూ, 
కుయుక్తులు పన్నుతూ ప్రయత్నాలు ప్రారంభించాడు. ఆంగ్రేయులకు చిక్కకుండా అటవీ ప్రాంతంలో ఉంటూ ఆంగ్లేయ సైనిక శిబిరాల మీద 
దాడులకు సిద్దమవుతున్న రాయ అహ్మద్‌ నవాజ్‌ ఖాన్‌ వ్యూహాలను, రహాస్యాలను ఆయన దాయాది కమాలియా (ప్రాంతానికి చెందిన సఫ్రాజ్‌ ఖాన్‌ 
అను విద్రోహి ఆంగ్లేయాధికారి BOOS చేరవేశాడు. ఆ రహస్య సమాచారంతో పోరాట యోధుల కదలికల మీద కన్నేసి, పకద్బందీగా వలపన్ని 
రాయ్‌ అహ్మద్‌ నవాజ్‌ కోసం గష్మోరి అటవీ ప్రాంతాన లార్డ్‌ బెర్మలీ మాటువేశాడు. ఈ పరిణామాలేవి ఎరుకలో లేని అహ్మద్‌ నవాజ్‌ ఖాన్‌ ఆంగ్లేయ 
శిబిరాల మీద దాడులకు సిద్ధమవుతున్న తరుణంలో, పోరాటయోధుల రహస్య స్థావరాన్ని కనిపెట్టిన లార్జ్‌ BOD ఆకస్మిక దాడి చేసి కాల్పులు 
జరిపాడు. ఆ దాడిని వీరోచితంగా ఎదుర్కొంటూ పోరాడిన రాయ్‌ అహ్మద్‌ నవాజ్‌ ఖాన్‌ ఖారల్‌ 1857 ఆగస్టు ౩0న అమరుడయ్యారు. + 


RAI AHMED NAWAZ KHAN KHARAL (1776-1857) 


Rai Ahmed Nawaz Khan Kharal, who could not stand the hegemony of British of- 
ficers, chose the path of confrontation and attained martyrdom in the process, was born in 
1776 in Jhumra, Fiaslabad District, Punjab State in the present day Pakistan in a wealthy 
landlord’s family. When he was a young man, Ahmed Nawaz Khan fought against the high 
handed attitude of Maharaja Ranjit Singh. The British officers sought the cooperation of 
Kharal tribe in order to check the warriors of the First War of Independence of India, who terrorized the 
officers of East India Company in 1857. When the people of Kharal tribe, refused to cooperate, the 
British officers unleashed a reign of oppression on them. Enraged at this brutal action, Rai Ahmed Nawaz 
Khan Kharal decided to restrain the British. When he came to know that war is inevitable, he formed a 
special force with his people and attacked the British army camps in guerilla warfare strategy. Later he 
attacked Gogra Jail in Sahiwal District and freed the people who were detained there. This action angered 
the British officer lieutenant Governor Lord Berkley. He caused a havoc vandalizing the houses of the 
people in the area. He started making efforts to capture Rai Ahmed by hook or crook. When Rai Ahmed 
was staying in forest area without being caught by the British and was making preparations to attack 
British army camps, his kinsman called Safraz Khan who belonged to Kamalia area betrayed the secrets 
and strategies of Rai Ahmed Nawaz to British officer Berkley. With this secret information, Berkley kept 
an eye on the movements of Rai Ahmed and laid a trap for him and kept waiting for him in the forest area 
of Gashkori. Unaware of these developments, Rai Ahmed Nawaz went ahead with his plans to attack 
British army camps. Then Berkley found the secret place of the freedom fighters and attacked them 
suddenly opening fire. Rai Ahmed Nawaz Khan Kharal confronted Berkley’s force valiantly and attained 
martyrdom in that process on 30 August 1857. 


చరితార్జులు - 2 ia సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


5 ఈ రతః ఉ 55 ees asset ie it ie ir ie ee er 00 ఛు APA) see (AAPA PA PAPA AA PA Ds (ese: 


7 


2VADADAPDRPDAPDADAADLAADUPDLAADROIALALYALAADLDADAVMADAD (ఇ) (9 (9/0 


We తం తం తంతు తం తం తం తం తం త తతి తటి టి టి Le ee VEN EN EN LY! 


y 


at- wia ఇంతక. ee ee ee eo aaa aaa Se ముంత ఆమె _ ౬ 
I నవనవ నాననా 


మము మమ మయ మ మ మమ. మ ey 


WBS 


VIRVAR VJA VANÍ NMA NAN NN NN NNN NN వన్య మలము 


~ 


~ 


MGI Gig 


= 
= 
© 
© 
© 


Due? Rane tee 


TOM QL QE RIA TF AQF AVA OT AV OTA OY OT OE OVA ® 
r Pe pY d శన పనే ~ > J 


SARDAR HIKMATHULLAH KHAN 
(-1857) 


Source : A speculative portrait drawn on the basis of the information collected from books and records. 


చరితార్జులు - 2 48 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 
THE IMMORTALS - 2 


EOE ON ON A హా ఎ os deo do EOE OE OSE EC 


నర్జార్‌ పొక్కతుల్లా ఖాన్‌ ( -1857) 

స్వదేశీ పాలకులూ, ప్రజలతోపాటుగా మాతృభూమి స్వేచ్చా-స్వాతంత్ర్యాలు లక్ష్యంగా ఈస్ట్‌ ఇండియా కంపెనీ మీద 
యుద్ధం ప్రకటించిన కంపెనీ అధికార ప్రముఖులలో ఒకరు సర్దార్‌ హిక్ళతుల్లా ఖాన్‌. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని ఫతేపూర్‌ 
జిల్లాకు డిప్యూటి కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన కంపెనీ అధికారుల అనుచిత ఆధిపత్యాన్ని వ్యతిరేకించారు. 
ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం ప్రజ్వరిల్లగానే డిప్యూటీ కలెక్టర్‌ పదవిని త్యజించి కంపెనీ పాలకుల తరిమివేతకు 1857 జూన్‌ 
10న సమర శంఖారావం పూరించారు. ఈ ప్రతికూల పరిస్థితులకు దిమ్మెర పోయిన కంపెనీ ప్రభుత్వం తేరుకొనేలోపు ఫతేపూర్‌ను ఆధీనంలోకి 
తెచ్చుకుని కంపెనీ జైళ్ళలోని (ప్రజలను విడుదల చేసి, ఖజానాలోని తొమ్మిది లక్షల రూపాయలను స్వాధీనం చేసుకుని స్వతంత్ర పాలనకు అంకురార్పణ 
చేశారు. ఆయనకు దరియాన్‌సింగ్‌, శివదయాల్‌సింగ్‌, బాబా గయాదిన్‌ దుబే, మౌల్వీ లియాఖత్‌ ఆలీ, మౌల్వీ అహ్మాదుల్లా, జనరల్‌ Bsr సింగ్‌, 
జ్వాలా ప్రసాద్‌ లాంటి యోధులంతా అండగా నిలిచారు. ఆ తిరుగుబాటును కర్మశంగా అణిచివేయాల్సిందిగా లార్డ్‌ కానింగ్‌ ఆదేశాల మేరకు 
ఆంగ్లేయాధికారులు తిరుగుబాటు యోధుల మోద విరుచుకుపడినా ఫలితం లేకుండా పోయింది. చివరకు స్వదేశీపాలకులపై దాడులకు, కుయుక్తులకు 
పేర్గాంచిన జనరల్‌ హ్యావ్‌లాక్‌, జనరల్‌ రోనాల్డ్‌లను రప్పించారు. మాతృభూమి రక్షణలో ప్రాణాలర్చించడానికి సిద్ధమైన హిక్ళతుల్లా వీరసైనికులతో 
కలసి పోరుకు సిద్ధమయ్యారు. సర్దార్‌ హిక్మతుల్లా అనుచరులతో నేరుగా తలపడటం అసాధ్యమని గ్రహించిన ఆంగ్ల సైన్యాధికారులు ఆయన 
అనుచరులలో కొందరకి ఆశలు చూపి లోబర్చుకున్నారు. జనరల్‌ హ్యావ్‌లాక్‌ నాయకత్వంలో కంపెనీ సైన్యం హిక్ళతుల్లా ఖాన్‌ దళాలపై విరుచుకు 
పడింది. ప్రతికూల పరిస్థితులలో సహచరుల సలహా మేరకు సర్దార్‌ హిక్ళతుల్లా ఖాన్‌ పోరాటభూమి నుండి తప్పుకున్నారు. సర్దార్‌ హిక్మతుల్లాను 
వెంటాడిన ఆంగ్ల బలగాలు నమ్మకద్రోహుల నుండి ఆయన అచూకి రాబట్టి రహస్య ప్రాంతాన్ని చుట్టుముట్టి బంధించాయి. 1857 జూలై 12న 
ఫతేపూర్‌లోని ప్రస్తుత ముస్లిం ఇంటర్‌ కళాశాల వద్ద గల చింతచెట్టుకు బహిరంగంగా ఆయనను ఉరితీశారు. ఆ మహావీరుని భౌతికకాయాన్ని 
ఖననం చేయకుండా వారం రోజుల పాటు చింతచెట్టుకు వేలాడదీశారు. ఆనాడు సర్దార్‌ హిక్ళతుల్లా ఖాన్‌ వెంట నడిచిన యోధులను మాత్రమే 
కాకుండా పిల్లలు-పెద్దలు అని చూడకుండా కంపెనీ సైనికులు ప్రతి ఒక్కరినీ వెంటాడి, వేటాడి కిరాతకంగా వధించారు. + 


SARDAR HIKMATHULLAH KHAN (౧1857) 


Sardar Hikmathullah Khan was one of the officers of East India Company who declared war 

Ee t on the company with the aim of freedom and Independence for people and native rulers. He was a 
"i is à deputy collector of Fathepur district of Uttar Pradesh and opposed the undue hegemony of company 
È | officers. When the First War of Independence broke out, Hikmathullah resigned from his job and 
joined the war of independence on 10 June, 1857 to drive away company rulers. The company government was 
shocked at this sudden development. By the time company government recovered from the shock, Sadar Hikmathullah 
Khan took Fathepur into his possession, released people from the company jails, took possession of the nine lakh 
rupees from the treasury and started independent rule. Freedom Fighters such as Dariya Singh, Seva Dayal Singh, Bhai 
Gayadin Dube, Moulvi Liyakhat Ali, Moulvi Ahamdullah Shah, General Tikka Singh and Jwala Prasad backed him in 
the rebellion. Following the instructions of Lord Canning to suppress the rebellion with an iron hand, British officers 
cracked down on the rebels but in vain. At last General Havelock and General Ronald who were known for their 
intrigues and attacks on the native rulers were brought to subdue the rebellion. Sardar Hikmathullah was prepared to 
take on the enemy force along with his fighters who were ready to lay down their lives to protect their motherland. The 
British officers understood that it was impossible to fight against Hikmathullah’s followers. So they lured some of the 
Hikmathullah’s followers to their side. Then the company army under the leadership of General Havelock cracked 
down on Hikmathullah’s fighters. As the situation turned adverse, Hikmathullah slipped away from the war field on the 
advice of his comrades. The British forces chased him and found his hide- out with the help ofa traitor and captured 
him. They hanged him openly from a Tamarind tree near the present Muslim Inter College in Fathepur on 12 July 1857. 
The dead body of the great freedom fighter was kept hanging there for a week. The British forces chased and killed all 
the fighters who followed Sardar Hikmathullah Khan in the rebellion. + 


చరితార్జులు - 2 49 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 
THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


MY HY 


SSS SENN SNS SENN NEN 
SOLOS OLAS తం తంతు AS AS తంత) తంతి ALAS ATMA ME తంతి తటి తిం టిటో 


గ్రకనా ర కువా తనునా ను నాప్రా మనపై మనా పను నాపై కనా సానా ర్ర సనా నవా ము వమన టమ సము వకవ లిన వ మలము. 


A 


Wy 
| 
| 
È 


WE SEAN WEA N 


ONETAN DNE Nd Nd RE RMP RMF QE QE OL LL AN A dN dl An UL AN LS LANL NAN ALS ALN AN ALL 
A 4 - 4 ఆ AR PR AR FR JR DR FR FR J AER PA FR FR JR FRA JRA PR TR JX JA) 7-2, oe. ౪ 


MAULVI IMAM BAKSH SAHABAI 
(1802-1857) 


Source : 1857 Ke Mujaheed Shoura (Urdu), Maulana Imdad Sabri, Mkataba Shahira, Delhi, 1959. 


చరితార్జులు - 2 50 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


adë), 2.000 25, సపషాబంయి (1802-1857) 


ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలకవర్గాల ఆధిపత్యం నుండి మాతృభూమికి విముక్తి కల్గించేందుకు ఉవ్వెత్తున ఎగిసి పడిన 
ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామానికి మేధోపరమైన భాగస్వామ్యం అందించి తనతోపాటు 21 మంది సభ్యులు గల తన 
యావత్తు కుటుంబాన్ని సైతం కంపెనీ సైనిక బలగాల తుపాకి గుళ్ళకు ఆహుతిచ్చిన యోధులు, ప్రముఖ సాహిత్యవేత్త మౌల్వీ 
ఇమాం బక్ష్‌ సహబాయి 1802లో ఢిల్లీ నగరంలో జన్మించారు. ప్రముఖ పండితులు ముహమ్మద్‌ 25, థానేశ్వరి ఆయన తండ్రి. 
చిన్నతనంలో తండ్రి వద్ద విద్యగరిపిన ఇమాం a5, ఆ తరువాత ప్రముఖ పండితులు wand ఖాన్‌ అలి వద్ద విద్యను అభ్యశించారు. తండ్రి, గురువు 
నుండి పలు భాషలతోపాటుగా సాహిత్య సంబంధిత జ్ఞానాన్ని స్వంతం చేసుకున్న ఇమాం æ$, బాలమేధావిగా ఖ్యాతిగడించారు. 1830లో తొలి 
గ్రంథాన్ని వెలువరించిన ఆయన మొత్తం మీద ate, పర్షియన్‌ భాషల్లో 33 గ్రంథాలను రచించి Do గాలిబ్‌, మొమిన్‌ ఖాన్‌ హకీం లాంటి ప్రముఖ 
రచయితలలో ఒకరుగా గణుతికెక్కారు. 1840 నుండి 1857 వరకు ఆయన ప్రఖ్యాత “ఢిల్లీ కళాశాల” ade, పర్షియన్‌ విభాగం ఆచార్యునిగా 
బాధ్యతలు నిర్వహించారు. స్వజనం మీద, స్వదేశీ పాలకుల మీద అన్ని విధాలుగా ఆధిపత్యం చెలాయిస్తూ అకృత్యాలకు పాల్పడుతున్న ఈస్ట్‌ ఇండియా 
కంపెనీ పాలకులు, ఆంగ్లేయాధికారుల చర్యల పట్ల ఆగ్రహించిన ఇమాం బక్ష్‌ కంపెనీకి వ్యతిరేకంగా పోరుబాట పట్టాల్సిందిగా ప్రజలకు ఉద్భోదించారు. 1857 
నాటి ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామంలో భారతీయులంతా పాల్గొనాల్సిందిగా పిలుపునిస్తూ మౌలానా ఫజల్‌-ఎ-హఖ్‌ ఖైరాబాది రూపొందించిన చారిత్రాత్మక 
“'ఫత్వా-ఏ-జిహద్‌'ను సమర్ధించి అందుకు తగిన కార్యాచరణతో ఆయన, ఆయన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. 1857 మార్చిలో ఎర్రకోట కేంద్రంగా 
సాగిన ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం సెప్టెంబర్‌ 19న ముగిసి, ఎర్రకోట పూర్తిగా ఆంగ్లేయుల వశమయ్యాక ఢిల్లీ నగరం మీద ఆంగ్లేయ సైనికులు 
విరుచుక పడ్డారు. ప్రముఖులను, ప్రజానీకాన్ని ఊచకోత కోసి ఢిల్లీ నగరాన్ని రక్తపుటేరుల్లో ముంచెత్తారు. 1857 సెష్టంబర్‌ 20 నుండి 30 వరకు సాగిన 
భయానక విధ్యంసక మారణ కాండలో భాగంగా ఢిల్లీ నగరంలోని మసీదులో నమాజ్‌ చేసుకుంటున్న ఇమాం బక్స్‌ను, ఆయన గృహం నుండి కుటుంబీకులను, 
ఇతర ప్రజానీకంతో కలిసి వందలాది మందిని రాజ్‌ఘాట్‌ ప్రాంతంలోని యమునా నది తీరానికి తరలించారు. ఆ సమూహం మీద ఆంగ్రేయాధికారులు 
నిప్పులు కక్కుతూ అందర్ని కాల్చివేయమని ఆజ్ఞలను జారీ చేశారు. ఆ మారణకాండలో మౌల్వీ ఇమాం 0& సహబాయితో పాటుగా ఆయన కుటుంబంలోని 
మరో 22 మంది పురుషులు ఆంగ్లేయ సైనికుల తుపాకిగుళ్ళకు ప్రాణాలు అర్పించి మాతృభూమి మట్టిలో కలసి పోయారు. * 


AN] MAULVI IMAM BAKSH SAHABAI (1802-1857) 


Famous freedom fighter and literary man Maulvi Imam Baksh Sahabai, who made intellectual 
contribution for the First War of Indian Independence that rose like a tidal wave to wash away the 
East India Company rulers from the motherland and who sacrificed 21 members of his family mem- 
I-A) bers to the bullets of the company armed forces, was born in 1802 in Delhi city. Noted Scholar 
Muhammad Baksh Thaneswari was his father. Imam Baksh had his education initially from his father and later from 
noted scholar Abdul Khan Alvi. Having learnt several languages and gained enormous knowledge in literature from his 
father and his teacher, Imam Bash became famous as a child prodigy. Beginning with his first book which he released 
in 1830, he wrote a total of 33 books in Urdu and Persian languages and came to be reckoned on par with famous 
writers such as Meerja Galib and Momin Khan Hakim. He worked as a professor in the Department of Urdu and 
Persian languages in the famous Delhi College from 1840 to 1857. Imam Baksh was angry at the hegemony and evil 
deeds perpetrated on Indians and Indian rulers by the East India Company rulers and exhorted people to wage a war 
against the Company. He supported the historic ‘Fatwa-e-Jihad’ issued by Maulana Fazal-e-Haq Khairabadi giving a 
call to Indians to take part in the First War of Indian Independence of 1857 and all his family members took part in the 
war witha suitable action plan. The First War of Indian Independence which started in March, 1857 with Red Fort as 
its central point, came to a close on 19 September, 1857 when the Red Fort was captured by the British soldiers who 
cracked down on Delhi city and massacred men, women and children indiscriminately making a stream of blood flow 
in the streets of Delhi city. This bloodshed continued for eleven days from 20 September 1857 to 30 September, 1857. 
During that reign of terror, Imam Baksh who was performing his Namaz in a Maszid and his family members from their 
home and hundreds of other people were removed to the Raj Ghat area on the shore of the river Yamuna. Then the 
British officers ordered to shoot them all. In that genocide, Maulvi Imam Baksh Sahabai and 22 men of his family fell 
to the bullets of the British soldiers and got mixed in the soil of their motherland. 


Ni 


చరితార్జులు - 2 54 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


ed 
ee వ వ సల వలస నావా నా నానా నానా i s 


> 


క NSO NSO NBG RENAN NSE NRE NEE NEE NE NS NEN 


Sy 


S4WNYACANn A OoswA Aya NNN FEN 


SAPs ain A ey ఖే 


[Oi తంతి తంతు తంత తం తిం తంత ఉం తం తం asaya al తిం తంతి? av MYT HY DY NYT DY DY DY DTN DY DY DY TT 


- 
> 
~ 
> 
~ 
> 
~ 
2 
ca 
~ 
2? 
~ 
> 
~ 
2 
> 
~ 
S 
~ 
> 
~ 
= 
r; 
S 
~ 
> 
~ 
= 
> 
= 
~ 
= 
~ 
> 
= 
= 
= 
> 
= 
= 
- 
ఆః 
= 
3 
> 
= 
a 
a 
- 


KINUNAN NY DANA OS ATAYA ANAL AN Ad Nd LL AN LS NS ALN LS LN LN AL SL NET à 
7 i J 4 అ v i A FR A DR JAR FR JF AER ero FR JR FA JRA PR FR DR JA; LIAS JN IN Fr 


SHAIK PEER SHA 
(-1857) 


Source : A speculative portrait drawn on the basis of the information collected from books and records. 


చరితార్జులు - 2 52 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


షక్‌ ఏర్‌ షా (-1857) 


ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలకుల దాస్యం నుండి మాతృభూమిని విముక్తం చేయడానికి స్వదేశీ సైనిక యోధులను 
తిరుగుబాటుకు ప్రేరేపించి పోరుకు సిద్ధం చేసి స్వాతంత్రోద్యమ చరిత్రలో AE పీర్‌ షా Somos’ అని ప్రత్యేక Hox లిఖింప 
చేసుకున్న యోధుడు షేక్‌ పీర్‌ షా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కడప జిల్లా పూర్వపు సిద్దవట్టం తాలూకా యల్లంపేట గ్రామ నివాసి. 
ఆయన తండ్రి పేరు షేక్‌ హైదర్‌ షా. పరాయి పాలకుల పెత్తనాన్ని ఏమాత్రం సహించని షేక్‌ పీర్‌ షా తన అంధత్వాన్ని 
సునాయాసంగా అధిగమించి 20 మైళ్ళ దూరంలో ఉన్న తన సిద్దవట్టం గ్రామం నుండి ఈస్ట్‌ ఇండియా కంపెనీ సైనిక స్థావరం గల కడపకు రాకపోకలు 
సాగిస్తూ ప్రముఖులతో సత్సంబంధాలు ఏర్పరుచుకున్నారు. ఆ తరువాత కడపలో ఉన్న ఈస్ట్‌ ఇండియా కంపెనీ సైనిక స్థావరానికి చెందిన 30వ 
పటాలంలోని స్వదేశీ సైనికులతో షేక్‌ పీర్‌ షా సంభాషణలు సాగిస్తూ స్నేహం పెంచుకున్నారు. ఆంగ్లేయ సిపాయీలకు, స్వదేశీ సిపాయీలకు మధ్యన 
ఉన్న అంతస్థు-ఆర్థిక అంతరాలను ఏకరువు పెడుతూ స్వదేశీ సైనికుల్లో ఆంగ్ల సైనికాధికారుల పట్ల వ్యతిరేక భావనలను క్రమంగా ప్రోదిచేశారు. 
1857లో (ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామ శంఖారావం పూరించబడగానే స్వదేశీ సైనిక యోధులు హవల్దార్‌ వరదరాజులు, లాన్స్‌నాయక్‌ పరుశురాం, 
సిపాయి వీరాస్వామి, దలాయత్‌ యల్లప్ప, సుబేదార్‌ మేజర్‌ మహమ్మద్‌ అ(షాఫ్‌, దలాయత్‌ సత్యాజీ, జమేదార్‌ సి. జగ్గయ్య, హవల్దార్‌ మహమ్మద్‌ గౌస్‌, 
మౌల్వీ అబ్బుల్‌ అజీజ్‌ హుస్సేన్‌ తదితరులతో చర్చించి ఒక వ్యూహాన్ని రూపొందించారు. ఆ వ్యూహం ప్రకారంగా 1857 ఆగస్టు 28న తిరుగుబాటుకు 
ముహూర్తం నిర్ణయించారు. ఆ దశలో షేక్‌ పీర్‌ షా సాగించిన ప్రయత్నాల ఫలితంగా కంపెనీ సైన్యంలోని స్వదేశీ సిపాయీలలో అంకురించిన 
తిరుగుబాటు ఆలోచనలను గూఢచారుల ద్వారా ఆంగ్రేయాధికారులు పసిగట్టారు. 1857నాటి తిరుగుబాటు ప్రభావం దక్షిణ భారతదేశంలో లేదనుకుని 
నిశ్చింతగా ఉన్న ఆంగ్లేయాధికారులు షేక్‌ పీర్‌ షా తిరుగుబాటు ప్రయత్నాల గురించి విని హడలిపోయారు. షేక్‌ పీర్‌ షాతో ఆలోచనలు పంచుకున్న 
స్వదేశీ సైనికులలో ఒకరిని నిర్బంధించి నయానా భయాన నచ్చ చెప్పి లొంగ దీసుకుని తిరుగుబాటు రహస్యాలను రాబట్టగలిగారు. ఆఘమేఘాల మీద 
తమ బలగాలను భారీగా కడపకు తరలించిన ఆంగ్లేయాధికారులు షేక్‌ పీర్‌ షాను నిర్బంధించి విచారణ జరిపి ఆయనకు పది సంవత్సరాల కఠిన 
కారాగారశిక్ష ప్రకటించారు. ఈ సంఘటనను ప్రస్తావిస్తూ “పీర్‌ షాను వంచనతో లొంగదీసుకోక పోయినట్టయితే అతను మద్రాసు సిపాయిలందరిలో 
సంచలన కలిగించి ఉండేవాడు? అంటూ ఈస్ట్‌ ఇండియా కంపెనీకి చెందిన ఉన్నతాధికారి వ్యాఖ్యానించాడంటే షేక్‌ పీర్‌ షా ఏ స్థాయిలో వలసపాలకుల 
ఉద్వాసనకు ఆనాడు ప్రయత్నాలు సాగించారో అర్ధం చేసుకోవచ్చు. * 


SHAIK PEER SHA (1857) 


Shaik Peer Sha, who inspired Indian soldiers in the British Indian Army to rebel and prepared 
them to fight for liberating the motherland from the slavery of the East Indian Company and reserved 
a page for him as ‘Shaik Peer Sha episode’ in the history of Indian Freedom Struggle, was a resident 
of Yallampet village of Siddavattam taluk in Kadapa district, Andhra Pradesh state. Shaik Hyder Sha 
was his father. Shaik Peer Sha who could not tolerate the hegemony of foreign rulers overcame his blindness with ease 
and developed rapport with the Indian soldiers in the East India Company Army base in Kadapa which was 20 miles 
away from his village Siddavattam by frequently visiting them. He gradually developed friendship with the soldiers of the 
30th regiment by striking up conversation with them. Pointing out the racial and economic discrimination they were 
facing, he gradually instilled anti-British ideas and patriotic fervour among them. Soon after the bugle of the first War of 
Indian Independence of 1857 was sounded, he chalked out a strategy by holding discussions with Indian soldiers such 
as Havaldar Varadarajulu, Lansnayak Parasuram, Sepoy Veeraswamy, Dalayath Yallappa, Subedar Major Muhammad 
Ashraf, Dalayat Satyaji, Jamedar C. Jaggayya, Havaldar Mohammad Gouse and Molvi Abdul Azeez Hussain. As per 
the strategy it was decided to launch the rebellion on 28 August,1857. The British officers sensed the sprouting of the 
ideas ofa rebellion among the Indian soldiers through their spies. The British officers who were thinking that there was 
no impact of the Sepoy Mutiny of 1857 in South India were unsettled when they heard about the attempts of Peer Sha 
to raise a revolt in Kadapa. They detained a soldier who was privy to the strategy of Peer Sha and constrained him to 
reveal the information. Soon they rushed their forces heavily to Kadapa, arrested Peer Sha and sentenced him to 
imprisonment for 10 years. The comment ‘Had we not arrested Peer Sha by deception, he would have raised a 
rebellion among all the sepoys of Madras’ made by a senior British officer of East India Company speaks volumes 
about the scale of efforts made by Shaik Peer Sha to drive away the colonial rulers from the motherland. 


చరితార్జులు - 2 53 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


OLONOLOKONOL OOS ONO OLOKENOLONE 


QO 


| 
| 
/ 
/ 
| 
| 
/ 
| 
| 
| 
/ 
| 
| 
| 
; 
/ 
| 
/ 
j 
/ 
| 
/ 
/ 
/ 
| 
| 


AONE 


LO 


E L T OT r TEY OOOO 


SAKE 


eS 


INTENTEN EE DNS NS RGN RTOS NNO NE NRE NSN NNN 
SINNED 


SSNS 


oN 
= 
-i 
? 
cet 
ex 
శ 
p< 
iS 
F< 
= 
$3 
B కాగా 
వే 
ae 
lox! 
EA 
te > 
= 
వ 
పస్తే 
ge, 
శి 
~~ 
%3 
ow: 
= 
= 
శ్రి 
= 
FS 
R ow 
పఫ్‌ 
= 
z 
5 
> 
= 
న్నా 
= 
న్‌ 
= 
= 
> 
లం 
(3 
ళా 
= 
> 
~~ 
s 
లం 
> 
> 
~% 
= 
> 
= 
> 
be 
> 
x 
Px 
> 
- 
> 
` 
> 
> 
> 
> 
> 
» 
> 
3 
x 
= 
= 
> 
> 
> 
> 
> 


OYSTERS YD TOTS TEV ETSY DY బగా EY EY DV ENE Var eV YOY RY YTV YY TYG 
SUBEDAR NADIR ALI KHAN 
( -1857) 


Source : Based on a picture exhibited at the Memorial Place in Chatra, Chatra District, Jnarkhand State. 


చరితార్జులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


54 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


సుబేదార్‌ wae అతీ బాస్‌ (-1857) 


పరాయి ప్రభువుల పాలన, పెత్తనాన్ని అంతమొందించేందుకు 1857 నాటి ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామంలో 
ప్రస్తుత జార్‌ఖండ్‌ రాష్ట్రానికి చెందిన చాట్రా గ్రామం వద్ద ఈస్ట్‌ ఇండియా కంపెనీ స్థావరంలో తిరుగుబాటు చేసి ఈస్ట్‌ ఇండియా 
కంపెనీ సైన్యాలతో తలపడి, తమ (ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన వీర యోధులు సుబేదార్‌ నాదిర్‌ అలీ ఖాన్‌. ఈస్ట్‌ 
ఇండియా కంపెనీ రాంఘర్‌ బెటాలియన్‌లో ఆయన సుబేదార్‌గా బాధ్యతలు నిర్వహించారు. 1857 మే 10న ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం 
మీరట్‌లో స్వదేశీ సైనిక యోధులు ఆంగ్లేయులను తరిమికొట్టడం ఆరంభించగానే సుబేదార్‌ నాదిర్‌ అలీ ఖాన్‌, ఆయన సహచరులు సుబేదార్‌ జయమంగళ్‌ 
పాండే ఆంగ్లేయాధికారులకు వ్యతిరేకంగా తిరుగుబాటు పతాకాన్ని ఎగుర వేశారు. ఆంగ్రేయాధికారుల ఆజ్ఞలను ధిక్కరిస్తూ అధికారులు, కంపెనీ సైనిక 
బలగాలకు సవాల్‌ విసురుతూ సాయుధంగా తిరగబడ్డారు. 1857 అక్టోబర్‌ రెండున ఈస్ట్‌ ఇండియా కంపెనీ అనుకూల సైనికులు ప్రథమ భారత 
సంగ్రామ యోధుల మధ్యన భయానక పోరాటం సాగింది. ఒక గంటపాటు సాగిన ఈ విఖ్యాత పోరాటాన్ని భారత స్వాతంత్ర్య సంగ్రామ చరిత్ర 'చాట్రా 
పోరాటంిగా నామకరణం చేసింది. చాట్రా గ్రామంలోని “ఉరిశిక్షల చెరువుగా పేర్గాంచిన ప్రాంతంలో సాగిన ఈ పోరాటాన్ని సుబేదార్‌ నాదిర్‌ అలీ, 
సుబేదార్‌ జయమంగళ్‌ ముందుండి నడిపించారు. ఈ పోరాటంలో అసంఖ్యాక సైనిక బలగం, ఆపార ఆయుధ సామగ్రి కలిగి, సుళిక్షత అధికారుల 
మార్గదర్శకం కలిగి ఉన్న ఈస్ట్‌ ఇండియా కంపెనీ సైనికులది పైచెయ్యి అయ్యింది. ఈ పోరాటంలో మొత్తం మీద 50 మంది ఈస్ట్‌ ఇండియా 
అధికారులు, సైనికులు మృత్యువాత పడ్డారు. స్వదేశీ పోరాట వీరులు 150 మంది వరకు ప్రాణాలు అర్చించారు. PE పోరాట వివరాలను 
తెలుసుకున్న ఆంగ్లేయ ఉన్నతాధికారులు, ఆంగ్లేయ బలగాలు అన్వేషణ జరిపి అక్టోబర్‌ 2 రాత్రి లోగా కంపెనీ బలగాల మీద తిరగబడిన స్వదేశీ 
యోధులను, ‘are పోరాటం” నాయకులను నిర్బంధించారు. బ్రిటిష్‌ రాణికి వ్యతిరేకంగా తిరగబడ్డారన్న ఆరోపణల మీద సుబేదార్‌ నాదిర్‌ అలీ, 
సుబేదార్‌ జయమంగళ్‌ మీద సైనిక విచారణ నిర్వహించి 1857 అక్టోబర్‌ మూడున శిక్షలు ప్రకటించారు. ఆ శిక్షల ప్రకారంగా అక్టోబర్‌ నాలుగున 
చాట్రాలోని “ఉరిశిక్షల చెరువు” వద్ద గల మామిడి వృక్షం వద్ద స్వదేశీ పోరాటయోధులు సుబేదార్‌ నాదిర్‌ అలీ ఖాన్‌, అయన సహచరుడు సుబేదార్‌ 
జయమంగళ పాండేలకు ఆంగ్లేయులు ఉరిశిక్ష విధించారు. 1857 నాటి ఆ చారిత్రక ఘట్టాన్ని జ్ఞప్తికి తెచ్చేలా చాట్రాలోని “ఉరిశిక్షల చెరువు” వద్ద 
ఏర్పాటు చేసిన స్మారక స్తూపం సుబేదార్‌ నాదిర్‌ అలీ ఖాన్‌, సుబేదార్‌ జయమంగళ్‌ పాండేల పోరాట స్ఫూర్తిని ఈనాటికీ గుర్తుకు తెస్తుంది. * 


SUBEDAR NADIR ALI KHAN ( -1857) 


Subedar Nadir Ali Khan was the valiant fighter who raised the banner of revolt in 
the army base of the East India Company at Chatra village in the present day Chattisgarh 
state and laid down his life during the First War of Indian Independence that broke out in 
1857 with the aim of ending foreign rule in the motherland. He was a Subedar in the 
Ramgarh battalion of the East India Company. The moment the native fighters started driving away the 
Britishers at Meerut in Uttar Pradesh on 10 May, 1857, Subedar Nadir Ali Khan and Subedar Jaya Mangal 
Pandey raised the banner of revolt against the British officers. Throwing down a challenge to the Com- 
pany officers and forces, they defied all orders and raised an armed rebellion. There ensued a terrible 
battle between the fighters of the First War of Indian Independence and the soldiers of the East India 
Company on 2 October, 1857. This battle which was fought for an hour was named as ‘Chatra Conflict’ in 
the history of Indian Freedom Struggle. Subedar Nadir Ali and Subedar Jaya Mangal led the native fight- 
ers from the forefront in the battle that was fought in an area named ‘Phasi Talab’ in Chatra village. 
Equipped with countless number of soldiers, abundant arms and ammunition, well trained officers, the 
company forces had an upper hand. In this battle a total of 50 British officers and soldiers were killed. 
About 150 native fighters lost their lives. The top level Company officers and their forces went on a 
massive manhunt immediately after the conflict and captured the leaders and fighters of the ‘Chatra 
Conflict’ by that night. They charged them of revolting against the British Queen, conducted a court 
martial and pronounced the punishments on 3 October, 1857. As per the pronouncement the native fight- 
ers Subedar Nadir Ali Khan and Subedar Jaya Mangal Pandey were hanged to death at a mango tree in 
“00251 Talab’ of Chatra Village on 4 October, 1857. The memorial monument erected at ‘Phasi Talab’ of 
Chatra village reminds us of the historic incident of 1857 and the fighting spirit of Subedar Nadir Ali 
Khan, Subedar Jaya Mangal Pandey even today. 


చరితార్జులు - 2 55 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


| 
j 
4 
4 
4 
f 
| 
/ 
i 
4 
h 
4 
i 
' 
| 


EPLIAALYAD LM DUDADA NAD 


NS SSASSN 


BNN TENN 


NS 


> 
~ 
> 
~ 
> 
~ 
> 
m, 
= 
v 
> 
~ 
> 
> 
= 
- 
~ 
€ 
a 
e 
a 
= 
- 
- 
= 
5 
7 
= 
= 
= 
a 
= 
~ 
a 
= 


VDDD DIDI శాఖా 


oars OSS తం ALOT AS MS OS తం తం ALAS తంతి HY MT తతి తతి HY DYN DY DY DY NY DY DL DY THY 


Vrs 


ea r r APAFA ANA - 5 
OAA AAAA OAO 


AMANAT ALI 
( - 1857) 


Source : Based on a picture exhibited at the Memorial Place in Rohini village, Devghar District., Jharkhand State. 


56 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


చరితార్జులు -2 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


అ9మానిత 2058 (-1857) 


స్వదేశీ పాలకుల పట్ల గల అపార గౌరవాభిమానాలు, మాతృభూమి పట్ల మిక్కిలిగా గల (యేమాభిమానాల మూలంగా 
స్వదేశీపాలకులు, స్వజనం మీద పెత్తనం చలాయిస్తున్న ఆంగ్లేయ పాలకులకు వ్యతిరేకంగా స్వదేశీపాలకులు, స్వదేశీవీరులు 
మాత్రమే కాకుండా బ్రతుకుదెరువు కోసం OSH భారత సైన్యంలో చేరిన భారతీయ సైనిక యోధులు, ప్రజలు కూడా 1857 
నాటి ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్నారు. 1857 మే 10న మీరట్‌ నుండి ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామం 
ఆరంభం కాగానే బీహార్‌ రాష్ట్రంలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా తొలి సమర శంఖారావం పూరించిన యోధులలో అమానత్‌ అలీ, సలామత్‌ అలీ, షేక్‌ 
హరూన్‌ అగ్రగణ్యులు. (ప్రస్తుత జార్‌ఖండ్‌ రాష్ట్రంలో భాగంగా ఉన్న దేవ్‌ఘర్‌ జిల్లా రోహిని గ్రామంలోని ఈస్ట్‌ ఇండియా కంపెనీ సైనిక స్థావరంలో 
జరిగిన తిరుగుబాటులో ఈ మువ్వురూ ప్రధానపాత్ర నిర్వహించారు. ఈస్ట్‌ ఇండియా కంపెనీకి చెందిన బ్రిటిష్‌ భారత సైన్యంలో ఉద్యోగం చేస్తున్న వీరు 
1857 జూన్‌ 12న తమ సహచరులలో స్వదేశాభిమానాన్ని, మాతృభూమి పట్ల దేశభక్తి భావనలను ప్రేరేపించి, కలసి వచ్చిన వారితో కంపెనీ అధికారుల 
ఆజ్ఞలను, ఆదేశాలను ధిక్కరిస్తూ తిరుగుబాటు పతాకాన్ని ఎగురవేశారు. అడ్డువచ్చిన ఆంగ్రేయాధికారులను, ఆంగ్ల సైనికులను తుదముట్టించి సైనిక 
స్థావరంలో సంచలనం సృష్టించారు. ఈ విషయం తెలుసుకున్న ఈస్ట్‌ ఇండియా కంపెనీ ఉన్నత సైనికాధికారులు భారీ బలగాలతో రోహిని చేరుకుని 
తిరుగుబాటు యోధులను చుట్టుముట్టారు. “రోహిని తిరుగుబాటుగా ఖ్యాతిగాంచిన ఈ తిరుగుబాటుకు కారకులైన అమానత్‌ అలీ, సలామత్‌ అలీ, షేక్‌ 
హరూన్‌లను నిర్బంధించారు. ఈ రోహిని తిరుగుబాటు సమాచారం ఇతర ప్రాంతాలకు చేరేలోపుగా ఆఘమేఘాల మీద సైనిక విచారణ సాగింది. 
అమానత్‌ అలీ, సలామత్‌ అలీ, షేక్‌ హరూన్‌ లను విక్టోరియా రాణికి వ్యతిరేకంగా రాజద్రోహానికి పాల్పడ్డారని నిర్ధారిస్తూ ఈస్ట్‌ ఇండియా కంపెనీ 
సైనికాధికారులు ఉరిశిక్షలను ప్రకటించారు. ఆ శిక్షల ప్రకారంగా 1857 జూన్‌ 16న రోహిని గ్రామంలోని ఒక మామిడి చెట్టుకు ప్రత్యేకంగా ఏర్పాటు 
చేసిన ఉరిత్రాడులకు తిరుగుబాటు యోధులు అమానత్‌ అలీ, సలామత్‌ అలీ, షేక్‌ హరూన్‌ల కంఠాలను బిగించి శిక్షలను బహిరంగంగా అమలుపర్పారు. 
ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామంలో భాగంగా అప్పటి బీహార్‌ రాష్ట్రం ఇప్పటి జార్‌ఖండ్‌ రాష్ట్రంలో తొలి తిరుగుబాటుకు కారకులైన అమానత్‌ అలీ, 
సలామత్‌ అలీ, షేక్‌ హరూన్‌లు అమరులయ్యారు. ఆ అమరవీరుల త్యాగనిరతిని స్మరణకు తెచ్చేలా వారి చిత్రాలతో జార్‌ఖండ్‌ రాష్ట్రం రోహిని వద్ద 
ఏర్పాటు చేసిన స్మారక స్థూపం అమానత్‌ అలీ, సలామత్‌ అలీ, షేక్‌ హరూన్‌ల ధైర్యసాహసాలను ఈనాటికి సందర్శకులకు గుర్తుకు తెస్తున్నది. * 


AMANAT ALI (- 1857) 


Not only the native rulers and their soldiers but also common people and the Indian soldiers 
who joined the British Indian army to make a living fought for the freedom of the mother land in the 
First War of Indian Independence in 1857. They were all driven by the immense love they had for 
their motherland. Amanat Ali, Salamat Ali and Shaik Haroon were among the front runners in Bihar 
state, who sounded the bugle of war soon after the First War of Indian Independence broke out from Meerut on 10 
May, 1857. These three fighters played a key role in the armed rebellion that arose in the East India Company Army 
Base in Rohini village of Devgarh district of the present day Jharkhand state. These fighters who were soldiers in the 
East India Company inspired love and admiration for the motherland among their co-soldiers and formed a rebel force. 
They raised the banner of revolt with those who came under their influence against the British on 12 June 1857. They 
defied all the orders of their superiors and killed all the British officers and soldiers who stood on their way and created 
a commotion in the army base at Rohini. The top rank East India company Military officers who came to know of this 
incident rushed to Rohini Village with a huge force and surrounded the rebel soldiers. They captured the three soldiers, 
Amanat A li, Salamat A li and Shaik Haroon, who were responsible for ‘Rohini Rebellion’. Before the news of ‘Rohini 
Rebellion’ spread to other areas, they conducted court martial in a hurried way. Charges of treason against Victoria 
Queen were confirmed and death sentence was pronounced on Amanat Ali , Salamat A li and Shaik Haroon. They 
were hanged publicly from a mango tree in Rohini village on 16 June, 1857. Thus Amanat A li , Salamat A li and Shaik 
Haroon who were responsible for the first armed rebellion in the present Jharkhand state during 1857 became martyrs. 
The memorial monument with their portraits erected by the State Government of Jharkhand reminds the visitors of the 
spirit of sacrifice, courage and adventure of Amanat Ali, Salamat Ali and Shaik Haroon even today. + 


చరితార్జులు - 2 57 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


uu 
ననా నా నా నా ననా వ వ వ వా వా వ వ వ చ SS వ చల వా నాల SSS నా నానా అనా SS NS Ss Se | 


<Ç 


esi ae 
NN DODDS 


NINN NANNY Ny 


ERI 


DAUNE 


- 
P= 
ఈ 
> 
oe 
im 
« 
Se 
Y= 
S 
SS 
> 
@ 
Fid 
S 
స 
Si 
Pad 
హ్‌ 
ye 
© 
4 
E 
4 
E 
శ 
2 
శ 
- 
- 
= 
శ 
4 
2 
శ 
z 
p 
> 


ys as 


~ ~ ~ ~ ~ ~ ` `~ x 


pontine: న ల. 
యం స స i i i ie Eid) స పా i) io bi టా స o-oo) eo Ko AO 
r HCI అం DAP DA DADA ల” DE PED LY) 


e 


MAULANA FAIZ AHMED BADAYUNI 
(1808-1858) 


Source : 1857 Ke Mujaheed Shoura, Maulana Imdad Sabri, Mkataba Shahira, Delhi, 1959. 
చరితార్జులు - 2 58 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 
THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


alidetene ఇజ్‌ అహ్మద్‌ బదాయూని ( 1808-1858) 

(ప్రథమ భారత స్వాతంత్ర్యసం గ్రామంలో పాల్గొన్న మౌలానా HS అహ్మద్‌ బదాయూని ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం బుదవూన్‌ లోని 
పండిత (ప్రముఖుల కుటుంబంలో 1808లో జన్మించారు. ఆయన తండ్రి మౌల్వీ హకీం గులాం అహ్మద్‌ సుప్రసిద్ధ పండితులు. 
పిన్నవయస్సులో మంచి చురుకైన విద్యార్థిగా ప్రతిభ చూపిన మౌలానా ఫైజ్‌ అహ్మద్‌ బదయూని 15 ఏండ్ల వయస్సులో 'రుస్వా' 
కలం పేరుతో ప్రముఖ కవిగా వెలుగొందారు. ఉపాధ్యాయ వృత్తిని చేపట్టిన ఆయన ఆగ్రాలో తన మిత్రుడు డాక్టర్‌ వజీర్‌ ఖాన్‌తో 
కలసి ఆంగ్లేయుల HS Gye మీద చర్చలు జరుపుతూ నిరసన వ్యక్తం చేస్తూ ప్రజలను పోరుబాట నడిపించారు. 1857లో మీరట్‌ నుండి ప్రధమ భారత 
స్వాతంత్యసంగ్రామం ప్రారంభం కావటంతో మౌలానా బదయూని తన మిత్రుడు డాక్టర్‌ వజీర్‌ ఖాన్‌తో కలసి రణరంగ ప్రవేశం చేసి ఆగ్రాలోని ఆంగ్లేయ 
సైన్యాలను, అధికారులను విజయవంతంగా తరిమికొట్టారు. అనంతరం డాక్టర్‌ వజీర్‌ ఖాన్‌తో కలసి ఢిల్లీ చేరుకున్నారు. ఆయన విద్వత్తు, శక్తిసామర్థ్యాలు 
తెలిసిన చక్రవర్తి బహుదుర్‌ షా జఫర్‌ తన బిడ్డడు రాజకుమారుడు మిర్జా మొగల్‌కు రక్షకుడు-సలహాదారునిగా నియమించారు. ఎర్రకోటలోని కళ్ళీర్‌ 
గేటు వద్ద సాగిన పోరాటంలో మిత్రుడు డాక్టర్‌ వజీర్‌ ఖాన్‌తో కలసి ఆంగ్లేయ బలగాలను ఎదుర్శొన్నారు. 1857 సెప్టంబర్‌ 19న ఎర్రకోట పూర్తిగా 
ఆంగ్లేయుల వశం కావడంతో ప్రముఖ తిరుగుబాటు యోధులతో కలసి ఢిల్లీ నుండి బయటపడి లక్నో చేరుకున్నారు. లక్నోలో బేగం హజరత్‌ మహల్‌ 
బలగాలతో కలసి ఆంగ్లేయులకు వ్యతిరేకంగా సాగిన పోరాటాలలో పాల్గొన్నారు. ఢిల్లీలో ఎర్రకోట స్వాధీనం తరువాత ఉరుకులు పరుగుల మీద లక్నో 
చేరుకున్న ఆంగ్ల సైన్యాల తాకిడి ఎక్కువ కావడంతో బేగం హజరత్‌ మహల్‌ లక్నో విడిచిపెట్టి ఆజ్ఞాతంలోకి వెళ్ళాక కూడా మౌల్వీ అహ్మదుల్లాహ్‌ షా 
ఫైజాబాది, SE ఖాన్‌, షహజాదా HES షా, డాక్టర్‌ వజీర్‌ ఖాన్‌ తదితర ప్రముఖ యోధుల సైనిక బలగాలతో కలసి ఆంగ్లేయ సైన్యాల మీద పోరాటాలు 
సాగించారు. ప్రథమ భారత స్వాతంత్ర్య సమరయోధుల ప్రయత్నాలు పూర్తిగా విఫలమయ్యాక గత్యంతరం లేని పరిస్థితులలో మి(త్రులు డాక్టర్‌ వజీర్‌ 
ఖాన్‌, ఇతర (ప్రముఖ తిరుగుబాటు యోధులతో కలసి శత్రువు కంట పడకుండా తప్పించుకున్నారు. ఆంగ్లేయ సైన్యాల మీద యుద్ద ప్రయత్నాలు పునః 
ప్రారంభించేందుకు రహస్య స్థావరాల వెతుకులాటలో తిరుగుబాటు యోధులు బయలుదేరారు. ఆ ప్రయత్నాలలో కొందరు గమ్యస్థానాలకు చేరుకున్నారు. 
ప్రతికూల పరిస్థితుల మూలంగా ఆ సమూహం నుండి 1858 జూన్‌ 5 తరువాత వేరుపడ్డాక మౌలానా HA అహ్మద్‌ బదాయూని ఏమయ్యారో ఎవ్వరి 
ఎరుకలో లేకుండా పోయింది. @ 


MAULANA FAIZ AHMED BADAYUNI (1808-1858) 


Maulana Faiz Ahmed Badayuni, who took part in the First war of Indian Independence, was 
born in 1808 in the family of renowned scholars in Budaun, Uttar Pradesh. His father, Maulvi Hakim 
Gulam Ahmed, was a renowned scholar. Maulana Faiz Ahmed was an active and talented student 
right from his childhood and shone as a poet with the pen name ‘Ruswa’ at the age of 15 Years. He 
took up teaching profession in Agra where he used to discuss and resent the evil deeds of British rulers with his friend 
Dr. Vazir Khan. When the First war of Independence of India started in 1857 from Meerut, Maulana Faiz entered the 
battle field in Agra with his friend Dr. Vazir Khan and drove away successfully the British armies and officers. Later he 
reached Delhi along with his friend Dr Khan. There the Moghal Emperor Bahadur Shah Zafar, who knew perfectly well 
the scholarship and valour of Maulana Faiz Ahmed, appointed him as body guard and advisor of his son Mirza Moghal. 
Then Maulana Badyuni encountered the British forces in the battle at Kashmir Gate near the Red fort along with his 
friend Dr. Vazir Khan. When Red fort went completely into the hands of British forces on 19 September 1858, he 
managed to get out of Delhi and reached Lucknow with some prominent freedom fighters. And there he joined the 
forces of Begum Hazarat Mahal and took part in the fight against the British forces. When British army rushed to 
Lucknow after their capture of Red fort in Delhi, Begum Hazarat Mahal had to leave Lucknow and go underground, 
but he continued to fight along with the armies of Maulvi Ahamadullah Shah Faizabadi, Bhakth Khan, Shahzada Feroz 
Shah and Dr. Vazir Khan. When all the attempts of the fighters of the First War of Indian Independence completedly 
failed, in a desperate situation Maulana Badayuni along with Dr. Vazir Khan and other prominent rebel fighters escaped 
without being seen by the enemy. In order to revive their attempts to fight against the British armies, the rebel fighters set 
out in search of secret places. Maulana Faiz Ahmed Badayuni got isolated from the group under adverse conditions on 
5 June, 1858 and since then nothing has been heard about his whereabouts. + 


చరితార్జులు - 2 59 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


న్‌ 


OOOO OVS SsOv 06 ONO OOO OHO OO ONO OOOO LG 


è 


THY DY IVD DY DY DY DY DY DY HY NT HY 


rasa rT ASAI Ara ASM YY 


> 
~o 
> 
~ 
> 
s 
? 
a 
> 
-r 
x 
> 
~ 
2 
x 
= 
~ 
> 
A 
= 
~ 
> 
er; 
= 
x 
= 
~ 
= 
~ 
= 
~ 
= 
+ 
= 
~ 
= 
7 
~ 
వ: 
s 
= 
7 
= 
& 
> 
= 
> 
> 
S 
Pa 
S 
5 
= 
> 


T 


(OEE OE e~ 


v v 


BAKHSHISH ALI 
( -1858) 


Source : A speculative portrait drawn on the basis of the information collected from books and records. 


చరితార్జులు - 2 60 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 


aSa అలీ (-1858) 


(ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామంలో, అసమాన ధైర్యసాహసాలతో ఈస్ట్‌ ఇండియా కంపెనీ బలగాల మీద పోరాటానికి 
సిద్ధపడిన ర్లూన్సీ రాణి లక్ష్మీబాయి బలగాలలోని ప్రముఖ యోధులలో అగ్రగామి బక్షిష్‌ అలీ. రాజ్య సంక్రమణ సిద్ధాంతం పేరిట 
| ÓT) రాజ్యాన్ని కబళించటానికి ఎత్తులు వేసిన బ్రిటీష్‌ గవర్నర్‌ జనరల్‌ BRK అనుచిత చర్యల వలన దుర్భర ఆర్థిక పరిస్థితులను 
PÀ) రాజవంశం ఎదుర్శోవాల్సి రావటం సహజంగా రూూన్సీ ప్రజలు, ప్రముఖులలో ఆ(గహాన్ని కలిగించింది. 1857 నాటి 
ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం ఆ ఆగ్రహానికి ఆజ్యం పోయడంతో 1857 జూన్‌ ఆరున స్వదేశీయుల పాలనను కోరుకున్న సిపాయిలూ, రాణి పాలన 
కోరుకుంటున్న ప్రజలు ఏకమై విజృంభించారు. ఆ సమయం కోసం ఎదురు చూస్తున్న ర్లూన్సీ రాజ్యం జైలు దరోగా బాధ్యతలు నిర్వహిస్తున్న బక్షిష్‌ అలీ 
స్వదేశీ వీరులకు స్వాగతం పలికి జైలు ద్వారాలు తెరచి కంపెనీ దుష్టచర్యల ఫలితంగా జైళ్ళల్లో మగ్గుతున్న ప్రజలను విడుదల చేశారు. రాజవంశం పట్ల 
అక్రమంగా వ్యవహరిస్తున్న ఆంగ్లేయ అధికారులను పలువుర్ని హతమార్చారు. ఈ సందర్భంగా కంపెనీ అనుకూల సిపాయిలకు, తిరుగుబాటు సిపాయిలకూ 
మధ్యన జరిగిన పోరాటంలో తిరుగుబాటు యోధుల పక్షాన బక్షిష్‌ అలీ ప్రముఖ పాత్ర నిర్వహించారు. చివరకు జూన్‌ ఆరున ÓA) రాణి సైనికులు 
తిరుగుబాటు వీరులతో కలసి సాగించిన పోరు వలన ర్లూన్సీ విముక్తమయ్యింది. ఆంగ్రేయాధికారులంతా PA) SSO ఫరారయ్యాక Barer కాలాఖాన్‌, 
తాశీల్టార్‌ మహమ్మద్‌ హుస్సేన్‌, గులాం గౌస్‌ ఖాన్‌ తదితర వీర సైనికులు దాడికి నేతృత్వం వహించి Ó) కోట మీద 1857 జూన్‌ 7న స్వేచ్చా 
పతాకం ఎగుర వేశారుఒకవైపున పోరాటంలో పాల్గొంటూనే, మరొకవైపున బక్షిష్‌ అలీ అంత:పురం చేరి రాణి లక్ష్మీబాయిని కలిశారు. బ్రిటిషర్ల 
దుశ్చర్యలకు, రాజవంశం పట్ల అవమానకరంగా వ్యవహరించిన ఆంగ్లేయుల తీరుకు ప్రతిగా తిరుగుబాటుకు నాయకత్వం వహించమని జూన్‌ 8వ 
తేదిన ఆమెకు విజ్ఞప్తి చేశాడు. బ్రిటిషర్ల శక్తి ముందు స్వదేశీ సిపాయిల శక్తి నిలువజాలదని భావించిన రాణి తొలుత సమ్మతించలేదు. పలు సమస్యలతో 
సతమతమౌతున్న రాణి లక్ష్మీబాయి ఆంగ్లేయులతో కయ్యానికి మొదట ఇష్టపడలేదు. కానీ బక్షిష్‌ అలీ లాంటి నాయకులు స్వదేశీ యోధుల తిరుగుబాటుకు 
సారథ్యం వహించేలా రాణిని ఒప్పించడానికి కృషిచేశారు. 1858 మార్చి 22న SPA) మీద కంపెనీ బలగాలు జరిపిన భయానక దాడిలో రాణి 
లక్ష్మీబాయి కోసం మృత్యువుకు ఎదుర్శొడానికి కూడా సిద్దపడిన aga అలీ లాంటి యోధులు అసమాన ధైర్యసాహసాలతో ఈస్ట్‌ ఇండియా కంపెనీ 
సైన్యాలను ఎదుర్శొన్నారు. చివరకు 1858 జూన్‌ 18న రూన్సీ రాణి లక్ష్మీబాయి వీరమరణం పొందగా ఆ తరువాత బక్తీష్‌ అలీ జీవితం చివరకు ఎలా 
ముగిసిందన్న విషయం చరిత్రకు అందకుండా పోయింది. + 


A BAKHSHISH ALI ( -1858) 


Bakhshish Ali was the vanguard among the prominent warriors in the army of Rani of Jhansi 
Lakshmi Bai who fought against the forces of the East India Company with undaunted courage during 
| the First War of Indian Independence. When the unfair measures of the British Governor General 
Dalhousie, who schemed to take over the kingdom of Jhansi by imposing the Doctrine of Lapse, 
forced the kingdom of Jhansi into untold financial troubles and naturally common people and promi- 
nent persons in the kingdom became very angry. The First War of Indian Independence that broke out in 1857 fanned 
the flames of this anger and the sepoys who wanted the native rulers to rule and the people who wanted the rule of Rani 
united and went ahead to fight the Company forces. Bakhshish Ali, the jail superintendent, who was waiting for this 
occasion opened the gates of the jail releasing all the people who were languishing in the jail as a result of the oppressive 
acts of the East Company officers. Several British officers who were acting unfairly with the royal family were killed. In 
this situation Bakhshish Ali played a crucial role in the conflict between the company sepoys and the rebel sepoys. Then 
leaders such as Bakshis Ali were able to convince the Rani to lead the rebellion. At last Jhansi was liberated as a result 
of the war the rebel fighters and the soldiers of Rani waged together. After all the British officers fled Jhansi, the flag of 
freedom was hoisted on the fort of Jhansi on 7 June 1857 under the leadership of valiant soldiers such as Rasaldar Kala 
khan, Tahsildar Mohamed Hussain and Gulam Gouse Khan. While taking part in the conflict, he met the Rani of Jhansi 
on 8 June, 1957 in the royal palace and requested her to lead the rebellion in retaliation for the insult thrown at the royal 
family by the Britishers. The Rani of Jhansi did not accept initially for this, as she felt that her forces could not withstand 
the onslaught of the mighty British army. She did not want to antagonize the British as she had enough problems to 
worry about. During the terrible attack of the British forces on the fort of Jhansi on 1858 March 22, warriors like 
Bakhshish Ali who were prepared to lay down their lives for the sake of the Rani confronted the enemy forces with 
exemplary valour. At last Rani of Jhansi Lakshmi Bai was killed in the battle field on June 18, 1858 and how Bakhshish 
Ali’s life ended after that was not recorded anywhere in the history. + 


చరితార్జులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


61 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


/ 
| 
| 
/ 
i 
| 
/ 
/ 
/ 
| 
| 
| 
| 
| 
/ 
/ 
| 
/ 
| 
/ 
| 
| 


Tee 
J4 


1 


Trg 


[ 
TODD 


Oras stra 5 ఉన తిం తిం తం తం తంతు త తం తం తం తంతి తం aT HY HT HY DY OY HY DY DT DY DY YT Yá 


yE 


\So Sie Sa SSS SE a = = = = = = = = = = = = = = = nena nn 


EE NSS INSANE NEESER WHAM NAHB PHN NF NFR NNN 4 


SO EEN SEL ON గాలాలు ee ee 


gs 
e 
= 
k ~ 
i= 
(వ 
ae 
IS 
3i 
వసే 
oxi 
$2 
1S 
- 
a 
$ 
క badi 
%3 
wi 
a 
€ 
5 
aa 
> 
D 
Ri a 
~ 
Ee 
2e 
> 
=x 
E- 
s 
> 
-~ 
> 
> 
నం 
© 
ర 
ప. 
© 
> 
= 
5 
= 
= 
= 
y 
s 
> 
a 
= 
> 
~ 
= 
వే 
` 
> 
x 
> 
> 
> 
> 
= 
> 
జ 
> 
- 
>” 
x 
> 
> 
> 
> 
> 
> 


HOSTS TY SY BT SY EY YT YT TTY YY YY YY YY TYG: 


NAWAB AHMED ALI KHAN 
(1823-1858) 


Source : A speculative portrait drawn on the basis of the information collected from books and records. 


చరితార్జులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


62 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


alae) esaia D అతి ఖాన (1823-1858) 


స్వదేశీ సైనిక యోధులు 1857లో Dósi ఈస్ట్‌ ఇండియా కంపెనీ సైనిక స్థావరం నుండి మాతృభూమి విముక్తి 
కాంక్షిస్తూ సమర శంఖారావం పూరించగానే రానున్న పరిణామాలను ఏమాత్రం ఖాతరు చేయకుండా కదనరంగానికి కదలిన 
॥ స్వదేశీ పాలకులలో ఫర్రూఖాబాద్‌ నవాబు అహ్మద్‌ ఆలీ ఖాన్‌ అగ్రగణ్యులు. ప్రస్తుత హర్యానాలోని ఫర్రూఖాబాద్‌లో 1823లో 
ఆయన జన్మించారు. తండ్రి పేరు యాకూబ్‌ అలీ ఖాన్‌. 1850లో అహ్మద్‌ అలీ ఖాన్‌ ఫర్రూఖాబాద్‌ సింహాసనం అధిష్టించారు. 
స్వదేశీ పాలకుల స్వేచ్చా-స్వాతంత్ర్యాలను హరించివేస్తున్న కంపెనీ పాలకుల పట్ల ఆయనలో నివురు కప్పిన నిప్పులా రగిలిన ఆగ్రహం 1857లో 
తిరుగుబాటుగా రూపు దిద్దుకుంది. ప్రజలు, స్వదేశీ సైనికులు ఏకమై ఆంగ్లేయులను ఫర్రూఖాబాద్‌ నుండి తరిమివేసి దానిని స్వతంత్ర (ప్రతిపత్తిగల 
రాజ్యంగా ప్రకటించారు. ఆ తరువాత చక్రవర్తి బహదూర్‌ షా జఫర్‌ ప్రతినిధిగా ఆంగ్లేయులతో సాగిన పలు పోరాటాలలో అహ్మద్‌ అలీ ఖాన్‌ 
పాల్గొన్నారు. చక్రవర్తి కోరగానే స్పందిస్తూ, ఆయుధాలను, సైనికులను, ఖాద్యసామాగ్రిని ఢిల్లీకి సరఫరా చేశారు. చక్రవర్తి బహుదూర్‌ షాకు పలు లేఖలు 
రాశారు. కంపెనీ పాలకుల ఆక్రమణలో ఉన్న పలు ప్రాంతాల విముక్తి కోసం పోరాడుతున్న స్వదేశీ యోధులకు సహాయంగా తన బలగాలను, 
ఖాద్యపదార్థాలను, ఆయుధాలను పంపారు. 1857 సెప్టెంబర్‌లో బహుదూర్‌ షా జఫర్‌ నేతృత్వంలో ఢిల్లీ ఎర్రకోట కేంద్రంగా సాగిన పోరాటం 
విఫలమై ఢిల్లీని ఆంగ్లేయులు తిరిగి స్వాధీనం చేసుకున్నాక కూడా ఆరు మాసాల పాటు ఫర్రూఖాబాద్‌లో అడుగు పెట్టడానికి కూడా కంపెనీ బలగాలు 
సాహసించలేక పోయాయి. చివరకు భారీగా బలగాలను సమకూర్చుకుని ఫర్రూఖాబాద్‌లో (ప్రవేశించాలని కవాతులు నిర్వహిస్తూ ముందుకు వచ్చిన 
కంపెనీ బలగాలను ఫ(ర్రూఖాబాద్‌ యోధులు DDE AVS. ఈలోగా ఢిల్లీలో చక్రవర్తి బహుదూర్‌ షా జఫర్‌ లొంగిపోయిన వార్త అందుకున్న అహ్మద్‌ 
అలీ ఖాన్‌ నైరాశ్యానికి గురయ్యారు. మాతృదేశం కోసం ప్రాణాలకు తెగించి నిలచిన సైనికులు, ప్రజలు తన వలన కంపెనీ బలగాల దాష్టికాలకు గురి 
కారాదని భావించి 1857 నవంబరు మూడున నవాబు లొంగుబాటు ప్రకటించారు. ఆంగ్లేయులు నవాబు అహ్మద్‌ ఆలీఖాన్‌ ను ఫర్రూఖాబాద్‌ నుండి 
ఢిల్లీకి తరలించి ప్రధాన రహదారుల వెంట నడిపించి అవమానపర్పారు. 1858 జనవరి 23న మరణదండన విధించిన ఈస్ట్‌ ఇండియా కంపెనీ 
అధికారుల తీర్పు ప్రకారంగా 24న ఢిల్లీలోని చాందినీ చౌక్‌ వద్ద నవాబు అహ్మద్‌ ఆలీ ఖాన్‌ ను బహిరంగంగా ఉరి తీసారు. అహ్మద్‌ ఆలీ ఖాన్‌ 
అంత్యక్రియలను కూడా జరుపకుండా ఆయన పార్థివ శరీరాన్ని ఎర్రకోట కందకంలోకి విసిరి పారేసి, నవాబు పట్ల తమలో గూడుకట్టుకున్న భయంకర 
విద్వేషాన్ని ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలకులు వెల్లడించుకున్నారు. @ 


NAWAB AHMED ALI KHAN (1823-1858) 


Farrukhabad Nawab, Ahmed Ali Khan, who can be reckoned as the front runner among the 
Indian rulers who sprang into the battle field, undeterred by the impending consequences, soon after 
the Indian freedom fighters sounded the bugle of war in 1857 from the Army base of the East India 
| Company in Meerut. He was born in1823 in Farrukhabad of present day Haryana state. Yakub Ali 
Khan was his father. Ahmed Ali Khan came to the throne of Farrukhabad in 1850. The hidden anger 
in him against the Company rulers who were taking away the freedom and independence of the Indian rulers burst out 
and took the shape of rebellion in 1857. When people and soldiers of Farrukhabad came together and drove away the 
Britishers out of Farrukhabad, Ahmed Ali Khan declared Farrukhabad as an independent kingdom. Later, as a repre- 
sentative of the Mughal Emperor Bahadur Shah Zafar, he participated in several battles against the Britishers. He 
responded immediately to the request of the Emperor by sending weapons, soldiers, and food material to Delhi. He 
wrote several letters to the Emperor. He also sent weapons, soldiers and food material to the Indian fighters who were 
fighting for the liberation of several areas under the occupation of the company. Even when the rebellion of the Indian 
fighters under the leadership of Bahadur Shah Zafar with Red Fort as their headquarters failed and Delhi went into the 
hands of the Company, the Company forces could not dare to step into Farrukhabad for six months. Finally when the 
Company forces reinforced themselves and attempted to enter Farrukhabad by conducting parades, Farrukhabad 
fighters confronted them. Meanwhile Ahmed Ali Khan was disappointed when he heard that Bahadur Shah Zafar 
surrendered to the Company rulers. In order to save the lives of the people and fighters who came forward to risk their 
lives for the sake of their motherland, he declared his surrender on 3 November, 1857. Nawab was taken to Delhi 
where he was insulted by British officers making him to walk in the streets. The officers of the East India Company 
pronounced a judgment sentencing him to death on 23 January, 1858. Nawab Ahmed Ali Khan was hanged publicly at 
Chandini Chowk in Delhi on 24 January, 1858. The East India Compny rules revelead the terrible hatred they had 
against the Nawab by throwing his body into the trench of Red fort without observing the funereal ceremony. + 


చరితార్జులు - 2 63 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


(4/0 
స 


HY DY ITNT YT HY 


NENA 
wont pe be ee Ve be bees ve Se తంతి: Ve ve be le ve Ve \e తం 


SNS nS SS Su మ 


N 


N 


SSS NE NEN 


x 


_ 
> 
— 
a 
S 
> 
= 
> 
= 
> 
Ss 
> 
వే 
> 
Sá 
> 
> 
- 
> 
~ 
2 
= 
~ 
= 
= 
> 
లా 
= 
rr, 
వ 
~ 
= 
~ 
శు 
~ 
> 
~ 
> 
= 
= 
d 
~ 
= 
> 
= 
> 
ba 
BS 
ళ్‌ 
> 
> 
> 
a 


లీ 


LN anmo 


నాన 
P, 
a OTT 


BEGUM AZEEJUN 
(1832-1858) 


Source : A speculative portrait drawn on the basis of the information collected from books and records. 


చరితార్జులు - 2 64 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


జగం eseern (18392-1858) 
మాతృభూమి మోదగల ప్రేమాభిమానాల వలన ధన, మాన, ప్రాణాలను తృణప్రాయంగా భావించి ఆంగ్లేయ సైన్యాలతో 
A 3 (|| పోరాడుతూ కన్నుమూసిన యోధురాలు బేగం అజీజున్‌ 1832లో ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం బితూర్‌లో జన్మించారు. ఆమె తండ్రి 
| హసీన్‌ ఖాన్‌, తల్లి హమీదా బాను. మంచి రూపసి అయినటువంటి ఆమె ప్రసిద్ధ నర్తకి ఉమ్రావ్‌జాన్‌ బృందంలో చేరి 
నాట్యంలో మంచి అభినివేశాన్ని సంపాదించారు. స్వదేశీయుల మోద పెత్తనం సాగిస్తున్న ఆంగ్రేయులంటే ఆమెకు పరమ 
ద్వేషం. కాన్పూరు మహాయోధుడు నానా సాహెబ్‌ పీష్వా అంటే భక్తి, గౌరవం. 1857 జూన్‌ 7న కాన్పూరులో నానా సాహెబ్‌ పీష్వా నేతృత్వంలో 
తిరుగుబాటు ఆరంభం కావటంతో ఆమె ఆంగ్లేయుల మాద పోరుకు సంసిద్ధమయ్యారు. ఆయుధాలను ఉపయోగించటం, గుర్రపు స్వారి చేయడం 
నేర్చుకున్న అజీజున్‌ సైనిక దుస్తులలో సంచరిస్తూ మాతృదేశం పట్ల భక్తి భావాలు గల యువతులను సమీకరించి, మహిళా సైనిక దళం ఏర్పాటుచేసి 
తుపాకి పేల్చటం, కత్తి తిప్పటం, గుర్రపు స్వారీ చేయటంలో వారికి ప్రత్యేక శిక్షణ కల్పించారు. ఆమె తన బలగంతో కాన్పూరు నగరంలోని [HB 
ఇల్లూ తిరుగుతూ యువకుల్లో రోషాగ్నిని ప్రజ్వరిల్లచేస్తూ, యుద్ధ భయంతో సైన్యంలో చేర నిరాకరించిన యువకుల చేతులకు స్వయంగా గాజులు 
తొడిగి, వారందరిని సైన్యంలో చేరేలా ప్రేరణ కలిగిస్తూ సైనిక బలగాలను పెంచారు. కాన్పూరు పోరాట యోధులకు ఆహారం, ఆయుధాలు, బట్టలు 
సమకూర్చి పెట్టటం, సైనికుల మధ్యన సమాచారం అందజేసే సంధానకర్తల్లా వ్యవహరించటం, శత్రుసైనికుల గమనాగమనాల్ని తిరుగుబాటు 
నేతలకు చేరవేయడం, క్షతగాత్రుల చికిత్సకు సంబంధించిన కార్యక్రమాలను నిర్వహించేందుకు యువతీ-యువకులతో ప్రత్యేక దళాలను ఏర్పాటు 
చేయడం ద్వారా నానా సాహెబ్‌కు ఎనలేని సహాకారం అందించారు. ఆమె కూడా స్వయంగా పలు పోరాటాలలో పాల్గొన్నారు. యుద్ధరంగంలో 
శత్రువును పరిమార్చుతూ తీవ్రంగా గాయపడి పట్టుబడినా కూడా ఏమాత్రం అధైర్యపడకుండా ఆంగ్ల సైన్యాధికారితో “బిటీష్‌ పాలన అంతం 
చూడాలన్నది తన లక్ష్యం” అని ఆ సాహసి ప్రకటించారు. ఆ సమాధానంతో ఖంగుతిన్న ఆంగ్ల సైన్యాధికారి జనరల్‌ హ్యావ్‌లాక్‌ ఆమెను 
కాల్చివేయాల్సిందిగా ఆదేశాలిచ్చాడు. ఆ ఆదేశాల మేరకు గురి పెట్టబడ్డ తుపాకులు ఒక్కసారిగా గర్జించటంతో బేగం అజీజున్‌ ఉచ్చ్వాసనిశ్వాసాలు 
1858లో అనంతవాయువులలో కలసిపోయాయి. + 


BEGUM AZEEJUN (1832-1858) 


Begum Azeejun, who had immense love and admiration for her motherland and was 
ready to lay down her life for its cause died while fighting the British armies, was born in 
| 1832 in Bithur, Uttarpradesh. Her father was Haseen Khan and mother Hamida Banu. 
Azeejun was a beautiful woman and she joined the dance troupe of the famous dancer 
Umrav Jan and developed an enthusiasm for dance. She hated to the core the British who 
were showing hegemony over her people. She had a lot of adoration and respect for the great warrior of 
Kanpur, Nana Saheb Peshwa. When the revolt against the British rule started in Kanpur on 7 June 1857 
under the leadership of Nana Saheb, Azeejun joined the fight against the British rule. She learned horse 
riding and using weapons, moved around in the attire of a soldier. She gathered young women with patriotic 
feelings, formed women regiment and provided training for them in using guns and swords and in horse 
riding. She visited every household in Kanpur along with the soldiers of women regiment to provoke 
anger among young men against the British and encouraged them to join the revolt, and she was ready with 
bangles for those who refuse for fear of war. Thus she strengthned the revolting force. She extended 
abundant cooperation to Nana Saheb by forming special parties with young men and women to execute 
various activities in the battles such as supplying food, weapons and clothes to Kanpur soldiers, conveying 
information among soldiers about the movement of enemy forces and providing medical treatment to 
injured soldiers. She, herself participated in several battles against the British soldiers. Even when she 
was injured severely and was caught by the enemy forces, she fearlessly declared that ‘her aim was to see 
the end of British rule’ in India. Shocked at this answer, the British army officer General Havelock ordered 
his soldiers to shoot her immediately. As all the guns aimed at her fired at once Begum Azeejun breathed 
her last in 1858.¢ 


చరితార్జులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


65 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


Pe er re et i i ee et te oD dee Die Dae Dickie Dike De Ae Deke Dae De ల Ae Dede De Ne Bede De ed లో 


"7 


ద. ee ee Maaa eres tas ఆ ann మందు. a a మై 2 
— rr F i 


UNEN I 


0 
| 


SNS NSEENSEENSEN TR N 


SENSES 


గా 


Mey A 


> 


VIRAVA A VIRÍA NIANIA INAN NNN NNN NNN 


` 


శః 
~~ 
శ 
~~ 
> 
అ 
> 
= 
> 
= 
> 
= 
> 
= 
> 
i 
> 
> 
3 
= 
= 
> 
= 
~ 
= 
₹ 
= 
E 
= 
= 
= 
= 
= 
= 
x 
x 
= 
= 
= 
> 
5 
= 
ళ్‌ 
S 
= 
> 


అంతు తంతు తం తం AAS AS తంతి ALAS తం తక తక తం తం తం తంతి తటి తి ఖలీ) 


A ODE AOS LER NE Oa 


e 


MAULANA KIFAYATH ALI KHAFI 
(-1858) 


Source: 1857 Ke Mujaheed Shoura (Urdu), Maulana Imdad Sabri, Mkataba Shahira, Delhi, 1959. 
చరితార్జులు - 2 66 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 
THE IMMORTALS - 2 


alidetania Salantes అత్‌ ag (-1858) 


(ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామంలో ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలకులైన ఆంగ్రేయులను మాతృభూమి నుండి తరిమి 


కొట్టమంటూ ప్రజలకు పిలుపునిస్తూ నిర్భయంగా ఫత్వాలు జారీచేయడం మాత్రమే కాకుండా ప్రచార కార్యక్రమాలను ముమ్మరంగా 
"| నిర్వహించిన ధార్మికవేత్త మౌలానా కిఫాయత్‌ అలీ ఖఫి. ప్రస్తుత ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం బిజ్‌నూర్‌ జిల్లా నగేనా పట్టణంలో ఆయన 
జన్మించారు. ఆనాటి ప్రముఖ ధార్మిక పండితులు షా అబ్బుల్‌ వాహిద్‌ రాంపూరి ముసద్దిది, మౌలానా హలీం షేర్‌ ఆలి ఖాద్రిల 
వద్ద ఆయన ధార్మిక విద్యాభ్యాసం సాగింది. అనంతరం (ప్రజలకు ధార్మిక విద్య గరుపుతూ వచ్చిన ఆయన చివరకు అక్సరాబాద్‌ (ప్రస్తుత ఆగ్రా) లో 
స్థిరపడ్డారు. మంచి కవిగా, రచయితగా ఖ్యాతిగాంచిన ఆయన పలు గ్రంథాలను రచించారు. ఆ రచనలలో ఆంగ్లేయుల పట్ల స్పష్టమైన వ్యతిరేకత 
ఆయన వ్యక్తంచేస్తూ వారిని మాతృభూమి నుండి తరిమికొట్టాలని ప్రజలను పేరేపించారు. 1857 నాటి ప్రథమ భారత స్వాతంత్యసం గ్రామం ఆయన 
లక్ష్యాలకు అనుగుణంగా అందివచ్చిన అవకాశం అయ్యింది. చివరి మొగల్‌ చక్రవర్తి బహుదూర్‌ షా జఫర్‌ నేతృత్వంలో స్వదేశీ పాలకులు ఈస్ట్‌ ఇండియా 
కంపెనీ గుప్పెట నుండి బయటపడి స్వతంత్రులై ఎక్కడికక్కడ కంపెనీ సైన్యాల మీద పోరాటం ఆరంభించగానే మౌలానా అలీ కూడా ఆ పోరాటంలో 
భాగస్వామి అయ్యారు. మంచి ధార్మిక గురువుగా ప్రజల మన్నన పొందిన ఆయన స్వేచ్చా-స్వాతం త్రాల కోసం సాగుతున్న పోరాటంలో ప్రతిఒక్కరూ 
పాల్గొనాలంటూ విజ్ఞప్తి చేస్తూ ఫత్వా జారీచేశారు. ఆంగ్లేయుల కబంధ హస్తాల నుండి మాతృభూమిని విముక్తం చేయడానికి ప్రజలు తమ ధనమాన 
ప్రాణాలను పణంగా పెట్టి పోరుబాట నడవాలని బహిరంగంగా పిలుపునిచ్చారు. రొహిల్‌ఖండ్‌ అధినేత ఖాన్‌ బహుదూర్‌ ఖాన్‌ నాయకత్వంలో స్వాతంత్ర్య 
సమరయోధులు మురాదాబాద్‌ పట్టణాన్ని ఆంగ్లేయుల నుండి విముక్తం చేయగానే మౌలానా కిఫాయత్‌ అలీ మురాదాబాద్‌ చేరుకున్నారు. అక్కడ 
ఇస్లామిక్‌ ధార్మిక విషయాల పర్యవేక్షణాధికారిగా ఆయన నియమితులయ్యారు. ఈ లోగా ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం విఫలం కావడంతో 1858 
ఏప్రిల్‌ 25న రొహిల్‌ఖండ్‌ను ఆంగ్లేయ సైన్యాలు తిరిగి స్వాధీనం చేసుకున్నాయి. అనంతరం స్వాతంత్ర్య సమరయోధులు మౌలానా కిఫాయత్‌ అలీని 
ఆంగ్ల సైన్యాలు అరెస్టు చేశాయి. ఆంగ్ల న్యాయస్థానంలో న్యాయ విచారణ జరిపి ఆయనకు ఉరిశిక్షను విధించారు. ఆ తీర్చు మేరకు 1858 రంజాన్‌ 
మాసంలో ఈస్ట్‌ ఇండియా కంపెనీ సైన్యాలు మురాదాబాద్‌లో బహిరంగంగా ఉరిశిక్షను అమలు జరుపగా మౌలానా కిఫాయత్‌ అలీ ఖఫి ప్రాణం 
అనంతవాయువుల్లో కలసిపోయింది. * 


MAULANA KIFAYATH ALI KHAFI (1858 


Maulana Khifayat Ali Khafi was a spiritual scholar who undertook extensive anti 
| British campaigns besides pronouncing fearlessly fatwas appealing to people to drive the 
East India Company rulers out of the motherland during the First War of Independence. 
He was born in Nagina town in Binur District of present Uttar Pradesh. He had his spiritual 
education under renowned spiritual scholars of the day Shaw Abdul Wahid Rampuri 
Musadiddi and Moulana Haleem Sher Ali Khadri. Imparting spiritual education to people he settled in 
Akbarabad (present Agra). Renowned as a good poet and writer, he wrote several books. A clear anti 
British attitude is expressed in his works through which he appealed to people to drive the British out of 
the motherland. The first war of Independence of 1857 came to him as an opportunity in tune with his 
aims. When native rulers released themselves from the clutches of the East Indian Company and started 
fighting the company forces in their respective provinces under the leadership of the last Mughal Emperor 
Bahadur Shah Zafar, Maulana Khafi also joined the freedom struggle. Having won the admiration of people 
as a good spiritual teacher, he pronounced a Fatwa appealing to the people to take part in the freedom 
struggle. He gave an open call to people to fight sacrificing their all in order to liberate the motherland 
from the clutches of the English. Maulana Kifayath Ali reached Muradabad when it was liberated from the 
British rule by the freedom fighters under the leadership of the ruler of Rohilkhand, Khan Bahadur Khan. 
There he was appointed an officer to supervise Islamic spiritual affairs. Later Rohilkhand fell into the 
hands of the British on 25 April 1858 with the failure of First War of Independence. Later the British 
forces arrested Maulana Khafi. He was tried in a British Military Court which sentenced him to death. 
When the British army hanged him publicly in Moradabad in Ramzan month of 1858 in accordance with 
the judgment, Maulana Kifayath Ali Khafi breathed his last. e 


చరితార్జులు - 2 a సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
N 
\ 
\ 
so 


PAPADA IA DAVADA DAVADA DAA YADA 


AULA S STS AFI యన్‌ PIPIS IEP IEP IEP IEP IEP IEP IEP, 


DRS ARS RS 


TL 


: 
$ 
ళ్‌ 
: 
: 
న 
ఖ్‌ 
$ 
$ 
ఫ్‌ 
ఫ్‌ 
$ 
z 
+ 
; 
; 
> 


SAPD GDL PAA AAPG OPS OD BI PIS PL OPS A a LOA PLA ERLER LERLE LIELER LELER LELEL PLL ALLEL ALSEL SEN 


SALONA ALANNA ఉంటం దంతి ఉంటం AI AIIM aia ai అలుల); అ) 9) అల) (9) (444) 0) $0) (4) (9) (4) (4) 


> SVSVSYVSVSVSVSVSVSVSVSVSVSVSrS యకం. VAVAVEVEIETVEs VAVEVar~e VAIS vA VETS EN ave 


WALI SHAH 
(-1858) 


Source: Sipay Bahdur, Asdullah Khan, Swadesh Samsthan Sanchanalay, Cultural Division, Govt of Madhyapradesh, Bhopal. 


చరితార్జులు - 2 68 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 
THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


al) alesse (- 1858) 

పరాయి పాలకుల గులాంగిరికి సమ్మతించిన భోపాల్‌ సంస్థానాధీశుల చర్యలను సహించలేక ఆంగ్ల సైన్యాల మీద 
l ; తిరగబడిన యోధుల నాయకుడు వలీ షాహ్‌. మధ్యప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని భోపాల్‌ సంస్థానంలోని సైన్యంలో ఆయన రిసాల్‌దార్‌. 
a 1818లో ఆంగ్లేయులతో భోపాల్‌ సంస్థానాధీశులు కుదుర్చుకున్న ఒడంబడిక మూలంగా సంస్థానాధీశురాలు సికిందర్‌ బేగం 
[యు మీద, స్వదేశీయుల మీద ఆంగ్లేయుల ఆధిపత్యం అవధులు దాటింది. స్వదేశీ సైనికుల ఆత్మాభిమానాన్ని కించపర్చే చర్యలకు 
ఆంగ్లేయ సైన్యాధికారులు పాల్పడంతో రగులుకున్న ఆగ్రహం తిరుగుబాటుగా రూపుదిద్దుకుంది. ప్రజలను, సహచర సైనిక యోధులను తన అనర్గళ 
ప్రసంగాలతో ఆకట్టుకుని తిరుగుబాటు దిశగా సాగిన వలీ షావ్‌ తన సహచరుడు హవల్తార్‌ మవాోవీర్‌తో కలసి “నిషాన్‌-ఎ-ముహమ్మది, 
'నిషాన్‌-ఎ-మహావీర్‌' పేరుతో ఆకుపచ్చ, కాషాయ వర్ణాలతో కూడిన పతాకాలను 1857 ఆగస్టు ఎనిమిదిన సీహోర్‌ సైనిక స్థావరంలో ఎగురవేశారు. 
ఆంగ్లేయ సైన్యాధికారులు, సైనికులు పలాయనం చిత్తగించగా సైనిక స్థావరంలోని కంపెనీ ఖజానాను, ఆయుధాగారాన్ని స్వాధీనం చేసుకుని ‘Sov 
బహదుర్‌ సర్మార్‌' స్థానంలో సిపాయి బహదుర్‌ సర్మార్‌ ను వలీ షాహ్‌ ప్రకటించారు. ప్రభుత్వ యంత్రాంగ వ్యవస్థను లౌకిక-ప్రజాతంత్ర తరహాలో 
నడపడానికి సహచరులతో కూడిన ప్రత్యేక మండలి ఏర్పాటు చేసి, మండలి సలహా, సూచనల మేరకు కార్యాలయాలను, న్యాయస్థానాలను, పోలీసు 
స్టేషన్లను ఏర్పాటు చేశారు. సిపాయి బహదుర్‌ సర్మార్‌' ప్రత్యేక చిహ్నాన్ని కూడా ప్రకటించారు. ఆ సందర్భంగా బహదుర్‌ షా జఫర్‌, రూన్సీరాణి 
లక్ష్మీబాయి, బందా అధినేత అలీ బహదుర్‌ లాంటి యోధాగ్రేసురుల నుండి ప్రశంసలు అందుకున్నారు. ఆంగ్లేయులను భోపాల్‌ సంస్థానం నుండి 
మాత్రమే కాకుండా భారతదేశం నుండి పూర్తిగా తరిమివేసేందుకు తమతో కలసి రావాల్సిందిగా భోపాల్‌ అధినేత సికిందర్‌ బేగంను వలీ షాహ్‌ 
ఆహ్వానించారు.ఆ ఆహ్వానాన్ని తిరస్మరిస్తూ బేగం సికిందర్‌ ఆంగ్లేయుల పంచన చేరారు. సంప్రదింపులకు ఒంటరిగా రావాల్సిందిగా బేగం సికిందర్‌ 
మూడుసార్లు వలీ షాహ్‌ను ఆహ్వానించగా సహచరులతో కలసి మాత్రమే చర్చలకు రాగలనంటూ ఆమె ఆహ్వానాలను ఆయన తిరస్మరించారు. ఈలోగా 
సిహోర్‌, భోపాల్‌ పరిణామాలను వివరిస్తూ తిరుగుబాటును అణిచి వేయడానికి బేగం సికిందర్‌ ఆంగ్లేయుల సహాయం అర్థించగా అత్యంత క్రూరుడిగా 
పేర్గాంచిన ఈస్ట్‌ ఇండియా కంపెనీ సైన్యాధికారి జనరల్‌ హ్యూగ్‌ రోజ్‌ భోపాల్‌ చేరుకున్నాడు. ఆఘమేఘాల మీద భారీ సైన్యంతో 1858 జనవరి 14 
సీహోర్‌ మీద విరుచుక పడ్డాడు. ఆ ఆంగ్రేయాధికారి కన్పించిన స్వదేశీ యోధుల మీద ఫిరంగి గుండ్లు, తుపాకి గుళ్ళ కురిపిస్తూ 356 మంది యోధులను 
బలి తీసుకున్నాడు. ఈ సందర్భంగా జరిగిన పోరులో సిపాయి బహుదుర్‌ సర్మార్‌' అధినేత వలీ షాహ్‌ సాహసోపేతంగా పోరాడుతూ అమరుడయ్యారు. * 


WALI SHAH (-1858) 


Wali Shah was the leader of the warriors who revolted against the British armies as they were 
unable to tolerate Bhopal king’s subservience to the British crown. He was a Risaldar in the army of 
Bhopal princely state in Madhya Pradesh. The British officers’ hegemony over the Queen of Bhopal, 
Sikindar Begum and her people exceeding all reasonable limits taking advantage of the accord between 
the East India Company and the former king of Bhopal angered the soldiers of Bhopal Princely state. 
The acts of British Army officers damaging the self-respect of native soldiers turned the anger into a rebellion. Wali 
Shah, who led the rebellion with his eloquent speeches, along with Havaldar Mahaveer hoisted green and saffron flags 
‘Nishan-e-Muhammadi’ and ‘Nishan-e-Mahaveer’in Seehore army base on 8 August, 1857. As the officers and 
soldiers of East India Company fled the scene, the native soldiers under the leadership of Wali Shah took possession 
of the company treasury and armoury and declared ’ Sepoy Bahadur Sarkar’ in place of ‘Company Bahadur Sarkar’. 
Wali Shah formed a special council with his comrades to run the government administration on secular and democratic 
lines and started government offices, courts and police stations as per the advice and suggestions of the council. He 
also declared a special emblem for the ‘Sepoy Bahadur Sarkar’. For this he received wide acclaim from rulers such 
as Mughal emperor Bahadur Shah Jafar, Queen of Jhansi Lakshmi Bai and ruler of Banda, Ali Bahadur. He invited the 
Queen of Bhopal, Sikindar Begum, to join forces with him to drive away the Britishers not only from Bhopal but from 
India itself. The queen rejected his invitation and decided to be on the side of the Company. When the Queen Sikindar 
Begum invited Wali Shah to come alone for consultations, he rejected her invitation saying that he would come along 
with his comrades only. Meanwhile Sikindar Begum wrote a letter to the Company authorities explaining the developments 
at Seehore and Bhopal and requesting them to repress the rebellion. In response to the letter, a cruel army officer 
General Hugo Rose rushed to Bhopal. He cracked down with a heavy army on Seehore on 14 January, 1858. In the 
rain of cannon balls and bullets that ensued, about 356 rebel soldiers were killed. The head of ‘Sepoy Bahadur 
Sarkar’ Wali Shah fought valiantly in the battle and became a martyr. + 


చరితార్జులు - 2 69 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


= acta 
i 
నానా నా నా నా నా వా వ వ వ వా న వ స న వ సాల ల నాల నా నాల SOS నాఆ Se SS es Ss SS ts Secs 


4 


AONE 


VRSAR TRER ASRASA | 


N 


NESE WEAN 


x 


> 
— 
> 
అ 
> 
= 
> 
అ 
> 
= 
> 
~ 
> 
> 
4 
> 
t 
> 
> 
= 
= 
> 
స 
= 
= 
> 
= 
3 
A 
= 
~ 
= 
= 
: 4 
= 
> 
= 
s 
> 
~ 
BS 
è 
= 
> 
= 
F 
అ 


తం తక Ol తంత ఉం తం తుం తుం త తంత ఉం తిం తిం తిం తంత తంత తరత తటి టి టి? 


TUPPER 


ONT యా చ AVI Ql ఎ aYaVAY av avavay ave ay BYORI బ్రా OV OOS OE OSE OEE OE OE OE OE OE OE 
d 4 P v v vy ~- 4 A - a G e CHR v <a v v - v ఇ ఆ Y 


NAWAB ALI MOHAMMAD KHAN 
(-1859) 


Source : https://www.pinterest.com/pin/459507968211459473/ 


చరితార్జులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


70 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


wald2) eo ముహామై,ద్‌ ఖాన్‌ (- 1859) 


(ప్రథమ స్వాతంత్ర్యసంగ్రామంలో ఆంగ్లేయ సైన్యాధికారులకు ముచ్చెమటలు పట్టించిన అవధ్‌ రాజమాత బేగం హజరత్‌ మహల్‌ 


సాగించిన పోరాటంలో ఆమె కుడిభుజంగా నిలిచారు నవాబ్‌ అలీ ముహమ్మద్‌ ఖాన్‌. చరిత్రకారుటు, సమకాలీనులు ఆయనను 
“'మమ్మూఖాన్‌ అని పిలిచేవారు. 1856 ఫిబ్రవరి 13న అవధ్‌ నవాబు వాజిద్‌ అలీ షా ను ఆంగ్లేయులు నిర్బంధించి, మార్చి 13న కలకత్తా 
పంపి రాజధాని లక్నోను అక్రమంగా ఆక్రమించుకున్నప్పుడు ఆరంభమైన అవధ్‌ పోరాటానికి మమ్మూఖాన్‌ తగిన వ్యూహాన్ని రూపొందించి 
బేగం హజరత్‌ మహల్‌కు అండదండలు అందించారు. 1857 మే 31న లక్నో ఛావనీలో బేగం హజరత్‌ మహల్‌ నాయకత్వాన స్వదేశీ 
యోధులు, ప్రజలు సమావేశమై స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకుని జూన్‌ మాసం నాటికి ఆంగ్లేయుల అధికారం ఆనవాళ్ళు అవధ్‌ రాజ్యంలో కనుమరుగు చేసిన 
చారిత్రక ఘట్టంలో ఆయన ప్రముఖ పాత్ర వహించారు. 1857 జూలై 7న బేగం హజరత్‌ మహల్‌ తన బిడ్డడు OOS ఖదీర్‌ను అవధ్‌ నవాబుగా ప్రకటించి, లక్షా 
ఎనభైవేల సైనికులను సమకూర్చి, లక్షలాది రూపాయలను వ్యయంచేసి లక్నో కోటను పునర్నిర్మించే బృహత్తర కార్యక్రమంలో నవాబ్‌ అలీ మొహమ్మద్‌ ఖాన్‌ 
ఆమెకు సహాయ సహకారాలు అందించారు. అవధ్‌ రాజ్యపాలన కోసం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీలో ఆయన న్యాయవిభాగం అధినేతగా బాధ్యతలు 
చేపట్టారు. బేగం హజరత్‌ మహల్‌కు అత్యంత విశ్వాసపాత్రుడిగా, ఆమె బిడ్డడు బిర్జిస్‌ ఖదీర్‌ భద్రతకు నవాబ్‌ అలీ ముహమ్మద్‌ ఖాన్‌ తన సర్వం పణంగా పెట్టి 
రక్షకుడిగా నిలిచారు. అవధ్‌ పోరాటాన్ని బలోపేతం చేసేందుకు సాగిన ప్రయత్నాలలో భాగంగా పోరాటయోధుడు మౌల్వీ అహమ్మదుల్లా షాహ్‌ ఫైజాబాదీని 
రప్పించి అవధ్‌పోరాటంలో భాగం చేయడానికి బేగం హజరత్‌ మహల్‌ ప్రయత్నాలను విజయవంతం చేయడంలో వ్యూహాత్మకంగా వ్యవహరించారు. బేగం 
ప్రతినిధిగా విజయవంతంగా చర్చలు నిర్వహించారు. ఆ తరువాతి కాలంలో అవధ్‌ పోరాటం, రాజ్యపాలన తీరుతెన్నుల విషయంలో స్వతంత్ర అవధ్‌ ప్రధాన 
న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న ఆయనకు, మౌల్వీ అహ్మదుల్లా షాహ్‌ మధ్యన అభిప్రాయభేదాలు తలెత్తాయి. ఈ బలహీనతలు ఎలా ఉన్నా, ప్రత్యర్థులు ఎలాంటి 
విమర్శలు చేసినా లెక్కచెయ్యక నవాబ్‌ అలీ ముహమ్మద్‌ ఖాన్‌ మాత్రం పోరుబాట వీడలేదు, బేగం హజరత్‌ మహల్‌ను విడనాడ లేదు. బ్రిటిష్‌ బలగాలతో & అంటే 
& అంటూ బేగం హజరత్‌ మహల్‌ సాగించిన నాలుగు పోరాటాలలోనూ ఆయన ఆమె వెన్నంటి నిలిచారు. పది మాసాల పాటు ప్రత్యక్ష పాలన చేసి ప్రజలను, 
ఇతర స్వదేశీ పాలకులను ఉత్తేజితుల్ని చేసిన బేగం పాలనలో ఆయన ప్రధాన న్యాయమూర్తిగా తనదైన భాగస్వామ్యం వహించారు. 1859 మార్చిలో ఆంగ్ల 
'సైన్యాధికారులు లక్నోను భారీ బలగాలతో, యుద్ధ సామగ్రితో అన్నివైపుల నుండి చుట్టుముట్టారు. ఇరు పక్షాల మధ్యన భయంకర యుద్ధం సాగింది. పరాజయం 
తప్పని పరిస్థితులలో సహచరుల ఒత్తిడి మేరకు బేగం హజరత్‌ మహల్‌తో కలసి నవాబ్‌ అలీ మొహమ్మద్‌ ఖాన్‌ నేపాల్‌ అడవుల్లోకి తప్పుకున్నారు. చివరకు బేగం 
హజరత్‌ మహల్‌తో కూడా విభేదాలు వచ్చిన నేపధ్యంలో ఆయన కంపెనీ సైన్యాధికారుల నిర్బంధంలో చిక్కుకున్నారు. ఆంగ్లేయాధికారులు విచారణ తంతు నడిపి 
అవధ్‌ పోరాట యోధుడు నవాబ్‌ అలీ ముహమ్మద్‌ ఖాన్‌కు జీవితకాల శిక్షను విధించి 1859 చివర్లో అండమాను జైలుకు తరలించిచారు. * 


NAWAB ALI MOHAMMAD KHAN (-1859) 


Nawab Ali Mohammad Khan was the right hand to Begum Hazrat Mahal, Royal Mother of 
Awadh Kingdom who sent shivers down the spines of British army generals in the First Indian War 
of Independence. He was called ‘Mammu Khan’ by his contemporaries and historians. When the 
British forces detained Wazid Ali Shah, the Nawab of Awadh and sent him to Calcutta on 13 March 
1856 and occupied his capital Lucknow illegitimately, Mammu Khan extended his support to Begum 
Hazrat Mahal by designing the strategy of Awadh Struggle. He played pivotal role in the historic event of declaration of 
independence by the local patriots, fighters and people of Lucknow Chavani on 31 May 1857 under the leadership of 
Begum and erased the traces of British authority by June 1857. Nawab Ali Mohammad Khan extended his help and 
cooperation to Begum when she declared her son Birjis Khadir as the Nawab of Awadh on 7 July 1857, enlisted an 
army of 80,000 soldiers and reconstructed the Lucknow fort with an expenditure of lakhs of rupees. He assumed 
charge as the head of legal cell in the high level committee formed to govern Awadh Kingdom. Being faithful to Begum 
Hazrat Mahal, Nawab Ali Mohammad Khan risked his all to guard her son Birzis Khadir. He acted strategically in 
making fruitful the attempts of Begum to bring Moulvi Ahammadullah Shah Fayzabadi into Awadh struggle to strengthen 
the ongoing struggle. As her representative, he conducted the negotiations successfully. Later on differences cropped 
up between himself and Moulvi Ahamdullah Shah on the ways of governance. Notwithstanding these weaknesses and 
despite the allegations levelled against him, he stood like a rock behind Begum Hazrat Mahal in all the struggles she led 
against the British forces. As the chief justice of Awadh Kingdom he contributed his part in the ten months long direct 
Governance of Begum which inspired the people of Awadh and native rulers of other kingdoms alike. In March 1859, 
the British forces laid siege to Lucknow from all sides. Fierce battle ensued. Compelled by the prospect of an impending 
defeat and under the pressure of co-fighters, Nawab Ali Mohammad Khan along with Begum retreated into the forest 
of Nepal. Later he was detained by the Army of East India Company in the back drop of the differences that developed 
between himself and Begum Hazrat Mahal. After a casual trial the Awadh fighter Nawab Ali Mohammad Khan was 
sentenced with life term imprisonment and was sent to Andaman Jail towards the end of 1859.@ 


చరితార్జులు - 2 ea సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


Pee ee ie re Ne i ie et థి త తశ తా 


è 


ey si 


On 


UNTEN TAN TEEN N TEN TEN TENNENE TEENY 
VIS ES REER NNN NENG NNN వాలను NANNY 


మన మన మ్మ మము 


IBN 


oN 


i> 
~~ 
> 
~ 
> 
- 
> 
t 
> 
z 
> 
~ 
2 
=F 
?> 
~ 
> 
కే 
c 
~ 
3 
- 
> 
~ 
> 
~ 
> 
ఆ 
= 
af) 
= 
~ 
~ 
~ 
- 
> 
~ 
= 
~ 
= 
> 
+ 
= 
> 
> 
> 
= 
o 
= 
- 
- 
+ 
- 


TIED N 


తిక తంతి న తక తం తం తం Ol Olas aS ఉం తంత ALATA aL MY తిం MY త తతి త DNT HY 


a 


> N % a d L d q g a > a ners ` ` ; 
TVA VAVA RY aw gr” rrr PY 5YSYSY! Add grrr Drar AAA OVEVEVeVEVEVEVEeYs r 


PATAN TURREBAZ KHAN 
(-1859) 


Source : A speculative portrait drawn on the basis of the information collected from books and records. 


చరితార్జులు - 2 25 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 


allen) తురైబాజే్‌ ara (- 1859) 
ఆధునిక ఆయుధాలు SOA, అపారమైన HAS బలగాలున్న బ్రిటిష్‌ పాలకులను ఎదుర్మోవటం మృత్యువును వాటేసుకోవడమని 


స్వదేశీ యోధులకు స్పష్టంగా తెలిసినా, తమ ప్రాణాలను తృణప్రాయంగా భావించి పరాయి పాలకులను తరిమి కొట్టేందుకు 
అలనాడు నడుం కట్టిన పఠాన్‌ తుర్రెబాజ్‌ ఖాన్‌ ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నివాసి. ఆయన తండ్రి పఠాన్‌ 


రుస్తుం ఖాన్‌. బ్రిటీష్‌ సైన్యంలో సైన్యాధికారిగా బాధ్యతలు నిర్వర్తించిన పఠాన్‌ తురైబాజ్‌ ఖాన్‌ పరాక్రమాలకు పెట్టింది పేరైన 
రొహిల్లా సైనిక పటాలం నాయకుడు. ఆంగ్లేయులకు హితుడుగా మారిన నిజాం నవాబు అభీష్టానికి వ్యతిరేకంగా OSH పాలకుల నుండి మాతృదేశాన్ని 
విముక్తి చేయమన్న మౌల్వీ సయ్యద్‌ అల్లావుద్దీన్‌ ఉద్బోధ మేరకు తుర్రెబాజ్‌ ఖాన్‌ పోరుబాట ఎంచుకున్నారు. మౌల్వీ అల్లావుద్దీన్‌ సహకారంతో చరిత్రాత్మక 
మక్కా మసీదు నుండి బయలుదేరి, బ్రిటీష్‌ ఆధిపత్యానికి చిహ్నమైన హైదరాబాద్‌ రెసిడెన్సీ మోద సుమారు ఐదు వందల మంది సాహసికులతో 1857 
జూలై 17న తుర్రెబాజ్‌ ఖాన్‌ సాహసోపేతమైన దాడి చేశారు. ఆ పోరాటంలో పలువురు సహచరులను కోల్పోయి గాయపడిన ఆయన DS- నిజాం 
బలగాలకు 1857 జూలై 22న పట్టుబడగా ప్రభుత్వం ద్వీపాంతరవాస శిక్ష విధించి, ఆయన యావదాస్తిని స్వాధీనం చేసుకుంది. ఆంగ్లేయాధికారుల 
సలహామేరకు విధించిన ఆ శిక్ష అమలు జరిగేలోగా పఠాన్‌ తుర్రెబాజ్‌ ఖాన్‌ 1859 జనవరి 18న జైలు నుండి తప్పించుకున్నారు. ఆగ్రహించిన 
ప్రభుత్వం తుర్రెబాజ్‌ ఖాన్‌ను సజీవంగా గానీ నిర్జీవంగా గానీ పట్టితెచ్చిన వారికి అయిదు వేల రూపాయల నగదు నజరానాను 1859 జనవరి 19న 
ప్రకటించింది. పాలకులు ప్రకటించిన నజరానాకు ఆశపడిన కుర్‌బాన్‌ అలీ అను నమ్మకద్రోహి అందించిన సమాచారంతో మెదక్‌ జిల్లాలోని తూఫ్రాన్‌ 
గ్రామం మిద 1859 జనవరి 24న నిజాం, బ్రిటిష్‌ సైన్యాలు విరుచుకు పడ్డాయి. ఆ సైన్యాలను సాహసోపేతంగా ఎదుర్కొంటూ తుర్రెబాజ్‌ ఖాన్‌ 
శత్రువు సైనికుల తుపాకి గుండ్లకు బలయ్యారు. ఆ యోధుని పార్థివ శరీరాన్ని హైదరాబాదు నగరానికి తరలించి అంత్యక్రియలు ఏవీ జరపకుండా 
బలమైన ఇనుప గొలుసులతో కట్టేసి ప్రస్తుత సుల్తాన్‌ బజారు పోలీసు స్టేషన్‌ ఉన్న చోట గుంజకు బహిరంగంగా వేలాడదీశారు. ప్రజలలో తిరుగుబాటు 
ఆలోచనలు ఏమాత్రం మళ్ళీ పొడ చూపకుండా వారిలో భయోత్సాతం కల్గించేందుకు ఆంగ్లేయులు అత్యంత పాశవిక చర్యలకు పాల్పడ్డారు. చివరకు 
మాతృభూమి విముక్తి పోరాటం విజయవంతం కావడంతో భారత స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రపుటలలో గౌరవప్రదమైన స్థానం పొందిన పఠాన్‌ 
తుర్రెబాజ్‌ ఖాన్‌ ప్రజల హృదయాలలో చిరస్మరణీయులుగా నిలిచారు. * 


PATAN TURREBAZ KHAN (-1859) 


Patan Turrebaz Khan, who was ready to risk his life to drive away foreign rulers knowing fully 
thatit was nothing short of embracing death to confront the British rulers who have modern weapons 
and huge army, was a resident of present Telangana state capital Hyderabad. His father was Patan 
Rustam Khan. Turrebaz Khan is an officer in the British Indian army where he led the Rohilla corps 
which was known for its valour. In obedience to the advice given by another freedom fighter Moulvi Syed Allavuddin, 
he chose to confront the British rulers to emancipate the motherland much against the wish of the Nizam Nawab who 
became a friend of the British rulers. With the cooperation of Moulvi Allavuddin, on 19 July, 1857 he started from the 
historic Mecca Maszid with five hundred adventurous youth and attacked Hyderabad Residency which was a symbol 
of British supremacy. In that battle Turrebaz Khan lost several of his associates. He himself was wounded and was 
captured by British-Nizam forces on 22 July 1857. He was awarded penitentiary punishment and all his property was 
confiscated by the government. Before the implementation of the punishment Patan Turrebaz Khan escaped from the 
prison on 18 January 1859. Angered at this, the British government declared on 19 Jan 1859 an award of five thousand 
rupees in cash for capturing Turrebaz Khan alive or dead. Lured by the reward of five thousand rupees, a traitor called 
Kurban Ali revealed the information about Tureebaz Khan. With that information the British-Nizam forces cracked 
down on Toofran village in present Medak district of Telangana on 24 January 1859. Turreabaz Khan fought the 
forces with great courage but he died in that process. The body of the warrior was shifted to Hyderabad without any 
funeral rites. The dead body was hanged openly to a post near Sultan Bazar police station. The British rulers resorted 
to this beastly act to terrorize people against revolutionary ideas. With the freedom struggle becoming successful, 
Turrebaz Khan's name found an honourable place in the pages of the history of Indian Freedom Struggle and a 
memorable place in the hearts of the people. + 


చరితార్జులు - 2 73 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


Gb YB BSD DDD ODD PPP BEEPS SBOP RE BEI IT OP DOIN ID PON 
ACD IO 


ము యు. 


యా 


a 


సట 
ANNANN 


2 
- 
ఫ్రే 
- 
న 
- 
అ 
- 
- 
= 
= 

is 
S 
= 
> 
« 

= 
= 
= 
“ 
= 
=A 
= 
ఆగ 
= 
ఆష్‌ 
= 
> 
a 
2 
A 
sS 
> 
= 
అట 
D 


rm 
స mI TD SIN DIN NN 


OR 


SSS SSCS 


ISIS 
K 


(4 


$ 


LYA Dx DK ENS N a DK ‘ax aa ax CROO A S ($s 


NAWAB TAFAZZUL TE KHAN SARATJUNG 
(-1859) 


Source : https://m.facebook.com/story.php?story_fbid=4973800126040201 &id=100002307894201 &sfnsn=wiwspmo 


చరితార్జులు - 2 7A సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 


alae) peze) ald ఖాన్‌ సరత్‌జంగ్‌ (- 1859) 

18578 భారత ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామంలో బ్రిటిష్‌ పాలకుల ఆధిపత్యం నుండి తమ సంస్థానాలను స్వతంత్ర 
రాజ్యాలుగా ప్రకటించి, ఈస్ట్‌ ఇండియా కంపెనీ అధికారుల జాడ లేకుండా చేసి, ఆంగ్లేయ సైన్యాలతో పోరుకు సిద్ధపడిన 
యోధులలో ప్రముఖులు నవాబ్‌ తఫజ్ఞుల్‌ హుస్సేన్‌ ఖాన్‌ సరత్‌జంగ్‌. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని ఫరూఖాబాద్‌ సంస్థానం మొగల్‌పాలకుల 
సామంత రాజ్యంగా 1857లో నవాబ్‌ తఫజ్ఞుల్‌ హుస్సేన్‌ ఖాన్‌ ఖాన్‌ ఏలుబడిలో ఉంది. ఆనాడు ఈస్ట్‌ ఇండియా కంపెనీ 
సాగిస్తున్న అహంకారపూరిత ఆధిపత్యాన్ని అంగీకరించలేకపోయిన భారతీయులు 1857లో (ప్రథమ స్వాతంత్ర్యసం(గామ 
శంఖారావాన్ని పూరించగానే, ఆ పిలుపును అందుకున్న ఫరూఖాబాద్‌ నవాబు మాతృభూమి కోసం సర్వం త్యాగం చేయగల యోధులతో కలసి 
ఫరూఖాబాద్‌ను స్వతంత్ర రాజ్యంగా ప్రకటించి ఆంగ్లేయాధికారులను వెళ్ళగొట్టారు. ఆ అధికారులు ఫతేఘడ్‌ దుర్గంలో దాక్కొనగా, నవాబు తఫజ్ఞుల్‌ 
హుస్సేన్‌ ఖాన్‌ నేతృత్వంలో స్వాతంత్ర్య సమరయోధులు దుర్గాన్ని చుట్టుముట్టి, ఐదు రోజుల పోరాటం తరువాత దుర్గాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ 
తరువాత ఏడాది పాటు నవాబ్‌ Sýs హుస్సేన్‌ ఖాన్‌ పాలన సాగించారు. ఈస్ట్‌ ఇండియా కంపెనీ బలగాలు ఢిల్లీలోని ఎర్రకోటను స్వాధీనం 
చేసుకున్నాక కంపెనీ సైన్యాధికారులు ఫరూఖాబాద్‌ మీద దృష్టిసారించి, భారీ బలగాలతో ఫరూఖాబాద్‌ను చుట్టుముట్టారు. నవాబ్‌ తఫజ్ఞుల్‌ హుస్సేన్‌ 
ఖాన్‌ తన బలగాలతో ఈస్ట్‌ ఇండియా కంపెనీ సైన్యాలను ఎదుర్శొన్నారు. ప్రతీకారంతో రగిలి పోతున్న శత్రుసైన్యాలు మిడతల దండులా వచ్చిపడుతుండగా 
ధైర్య సాహసాలతో పోరాడుతున్న స్వాతంత్ర్య సమరయోధుల సంఖ్య తరిగి పోసాగింది. ప్రతికూల పరిస్థితులను గమనించిన నవాబు ప్రజల ఆస్తిపాస్తులకు, 
పోరాట యోధుల ప్రాణాలకు మరింత ముప్పు వాటిల్లే ప్రమాదకర పరిస్థితుల నేవథ్యంలో సహచరుల సలహా మేరకు యుద్ధరంగం నుండి తప్పుకున్నారు. 
మార్గమధ్యంలో స్వాతంత్ర్య సమరయోధులు తాంతియా తోపేను కలసి ఆయనతోపాటుగా నేపాల్‌ అడవుల్లోకి నిష్మమించారు. ఆ సమయంలో ఆంగ్లేయాధికారి 
కెప్టన్‌ బైరో నవాబు వద్దకు వచ్చి ఆయన ప్రాణాలకు, ఆయన సహచరుల ప్రాణాలకు ఏలాంటి నష్టం లేకుండా కంపెనీతో సంధి చేసుకొమ్మన్నాడు. 
అందుకు నవాబు అంగీకరించాక మాటతప్పిన ఆంగ్రేయులు ఆయనను నిర్బంధించి రాజద్రోహం నేరారోపణ చేసి విచారణ సాగించి రాజ్య బహిష్మరణ 
శిక్షను ప్రకటించారు. ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలనలో ఉన్న మరే ప్రాంతంలో కూడా హుసైన్‌ ఖాన్‌ ఉండరాదని శాసిస్తూ, 24 గంటల్లో ఫరూఖాబాద్‌ 
వీడి వెళ్ళ పోవాల్సిందిగా 1859 మే 28న ఆంగ్లేయాధికారులు హూకుం జారీ చేశారు. కుటుంబ సభ్యులను కలవడానికి కూడా సమయం లేని 
పరిస్థితులలో మక్కాకు బయలుదేరిన ఫరూఖాబాద్‌ నవాబు తఫజ్ఞుల్‌ హుస్సేన్‌ ఖాన్‌ సరత్‌జంగ్‌ ఆ తరువాత ఏమైయ్యారన్నది తెలియరాలేదు. * 


NAWAB TAFAZZUL HUSSAIN KHAN SARATJUNG (-1859) 


Nawab Tafazzul Hussain Khan Saratjung was one of the Indian rulers who declared their 
provinces as Independent Kingdoms during the First war of Indian Independence in 1857 and were 
prepared to fight the British Army to drive away the officers of East India Company. Farrukhabad 
province in Uttar Pradesh, which was a tributary state of Mughal Rulers, was under the rule of 
Nawab Tafazzul Hussain Khan in 1857. No sooner had the Indians who were unable to accept the 
hegemonistic domination of East India Company sounded the bugle of First War of Independence, then the Nawab of 
Farrukhabad responded by declaring his province as an independent kingdom and driving away the officers of East 
India company with the help of patriotic soldiers who were prepared to sacrifice their everything for the sake of their 
motherland. As the British officers hid in the fort of Fathegarh, freedom fighters under the leadership of Nawab Tafazzul 
Hussain Khan surrounded the fort and took possession of the fort after fighting for 5 days. Nawab Tafazzul Hussain 
Khan ruled Farrukhabad province for one year. After taking over Red fort in Delhi, East India Company Army focused 
their attention on Farrukhabad and laid siege to it with a heavy force. Nawab valiantly faced the company army with his 
limited forces. The freedom fighters could not withstand the onslaught of the enemy forces which were burning with the 
desire to take revenge. Sensing the approaching danger to the lives and properties of his people and following the 
advice of his co-fighters, the Nawab escaped from the battle ground. On the way he met Tantia Tope, another freedom 
fighter, and they both retreated into the forests of Nepal. At that time Captain Bairo, an English officer, came to the 
Nawab and asked him to accept an agreement for peace to secure safety to his life and that of his co-fighters. The 
Nawab agreed for peace, but Britishers backed out on their promise and imprisoned him. Charges of sedition were 
leveled against him and after a cursory trial, he was extradited from the Kingdom. It was ordained on 23 May 1889 that 
Nawab Tafazzul Hussain Khan should not live in any place under the rule of East India Company and that he should 
leave Farrukhabad within 24 hours. Unable to meet even his family members, Nawab Tafazzul Hussain Khan Saratjung 
left for Mecca and his whereabouts have been unknown since then. e 


చరితార్జులు - 2 75 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


3 —— ad 
LSS NSN SN TS వ వ SO వ సాల ల NS నాల SS SS SS es Ss es Ses Ss 


$- 


N 


UNTUNE N UN TNN TN TENE N TEN TUNEN RUNEN INTEN 


ENA MEAN AA SEANE| LENE WANNER EN EEN 


Be 
a 
> 
= 
> 
= 
> 
= 
> 
oe 
= 
= 4 
2 
> 
ac 
> 
= 
> 
Z 
~ 
= J 
= 
È 
S 
“4 
> 
= 
= 
వై! 
= 
> 
= 
= 
= 
= 
= 
= 
= 
= 
= 
~ 
స 
శ 
> 
PS 
ళ్‌ 
S 
ఓ 
నే 
ఖై 
= 
ళ్‌ 
a 


Oar ATTA ATA BY OF HT OT DY DHT IY DY DT DTD IY DT DY AOO 


Ie 


DUDU MIYA 
(1818-1860) 


Source : A speculative portrait drawn on the basis of the information collected from books and records. 


చరితార్లులు - 2 
2 76 


సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


చూదు మయో (1818-1860) 


బెంగాల్‌లో జరిగిన ప్లాసీ-బక్సర్‌ యుద్ధాల తరువాత తమ పునాదులను పటిష్టం చేసుకున్న ఆంగ్లేయులు చలాయిస్తున్న 
ఆధిపత్యం, అంతులేని దోపిడీని సహించలేక తిరగబడిన (ప్రజలకు సమర్థవంతమైన నాయకత్వం అందించి ప్రజా పోరాటం 
సాగించిన యోధులలో దూదు మియాం లేక దాదూ మియాం ఒకరు. బ్రిటీష్‌ వ్యతిరేక పోరాటల చరిత్రలో సుస్థిర స్థానం 
సంపాదించుకున్న ఫరాజీ ఉద్యమానికి అంకురార్పణ చేసిన హజీ షరియతుల్లా ఇంట 1819లో దూదు మియాగా పేర్గాంచిన 
ముహమ్మద్‌ మోసిన్‌ జన్మించారు. చిన్ననాటనే తండ్రిబాటన నడుస్తూ దూదు మియాం ధార్మిక చింతనతో పాటుగా సామాజిక, ఆర్థిక, రాజకీయ 
పరిస్థితుల పట్ల అవగాహన సంతరించుకున్నారు. 1839లో తండ్రి స్థానంలో SOS ఉద్యమనేతగా ఆయన బాధ్యతలు చేపట్టారు. అపూర్వ కార్యదక్షత, 
చక్కని ఉద్యమ నిర్మాణకౌశల్యం ప్రదర్శిస్తూ, దూదు మియా ఫరాజీ ఉద్యమాన్ని మరింత పటిష్టంగా తీర్చిదిద్ది సకారాత్మక దిశగా మలుపుతిప్పారు. 
ప్రజాకంటకులైన ఆంగ్లేయాధికారులకు, జమిందారులకు, ప్లాంటర్లకు, మహాజనులకు (వడ్డి వ్యాపారస్థులు) వ్యతిరేకంగా పోరాటాలు సాగించేందుకు 
పటిష్టమైన సమరశీల వ్యవస్థలను రూపొందించారు. ఫరాజీ ఉద్యమ కార్యక్రమాలను నిర్వహించడానికి ఫరీద్‌పూర్‌ను ప్రధాన కేంద్రంగా చేసుకుని ప్రజా 
పోరాటాలు నడిపారు. దూదుమియా పిలుపిస్తే క్షణాలలో హాజరుకావడానికి 50 వేల మంది ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటారు అని అంగ్లేయాధికారులు 
తమ నివేదికలలో వెల్లడించడాన్ని బట్టి వ్యవస్థాపరంగా ఆయన ఉద్యమ నిర్మాణ దక్షత వెల్లడవుతుంది. దూదు మియా ఉద్యమాన్ని ఏ విధంగానూ 
నిలువరించ లేకపోయిన ఆంగ్లేయులు ఆయన మిద, ఉద్యమకారుల మిద పలు నేరాలను ఆపాదించి వారికి శిక్షలు పడేలా శతవిధాల విఫల 
ప్రయత్నాలు చేశారు. ప్రజలలో ఆయన పాదుగొల్పిన బ్రిటిష్‌ వ్యతిరేకత, పోరాటస్ఫూర్తి వలన ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో ఫరాజీలు 
విజ్బంభించగలరని ఆంగ్ల ప్రభుత్వం భయపడింది. ఆ కారణంగా దూదు మియాం ను, ఆయన అనుచరులను పెద్ద సంఖ్యలో జైళ్ళల్లో కుక్కినా ప్రథమ 
స్వాతంత్ర్య సంగ్రామంలో ఫరాజీల జాడలు చాలా స్పష్టంగా కన్పించాయని ఆంగ్లేయాధికారుల రికార్డులు వెల్లడించాయి. ఆంగ్లేయుల జైలు నుండి 


విడుదలయ్యి ప్రస్తుత బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాను స్థిరనివాసం చేసుకుని చివరిక్షణం వరకు ఆంగ్లేయుల ఆగడాలను, అధికారుల పెత్తనాన్ని వ్యతిరేకిస్తూ 
పోరుబాట సాగిన దూదు మియా 1860లో అస్తమించారు. + 


DUDU MTYA (1818-1860) 


Dudu Miya was one of the leaders who revolted against the hegemony and 
exploitation of the English who consolidated their foundation in India after the wars of 
Plessey and Buxor in Bengal. Mohammed Mosin, who was popularly known as Dudu 

: Se] Miya was the son of Haji Shariathullah who started Faraizi Movement which is considered 
as very important in the history of anti British struggles. Dudu Miya, who followed in the foot prints of 
his father from a young age developed an understating of social, economic and political conditions in the 
country besides spiritual thinking, took up the reins of Faraizi Movement in 1939. He displayed great 
efficiency and dexterity in building up the Faraizi Movement which was already in full swing and gave it 
a positive approach. He made Fareedpur as the centre of his activities that aimed at fighting against the 
exploitation by Britishers, Zamindars and Mahajans (Money Lenders). The records of the British officers 
reveal that fifty thousand people are always ready to respond to the call of Dudu Miya. Having been 
unable to curb the Faraizi Movement under the leadership of Dudu Miya, the Britishers had several 
criminal cases foisted on the activists of the movement and made all the attempts possible to have them 
punished. The British Government feared that the Faraizis would become active during the First war of 
Independence because of the anti British attitude and fighting spirit Dudu Miya instilled among the people. 
The British records reveal that the foot prints of Faraizi’s are clearly visible during first war of 
Independence, although Dudu Miya and followers in large number were imprisoned. After his release 
from British Jail, Dudu Miya made Dhaka, the capital of present day Bangladesh, as his permanent 
residential place opposing the hegemony and excesses of the Britishers till his last breath and passed 
away in 1860. 


చరితార్జులు - 2 77 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


{ 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
f 
| 
| 
| 
| 


౪) 1౪) +) (9) 4 ౪) (౪) (౪) (+) ౪) (94 
Lr ASNES ENNEN TENNENT NEN GY 


Sa NSN 


Sas 


=, 
శ 
z 
y 
| 
/ 
7 
/ 
/ 
A 
4 
4 
4 
J 
á 
4 
/ 
A 
7 
A 
4 
A 
A 
గ 
గ్ల 
7 
A 
7 
A 
A 
io 
A 
A 
A 
గ 


కరతి Tata గతి సతి బని అని ళం తంతి తంతి: ASOLO OSA తం తిం తంతి తం తంతు తంతి తత తంతి? తం త తతత INT DY DY DY DTD DY DY HY TY 


DEDEDE EIR DEDEDE లి అ లలల EDAD EDAD ADE అ అల్లా లలల ఆఅ DEDED ADDED AD) 


ea a a p a aa a a > 
OSTOT TOTO VEYS VEY SYST RYE VEY OEVSY SY OV ev ereveveveveraveVvevevereveys: 


PATAN SALABATH KHAN 
(1831-1861) 


Source : A speculative portrait drawn on the basis of the information collected from books and records. 


చరితార్జులు - 2 78 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


aan) ఇిలాబతొ alan) (18391-1861) 

(ప్రపంచ ఉద్యమాల చరిత్రలోనే మహోజ్వల ఘట్టంగా భాసించిన ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామంలో అద్వితీయమైన 
సాహసాలతో ఆత్మార్బణకు కూడా వెనుదీయని వీర సైనికులలో ఒకరైన పఠాన్‌ సలాబత్‌ ఖాన్‌ ఉత్తరప్రదేశ్‌లోని మురాదాబాద్‌ 
| జిల్లా సంభల్‌ లో 1831లో జన్మించారు. ఆయన తండ్రి పఠాన్‌ అబ్బుల్లా ఖాన్‌. చిన్ననాటి నుండే ధైర్యసాహసాలను ప్రదర్శిస్తూ 
గ్రామస్తులను ఆకట్టుకున్న సలాబత్‌ సైనికుడిగా కోటా రాజ్యంలో ఉద్యోగం dag గోవర్ధన్‌ పటాలంలో సభ్యులయ్యారు. 1857 
మే మాసంలో భారతదేశం అంతటా ఎగిసిపడిన తిరుగుబాటు జ్వాలల ప్రభావంతో ఈస్ట్‌ ఇండియా కంపెనీ రాజకీయ ప్రతినిధి మేజర్‌ ass నివాస 
గృహం మిద కోట సైనికుల దళం 1857 అక్టోబర్‌ 15న దాడి చేసి తిరుగుబాటు బావుటా ఎగురవేసింది. ఆ యోధుల ధాటికి తట్టుకోలేక మేజర్‌ 
బుర్దన్‌ బ్రతుకు జీవుడా అంటూ ఆయుధాలు, అనుచరులతో తన బంగ్లాలో దాక్కున్నాడు. ఆయుధాలు కలిగి ఉన్న ఆంగ్లేయుడిని బంగ్లా నుండి బయటకు 
రప్పించేందుకు సాహసి పఠాన్‌ సలాబత్‌ ఖాన్‌ ముందుకు వచ్చారు. ఒక నిచ్చెన ద్వారా తిన్నగా ఆంగ్లేయుడు దాక్కొని ఉన్న బంగ్లా కప్పు Dö% 
చేరుకుని, అతని అనుచరుల కంటబడకుండా ఆకస్మాత్తుగా wS ఎదుట నిలిచారు. ఆ అనూహ్య సంఘటన నుండి తేరుకొని తన మీద ఆంగ్లేయుడు 
సాగించిన దాడి నుండి లాఘవంగా తప్పించుకున్న సలాబత్‌ అతడ్ని లొంగదీసుకున్నారు. ఈ సందర్భంగా సలాబత్‌ ఖాన్‌ చూపిన తెగువ, సాహసానికి 
సంతసించి తిరుగుబాటుకు నాయకత్వం వహిస్తున్న లాలా జై దయాల్‌ భట్నాగర్‌ ఆయనకు ప్రత్యేక జ్ఞాపికను బహూకరించారు. ఆ తరువాత 1858 
మార్చిలో మేజర్‌ జనరల్‌ రాబర్ట్స్‌ నాయకత్వంలోని సైనిక దళాలు కోట సంస్థానాన్ని స్వదేశీ దళాల నుండి స్వాధీనం చేసుకున్నాయి. ఆ సమయంలో 
తిరుగుబాటు దళాలతోపాటుగా సలాబత్‌ ఖాన్‌ గ్వాలియర్‌ వెళ్ళి తిరుగుబాటు యోధులతో కలసి రుబవియా పట్టాన్‌ అను చోట ఈస్ట్‌ ఇండియా కంపెనీ 
దళాలతో జరిపిన పోరాటంలో పాల్గొన్నారు. ఆ తరువాత ఆంగ్లేయుల నిఘా నుండి తప్పించుకుని, లక్నో గుండా నేపాల్‌ పర్వత ప్రాంతాలలోకి 
తప్పించుకున్నారు. అక్కడ ఎదురైన ప్రతికూల పరిస్థితుల వలన (ప్రవాసం నుండి బయటపడి రహస్యంగా కోటా రాజ్యంలోకి తిరిగి ప్రవేశిస్తుండగా 
శతృసైనికులు నిర్బంధించారు. ఆయన మిద రాజద్రోహం నేరారోపణ మోపి 1861 ఆగస్టు 10న ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలకులు ఆయనకు 
మరణదండన ప్రకటించారు. ఆ మరణ దండన ప్రకారం 1861 అక్టోబరు 28న కోటా రాజ్యంలోని బ్రిటిష్‌ అధికార (ప్రతినిధి నివాసం ఎదుట ఇతర 
యోధులతోపాటుగా పఠాన్‌ సలాబత్‌ ఖాన్‌ను బహిరంగంగా ఉరితీశారు. + 


PATAN SALABATH KHAN (1831-1861) 


Patan Salabath Khan, who was a great soldier that never hesitated to lay down his life during 
Indian freedom struggle which has a glorious place in the history of the world, was born in 1831 in 
| Sambhal of Moradabad in Uttarpradesh. His father was Patan Abdulla Khan. Displaying his courage 
right form his childhood, he got the job ofa soldier in the army of Kota Princely State and became a 
member of Govardhan Regiment. Under the influence of the revolt that flared up all over India in May, 1857, soldiers 
of Kota Province also attacked the residence of Major Burton, the political representative of the East India Company 
on 15 October, 1857. Unable to withstand the onslaught, Major Burton hid in the bungalow along with his men and 
weapons. Patan Salabath Khan was courageous enough and came forward to bring the officer with weapons out of the 
bungalow. He climbed up the bungalow with the help ofa ladder and entered the house through the roof. When he 
stood in front of Burton without being seen by his men, the English man was taken aback. After a while Burton came to 
his senses and attacked Salabath Khan who defended himself deftly and over powered Burton. Lala Jai Dayal Bhatnagar 
who led the revolt praised the courage of Salabath Khan and presented him a special memento. Later in 1858 the 
Company forces led by General Roberts took possession of Kota Princely state from Swadeshi forces. Then Salabath 
Khan went to Gwalior along with Swadeshi rebel forces and took part in a fight against the East India company forces 
at Jhabia Pattan. Later he escaped undetected into Nepal mountainous regions through Lucknow. When he faced 
adverse conditions there he came out of exile and while he was entering clandestinely into Kota province he was 


arrested by enemy soldiers. He was charged with sedition and was sentenced to death by the Company rulers on 10 
August, 1861. Patan Salabath Khan was hanged publicly along with other rebels in front of the residence of the British 
official representative in Kota on 23 October, 1861.¢ 


చరితార్జులు - 2 79 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


PO ren re ree we hie hie he Ne ee Ne Ne ht ne ie it | ere 5 తంత తంత త తతత! 


గ 


నాననా EN SEN SENN SEEN SEN SEEN SEEN SENSES NSCS STEEN SEN SENSES SEN SEEN SANS SSN RR | = 


# 
+ 


Lom 


4 
> 
Piw 
oo 
~~ 
> 
—~ 
“ఫ్లా 
= 
> 
se 
> 
~ 
> 
> 
~ 
> 
~ 
> 
~ 
> 
~ 
> 
~ 
~ 
~ 
= 
~ 
= 
= 
~ 
> 
=~ 
= 
= 
~ 
> 
> 
+ 
s 
> 
= 
= 
a 
> 
> 
- 
= 


m 


?LGAGAG VANE NEE నాపని నవలను నవా 


$ 


tis, 


ANION! 


WES Ne NE EAM RANA 


Lala తంతి: alalasas aS తంతు aaa aL NYT DY DHT IY HY DY DY DY DALAL DL DY DY THY 


RANA AON ANNAN ALANIS ANN ANNAN ANAS ALAN ANAL SL OE OE OT OF OT Nl 
7 , po y v -v v ఖా a vw జీ ఖా ఖా ఖీ ఖా లా 9 a Ld ఖా ఖా 


MAULANA FAZAL-E-HAQ KHAIRABADI 
(1797-1861) 


Source : A speculative portrait drawn on the basis of the information collected from books and records. 


చరితార్లులు - 2 
= 80 


సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 
THE IMMORTALS - 2 


alidetenia జల్‌ -ఎ-హాజ్‌ ఖైరాబాది ( 1797-1861) 

(ప్రథమ భారత స్వాతంత్ర్రసంగ్రామ సమయాన పరాయి ప్రభువుల మీద తిరగబదమని ప్రజలకు పిలుపునిస్తూ విడుదలైన 
చారిత్రాత్మక ఫత్వా “ఫత్వా-ఎ-జిహాద్‌” సృష్టికర్త మౌలానా ఫజల్‌-ఎ-హఖ్‌ ఖైరాబాది 1797లో ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం సితాపూర్‌ 
జిల్లా ఖైరాబాద్‌లో జన్మించారు. మంచిధారణ శక్తిగల ఆయన తండ్రి షాహ్‌ అబ్బుల్‌ అజీజ్‌ వద్ద విద్యాభ్యాసం ఆరంభించారు. 
పదమూడు ఏండ్ల వయస్సు నాటికి ధార్మిక-సామాజిక శాస్త్రాలలో ఆరితేరిన ఆయన 18 ఏండ్ల వయస్సులో న్యాయస్థానాధికారిగా 
ఉద్యోగం చేపట్టారు. 1821లో ఉద్యోగానికి రాజీనామా చేసి ధార్మిక-సామాజిక శాస్త్రాల ఆధ్యయనం, ఆధ్యాపనం చేపట్టారు. అనాటి ప్రముఖులు oop 
గాలిబ్‌, ముఫ్తీ సద్రుద్దీన్‌, బహదుర్‌ షా జఫర్‌ల సంపర్కంలో గడిపిన ఆయన ర్సుజ్జర్‌ నవాబు కొలువులో చేరారు. ఆ తరువాత అల్‌వార్‌, సహరన్‌పూర్‌, 
టోంక్‌, రాంపూర్‌, సంస్థానాలలో పలు పదవులను నిర్వహించి చివరకు 1847లో లక్నో చేరుకున్నారు. 1856లో లక్నో సంస్థానాన్ని ఆంగ్లేయులు 
ఆక్రమించాక 1857లో ఢిల్లీ చేరుకున్న ఆయన అక్కడి పరిస్థితులను చూసి విచలితులయ్యారు. ఆనాడు చక్రవర్తి బహదుర్‌ షా జఫర్‌ పక్షాన పోరాడుతున్న 
తిరుగుబాటు యోధుల సర్యసైనాధ్యక్షులు బక్త్‌ఖాన్‌ వినతి మేరకు ఆంగ్లేయల మీద తిరగబడమని (ప్రజలకు పిలుపునిస్తూ చారి(త్రాక “'ఫత్వా-ఎ -జిహాద్‌” 
ను స్వయంగా రూపొందించి విడుదల చేశారు. ఆ ఫత్వాకు స్పందించిన ప్రజానీకం ఆంగ్ల సైన్యాల మీద పెద్ద ఎత్తున విరుచుకపడ్డారు. ప్రజలు, స్వదేశీ 
యోధులు ఎన్ని త్యాగాలకు సిద్ధపడినా ప్రతికూల పరిస్థితులను అధిగమించలేక పోవడంతో 1857 సెష్టంబర్‌ 20న ఢిల్లీ పూర్తిగా కంపెనీ సైన్యాల 
వశమయ్యింది. మౌలానా ఖైరాబాది లక్నో వెళ్ళి బేగం హజరత్‌ మహల్‌ సంస్థానంలో ఉంటూ ఇతర తిరుగుబాటు యోధులతో కలసి ఆంగ్లేయుల మీద 
పోరుబాటన సాగారు. ఆ ప్రయత్నాలు కూడా విఫలమయ్యాక, తిరుగుబాటు యోధులు అజ్ఞాతంలోకి నిషమించాక 1858 డిసెంబర్‌ మూడున 
ఆంగ్లేయాధికారులు మౌలానా ఫజల్‌-ఎ-హఖ్‌ను అరెస్టు చేసారు. 1859 మార్చి నాలుగున ఆయనను విద్రోహిగా ప్రకటిస్తూ ఆజన్మ ఖైదును శిక్షగా 
ప్రకటించి అండమాన్‌ దీవులకు పంపారు. 1859 అక్టోబర్‌ ఎనిమిదిన అండమాన్‌లోని సెల్యూలర్‌ జైలుకు ఆయనను చేర్చిన ఆంగ్రేయాధికారులు పలు 
శారీరక-మానసిక చిత్రహింసలకు గురిచేశారు. ఆ సమయంలో ప్రథమ భారత స్వాతంత్యృసంగ్రామం పూర్వోపరాలను వెల్లడిస్తూ చరిత్ర ప్రసిద్దిపొందిన 
“అల్‌ సవురతుల్‌ హిందియా” గ్రంథాన్ని మౌలానా ఫజల్‌-ఎ-హఖ్‌ రూపొందించారు. అండమాన్‌ జైలులో అష్టకష్టాలను భరిస్తూ గడిపిన మౌలానా 
ఫజల్‌-ఎ-హఖ్‌ ఖైరాబాది 1861 అగస్టు 20న కన్నుమూశారు. + 


MAULANA FAZAL- E-HAQ KHAIRABADI (1797-1861) 


M 
- Maulana Fazal-e- Haq Khairabadi, who released the historic ‘Fatwa-e-Jihad’ appealing to 
yiv people to revolt against the foreign rulers during the First war of Independence, was born 1797 in 
ya 


Khairabad, Sitapur District, Uttarapradesh. He started his education from his father Shah Abdul Aziz. 
» | Aboy with an excellent memory, he mastered religious and social sciences at the age of thirteen and 
at the age of eighteen he was into the job of Judicial Officer. At the age of 21 he resigned from the job and took up 
studying and teaching religious and social sciences. He used to be in the company of noted men of the day such as Mirja 
Galib, Mufthi Sadruddin and Bahadur Shah Zafar and joined the court of Jajhar Nawab. Later he discharged important 
responsibilities in the princely states of Alwar, Saharanpur, Tonk and Rampur and finally reached Lucknow in 1847. In 
1856 British forces occupied Lucknow princely state and in 1857 he moved to Delhi where the conditions prevailing 
there disturbed him deeply. On the request of Bakth Khan, commander in-chief of the rebel forces fighting on behalf of 
the Moghal Emperor Bahadur Shah Zafar, Maulana Khairabadi drafted and released the historic ‘Fatwa-e-Jihad’ 
appealing to the people of Hindustan to revolt against the British rulers. Responding to the Fatwa, people in large 
numbers joined the fight against the British army but the rebel soldiers could not overcome the adverse conditions and 
Delhi fell to the British forces on 20 September 1857. Then Maulana Khairabadi went to Lucknow and joined the court 
of Begum Hazarat Mahal. There he joined other rebel fighters and continued fighting against the British. When all the 
attempts failed, the rebel fighters went underground, British officers arrested Maulana Fazal-e-Haq. They declared him 
a ‘traitor’ on 4 March 1859 and sent him to the Andaman Islands. He was taken to the cellular jail in Andaman Islands 
on 8 October 1859, where the British officers tortured him physically and mentally. In the jail Moulana Fazal-e-Haq 
wrote the famous book in Arabic language ‘Saurt al Hindia’ in which he revealed the pros and cons of the First War of 
Independence of India. Going through all the tortures in the jail, Maulana Fazal-e-Haq Khairabadi passed away on 20 
December 1861. 


చరితార్జులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


81 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


- sass Pe eT Lee N et ee O ఉత ke te ke See త ed తతత త్య 


è 


Dy Met ను. ల anti a. , ey, F 


A లత. హై 
ltt esa డర దయతమాజతడాడు. = 

) ట్‌ 
సై 
Ñ 


+ 
i 


is 
w 


> 
iw 
> 
క 
> 
= 
? 
వాలళ 
i 
to 
= 
~ 
> 
> 
~ 
> 
~ 
> 
అ 
> 
> 
~ 
> 
~ 
> 
అ 
= 
=a 
> 
> 
~ 
= 
a 
= 
wv 
= 
నో 
FS 
~ 
= 
~ 
= 
S 
s 
= 
a 
= 
7 
s 


D 


కో 


PN 


we 


NPVOAN చువాప్ర EAN AANA NMRA NM NNN NPN NN NN 


od 


La తం తం తుం as త తంతు aaa తం తం aa DMT HY DY DY DY DY DY DY DY DY DY DY DTT 


f 


"వాకా రారారా యార్‌ నరనరాన 


పల 


న... 


పాం ఎప ఎమ సహా ఎను ఎన సవా ఎస ఎప సమా QDS QV OL LE OED DES ETN OE OE OE OE OE OE OE OE EOE! AE! OE! OEE El p= 
7 J F R ల టన PR OE లనే DRA PAIK PAK A ననన టీ దత మే DPA A DA DA DAE DADA DA Erer O 


NAWAB SYED GALIB ALI TATARI 
(1810 -1863) 


Source : Picture received from Mr Urfi Raza Zaid (Great Grand son Nawab Galib Ali Tartai), Barelly, UP. 
చరితార్జులు - 2 82 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 


nae) సయ్యద్‌ గాలిబ్‌ esd) తాతాల (1810-1863) 


(ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామ నాయకుల పిలుపుకు క్రియాశీలకంగా స్పందిస్తూ ఆంగ్లేయులను తరిమిగొట్టడానికి 
సాగిన కృషిలో భాగం పంచుకున్న యోధులు నవాబ్‌ సయ్యద్‌ గాలిబ్‌ అలీ తాతారి ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం బరెలీ జిల్లా సెంథాల్‌ 

| లా” ప్రాంతంలో 1810 మార్చి 21న జన్మించారు. ఆయన తల్లి సయ్యద్‌ మజీదున్నీసా బేగం, తండ్రి సయ్యద్‌ మునీర్‌ అలీ. నవాబ్‌ 
fli. Ahan గాలిబ్‌ అలీ పూర్వీకులు సయ్యద్‌ జలాలుద్దీన్‌ లాడ్‌ బారహ్‌ మొగల్‌ పాదుషా అక్ళర్‌కు మాల్వా యద్ధంలో సహకరించినందుకు 
1559లో ఐదు పరగణాల ప్రాంతానికి జాగీర్జారుగా ప్రకటించగా అప్పటినుండి ఆ పరగణాకు గాలిబ్‌ అలీ పూర్వీకులు నవాబులయ్యారు. 1857లో 
ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామ శంఖారావాన్ని పూరించిన రోహిల్‌ ఖండ్‌ అధినేత ఖాన్‌ బహదూర్‌ ఖాన్‌ పిలుపుకు తక్షణమే సానుకూలంగా స్పందిస్తూ 
నవాబ్‌ సయ్యద్‌ గాలిబ్‌ సాహెబ్‌ తన సైన్యాన్ని తన సైనిక యోధుడైన కేంకరణ్‌ యాదవ్‌ నాయకత్వంలో ఈస్ట్‌ ఇండియా కంపెనీ బలగాలను ఎదుర్మొనడానికి 
పంపారు. ఈ పోరులో ఖాన్‌ బహదూర్‌ ఖాన్‌ విజయం సాధించి సుమారు ఒక ఏడాదిపాటు స్వదేశీ పాలనను సాగించారు. ఈ సందర్భంగా 1857 
జూన్‌ రెండున జరిగిన విజయోత్సవాల సందర్భంగా నవాబ్‌ సయ్యద్‌ గాలిబ్‌ అలీని రోహిల్‌ ఖండ్‌ అధినేత ఖాన్‌ బహదూర్‌ ఖాన్‌ ఘనంగా సత్మరించారు. 
ఆంగ్లేయుల మీద పోరాడుతున్న స్వాతంత్ర్య సమరయోధుల నాయకులకు తన పరగణా అయినటువంటి బరేలిలో ఆన్ని సౌకర్యాలతో సయ్యద్‌ గాలిబ్‌ 
అలీ ఆశయం కల్పించారు. ఢిల్లీలో బహుదూర్‌ షా జఫర్‌ నేతృత్వంలో సాగిన పోరాటంలో తుది విజయం సాధించిన ఆంగ్లేయ సైన్యాధిపతులు తమ 
భారీ బలగాలతో రోహిల్‌ ఖండ్‌ మీద విరుచుకపడి ఖాన్‌ బహుదూర్‌ ఖాన్‌ను ఆయన అనుయాయులను నిర్బంధించారు. చివరకు బరేలిలో ఉన్న 
పోరాటయోధులను నిర్బంధించిన కంపెనీ ప్రభుత్వం విచారణ జరిపి సయ్యద్‌ గాలిబ్‌ అలీ సేనా నాయకుడు కేన్‌కరణ్‌ యాదవ్‌, ఆయన అనుచరుడు 
భోలే బేల్దార్‌లకు ఉరిశిక్ష ప్రకటించింది. ఆ శిక్షను 1860 మార్చి 24న అమలుపర్చింది. స్వాతంత్ర్య సమరయోధుల పక్షాన పోరు సాగించినందుకు, 
సమరయోధులకు ఆశ్రయం కల్పించి ఆదుకున్నందుకు ఆగ్రహించిన కంపెనీ ప్రభుత్వం ఆ తరువాత నవాబ్‌ సయ్యద్‌ గాలిబ్‌ అలీని నిర్బంధించింది. 
ప్రస్తుత బరేలి జిల్లా సెంథాల్‌లోని ఒక తోటలో నవాబ్‌ అలీ చర్యల మీద విచారణ జరిపింది. ఆయన జాగీరును హస్తగతం చేసుకుని, భారీ జరిమానాను 
విధించింది. ఆ తరువాత ఆస్తిపాస్తులను జప్పచేసి ఆయనను పూర్తిగా గృహనిర్భంధానికి గురిచేసింది. ఆ భయానక నిర్బంధంలో మగ్గిపోయిన నవాబ్‌ 
సయ్యద్‌ గాలిబ్‌ అలీ తాతారి చివరికంటా స్వేచ్చా-స్వాతంత్ర్యాల కలలుగంటూ 1863 అక్టోబర్‌ 18న అంతిమశ్వాస విడిచారు. * 


NAWAB SYED GALIB ALI TATARI (1810 -1863) 


Nawab Syed Galib Ali Tatari, who responded actively to the call given by the leaders of the 
First War of Indian Independence took part in the efforts to drive the British out of India, was born 
=, on21 March 1810 in Senthal, Bareilly District of Uttarpradesh. His mother was Syed Majeedunnisaa 
Paes Begum and father Syed Muneer Ali. Syed Galib Ali’s ancestors Syed Jaladuddin Lad Barah extended 
his cooperation to Moghul Padusha Akbar during Malwa war for which he was declared as Jagirdar of five paraganas 
in 1559 and since then he and his heirs became Nawabs. When the Rohilkhand ruler Khan Bahadur Khan sounded the 
bugle of First War of Independence in 1857, Nawab Syed Galib Ali responded instantly by sending his troops under 
the leadership of the warrior Kenkiran Yadav to fight the forces of East India Company. Khan Bahadur Khan won the 
war and ruled the province independently for a year. During the victory celebrations on 2 June 1857, Rohilkhand ruler 
Khan Bahadur Khan gloriously honored Nawab Galib Ali. Later on Syed Galib Ali provided shelter with all the comforts 
in Bareilly for the leaders of the freedom fighters who were fighting against the British rulers. The English army generals, 
who won the final victory over Bahadur Shah Zafar and his force in Delhi, cracked down with their heavy forces on 
Rohilkhand and arrested Khan Bahadur Khan and his followers. The East India company government conducted trials 
on these freedom fighters in Bareilly and sentenced Syed Galib Ali’s army chief Kenkiran Yadav and his follower Bhole 
Beldar to death and executed them on 24 March 1860. Syed Gali Ali was detained by the Company government for 
being on the side of freedom fighters and for providing shelter to them. An enquiry was conducted on the activities of 
Galib Ali in a garden in Senthal in the present day Bareilly District. His Jagir was taken possession of and a heavy 
penalty was imposed on him. All his properties were confiscated and he was kept under house arrest. Languishing in the 
detention, Nawab Syed Galib Ali Tatari kept dreaming for freedom and independence till the end and passed away on 
18 October 1863. 


చరితార్జులు -2 


83 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


şi 


Hee Hees E 6 అల అం Sc Sie 


(1 


LOLS LIS ALIS CLES LPS ALS LS ALIS APD ALIS ALES ES LID AID ALIS AID ALL ALES LID ALPS LIS LIS LED ALS ALES CLES ALIS ID APA ALES PS AL 


గె. 


j ల స్వ నో ssi ers” 
OL APSR AL ALLEL TAPAPA ALLEL ELLE 


eM Si 


ZOTAT 


Za 


hhh 


T; 


<A fen REM igen 
SAPS 


SOS FAT OE SI 


VIVA ఉంటం టి: MIDS 1191919) 19159) 1919191919) IMIG LID ID ID 1419) (9) EDL DOD (14) 


Ne a i ee) i) i) i bh io beh RN BN BN how) ve Vavavaeveve TATATATA VAVAVAV AVA ETEV: 
~ - 2 ౪ ళా న్‌ ~ ~ egs > అం e AA oS > జు క్ట ఇ న్‌ న 5 5 


MUHAMMED ABDULLAH 
(-1871) 


Source: https://www.flickr.com/photos/whatsthatpicture/3033370428 
చరితార్జులు - 2 84 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 
THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


anana D esnem (-1871) 
మాతృభూమి విముక్తి పోరాటంలో పాల్గొంటున్న యోధులకు మరణదండన విధించిన ఆంగ్ల జడ్జిని అత్యంత సాహసోపేతంగా 


అంతం చేసిన వహాబీ వీరుడు ముహమ్మద్‌ అబ్బుల్లా ప్రస్తుత పాకిస్థాన్‌లోని పెషావర్‌లో జన్మించారు. వహాబీల పాఠశాలలో విద్యాభ్యాసం 
పూర్తియ్యాక అబ్బుల్లా కూడా వహాబీ ఉద్యమం పట్ల ఆకర్షితులయ్యి నిబద్ధతగల వహాబీ కార్యకర్తగా రూపొందారు. ఆనాడు OSH 
ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న వహాబీలను అణిచివేసేందుకు ఆంగ్ల పాలకులు 6855 రెగ్యులేషన్‌ యాక్ట్‌ 1818 ను తెచ్చారు. 
ఈ చట్టాన్ని ఉపయోగించి ఉద్యమకారులను అరెస్టు చేసి ఎటువంటి విచారణ లేకుండా హింసలకు గురిచేసారు. నామమాత్ర విచారణలు 
జరిపి ప్రవాస శిక్షలు విధించారు. చిత్రహింసలు, కాల్చివేతలు, ఉరిశిక్షలు, నిర్బంధాలు విముక్తి పోరాట యోధులకు సర్వసాధారణమయ్యాయి. ఈ క్రమంలో 
విముక్తి పోరాట యోధుల కోసం నిధులను సేకరిస్తున్న సమకూర్చుతున్న అమీర్‌ ఖాన్‌, హష్మత్‌ ఖాన్‌, ముబారక్‌ అలీ తదితరులను 1869 జూలైలో OSH 
ప్రభుత్వం నిర్బంధించింది. ఆ నాయకులలో అమీర్‌ ఖాన్‌, హష్మత్‌ ఖాన్‌లు చిత్రహింసల కారణంగా మృతిచెందగా మరో ఐదుగురికి ఆజన్మ కారాగార శిక్షను 
విధించి ఆంగ్ల న్యాయస్థానం అండమాన్‌ దీవులకు పంపింది. ఈ కేసును కలకత్తా ఉన్నత న్యాయస్థానానికి అప్పీల్‌ చేసుకోగా జస్టిస్‌ నార్మన్‌ వివక్షాపూరితంగా 
వ్యవహరించి అప్పీలును కొట్టివేశాడు. ఆ నిర్ణయంతో ముహమ్మద్‌ అబ్బుల్లాలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పరాయి పాలకుల తొత్తులైన అధికారుల మాద 
ప్రతీకార జ్వాల రగిలింది. ఆంగ్ల జడ్జి నార్మన్‌ను హతం చేయడానికి ఆయన పథకం తయారు చేసుకున్నారు. 1871 సెష్టంబర్‌ 20న కలకత్తా ఉన్నత న్యాయస్థానం 
వద్ద నార్మన్‌ కోసం ముహమ్మద్‌ అబ్బుల్లా ఎదురు చూస్తున్నారు. వలసపాలకుల దౌష్ట్యాన్ని ఎదుర్కొంటూ పోరాడుతున్న వహాబీ వీరుల శిక్షలను భాయపర్చిన జస్టిస్‌ 
నార్మన్‌ న్యాయస్థానం భవనం మెట్లు దిగుతూ అబ్బుల్లా కంటపడ్డారు. ఆలస్యం చేయకుండా జస్టిస్‌ నార్మన్‌ వెంటనున్న రక్షణ వలయాన్ని ఛేదించుకుని రివ్వున 
ముందుకెళ్ళి జస్టిస్‌ నార్మన్‌ మిద ఆకస్మిక దాడి చేసి క్షణాలలో ఆ ఆంగ్లేయుడిని omer తన కత్తి వాదరకు బలి చేశారు. ఆ తరువాత అక్కడే నిర్భయంగా 
నిల్చున్న అబ్బుల్లాను ఆంగ్ల ప్రభుత్వం పోలీసులు పట్టుకున్నారు. ఆయన మాద హత్యకేసు నమోదైంది. మాతృభూమి దాస్య విముక్తి కోసం పోరాడుతున్న 
ఉద్యమకారుల పట్ల వివక్షపూరితంగా వ్యవహరించిన విదేశీయుడ్ని హతం చేయటం తన విధిగా భావించినట్టు విచారణ సందర్భంగా అబ్బుల్లా నిర్భయంగా 
వెల్లడించారు. ప్రధాన లక్ష్యం నెరవేరినందున ఏ శిక్ష విధించినా తనకు ఎటువంటి చింత లేదని అబ్బుల్లా బహిరంగంగా ప్రకటించారు. ఆంగ్ల న్యాయస్థానం 
అబ్బుల్లాకు మరణదండన విధించింది. 1871 చివరకు అబ్బుల్లాకు విధించిన ఉరిశిక్షను అమలు చేశారు. అబ్దుల్లా భౌతికకాయాన్ని అంత్యక్రియల కోసం తమకు 
అప్పగించమని బంధువులు అర్థించినా, నిరాకరించిన ఆంగ్ల అధికారులు మత సంప్రదాయం ప్రకారంగా ఖననం చేయాల్సిన ముహమ్మద్‌ అబ్బుల్లా పార్థివ శరీరాన్ని 
అందుకు విరుద్ధంగా దహనం చేయించి ఆయన పట్ల తమలో గూడుకట్టుకున్న ద్వేషాన్ని వెల్లడి చేసుకున్నారు. * 


MUHAMMED ABDULLAH (-1871) 


Muhammed Abdullah, a Wahabi activist who daringly killed the British Judge who awarded 
life term to freedom fighters for taking part in the struggle to liberate their motherland, was born in 
Peshawar which is now in Pakistan. After completing school education, Muhammed Abdullah was 
attracted towards Wahabi movement and became a committed Wahabi activist. British rulers brought 
The Detention Regulations Act 1818 to curb Wahabis who were fighting against British rule. They used this act to arrest 
Wahabi activists and torture them without proper trail. They conducted a nominal trail and sent them to jails overseas. 
Torture, shooting, hanging and arrest became usual for the freedom fighters. During this process in July 1869, British 
Government arrested Ameer Khan, Hashmath Khan, Mubarak Ali and others who were collecting funds for the struggle. 
Ameer Khan and Hashmath died due to the police torture where as five others were sentenced to life term in prison in 
Andaman. When this case was appealed to Calcutta High Court, Justice Norman acted with bias and struck off the 
appeal. Muhammed Abdullah’s anger knew no bounds at the act of bias. He wanted to take revenge on the stooges of 
British rulers and chalked out a plan to finish the English Judge Norman who confirmed the judgment of the lower court. 
On 20 September 1871, Abdullah was waiting at the High Court of Calcutta. When Justice Norman was walking down 
the steps of the court building, Abdullah rushed forward tearing through the security cordon, attacked the Judge with a 
knife killing him on the spot. The police arrested Abdullah who stood there without any fear. A murder case was filed 
against him. During the trail Abdullah stated that he thought it was his duty to kill the foreigner who showed bias against 
the Wahabi activists who are fighting for the freedom of their motherland. He declared openly that he wouldn’t care 
whatever punishment that may be awarded to him as he achieved his main aim. The British court that tried his case 
sentenced him to death by hanging. Abdullah was executed towards the end of 1871. British officers who refused to 
hand over his body to his relative for burial as per their religious traditions, revealed their hatred towards Muhammed 
Abdullah by cremating his body. + 


చరితార్జులు - 2 85 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


SENN NNN NNN NE 


TD 


NN a N u NRE NANNY NRE NEE NE NENG NNN 


SS 


£ 


గ 
3 
/ 
; 
é 
, 
గ 
4 
A 
Z 
4 
Z 
A 
4 
A 
A 
A 
గ 
a 
Al 
3 ॥ 
4 
A 
7 
4a 
= 


~N 


aAA 


OJy 


ene keke Okeke sesebesetesetetetetatevelatavavavavalalavavatavavavavavavavarvavavaravarararvavare 


OVHVEVETSYDVOVOVDVDV DY DY DY STEVE VereVer YY TTY YY YY TY YY YY TYG 
MUNSHI ZAKTYUDDIN AHMED 


Source : A speculative portrait drawn on the basis of the information collected from books and records. 


చరితార్జులు - 2 86 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 


మున్నీ జకేయుద్దిన్‌ అహ్మద్‌ (-1872) 

(టబిటిషర్లను మట్టి కరిపించేందుకు ఉమ్మడి రణతంత్రాన్ని ఆశించి, ఆ దిశగా వ్యూహాలను రూపొందించిన యోధులలో 
ఒకరయిన మున్నీ జకీయుద్దీన్‌ అహ్మద్‌ ప్రస్తుత ఛత్తీస్‌ఘర్‌ రాష్ట్రం దుర్గ జిల్లా లోని జాంగావ్‌ లో జన్మించారు. ఆయన తండ్రి 
హజరత్‌ šv ఇస్మాయిల్‌ ప్రముఖ పండితులు. తండ్రి మార్గదర్శకత్వంలో పలువురు ప్రముఖ విద్యావేత్తల వద్ద విద్యను 
అభ్యసించాక, ఢిల్లీ పాదుషా బహద్దూర్‌ షా జఫర్‌ దూతగా బుందేల్‌ఖండ్‌కు వచ్చి పలు పదవులు నిర్వహించారు. ఆ తరువాత 
స్వగ్రామం చేరుకున్న జకీయుద్దీన్‌ ప్రముఖ వకీల్‌గా, కవిగా గణుతికెక్కారు. 1857లో ప్రధమ స్వాతంత్ర్య సంగ్రామ భేరి మోగగానే కార్యరంగంలోకి 
దిగిన ఆయన మాతృభూమి కోసం ప్రాణాలను తృణప్రాయంగా భావించి త్యాగం చేయగల యువకులను సమీకరించి పోరుకు సిద్ధమయ్యారు. 1857 
ఆగస్టు మూడున ఆంగ్లేయుల మిద విరుచుకుపడడానికి మూహూర్తం నిర్ణయించి, ఒక వ్యూహం ప్రకారంగా అన్ని ప్రాంతాలలో తిరుగుబాటు జ్వాలలను 
రగిలించాలని పథకాన్ని రూపొందించారు. ఆ ప్రయత్నంలో స్థానికుల పొరపాటు వలన మున్నీ జకీయుద్దీన్‌ అహ్మద్‌ పథకం వివరాలు కాస్తా 
ఆంగ్లేయాధికారులకు చేరాయి. ఆయన మీద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న ఈస్ట్‌ ఇండియా కంపెనీ సైన్యాధికారులు భారీ 
బలగాలతో దాడి చేయగా మున్నీ జకీయుద్దీన్‌ తన సహచరులతో కలసి పోరాడారు. ఈ పోరాటంలో పలువురు ఆంగ్లేయాధికారులను వధించినప్పటికి 
చివరకు మున్నీ జకీయుద్దీన్‌ అహ్మద్‌ను ఆయన సహచరులను కంపెనీ సైన్యాలు నిర్భంధించ గలిగాయి. ఆనాటి “ఫైండ్‌ ఆఫ్‌ ఇండియా”, 'హిందూ 
పేట్రియాట్‌, 'బగావత్‌-ఎ-హింద్‌ లాంటి పత్రికలు, రీజినల్‌ రికార్డ్స్‌ సర్వే కమీటీ” (బీహార్‌)లాంటి నివేదికలు ఈ విషయాన్ని ప్రచురిస్తూ మున్నీ 
జకీయుద్దీన్‌ వ్యూహరచన, ప్రజల సమీకరణ, ఆయన సాహసాన్ని ప్రస్తావిస్తూ పరిణామాల గురించి భయాందోళనలను వ్యక్తంచేశాయి. కలకత్తాకు 
చెందిన “ఇంగ్లీష్‌ మాన్‌ పత్రిక తన 1857 జూలై 17 తేదినాటి సంచికలో 'ఓకవేళ వృద్ధ వకీల్‌ను కనుక తన పథకం ప్రకారంగా ముందుకు 
సాగనిచ్చియున్నట్టయితే అతను ఈ ప్రాంతంలో భయోత్సాతం సృష్టించి ఉండేవాడు అనటంలో ఏ మాత్రం సందేహంలేదు”, అని ఆంగ్లేయాధికారుల 
మాటలను ఉటంకించింది. అనంతరం మున్నీ జకీయుద్దీన్‌ అహ్మద్‌ను భాగల్‌పూర్‌ జిల్లా కమిషనర్‌ కార్యాలయానికి తరలించి విచారణ జరిపిన ఈస్ట్‌ 
ఇండియా కంపెనీ ప్రభుత్వం ఆయనకు ఉరిశిక్ష విధిస్తూ తీర్చు ప్రకటించింది. ఆ తీర్చు ప్రకారం ఉరిశిక్ష అమలు జరిగేలోపు బ్రిటిష్‌ రాణి విక్టోరియా 
ప్రకటన వలన ఆ ఉరిశిక్ష రద్దయ్యింది. ఆంగ్లేయుల నిర్బంధం నుండి విడుదలైన మున్నీ జకీయుద్దీన్‌ అహ్మద్‌ 1872లో కన్నుమూసేంతవరకు ఆంగ్లేయుల 
విధానాలను, పాలనా పద్దతులను వ్యతిరేకిస్తూనే గడిపారు. * 


MUNSHI ZAKTYUDDIN AHMED (-1872) 


Munshi Zakiyuddin Ahmed, who designed strategies for defeating the Britishers by waging a 
united war, was born in Jamgaon of Durga district in present day Chhattisgarh state. His father, 
Hazarat Mufti Ismail was a noted scholar. After receiving education from great scholars under the 
guidance of his father he came to Bundelkhand as a diplomat of Delhi Badshah Bahadur Shah Zafar 
and discharged his duties there. Later he returned to his native village where he became famous as a 
poet and as a lawyer. As soon as the drum beat of the First War of Indian Independence started, Jakiyuddin swung into 
action and mobilized young men who were ready to lay down their lives for the sake of motherland and soon he was 
ready to wage a war. He chalked out a master plan to light up the flames of rebellion in all areas according to a strategy 
and decided to crack down on the British forces on 3 August, 1857. As a result of a mistake made by local people 
during the process, the information about Zakiyuddin’s plan was leaked to the British officers who kept special surveillance 
on him and got the full details about his plan and attacked him with a heavy force. Jakiyuddin and his comrades fought 
valiantly and killed several British officers, but finally Company armies captured him and his comrades. The newspapers 
of the day such as ‘Friend of India’, ‘Hindu Patriot’, ‘Bhagawat-e-Hind’ covered the incident and described the 
strategy, mobilization of men and his spirit of adventure. Reports such as ‘Regional Records Survey Committee (Bihar) 
expressed fear and anxiety about the incident. The newspaper ‘English Man’ published from Calcutta on its issue of 17 
July, 1857 quoted the words of British Officers: ‘Ifthe old lawyer had been allowed to go ahead with his plan, there is 
no doubt that he would have created a havoc in this region.’ After that Jakiyuddin was taken to Bhagalpur District 
Commissioner’s office where they conducted a trial and sentenced him to death by hanging. Before the death sentence 
was implemented, there came the Proclamation of the Queen Victoria and as a result of this, his death sentence stood 
revoked. After his release also Munshi Zakiyuddin Ahmed continued to oppose the policies, and administration of the 
British government till his death in 1872. + 


చరితార్జులు - 2 87 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


Oke dh he dle dete Deke dl hed hee Deke Pt te dt ket ted త de dee 


è 


in sm ai a 
ati tant ict RN a ak టా 
LSS SS SS SS SE స వల SS నాల SS నాల Ss SS అనా es Ss Se | H 


N 


NENEN N TENN TEN RTN TN TN TNN ENG 


తం తం తంత్రం తంతు తం తంత) తంతి తంతి తంతి: తత తతి DY ITD ఖాతం DT DY DY HY THY 


ల 
> 
t 
> 
~~ 
=> 
~ 
?> 
Dier 
> 
eo 
> 
~ 
> 
నో 
> 
~ 
> 
~ 
> 
~ 
2 
= 
~ 
> 
> 
S 
~ 
> 
> 
~ 
> 
~ 
= 
= 
= 
~ 
= 
~ 
s 
= 
> 
= 
> 
> 
= 
s 
- 
a 
= 
- 


పవక పటపటా పాపమా AGRA SIDING RAE EN A A SNA. 


PAYAYAY AVF QED CARE AQF QTY OP QO OL DS OO DOS EF PEE OE OE OE NL OE OEE NAL A OE OE! OE E/E! El ల 
d i J d d v v 4 a జీ ణీ v v v- = -~ < v- 4 v v ళా అ < ev L AE d -< తౌ ఆ hed v v wv ఇ aa 


NAWAB ALI BAHADUR 
(1835-1873) 


Source; Picture received from Nawab Zulfiquar Bahadur, Grandson of Nawab of Banda Ali Bahadur, Indore, Madhyapradesh. 


చరితార్జులు - 2 88 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 


malde) 298 asot (1835-1873) 


(ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామంలో భాగంగా ఆంగ్లేయుల పెత్తనాన్ని యావగించుకుంటు తాను ఉద్యమించడం 
మాత్రమే కాకుండా సహచర యోధులు తాంతియాతోపే, రూన్సీరాణి లక్ష్మీబాయిలకు కూడా తన అంగబలంతో సహకరించిన 
నవాబ్‌ అలీ బహదూర్‌ ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం, బుందేల్‌ఖండ్‌ ప్రాంతానికి చెందిన బండ సంస్థానంలో 1835లో జన్మించారు. 
ఆంగ్లేయులు తమ సంస్థానం, స్వజనం మీద చలాయిస్తున్న పెత్తనాన్ని పిన్న వయస్సు నుండి నిరసిస్తూ వచ్చిన అలీ బహదూర్‌ 
1857నాటి Scie సంగ్రామం అందించిన స్ఫూర్తితో ఈస్ట్‌ ఇండియా కంపెనీ అధికారులను తన బండ సంస్థానం నుండి వెళ్ళగొట్టి జూన్‌ 14, 
1857 నుండి స్వయంపాలన చేపట్టారు. ఆయన చర్యల్ని హర్షించిన ప్రజలు “సంస్థానం మనది...ఆదేశాలు నవాబువి” అంటూ ఆనందాన్ని వ్యక్తం 
చేశారు. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా తాను ధ్వజమెత్తడం మాత్రమే కాకుండా అలీ బహుదూర్‌ ఇతర సంస్థానాధీశులను కూడా ఆ దిశగా ఉత్తేజపర్చడానికి 
ప్రయత్నించారు. ఆంగ్లేయులతో పోరాటానికి సిద్ధపడిన రూన్సీరాణి లక్ష్మీబాయి తనకు ఆయుధ -sovr అందించాలిర్సిదిగా కోరుతూ గ్వాలియర్‌ 
సంస్థానాధీశులు సింధియాకు లేఖ రాసారు. ఆమె వినతిని తిరస్కరించిన సింధియా సంస్థానాధీశుడు ఈస్ట్‌ ఇండియా కంపెనీ పక్షాన చేరాడు. ఆ 
తరువాత ఆమె సహకారం అర్థిస్తూ బండా నవాబ్‌ అలీ బహుదూర్‌కు లేఖ పంపారు. అలీ బహుదూర్‌ను తన సోదరునిగా భావిస్తూ ఆ లేఖతోపాటుగా 
“రాఖి కూడా ర్లూన్సీరాణి లక్ష్మీబాయి ఆయనకు పంపారు. ఆమె వినతికి తక్షణమే స్పందిస్తూ 1000 మంది సుశిక్షితులైన SANY, మూడు వందల 
గన్నర్లను ఆయన రూన్నీకి పంపారు. ఆ విధంగానే మరో 1000 మంది సైనికులను మరో పోరాట యోధుడు తాంతీయా SHH పంపారు. ఈ 
విధంగా ఏడాదిపాటు సాగిన స్వతంత్ర పాలనలో, రూన్సీరాణి, తాంతియాలకు సహాయం అందించడం మాత్రమే కాకుండా వారితో కలసి వ్యూహరచనలో 
పాల్గొన్నారు. అలీ బహుదూర్‌ ప్రయత్నాల వివరాలు తెలుసుకున్న ఆంగ్లేయాధికారులు ఆగ్రహావేశులై ఆయన మీద చర్యలకు ఉపక్రమించారు. జనరల్‌ 
విట్‌ లాక్‌ అపార సైనిక బలగాలతో బండా సంస్థానం మీద దాడి చేశాడు. ఆంగ్ల సైన్యాలను గోయిరా ప్రాంతంలోని ముగ్గీలీ గ్రామం వద్ద నవాబ్‌ అలీ 
బహుదూర్‌ సైన్యాలు అత్యంత సాహసోపేతంగా ఎదుర్మొన్నప్పటికి పరాజయం తప్పలేదు. ఆంగ్ల సైన్యం భురగ్రాహ్‌ కోటను స్వాధీనం చేసుకుని 
విధ్వంసానికి పాల్పడటం మాత్రమే కాకుండా ఎనిమిది వందల మంది స్వాత్రంత్ర్య సమరయోధులను ఊచకోత కోసింది. నవాబ్‌ అలీ బహుదూర్‌ ను 
అరెస్టు చేసిన ఆంగ్రేయాధికారులు ఆయనను స్వంతగడ్డ బండా నుండి దూరంగా ఉంచాలనుకున్న ఆంగ్లేయులు ఇండోర్‌కు పంపారు. చివరకు 1878లో 
బండా నవాబు అలీ బహదూర్‌ ఇండోర్‌లో కన్నుమూశారు. * 


NAWAB ALI BAHADUR (1835-1873) 


Nawab Ali Bahadur, who helped Jhansi Lakshmi Bai and Tanthia Tope during the 
First War of Indian Independence, was born in 1835 in Banda Province of Bundelkhad 
region of Uttar Pradesh. Right from his child hood he resented the hegemony of Britishers 
over his people. Inspired by the First War of Independence of 1857, he drove away East 
India Company officers from his province and started ruling Banda Province on his own. People of Banda 
were happy with his rule saying ‘Our Province, Our Nawabi Orders’. Besides raising the banner of revolt 
against the British rule, he tried to inspire the rulers of other provinces in the same way. When the queen 
of Jhansi. Lakshmi Bai was fighting against the British, she sent a letter to Scindia, the ruler of Gwalior 
province, seeking military help from him which Scindia refused and sided with East India Company. Then 
she sent a letter and Rakhi to Nawab Ali Bahadur seeking his help in the war against the British. Nawab Ali 
Bahadur responded promptly to her request, and sent one thousand strong infantry and 300 gunners to 
help her. In the same way he sent one thousand soldiers to help Tanthia Tope, another freedom fighter of 
Kanpur. Besides extending military help to the Queen of Jhansi and Tanthia Tope, Nawab Ali Bahadur also 
took part in preparing the war strategies with them. The British officers were enraged at this and sent 
General Whitlock with a huge army to attack the Province of Banda. The army of Nawab Ali Bahdur faced 
the British forces near Mughli village in Goyara region. In spite of fighting valiantly, Band army was 
defeated in the battle. Taking possession of Bhuragarh Fort, British forces resorted to destruction and 
killed 800 freedom fighters of Banda Province. At last they captured Nawab Ali Bahadur and sent him 
away from his native soil to Indore where he breathed his last in 1873. 


చరితార్జులు - 2 89 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


ప VIS SSeS eS aS oS oO, 


a 
> 
~ 
> 
Sew 
> 
~~ 
> 
ad 
? 
te 
> 
> 
> 
~ 
> 
> 
~ 
= 
~ 
> 
~ 
= 
~ 
~ 
స 
~ 
> 
> 
= 
S 
~ 
> 
~ 
= 
= 
= 
+ 
> 
~ 
= 
= 
= 
> 
s 
= 
o 
= 
- 


మన న న మయ మయ మ మయ మ మమ మి matmaan | 


~ 


~ 


న RS ననన. i ARE ల. 
వ న AANA AAAS ASA 
MCA 


NAWAB SADAT ALI KHAN 
(1822-1874) 


Source : Picture based on the Special Indian Postal Cover Published by Indore GPO on 23-02-2008. 


చరితార్జులు - 2 90 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 


noalee) notes es alan) (1822-1874) 


మాతృభూమిని క్రమంగా ఆక్రమించుకుంటూ ముందుకు చొచ్చుక వస్తున్న ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలకుల పరాజయం 
లక్ష్యంగా ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామ యోధులు నవాబ్‌ సాదత్‌ అలీ ఖాన్‌ పోరాడారు. ఆయన రాజస్థాన్‌కు చెందిన 
ఆల్వార్‌లోని యుద్ధవీరుల కుటుంబంలో 1822 ఫిబ్రవరి 22న జన్మించారు. ఆయన పూర్వీకులు ప్రస్తుత మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని 
ఇండోర్‌ కు చెందిన హోల్‌కర్స్‌ రాజవంశీకుల సైన్యంలో వీరయోధులుగా పేర్గాంచారు. యుద్ధ విద్యలందు ఆరితేరిన సాదత్‌ ఖాన్‌ 
కూడా తమ పూర్వీకుల్లా హోలకార్స్‌ రాజుల సైన్యంలో అశ్విక దళం బాధ్యతలు చేపట్టారు. స్వదేశీయుల మీద ఆంగ్రేయల పెత్తనాన్ని సహించలేకున్న 
PSE ఖాన్‌ ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం మీరట్‌ నుండి స్వదేశీ సైనిక యోధులు పూరించిన ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామ శంఖారావంతో ఉత్తేజితులయ్యారు. 
మహారాజా తూకోజిరావు హోల్‌కర్‌ అభిష్టానికి వ్యతిరేకంగా తన సహచరులు భగీరత్‌ సిలావత్‌, వంషగోపాల్‌, హరిసింగ్‌, దుర్గాప్రసాద్‌, వసీం ముహమ్మద్‌, 
దేవిసింగ్‌ ల సమైక్య సైన్యంతో 1857 జూలై ఒకటిన ఆంగ్లేయుల రెసిడెన్సీ మీద విరుచుకపడ్డారు. ఆ యోధుల విజృంభణను ఊహించని ఆంగ్లేయాధికారులు 
పలాయనం చిత్తగించారు. ఆ తరువాత మహారాజు అనుమతితో తమ బలగాలను SEW ఢిల్లీలో బహదూర్‌ షా జఫర్‌ నాయకత్వంలో సాగుతున్న 
పోరాటానికి బలం చేకూర్చడానికి బయలుదేరారు. ఆ మార్గమధ్యంలో సాదత్‌ ఖాన్‌ సోదరుడు సర్దార్‌ ఖాన్‌ కూడా తన బలగాలతో వచ్చిచేరారు. స్వదేశీ 
సైనిక యోధులు ఆగ్రా చేరుకునే సరికి ఢిల్లీ ఎర్రకోట ఆంగ్లేయుల వశమైన దుర్వార్త అందింది. ఆ కారణంగా నవాబ్‌ సాదత్‌ ఖాన్‌ బృందం తిరిగి 
ఇండోర్‌కు ఆఘమేఘాల మీద చేరుకుంది. ఈలోగా ఆంగ్లేయాధికారులు భారీ సైన్యంతో ఇండోర్‌ చేరుకోగా ఇరు పక్షాల మధ్య యుద్ధం సాగింది. స్వదేశీ 
సైనిక యోధులు ఎంతగా సాహసించి పోరాడినా ఫలితం దక్కలేదు. సహచరుల సలహామేరకు యుద్దక్షేత్రం నుండి సాదత్‌ ఖాన్‌ తప్పుకున్నారు. 
ఆయనను పట్టి తెచ్చినవారికి ఈస్ట్‌ ఇండియా కంపెనీ ప్రభుత్వం ఐదు వేల రూపాయల నజరానా ప్రకటించింది. నవాబ్‌ సాదత్‌ ఖాన్‌ పలు ప్రాంతాలు 
పర్యటిస్తూ ఆంగ్లేయులకు పట్టుబడకుండా 17 ఏండ్లపాటు ఆంగ్లేయులను ముప్పుతిప్పలు పెట్టారు. చివరకు 1874 జనవరిలో రాజస్థాన్‌ లోని బన్సవారా 
అడవుల్లో ఆంగ్ల సైన్యాలు ఆయనను నిర్భంధించాయి. అనంతరం ఆంగ్లేయాధికారులు విచారణ జరిపి 1874 సెప్టంబర్‌ ఏడున ఉరిశిక్ష విధిస్తూ తీర్చు 
ప్రకటించారు. నవాబుకు ఉరిశిక్ష విధించడానికి ఇండోర్‌లో ప్రజాసమూహం సమక్షంలో ఏర్పాట్లు జరిగాయి. 1874 అక్టోబర్‌ ఒకటిన ఉరిశిక్ష వేదిక 
ప్రాంతానికి విచ్చేసి రోదిస్తున్న జనసమూహాలకు నవ్వుతూ అభివాదం చేస్తూ, ప్రజల నుండి జోహార్లు అందుకుంటూ చెట్టుకు ఏర్పాటు చేసిన ఉరిని 
స్వయంగా ధరించి నవాబ్‌ సాదత్‌ అలీ ఖాన్‌ అమరులయ్యారు. * 


NAWAB SADAT ALI KHAN (1822-1874) 


Nawab Sadat Ali Khan, who took part in the First War of Indian Independence with the aim 
of defeating East India Company which was gradually occupying his motherland and was advancing 
forward, was born on 22 February, 1822 in a family of warriors belonging to Alwar in Rajasthan. His 
ancestors were renowned warriors in the army of Holkar dynasty in Indore, Madhya Pradesh. Being 
a skillful warrior adept in martial arts, Sadat Khan, like his ancestors, joined the army of Holkars and 
became the chief of the cavalry. As Sadat Khan was resentful of the Britishers’ hegemony on his countrymen, he was 
readily inspired by the bugle from Meerut, Uttar Pradesh sounded by the warriors of the First War of Indian Independence. 
So he attacked the British Residency along with the united army of his comrades Bhagirath Silawath, Vamsha Gopal, 
Hari Singh, Durga Prasad, Wasim Mohammed and Devi Singh without waiting for the permission of the king Thukoji 
Rao Holkar. Unable to withstand the unexpected assault, the British officers fled the scene. Then he took the permission 
of the king and started leading the forces to Delhi to reinforce the army of the Mughal emperor Bahadur Shah Jafar who 
was fighting the British forces there. Sardar Khan, brother of Sadat Khan also joined him with his force on the way. 
But at Agra they heard the bad news that Delhi was captured by the British forces. So, Sadat Khan along with all the 
forces rushed to Indore where they had to confront the British forces who had already been there. A fierce battle 
ensued. The native forces fought valiantly but could not gain upper hand over the mighty British forces. As the situation 
turned adverse, Sadat Khan left the battle field on the advice of his comrades. East India Company declared a reward 
of five thousand rupees on Sadat Khan’s head but he managed to change places frequently and remained without being 
caught for 17 years. At last he was caught by the British officers in January, 1874 in Banswara forests of Rajasthan. A 
trial was conducted and the judgment was pronounced on 7 September, 1874 sentencing him to death by public 
hanging. Arrangements were made to hang Sadat Ali Khan from a tree in a public place in Indore on 1 October1874. 
On that day Nawab Sadat Ali Khan greeted the wailing public gathered there with a smile and he himself tied the noose 
around his neck and became a martyr. @ 


చరితార్జులు - 2 91 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


7 


Roa ee D ee et DD DD 


9 


X 
at 


Tr 
గ 
ie 
a 


=> i 
| NTP IV OP) IFS OPS FS OS FD OFS OPS IPT PS IPS OPS OPS PD PD OPS PD EF) ES OFS OD OD OPS OS OPS OFS OF) OFS CE i 


\ 


DS AS ATS AS GISGIS OIS EIS I S E S EI S hua 


MILLIS 4 


=< 
> 
> 
< 
> 
=< 
> 
š 
sQ 
AM 
x 
>= గ 
~< 
> 
=< 
P 
=< 
శ్రా 
<< 
N 
4 
వ 
= 
= 
> 
= 
> 
> 
> 
> 
> 
= 
~ 
ఖై 
4 


; ఉంటం టి: అ: అ 1 91919191 919) 1919) 9౪93 919) 1౪) (9 (9) 1౪) (419) (9) (9 (9) (4 (+(౪ 


ISPV OPS EA PRP PES AAPL PLL PD LAL ELAS EL EEL ELEL ELTA PLPA LPL CPLA A GTS | 


my A 


Teka. 3 yr tact 


PALL AAAS A ALT EAE ET AEA EAE AS VE EAE EAL AE AE AE ASE RE AE EFAS AS: 
గ ™ J ఇ లీ లా. -< -< L ANS d < > ఖా -< d ఆ తాం < - భా ™ ఇ Ç -< -< ఖా + ఆ © Ñ \ 


SHAHZADA FEROZ SHAH 
(1832-1877) 


Source: Jamg-e-Aazadi ke Sarkhel (Urdu), Dr Mohd. Shahid Siddiqi, Alighar, UP, 2013 


చరితార్జులు - 2 92 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 
THE IMMORTALS - 2 


snena ఫెరోజ్‌ షా (1832-1877) 

మాతృభూమిని ఆంగ్రేయల ఆధిపత్యం నుండి విముక్తం చేయడం కోసం సాగిన సుదీర్హ స్వాతంత్ర్య పోరాటంలో కంఠంలో 
ఊపిరి ఉన్నంతవరకు ఆంగ్లేయులతో రాజీలేని పోరాటం సాగించిన మొఘల్‌ షహజాదా HSS షా 1832లో ఢిల్లీలో 
జన్మించారు. ఆయన తండ్రి మొఘల్‌ పాదుషా షా ఆలం మనుమడు Drow నిజాం sa. 1855 మేలో మక్కాకు వెళ్ళి 1857 
మేలో స్వదేశం వచ్చేసరికి ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామ నినాదం నలుమూలలా ప్రతిధ్వనిస్తోంది. ఆ శంఖారావంతో ఉత్తేజం 
పొంది 1857 జూన్‌లో గ్వాలియర్‌ సంస్థానం లోని మాండిసోర్‌ను కేంద్రంగా చేసుకుని ఆంగ్లేయుల మిద పోరుకు ఆయన సిద్ధమయ్యారు. బ్రిటీషర్ల 
అనుకూలుడైన గ్వాలియర్‌ సంస్థానాధీశుడు ప్రభుభక్తిని చాటుకునేందుకు మాండిసొర్‌ వదలి వెళ్ళాల్సిందిగా ఫెరోజ్‌ షాను ఆదేశించాడు. ఆ హెచ్చరికలను 
ఖాతరు చేయని ఫెరోజ్‌ షా నగరం బయట మకాం చేశారు. ఆయన ప్రయత్నాల ప్రభావంతో మాతృభూమి కోసం ప్రాణాలు త్యాగం చేసేందుకు 
(ప్రజలు, యువకులు, స్వదేశీ సైనికులు మొత్తం మోద 18 వేల మంది సిద్ధమయ్యారు. ఆ స్వదేశీ యోధులతో రణ నినాదం చేసిన ఫెరోజ్‌ షా 1857 
ఆగస్టు 26న మాండిసోర్‌ను ఆంగ్లేయుల నుండి స్వాధీనం చేసుకున్నారు. ఆ తరువాత రెండు సంవత్సరాల పాటు అవిచ్చిన్నంగా పోరుబాటన సాగిన 
ఆయన రానొడ్‌, దానసా, షికాం, ఇంత్రాఘర్‌ ప్రాంతాలలో కంపెనీ అధికారులను మట్టి కరిపించారు. ఈ సందర్భంగా అవధ్‌ అధినేత్రి బేగం హజ్‌రత్‌ 
మహల్‌, కాన్పూరు నాయకులు నానా సాహెబ్‌లకు ఆయన క్రియాశీలక తోడ్పాటు అందించారు. ఆ ఐక్య సైన్యాలు తొలి దశలో ఈస్ట్‌ ఇండియా కంపెనీ 
సైన్యాల మోద పలు విజయాలను సాధించాయి. అక్కడి నుండి ఢిల్లీ వెళ్లి అక్కడ ఆంగ్ల సైన్యాలతో జరుగుతున్న పోరాటంలో పాల్గొనాలనుకున్నాయి. 
ఈలోగా ఢిల్లీ తిరిగి ఆంగ్లేయుల స్వాధీనమైనదన్న విషాదవార్త అందడంతో ఫిరోజ్‌ షా హతాశులయ్యారు. 1859 జనవరి 14న జైపూర్‌ సమీపాన 
చీమలదండులా కదలి వచ్చిన ఆంగ్లేయ సైనిక బలగాలతో పోరాడిన ఫెరోజ్‌ షా ప్రతికూల పరిస్థితులో సిరోంజ్‌ అడవుల్లో తలదాచుకున్నారు. ఆయనను 
లొంగదీసుకునేందుకు ఆంగ్లేయాధికారులు చేసిన ప్రయత్నాలు వమ్ముకాగా ఆంగ్లేయ గూఢచారుల కన్నుగప్పి తొలుత ఆఫ్టనిస్తాన్‌ చేరారు. 1860 నాటికి 
కాందహార్‌, 1862లో టెహరాన్‌ వెళ్ళి అటు నుండి పలు oá మజిలీల తరువాత 1875లో HSS షా మక్కా చేరుకున్నారు. మక్కా నుండి సైనిక 
బలగాల సమీకరణకు ప్రయత్నిస్తూ పలు ఇక్కట్లను ఎదుర్కొన్న షెహజాదా HSS షా 1877 డిసెంబరు 8న అంతిమశ్వాస విడిచారు. * 


SHAHZADA FEROZ SHAH (1832-1877) 


Shahzada Feroz Shah, the Moghul Prince, who fought valiantly till his last breath in 
Q _\ | the prolonged struggle to liberate the mother land from the clutches of British rule, was 
Ne born in 1832 in Delhi. His father was Mirza Nizam Bhakt, the grandson of Moghul emperor 
WA\. A, | Shaw Alam. He went to Makkah in 1855. When he returned to Hindustan in 1857, the 
slogan of First War of Indian Independence was reverberating everywhere. Inspired by 
the ideas of independence, he reached Mandisore in Gwalior Princely state and started preparations for 
war against British. The pro British King of Gwalior exhibited his loyalty to British rulers by ordering 
Feroz Shah to leave Mandisore at once. Feroz Shah defied the orders and stayed outside the city. Inspired 
by the steadfastness of Feroz Shah, about 18,000 people — young men and swadeshi soldiers came forward 
to lay down their lives for the sake fo their mother land. With the swadeshi soldiers Feroz Shah waged a 
war against the British and took possession of Mandisore from them. He fought valiantly for two years 
and brought the East India Company officers to their knees in Ranode, Danasa, Shikam, Inthraghar areas. 
In those days Feroz Shah extended active support to Oudh Leader Begum Hazrath Mahal and Kanpur 
Leader Nana Saheb. The united armies, after winning several victories over company armies, wanted to go 
to Delhi and take part in the war against British forces going on there. Meanwhile the news that Delhi fell 
into the hands of British shocked him. Feroz Shah fought the British forces which came like a swarm of 
ants near Jaipur on 14 January, 1859. But as the situation turned adverse, he retreated into Sironj forests. 
All the attempts of British officers to catch him failed as he gave them a slip and reached Afghanistan. 
Later in 1860 he was in Kandhahar. After that in 1862 he was in Teharan and after several halts finally in 
1875 he reached Makkah. Even from Makkah he tried to mobilize armies, in the process of which Shahzada 
Feroz Shah faced several hardships and breathed his last on 8 December, 1877. 4 


చరితార్జులు - 2 93 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


asarana nenene 


॥ n కాం = క్‌ a k 


DED 
4 
4 
‘ 
/ 
J 
| 
A 
/ 
y 
y 
/ 
/ 
గ 
f 
/ 
/ 
i 
/ 
j 
/ 
॥ 
/ 
/ 
/ 
/ 
॥ 
4 


1.౪) (౪) (ఇ) (9) 


EE స enn NN NY 


{NSE 


SE SENSEN 


SHAQ WAAAY | GAGE. WAEGEAAYANESANS GE WE NE EE NEN 


N 


= 
: ~ 
2 
nar 
~< 
2 
~ 
2 
~ 
~ 
T 
= 
> 
or 
= 
ఖర! 
>= 
~ 
= 
~ 
> 
చ్‌ 
= 
~ 
= 
~ 
şs 
~ 
< 
~ 
~ 
= 
> 
+ 
= 
ps 
s 
> 
o 
= 
ల 
$ 
- 
S 
- 
a 
= 
s 
= 
a 
- 
> 
a 
> 


అకలి కతి లి కతి కటిం కతి వతం తంతి తంతు OAT OTOL AAS ఉంతం తుం తంతి BY BY తంతి? DY DT DADDAN NTN 


ea Ya ad TY aa a a > 
AAAA AAOC 


MAULANA MUHAMMAD JAFAR THANESARI 
(1838-1905) 


Source: Tareekh e Ajeeb, Muhammad Jafar Thanesari, Port Blair (01-04-1879), Andaman, British India. 


94 


చరితార్జులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


alderan anana, 5 జాఫర్‌ gozan (1838-1905) 


భారత వాయువ్య సరిహద్దు ప్రాంతాల నుండి ఆంగ్లేయ పాలకుల మీద సాగిన సాహస పోరాటాలకు అంగబలం -అర్ధబలం- 
ఆయుధబలం అందించిన మౌలానా ముహమ్మద్‌ జాఫర్‌ థానేసరి పంజాబ్‌ రాష్ట్రంలోని థానేశ్వర్‌లో 1838లో జన్మించారు. 
ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామంతో ప్రభావితుడైన జాఫర్‌కు ఆంగ్లేయ ప్రభుత్వంతో పోరాడుతున్న SÀ యోధులతో సంబంధాలు 
ఏర్పరుచుకున్నారు. భారత వాయవ్య సరిహద్దు ప్రాంతాలను కేంద్రంగా చేసుకుని వహాబీలు సాగిస్తున్న పోరాటాలకు అండదండలు 
అందిస్తున్న ఆయనను ‘Peer-e-Khalifa అని అనుయాయులు గౌరవంగా పిలుచుకున్నారు. మౌలానా జాఫర్‌ థానేసరి తన 12 మంది శిష్యబృందంతో 
అంబాలా కేంద్రంగా ఆంగ్లప్రభుత్వ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని ఆంగ్లేయాధికారి WW Hunter స్పష్టంగా తన నివేదికలో పేర్కొనడంతో 
ఆగ్రహించిన ఆంగ్ల ప్రభుత్వం ఆయనను పట్టితెచ్చిన వారికి పదివేల రూపాయల నజరానా ప్రకటించింది. ప్రమాదాన్ని పసిగట్టి మౌలానా ధానేసరి 
1863 డిజెంబర్‌ 12న ఇంటి నుండి రహస్యంగా తప్పించుకున్నారు. ఆయనను వెంటాడిన ఆంగ్లేయాధికారులు 1863 చివరిలో అలీఘర్‌లో ఆరెస్టుచేసి 
సంకెళ్ళు బిగించి ఆయనను ఢిల్లీ తరలించారు. సత్వరమే విచారణ చేపట్టిన ఆంగ్ల న్యాయస్థానం 1864 మే మూడున ఆయనకు ఉరిశిక్ష విధించింది. ఆ 
తీర్పును ఉన్నత న్యాయస్థానం ద్వీపాంతరవాస శిక్షగా మార్చింది. 1865 డిసెంబర్‌ 8న బొంబాయి నుండి అండమాన్‌ దీవులకు ఆయనను తరలించగా 
1866 జనవరి 11న అండమాన్‌లోని పోర్టు బ్లెయిర్‌ చేరారు. మౌలానా జాఫర్‌ WANS sip, I8, అరబిక్‌ భాషల్లో నిష్ణాతులు కావడం, న్యాయశాస్త 
పరిచయం కూడా ఉండటంతో ఆయనకు పోర్టు బ్లయర్‌లో ఆంగ్లప్రభుత్వం ఉద్యోగం కల్పించింది. ఆంగ్లం కూడా నేర్చుకున్న ఆయన అప్పటి నుండి 
ఒకవైపున ఆంగ్లేయాధికారులకు ఆనువాదకునిగా మరొకవైపు ఆండమాన్‌ దీవులకు పంపబడిన స్వాతంత్ర్య సమరయోధులకు తలలో నాలుకగా అయ్యారు. 
ఆంగ్ల ప్రభుత్వాధికారుల పరంగా ఆయన మీద ప్రత్యేక ఆంక్షలు ఏమీ లేకపోవడంతో 27 ఏండ్ల వయస్ముడైన మౌలానా ధానేసరి అండమాన్‌ దీవులకు 
వచ్చే పోరాట యోధులకు సహాయసహకారాలు అందించారు. ఆండమాన్‌ దీవుల్లో ఆయన కాళ్ళీరీ యువతిని వివాహం చేసుకున్నారు. 1879 DoS 
ఒకటిన అండమాన్‌ ప్రాంతంలో ప్రజల, అక్కడికి చేరుకున్న ఇతరుల పరిస్థితుల మీద 'తారీఖ్‌ ఎ అజీబ్‌ (Tareekh e Ajeeb) అను గ్రంథాన్ని పూర్తిచేయగా 
అది 1880లో ప్రచురితమయ్యింది. ఈ గ్రంథంలో అండమాన్‌లో ఉన్న తెలుగు ప్రజలు వారి భాష తదితర అంశాల మీద TELOOGOO అను 
అధ్యాయంలో ఆయన ప్రస్తావించారు. అండమాన్‌ జైలు నుండి 1888లో విముక్తి పొంది స్వస్థలం చేరుకుని చివరివరకు రచనావ్యాసంగంలో మునిగిపోయిన 
మౌల్వీ ముహమ్మద్‌ జాఫర్‌ థానేసరి 1905లో కన్నుమూశారు. ఈ 


MAULANA MUHAMMAD JAFAR THANESARI (1838-1905) 


Maulana Muhammad Jafar Thanesari, who provided manpower, money and weapons for 
the courageous battles fought against the British from the North-West frontier regions by Wahabi 
warriors, was born in 1838 in Thaneswar in Punjab State. Jafar was inspired by the First War of 
Indian Indepedence and developed relations with Wahabi warriors who were fighting against the 
British government from the North-West Frontier Region and extended his support to them in all possible ways.. His 
followers respectfully called him ‘Peer-e-Khalifa’. When British Officer W. W.Hunter mentioned in his report that 
Muhammad Jafar Thaneswari was perpetrating anti-British activities alongwith his 12 disciples with Ambala as his base, 
the British government announced a reward of ten thousand rupees on his head. Sensing the impending danger to his 
life Maulana Thanesari left his house stealthily on 12 December, 1863 but British officers chased and arrested him in 
Aigarh and shifted him in shackles to Delhi. The British court tried him immediately and sentenced him to death on 3rd 
May, 1864. A higher court converted the death sentence into a jail term in exile and he was shifted from Bombay to 
Andamans on 8 December 1865. He reached Port Blair on 11 January, 1866. As Maulana Jafar Thanesari was well- 
versed in Urdu, Parsi and Arabic langurages and had some knowledge in Law, the British government provided an 
employment for him. As he learnt English also, he started extending his services as a translator between the freedom 
fighters who were sent to Andamans as prisoners and the British officers and this made him move very close to British 
officers. As a result he was relatively free without any restrictions. So he used to extend his help and cooperation to the 
freedom fighters sent to Andamans as prisoners. Then he was 27 years old and married a Kashmiri young woman in 
Andamans. He completed writing a book titled “Tareekh e Ajeeb’on Ist April, 1879 on the people of Andmans and the 
conditions of other people who reached there. The book was published in 1880 and he mentioned the language of 
Telugu people in Andamans and other things related to them in a chapter ‘TELOOGOO?’ in the book. At last when 
Muhammed Jafar Thanesari was released from Andaman Jail in 1888, he reached his native place. After spending rest 
of his life in writing, Maulana Muhammad Jafar Thanesari passed away in 1905. 


చరితార్జులు - 2 95 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


Pirie ie ee ies LRA 04) ఆత్త! ర్త seh TK AD soe ze x) 412 S'S )5'8 ల 


& 
S 


> 
= 
—_ 
= 
a 
> 
<< 
> 
a 
> 
= 
> 
> 
= 
> 
- 
> 
> 
> 
> 
~ 
= 
= 
~ 
= 
> 
= 
= 
> 
af 
~ 
~ 
= 
= 
= 
x 
= 
= 
వ 
= 
= 
s 
= 
BS 
= 
& 
= 
> 


ఫ్రై 


a Badd ననన 
————$ నానా 


మమ నము మమ మమ మమ. మమ 


మన మ్మ మమ మము. 


ఖనన య నటుని. NEN] J $ 


“LABS 
— 


it 


elas తం ఉం తిం తుం as ఉత తు BY HY Alaa తో తటి DY NY DY DY DY ALA DY HY HY IY 


St ee 


వాసవ ఎమ ఎప ఎవ ఎవ ఎవ ఎన grrr EC) న 
j ణా y f , యా జీ జీ 


DADA ABDULLAH 
(-1912) 


Source : Prof. Dr. Yogendra Yadav, Gandhi Research Foundation, Jalgaon, Maharastra, India. 


చరితార్జులు - 2 96 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


Gate espern (-1912) 


మహాత్నాగాంధీ తొలుత ప్రజాసేవ దిశగా సాగడానికి ప్రేరణ కల్పించడం మాత్రమే కాకుండా ఆయనకు అన్ని విధాల 
తోడ్పాటు అందించిన దాదా అబ్బుల్లా ప్రస్తుత గుజరాత్‌ రాష్ట్రం పోర్‌బందర్‌ నివాసి. సంపన్న వాణిజ్యవేత్తల కుటుంబం నుండి 
వచ్చిన దాదా అబ్బుల్లా దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో “దాదా అబ్బుల్లా అండ్‌ కంపెనీ” పేరిట వ్యాపార సంస్థను ప్రారంభించి బాగా 
గడించారు. ఆ వ్యాపార సంబంధంగా ఏర్పడిన వివాదాల పరిష్కారం కోసం దక్షిణాఫ్రికా న్యాయస్థానాలలో స్థానిక న్యాయవాదులకు 
సహకరించేందుకు గుజరాతి బాష తెలిసిన న్యాయవాది ఆయనకు అవసరమయ్యింది. పోర్‌బందర్‌లో ఉంటున్న దాదా అబ్బుల్లా భాగస్తులు సేఠ్‌ 
అబ్బుల్‌ కరీం హాజి ఆదం అప్పుడే బారిష్టర్‌గా లండన్‌ నుండి ఇండియా వచ్చి న్యాయవాద వృత్తిని చేపట్టిన మోహన్‌దాస్‌ కరం చంద్‌ గాంధీని 
ఎంపిక చేసి 1893 లో దక్షిణాప్రికా పంపారు. “దాదా అబ్బుల్లా అండ్‌ కంపెనీ” న్యాయవాదిగా దక్షిణాఫ్రికా చేరుకున్న గాంధీజీకి అక్కడ భారతీయులు 
ఎదుర్కొంటున్న వివక్షత, ఇబ్బందులు గమనించడమే కాకుండా స్వయంగా కూడా అనుభవించారు. ఆ వివక్షతకు వ్యతిరేకంగా పోరాటం సాగించేందుకు 
భారతీయుల తొలి సమావేశం 1894లో దాదా అబ్బుల్లా కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో అబ్బులా అధ్యక్షులుగా, గాందీ కార్యదర్శిగా 
'నాటాల్‌ ఇండియన్‌ కాంగ్రెస్‌” సంస్థ ఏర్పడింది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ నాకు “ప్రజాసేవ చేయాలన్న తలంపు అక్కడే కలిగింది. అందుకు అక్కడే 
శక్తి చేకూరింది” అని గాంధీజీ తన ఆత్మకథలో వెల్లడించారు. కొంతకాలం తరువాత గాంధీజీ భారతదేశానికి వచ్చి మళ్ళీ దక్షణాఫ్రికాకు ప్రయాణం 
కాగా దాదా అబ్బుల్లా ఆయన ప్రయాణాలకు ఖర్చు భారాన్ని భరించడమే కాకుండా దక్షిణాఫ్రికాలో గాంధీజీ నివాసానికి అవసరమగు అన్ని ఏర్పాట్లు 
చేశారు. మహాత్మాగాంధీకి ఎటువంటి అమర్యాద జరగకుండా, భారతీయుల స్వేచ్చా-స్వాతంత్ర్యాల కోసం, సమానత్వం కోసం దాదా అబ్బుల్లా 
పోరాడారు. గాంధీ దక్షిణాఫ్రికాలో ఆశ్రమం స్థాపించి ఆ ఆశ్రమం ద్వారా శాంతియుత పద్దతులలో పోరాటాలు ప్రారంభించగా, ఆయా కార్యక్రమాలకు 
దాదా అబ్బుల్లా పూర్తి మద్దతు లభించింది. మహాత్ముడు 21 ఏండ్లపాటు దక్షణాఫ్రికాలో ఉన్న సమయంలో సాగిన సత్యాగ్రహోద్యమానికి దక్షణాఫ్రికాలోని 
భారతీయ ముస్లిం ప్రముఖులు హజీ ఈసా సమద్‌, అబ్బుల్‌ గని, మహ్మద్‌ ఖాసిం, కమరుద్దీన్‌, ఆదంజీ మియా ఖాన్‌, దావూద్‌ సేత్‌ లాంటి వ్యక్తుల 
ఇతోధిక సహకారం లభించింది. తొలిసారిగా గాంధీజీ సత్యాగ్రహోద్యమానికి శ్రీకారం చుట్టగా, దాదా అబ్బుల్లా ఆయనకు తొలి మద్దతుదారునిగా 
నిలిచి అన్ని విధాల తోడ్పాటు అందించారు. అన్ని సందర్భాలలో గాంధీజీ వెంట సాగటం వలన దాదా అబ్బుల్లా ఆయనకు తండ్రిలా తోడ్చడ్డారు” 
అని చరిత్రకారుల వ్యాఖ్యానాలకు పాత్రుడైన దాదా అబ్దుల్లా చివరివరకు ఆంగ్లేయుల వర్ణవివక్షతకు వ్యతిరేకంగా, భారతీయుల గౌరవమర్యాదల 
పరిరక్షణకు గాంధేయ మార్గాన సాగుతూ 1912లో కన్నుమూసారు. + 


DADA ABDULLAH (-1912) 


Dada Abdullah, who gave to Gandhiji the initial impulse to proceed towards public service 
and extended his support to him in all possible ways, was a resident of Porbandar in Gujarat State. 
Hailing from a family of wealthy business men, he started a business firm called ‘Dada Abdullah and 
Company’ in Durban, South Africa and made a fortune out of it. He needed a lawyer who knows 
Guajarati to assist his local lawyers in the law suits regarding his business firm in South Africa. Dada Abdullah’s 
business partner, Seth Abdul Karim Haji Adam who lived in Porbandar selected Mohandas Karamchand Gandhi, who 
returned to India from England recently as Barrister and started practising law, and sent him to South Africa in 1893. 
Gandhiji went to South Africa as a lawyer of ‘Dada Abdullah and Company’. Gandhiji saw how Indians were discriminated 
against in South A frica and he himself experienced it. The first meeting of Indians to fight against discrimination was held 
in Dada Abdullah’s office in 1894. It was in this meeting that ‘Natal Indian Congress’ was formed with Dada Abdullah 
as president and MK Gandhi as Secretary. Mentioning this in his autobiography, Gandhiji wrote, “It was here that I had 
opportunities of learning public work and acquired some measure of my capacity for it’. When Gandhiji came to India 
after some time and soon returned to South Africa, Dada Abdullah bore all the expenses for those journeys and made 
all arrangements for him to live in South Africa. Dada Abdullah fought for freedom and equal rights to Indians in South 
Africa. When Gandhiji established an ‘Ashram’ in South Africa and started fighting for equal rights for Indians through 
peaceful methods, Dada Abdullah extended his complete support to those programmes. During the 21 years of Gandhiji’s 
stay in South Africa he got complete co-operation from several persons namely Haji Esa Samad, Abdul Gani, Mohammed 
Khasim, Kamaruddin, Admji Mia Khan and Dawood Seth for the struggle he led there. Dada Abdullah was the first 
supporter when Gandhiji started Sathyagraha Movement in South Africa. He was so much with Gandhi on all occasions 
that historians remarked that he was like a father to Gandhiji. Dada Abdullah fought against apartheid and for protecting 
the honour and dignity of Indians in a Gandhian way till the last moment and passed away in 1912. 


చరితార్జులు - 2 97 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


” 
$ 
+ 
థ్‌ 


ఏతం తండ తం ఈం తరం తుం ము రత 5 మరం తం OO MO SSSI STITT (త 


ie 


Yè 


= rt aa at i ee ౬. MaA సం చరత hs etl lets Bharath a a tee sinta 
SS వా నా o -nR saaa 


> 


NSO NSN టాటా NTE NTO NEN 


S 
స్‌? 
> 
iww 
> 
= 
> 
= 
> 
= 
> 
> 
> 
= 
> 
= 
s 
= 
> 
= 
> 
7 
> 
= 
> 
= 
= 
= 
~ 
= 
= 
= 
> 
= 
> 
= 
= 
+ 
5 
= 
* 
3 
ళ్‌ 
> 


Sa NSN 


ANAT NNN NR 


NANA EEN 


` 


aA VAN 


araia aaa anaa ATAA DY HV HY OT DY HHT HY HY NTN DY DY DT DY DY DY YT 


పూసా ఎమ ఎ ప ఎవ ఎవ ఎ ఎన Arey DY DY RV AV OV OV OF OV ఇ GORE OSE OE OE OEE OE 
) j ఆ ; 7 ఈ “శన టనే సే పరీ నట. క్‌ G J గ య న 


RAHMATH ALI WAZIDKE 
(1885-1915) 


Source : http:/www.ghadarmemorial.net/gallery_005.htm 


చరితార్లులు - 2 
= 98 


సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 
THE IMMORTALS - 2 


రహ్మాత్‌ అల్‌ వాజద్‌క (1885-1915) 

భారత స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో భాగంగా ఆంగ్ల అధికారుల్లో కంగారు పుట్టించిన గదర్‌ ఉద్యమ యోధులలో 
రహ్మత్‌ అలీ వాజిద్‌కే ఒకరు. 1885లో పంజాబ్‌ రాష్ట్రం వాజిద్‌కే గ్రామంలో ఆయన జన్మించారు. ఆయన తండ్రి ముల్లా af 
i | ఖురేషి చేనేత ప్రధాన వృత్తిగా గల కుటుంబానికి చెందిన రహ్మత్‌ అలీ ఉద్యోగం నిమిత్తం తొలుత మలయా వెళ్ళి అటు నుండి 
| మనీలాకు వెళ్ళారు. అక్కడ ఆయనకు మనీలా గదర్‌ ఉద్యమంతో మంచి పరిచయం ఏర్పడింది. మాతృభూమిని అంగ్ల వలసపాలకుల 
నుండి విముక్తం చేయడానికి సాయుధ పోరాటాన్ని ఎంచుకున్న ప్రవాస భారతీయులతో అమెరికాలో 1913లో ఏర్పడిన “గదర్‌ పార్టీ ప పట్ల రహ్మత్‌ అలీ 
ఆకర్షితులయ్యారు. 1914లో మొదటి ప్రపంచ యుద్దం ఆరంభం కాగానే అంతర్జాతీయంగా బ్రిటన్‌కు ఏర్పడిన ప్రతికూల వాతావరణాన్ని ఉపయోగించుకుని, 
ప్రజలను, భారతీయ సైనికులను ఏకం చేసి ఇంటా బయటా ఆంగ్ల పాలకుల మీద తిరుగుబాటు సాగించాలని గదర్‌ పార్టీ నిర్ణయించింది. మాతృభూమి 
వదలి వలస పాలకులు పారిపోయేలా చేయాలన్న సంకల్పంతో “గదర్‌ వీరులు సాయుధులై ముందుకు సాగారు. ఆ నిర్ణయం మేరకు పలు దేశాలలోని 
గదర్‌ వీరులందర్ని స్వదేశం చేరుకోవాల్సిందిగా గదర్‌ arg పిలుపు ఇచ్చింది. ఆ పిలుపు మేరకు రహ్మత్‌ అలీ కూడా మనీలా నుండి ఇండియా తిరిగి 
వచ్చారు. అలా ఇండియాకు వచ్చిన గదర్‌ యోధుల దళం పంజాబ్‌ రాష్ట్రం ఫిరోజ్‌పూరు కంటోన్మెంట్‌ చేరుకుంది. గదర్‌ పార్టీ నిర్ణయాల మేరకు 
సైనికులలో, ప్రజలలో తిరుగుబాటు భావాలను ప్రచారం చేస్తూ గదర్‌ భావాల వ్యాప్తికి ప్రసంగాలు చేస్తూ, తగిన సాహిత్య పంపిణి తదితర కార్మక్రమాలను 
ముమ్మరం చేశారు. ఈ క్రమంలో వివిధ ప్రాంతాలను పర్యటిస్తున్న రహ్మత్‌ అలీ ఫిరోజ్‌పూర్‌ కంటోన్మెంట్‌ నుండి మోగా ప్రాంతానికి వెళ్ళే ప్రయత్నంలో 
ఉండగా వారు వెళ్ళవలసిన రైలు తప్పిపోయింది. ఆ కారణంగా మోగా వెళ్ళేందుకు రహ్మత్‌ అలీ మార్గదర్శకత్వంలో గదర్‌ దళం జట్కా బండ్లను 
మాట్లాడుకుని 1914 నవంబర్‌ 17న బయలుదేరింది. ఆ జట్మాబండ్లు మిసిరివాలా గ్రామం చేరుతుండగా బ్రిటిష్‌ ప్రభుత్వ పోలీసుల దళం అడ్డుకుంది. 
ఈ సందర్భంగా జరిగిన ఘర్షణ, కాల్పులలో ఇరువురు గదర్‌ యోధులు, ఇరువురు పోలీసు అధికారులు మృతిచెందారు. ఆ ప్రాంతం నుండి తప్పించుకునే 
ప్రయత్నం విఫలం కావడంతో గదర్‌ దళం సభ్యులు అరెస్టు అయ్యారు. అనంతరం రహ్మత్‌ అలీ మరియు ఇతరుల మీద పలు నేరారోపణలను నమోదు 
చేసి ఫిరోజ్‌పూర్‌ సెషన్స్‌ కోర్టులో “ట్రయల్‌ So. 4 ఆఫ్‌ 1915’ (Trial No. 4 of 1915, in the court of Major B.O ROE, Session Judge, Ferozepur 
Division, at Ferozepur) కేసుగా విచారణ చేసారు. ఈ కేసులో రహ్మత్‌ అలీ ఏడవ నిందితుడిగా పేర్మొనబడ్డారు. 1915 జనవరి 22న బ్రిటిష్‌ 
న్యాయస్థానం రెహమత్‌ అలీ, జీవన్‌ సింగ్‌, లాల్‌ సింగ్‌, జగత్‌ సింగ్‌ లకు ఉరిశిక్ష విధించింది. 1915 మార్చి 25న ఆ శిక్ష మాంటిగోమరి జైలులో 
అమలుకావడంతో గదర్‌ యోధులు రహ్మత్‌ అలీ వాజిద్‌కే అమరులయ్యారు. * 


RAHMATH ALI WAZIDKE (1885-1915) 


Rahmath Ali Wazidke, who was one of the activists of Gadar Party that caused fear 
among British officers during the Indian Freedom Struggle, was born in 1885 in Wazidke 
| village, Patiala State presently in Punjab. His father was Mulla Baksh Qureshi. Rahmth 
| Ali, whose family occupation was mainly hand looming, went to Malaya in search of Job. 
After spending some time there, Ali moved to Manila where he got acquainted with Gadar 
Movement. He was attracted towards Gadar Party which was formed by non-resident Indians in 1913 in 
America to emancipate their motherland India from the British colonial rule. Taking advantage of the 
adversity that Britain was facing internationally during the World War I, Gadar party resolved to unite 
Indian soldiers against British government and rebel from inside and outside India.Gadar activists took up 
arms and went ahead with the aim of driving the British rulers out of India. Gadar Party gave a call to its 
members who are residing in various countries to come to India. In response to the call, Rahmath Ali 
came to India from Manila along with some of the activists of Gadar Party. The Group reached Firozepur 
cantonment in Punjab and started spreading Gadar ideas among Indian soldiers and people through 
pamphlets, party literature and speeches. On 17 November 1914 they started to Moga but missed the 
train. They hired horse carriages and continued their journey. Suddenly their carriages were intercepted 
by British police party at Misriwala village. In the firing that ensued, two Gadar activists and two police 
officers were killed. The remaining activists including Rahmath Ali were surrounded by armed police and 
arrested as they failed to escape. Their case (Trial No. 4 of 1915, in the court of Major 3.0 ROE, Session 
Judge, Ferozepur Division, at Ferozepur) was tried in Firozepur Sessions Court.Rahmth Ali was the seventh 
accused in the case. After the trial, the British court found them guilty and delivered the judgment on 2 
February 1915 and sentenced Rahmath Ali, Jeevan Singh, Lal Singh and Jagath Singh to death by hanging. 
Gadar Hero Rahmath Ali Wazidke attained martyrdom when he was executed on 25 March, 1915 in 
Montgomery jail. + 


చరితార్జులు - 2 99 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 
THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


Perr rar ye irr ir ir ir ir wy ie eee ee ee eee ee ee eee 


a 


క EEEE 


sa I eee 
PENN నా SENSE NESE SESE NESSES SENSES నా నాలా నాలా N, | టీ 


SS 


‘si 


a, 


య... 


` 


| 
Jl 
గ్గ 
Al 
£ii 
al 
4 
Al 
Al 
A 
2 
4 
Al 
; 

A 
A 
2 
Al 
A 
4 

7 

4 

4 
3 
4 
|) 


~ ` 


OSHS OS తంతి 5 ALO తం తం aa aaa AAAA AASAD DNT 


పూ ఎప ఎమ ఎప ఎన ఎవం ఎప సాం ఎ హా ఎమ టా ఎమ ఎ OT QE OE OOF PVE OE OE OE OE OE OE OE OEE à 
4 i J 4 అ PR FR AR FR JRA JR JR FR |. = LAE, PA APR. FIR FIR FR FR FR FR JR DPR DRS DY D7” 


GADARI ABDULLAH 
(-1915) 


Source: http://www.ghadarmemorial.net/gallery_005.htm 
చరితార్లులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 
2 100 షు = 


THE IMMORTALS - 2 


[దిల్‌ అబ్లుల్లాహవా (- 1915) 


బ్రిటిష్‌ వలసపాలకుల కబంధహస్తాలలో నలిగిపోతున్న మాతృభూమి విముక్తికి సాయుధపోరాటం మినహా మరో 
మార్గంలేదని నమ్మిన గదర్‌ పార్టీ యోధులు గదరీ అబ్బుల్లాహ్‌ ప్రస్తుత పాకిస్థాన్‌లోని పంజాబ్‌ రాష్ట్రం గుజ్రన్‌వాలా జిల్లా, 
ముద్రికా పోలీసు పరగణాలోని Hard గ్రామనివాసి. ఆయన తండ్రి అల్లాహ్‌ దీన్‌. అబ్బుల్లాహ్‌ OSH భారత సైన్యంలో 
చేరిన “23వ అశ్విక దళం” సభ్యులయ్యారు. ఆంగ్లేయుల తరిమివేతకు సాయుధ పోరాటం సాగిస్తున్న గదర్‌ వీరుల ప్రేరణతో 
మాతృభూమి విముక్తి లక్ష్యంగా ఆంగ్లేయ సైన్యాల మీద పోరాటానికి అబ్బుల్లాహ్‌ సిద్ధమయ్యారు. ఆ ప్రయత్నాలలో భాగంగా ‘235 అశ్విక దళం'లోని 
అబ్బుల్లా ఆయన సహచరులు బాంబులను తయారుచేసి, 1915 మే 13న వాటిని గమ్యస్థానానికి తరలిస్తుండగా పొరపాటున బాంబులు పేలాయి. 
ఆ సంఘటన వివరాలను తెలుసుకున్న నమ్మకద్రోహులు కొందరు ఆంగ్రేయాధికారులకు విషయం తెలపటంతో గదర్‌ యోధుల పథకం విఫలమయ్యింది. 
బ్రిటిష్‌ సైనికాధికారులు ఆఘమేఘాల మీద స్పందించి అబ్బుల్లాహ్‌ ఆయన సహచరులను నిర్బంధించారు. ఆ తరువాత సైనిక న్యాయస్థానంలో 
విచారణ జరిపారు. అబ్బుల్లాహ్‌ను మొదటి ముద్దాయిగా పేర్కొన్నారు. ఆయనకు, అయన సహచరులు పదకొండు మందికి 1915 సెప్టెంబర్‌ 
మూడున ఉరిశిక్ష విధించారు. ఉరిశిక్ష విధించబడిన 12 యోధులలో 11 మంది శిక్కు మతస్థులు కాగా అబ్బుల్లా ఒక్కరే ముస్లిం. అబ్బుల్లాహ్‌ జైలులో 
ఉండగా బ్రిటిష్‌ పోలీసు వ్యవస్థలో అధికారిగా పని చేస్తున్న ఆయన బంధువు ఒకరు వచ్చి ఆయనను కలసి వెళ్ళారు. ఆ నేపథ్యంలో అబ్బుల్లాహ్‌ 
సహచరుడు దఫేదార్‌ లక్ష్మన్‌ సింగ్‌ అబ్బుల్లాతో మాట్లాడుతూ “'మౌల్వీజీ మేము ఏలాగూ అన్నిటికి (ఉరిశిక్షకు) సిద్దపడి ఉన్నాం...మీరన్నా స్టేట్‌మెంట్‌ 
ఇచ్చి మీ ప్రాణాలను కాపాడుకోండి” అని సలహా ఇచ్చారు. ఆ సలహాకు అబ్బుల్లాహ్‌ సమాధానమిస్తూ “లక్షల సంఖ్యలో మాత్రమే ఉన్న శిక్కులలో 11 
మంది మాతృభూమి కోసం ప్రాణాలు బలి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎనిమిది కోట్ల మంది ఉన్న ముస్లింలలో నేను ఒక్కడినే ఉండటం 
సిగ్గుచేటుగా భావిస్తున్నాను. నా ప్రాణాలను రక్షించుకోడానికి మీ నుండి దూరమయ్యే అవమానకరమైన పనిని అల్లాహ్‌ దయవల్ల నేను చేయను గాక 
చేయను” అని ప్రకటించారు. 1915 సెష్టంబర్‌ మూడున ఉరిశిక్ష స్వీకరణకు ముందు కూడా ఆయన మాట్లాడుతూ 'మా మరణం తరువాత 
కూడా...మమ్మల్ని వేరు చేయకండి...మమ్మలందర్ని ఒకే సమాధిలో పూద్చిపెట్టండి లేక పోతే అందర్నీ కలిపి ఒకే చితిమీద తగుల బెట్టండి” అంటూ 
తన అభిమతాన్ని ప్రకటించి గదరీ అబ్బుల్లాహ్‌ అమరులయ్యారు. * 


GADARI ABDULLAH (-1915) 


Gadari Abdullah, who believed that there was no way other than armed struggle for 


achieving freedom from the cruel hands of the British colonial rulers and followed that 
path till the end as a member of Gadar Party, was a resident of Tupral village, Mudrika 
police jurisdiction, Gujral district, Punjab state in present day Pakistan. Allah Deen was 
his father. Abdulla joined British Indian Army and became a member of its 23rd Cavalry. 
Then he was inspired by Gadar party leaders who were leading an armed struggle to drive away the British 
from the motherland and he began participating in their activities. On 13 May, 1915 Abdullah and his 
comrades were transporting the bombs they had made to a destination but the bombs went off on the way. 
Some traitors who came to know about this incident immediately informed the British officers about it 
and hence the plan of the Gadar party leaders failed. The British officers reacted instantly and arrested 
Abdullah and his comrades and tried them in a military court arranged at Dagshai, Himachal Pradesh. 
Abdullah was named as the first accused and judgment was pronounced sentencing him and eleven of his 
comrades to be hanged to death on 3 September, 1915. Of the twelve persons who were sentenced to 
death, eleven were Sikhs and Abdullah was the only Muslim. When he was in jail, one of his relatives who 
is a police officer came to the jail to meet him. Then one of Abdullah’s co-accused Dafedar Lakshman 
Singh advised Abdullah, “We are prepared for any eventuality, at least you give the statement and save your 
life.” Then Abdullah said, ” Eleven persons are ready to lay down their lives for the sake of their motherland 
from Sikhs whose number is only in lakhs, but I am ashamed that I am the only person to do so from eight 
crores of Muslims. By Allah’s grace I will never ever resort to such a shameful thing of going away from 
you to save my life.” Even before being hanged on 3 September, 1915, Gadari Abdullah declaring , “Don’t 
separate us even after our death. Bury all of us in the same grave or cremate all of us on the same pyre” 
attained martyrdom. + 


చరితార్జులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 
THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


” 
5 
> 
aa 


కద ఈ 5 ఈ న ve TI YE DY SY CET DE YE TE TOTES CE TEE ల ల ల Tr Er AI 
J d ౮ 7 3 5 7 7 Jer, ల HAC ల HA PAPA PA ARP PRP ADS > s AAN 


| (9/1 


pe 

@ 

ఇ a Cae es Ie TT as a ile i ee ము ouaa OM Se 
నా నానా i 


గ 


> 
ఆ 
> 
= 
> 
= 
> 
> 
= 
= 
È 
> 
= 
> 
> 
> 
> 
= 
= 
= 
3 
~ 
4 
=> 
= 
= 
= 
x 
= 
> 
x 
= 
= 
+ 
= 
= 
జ్‌ 
ఛై 
~ 


NTEN TUNTUN TENTEN INTNER 


>A 


౧ 


నన న న NINN ON ANNAN FINA 


ANANAS 


N 
ఫం ఉంటు ALAS AS AAMAS త తంతి తత టట టపటప 


ప నను ము 


~N 


NS Na 


Ter LY S545 4545 


HAFEEZ ABDULLAH 
(-1917) 


Source : http://www.ghadarmemorial.net/gallery_005.htm 
చరితార్లులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 
= 102 య్య 2 


THE IMMORTALS - 2 


alaai2s esane (-1917) 


భారత స్వాతంత్ర్యసంగ్రామంలో భాగంగా ఆంగ్లేయాధికారుల గుండెల్లో గుబులుపుట్టించి చరిత్ర సృష్టించిన “గదర్‌ పార్టీ” 
ఆమర యోధులలో ఒకరు హఫీజ్‌ అబ్బుల్లా. ఆయన పంజాబ్‌ రాష్ట్రం లూధియానా సబ్‌డివిజన్‌ లోని జగ్రాంవ్‌6 చెందిన ఖోజా 
? | గ్రామస్తుడు. ఆయన తండ్రి నిజాముద్దీన్‌. మధ్యతరగతి కుటుంబానికి చెందిన హఫీజ్‌ అబ్బుల్లా బ్రతుకు దెరువు వెతుక్కుంటూ 
yy ఎ. బయలు దేరి ఫిలిపైన్స్‌ చేరుకున్నారు. అక్కడి గదర్‌ పార్టీ ఫిలిపైన్స్‌ శాఖ నాయకులతో ఆయనకు పరిచయం ఏర్పడింది. 
మాతృభూమి విముక్తి సాయుధ పోరాటం ద్వారా మాత్రమే సాధ్యమని నమ్మి ఆ దిశగా పోరాట కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్న గదర్‌ పార్టీ 
నాయకుల ప్రభావంతో ఆయన కూడా గదర్‌ పార్టి సభ్యులయ్యారు. ఆనాడు ప్రవాస భారతీయులతో 1913లో అమెరికాలో ప్రారంభించబడిన “గదర్‌ 
పార్టీ మొదటి ప్రపంచ యుద్ధం ఆరంభం కాగానే అంతర్జాతీయంగా బ్రిటన్‌కు ఏర్పడిన ప్రతికూల వాతావరణాన్ని ఉపయోగించుకుని, ప్రజలను, 
భారతీయ సైనికులను ఏకం చేసి ఇంటా-బయటా ఆంగ్ల పాలకుల మీద తిరుగుబాటుకు నిర్ణయించింది. ఆ నిర్ణయం మేరకు ప్రవాస గదర్‌ యోధులను 
ఇతర విప్లవకారులను తక్షణమే స్వదేశం చేరుకోవాల్సిందిగా గదర్‌ పార్టీ పిలుపు ఇచ్చింది. ఆయుధాలు, ఆర్థిక సంపత్తి సమకూర్చుకుని ప్రజలను 
ప్రధానంగా బ్రిటిష్‌ భారత సైన్యంలో గల స్వజనులను ఆకర్షించి తిరుగుబాటుకు ప్రోత్సహించేందుకు సన్నాహాలు ఆరంభించింది. ఆ సన్నాహాల్లో భాగంగా 
హఫీజ్‌ అబ్బుల్లా లాంటి యువకులను స్వదేశం చేర్చడానికి గదర్‌ పార్టీ పలు ఏర్పాట్లు చేసింది. విముక్తి పోరాటం పట్ల నిబద్దత కలిగిన యువతను 
స్వదేశానికి పంపడానికి ఫిలిపైన్స్‌ గదర్‌ పార్టీ యోధులు టోహమారు అను ఓడను ఏర్పాటు చేశారు. ఈ రహాస్య సమాచారాన్ని రాబట్టుకున్న ఆంగ్ల 
ప్రభుత్వం ఆఘమేఘాల మీద స్పందించి గదర్‌ విప్లవకారులు ఇండియాలో అడుగు పెట్టక ముందుగానే నిర్భంధించేందుకు ఏర్పాట్లను చేసింది. అయినా 
ఆంగ్ల ప్రభుత్వ గూఢచారుల కళ్ళుగప్పి కొందరు స్వదేశంలో ప్రవేశించారు. ఫిలిపైన్స్‌ గదర్‌ యోధులు హఫీజ్‌ అబ్బుల్లా ప్రయాణిస్తున్న టోహమారు ఓడ 
బ్రిటిష్‌ గూఢచారుల నిఘా నుండి తప్పించుకోలేక పోయింది. టోహమారు కలకత్తా రేవుకు చేరకున్నంతనే పోలీసులు దాడిచేసి గదర్‌ సభ్యులను 
నిర్బంధంలోకి తీసుకున్నారు. ఆ యోధుల మీద రెండవ అనుబంధ లాహోర్‌ కుట్ర కేసు” నమోదు చేసింది. ఆ చారిత్రాత్మక కేసును విచారించి 1917 
జనవరి 5న హఫీజ్‌ omer, ఆయనతోపాటు మరికొందరికి ఉరిశిక్ష విధించింది. గదర్‌ వీరుల ఆస్తులను జప్తుచేయమని ఆంగ్ల న్యాయస్థానం ఆదేశించింది. 
ఆ తీర్పు మేరకు గదర్‌ పోరాట యోధుడు హఫీజ్‌ అబ్బుల్లా 1917 మార్చి 29న లాహోర్‌ జైలులో ఉరిని స్వీకరించి అమరులయ్యారు. * 


y= Th 
= 


HAFEEZ ABDULLA (-1917) 


Hafeez Abdulla was one of the immortal heroes of the Gadar Party which terrified 
the British officers during Indian Freedom Struggle . He was a native of Khoja, a village 
near Jagraon in Ludhiana subdivision of Punjab. His father was Nizamuddin. As a middle 
class man Hafeez Abdulla reached Philippines in search of his livelihood. There he came 
into contact with the leaders of Philippines Branch of Gadar Party. He came under the influence of Gadar 
leaders who believed that emancipation of their motherland, India, was possible only through armed 
struggle and were making plans in that direction. He became a member of the Gadar party which was 
formed in 1913 in America by non-resident Indians. Gadar party decided to take advantage of the adverse 
situation that Britain was facing internationally and unite people and soldiers to rebel against British rule 
both in India and outside. In accordance with the decision, the party gave a call to its members all over the 
world to come back to India. The party procured arms and finance and started attracting people particularly 
Indian soldiers in the army of British India to encourage them to rebel against British rule. The party 
made several arrangements to bring young men like Hafeez Abdullah to India. They arranged a ship named 
Toaha Maru to send to India the youth who are committed to emancipate Mother India from British rule. 
The British Government which got this information acted swiftly and made arrangements to arrest the 
Gadar revolutionaries well before they landed in India. Soon after the ship reached Calcutta port, the 
police raided and arrested the members of the Gadar Party. The Second Supplementary Lahore Conspiracy 
Case was slapped on them. The British court which tried the historic case, ordered death sentence to 
Abdulla and others on 5 January 1917 and also ordered confiscation of their properties. Gadar hero 
Hafeez Abdulla became a martyr on 29 March 1917 when he was hanged in Lahore Jail. 
చరితార్జులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


1 
THE IMMORTALS - 2 ne Syed Naseer Ahamed 


è 


4 
/ 
| 
| 
4 
h 
| 
f 
4 
| 
గ్గ 


న! 


క 


అంతం తం OS తంతి నతు తం తంతు తం తంతు త తంతి ఉంచి తక తిం AS తిం తంత 


NONSENSE? mw EN EN ENE EEN N Ny 


A 
| 
a 
Al 
Al 
Al 
Al 
Ai 
A 
Al 
Al 
Al 
/ 
y 
| 
A 
A 
A 
గ 
7 

7 

7 

7 

4 


BANANA ANN ANA IAF AVF QV AQF QE QE OE QE OE OSE DE OEE OE OE OE OE OE EO 
7 i ఆ 4 ad v ww z v వ జీ జీ v vr- = AER JPA TR v v kd సుజీ = -, = 


ALI AHMED SIDDIQUI 
(-1918) 


Source: Ghadr Movement : Original Documents-Soldiers’ Revolt,Malwinder Jit Singh Waraicha,Unistar, Chandighar,2013 
చరితార్లులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 
2 104 = Z 


THE IMMORTALS - 2 


esë) escia mejas (-1918) 


మాతృభూమి స్వాతంత్ర్యాన్ని సాయుధ పోరాటం ద్వారా సాధించాలని ఉనికిలోకి వచ్చిన “గదర్‌ ఉద్యమం భాగస్వామి 
అలీ అహ్మద్‌ సిద్దీఖీ ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం ఫైజాబాద్‌ జిల్లా, అక్చర్‌పురా పోలీసు స్టేషన్‌ పరిధిలోని షహజాద్‌పూర్‌లో జన్మించారు. 
ఆయన తండ్రి ఖుర్చాన్‌ అలీ పఠాన్‌. చిన్న వయస్సులో బ్రతుకు దెరువు కోసం ఇరత దేశాలకు తరలి వెళ్ళిన అలీ అహమ్మద్‌ 
మాతృభూమి విముక్తి కోసం సాయుధ పోరాటం సాగించాలని విదేశాల నుండి ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్న “గదర్‌ పార్టీ” 
నాయకులతో సంబంధాలు ఏర్చర్చుకున్నారు. గదర్‌ పార్టీ సభ్యత్వం స్వీకరించిన అలీ అహ్మద్‌ పార్టీ ప్రచార కార్యక్రమాలలో 
పాల్గొనటం ఆరంభించారు. 1914 నాటి మొదటి ప్రపంచ యుద్ధం సందర్భంగా ఏర్పడిన అంతర్జాతీయ పరిణామాల దృష్ట్యా, బ్రిటన్‌కు వ్యతిరేకంగా 
ఇంటా-బయటా పూర్తి ప్రతికూలత రగిలించాలని “గదర్‌ పార్టీ నిర్ణయించింది. బిటిష్‌ భారత సైన్యంలోని భారతీయులలో జాతీయ భావాలను 
పురికొల్పి బ్రిటన్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు దిశగా నడపాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు బ్రిటిష్‌ భారత సైన్యాలు OS 
పక్షాన ప్రపంచ యుద్దంలో భాగంగా ఎక్కడెక్కడ యుద్ధంలో పాల్గొంటున్నారో ఆయా ప్రాంతాలకు గదర్‌పార్టీ తన కార్యకర్తలను పంపింది. ఆ విధంగా 
మనిలా-ఫిలిపైన్స్‌ల నుండి వచ్చిన అలీ అహ్మద్‌ సిద్ధిఖీ, ఆయన సహచరులు 1915లో బాంకాక్‌ నుండి బర్మా చేరుకున్నారు. ఆయన సహచరులలో 
ప్రధానంగా ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం జౌన్‌పూర్‌కు చెందిన Sard హుస్సేన్‌ కుమారుడు ముజబా హుస్సేన్‌ మార్గదర్శకత్వంలో తన కార్యక్రమాలను ముమ్మరం 
చేశారు. (బ్రిటిష్‌ సైన్యంలోని భారతీయ సైనికులను తిరుగుబాటు చేయాలని ప్రచార కార్యక్రమాలను నిర్వహించడం మాత్రమే కాకుండా ప్రజలను, 
ఉద్యమకారులను బ్రిటిష్‌ పాలకులకు వ్యతిరేకంగా సాయుధ పోరాటంలో పాల్గొనాల్సిందిగా కోరుతూ అలీ అహ్మద్‌ బర్మాలో ప్రచార కార్యక్రమాలను 
ముమ్మరం చేశారు. గదర్‌ సాహిత్యాన్ని ప్రజలలో, భారతీయ సైనికులలో పంపిణీ చేయడం తోపాటుగా, భారతీయ సైనికులను, అధికారులను 
వ్యక్తిగతంగా కలసి తిరుగుబాటుకు పురిగొల్పసాగారు. ఈ కార్యక్రమాలను ఆంగ్ల గూఢచారి దళం పసిగట్టింది. భారతీయ సైనికులను తిరుగుబాటుకు 
ప్రోత్సహిస్తున్న గదర్‌ యోధులను తుదముట్టించాలని పథకం (ప్రకారంగా ప్రయత్నాలు సాగించడంతో 1915 ఏప్రిల్‌ మాసంలో గదర్‌ యోధుల 
ప్రయత్నాలు బట్టబయలయ్యాయి. గదర్‌ యోధులు, వారి ద్వారా ప్రభావితులైన భారతీయ సైనికులు పెద్ద సంఖ్యలో అరెస్టయ్యారు. బ్రిటిష్‌ రాణికి 
వ్యతిరేకంగా ద్రోహానికి పాల్పడ్డారన్న నేరారోపణల మీద గదర్‌ యోధులు అలీ అహమ్మద్‌ సిద్ధిఖీ, ఫియాన్‌ అలీ, ముజబా హుస్సేన్‌ల మీద “ద్వితీయ 
మాండలే కుట్ర కేసు నమోదు అయ్యింది. ఈ కేసు విచారణ పూర్తయ్యి 1917 జూలై ఆరున అలీ అహ్మద్‌ సిద్ధిఖీ తదితరులకు మరణ దండన విధిస్తూ 
బ్రిటిష్‌ న్యాయస్థానం తీర్చు చెప్పింది. ఆ దండనను ఆజన్మాంత కారాగారవాసంగా మార్చి DADO 11 ఫిబ్రవరి 1918న బర్మాలోని మాండలే జైలు 
నుండి అండమాన్‌ జైలుకు తరలించారు. 1921లో అండమానులో గడిపిన అలీ అహమ్మద్‌ సిద్ధిఖీ జైలు నుండి విముక్తి పొంది స్వదేశం చేరుకున్నారు. * 


ALI AHMED SIDDIQUI (-1918) 


Ali Ahamed Siddiqui, who was part of Gadar Movement which came into existence with the 
aim of achieving freedom to India through armed struggle, was born in Shahajadpur which is in the 
jurisdiction of Akbarpura police station in Faizabad District, Uttar Pradesh. His Father was Quban 
Ali Patan. Ali Ahmed migrated to other countries for livelihood where he came into contact with 
Gadar Party leaders. Very soon Ali took membership in Gadar Party and started participating in its activities. In view of 
the international situation caused by the First World War in 1914, Gadar Party decided to create stiff opposition to 
Britain both from inside and outside of India. It resolved to incite Indian soldiers in British Indian Army to rebel against 
the British Government by instilling nationalist ideas in their minds. To achieve this goal Gadar party sent its activists to 
several places where the Indian soldiers were fighting on behalf of Britain. In this process Ali Ahamed Siddiqui and his 
comrades who were at Manila-Philippines went to Burma from Bangkok in 1915. He intensified his revolutionary 
activities under the guidance of one of his co activists Muztab Husssain who was the son of Sajjad Hussain of Janpur, 
Uttar Pradesh. Besides organizing propaganda among Indian soldiers inciting them to rebel, Ali Ahamed Siddiqui 
intensified his propaganda in Burma requesting people and activists to take part in armed struggle against British rule. 
He used to distribute literature among Indian soldiers and officers and met some of them personally to provoke them to 
rebellion very secretly. British spies sensed this and exposed the secret activities of Gadar Party in April 1915. Several 
Gadar Party activists and a large number of Indian soldiers who were influenced by Gadar party activists were arrested. 
And ‘Second Mandalay Conspiracy’ case was filed against Ali Ahamed, Fian Ali and Mujtaba Hussain. They were 
charged of treason against the British Queen. The trial of the case was completed on 6 July 1917 when Ali Ahmed 
Siddiqui and others were sentenced to death by the British court. Later the death sentence was commuted to life term 
imprisonment and Ali Ahmed Siddiqui and other Gadar Party activists were shifted from Mandalay Jail to Andaman Jail 
on 11 February 1918. Later in 1921 Ahamed Siddiqui is released from Andaman Jail and he reached home. 

405 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 
THE IMMORTALS - 2 Syed Nasar Alamed 


చరితార్జులు -2 


Sis 3 ఈర ei te CE ఈర ర తర GG, Pri ie ie ete it sss sss AIPA PAPA PAY 


5 
be 

@ 

ee మొ n ౨౨. సా. 

f బా NENNEN, 


a 


y 


ఖం ఉంటె తంతి DAAA AAAA ల DY NEY 


జనుల 


vij: 


NTN TUN TENTAN TENIEN TNE 


tere oir 
> 


Munn NY 


ఇ ఖై ne 


—SE.4E Ya EEN SEN 


NENW En 


~N 


NAN WEAN 


xX 


ఇ 
Ser 
> 
a 
> 
or 
> 
— 
> 
= 
> 
= 
~ 
- 
> 
= 
> 
> 
= 
> 
> 
= 
= 
- 
>= 
= 
> 
~ 
~ 
వు 
= 
> 
> 
> 
> 
> 
> 
వ్‌ 
ళ్‌ 
PS 
> 


సంతం be Er TY 


N 


~ 


PE 0 = కమం పల తరాల ce ~~ PA ABE ALB ABE ABE oN 
వావ నమా టా వ నం టా స ఎ హా అబ బాం బాం బాం బాంబుల OV EOF OE OVO 
తో s ల ర న్‌ ~~ v > 7 s 7 € 


న్‌ v e 


MAULANA SHAH ABDUL RAHEEM RAIPURI 
(1853-1919) 


Sourcehttp://heritagetimes.in/category/freedom-fighter/ 
చరితార్లులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 
È 106 ము. — 
THE IMMORTALS - 2 


adera ఇెంహా eseye రహీం రాయహపూర9 ( 1853-1919) 


(ప్రథమ స్వాతంత్యసం గ్రామం తరువాత ఆంగ్లేయుల చర్యలు తెచ్చి పెట్టిన దుష్ఫలితాల నేపథ్యంలో మాతృభూమి నుండి 
ఆంగ్ల పాలకుల తరిమివేత మినహా మరోమార్గం లేదన్న భావన దేశంలో నెలకొంది. ధార్మిక విద్యాలయాలను విముక్తి పోరాటయోధుల 
స్థావరాలుగా మార్చి స్వాతంత్ర్య సంగ్రామాన్ని పటిష్టం చేయడానికి సాగిన కృషిలో భాగం పంచుకున్న మౌలానా షాహ్‌ అబ్బుల్‌ 
రహీం రాయ్‌పూరి ప్రస్తుత హరియానా రాష్ట్రం అంబాలా జిల్లా తిగరి గ్రామాన 1858లో జన్మించారు. ఆయన తండ్రి అష్రఫ్‌ అలీ. 
ప్రాధమిక విద్య తిగరిలో పూర్తిచేసిన అబ్బుల్‌ రహీం లూధియానా, సహరాన్‌పూర్‌ తదితర ప్రాంతాలలో 1874 నాటికి ధార్మిక విద్య పూర్తి చేశారు. 
ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడుతున్న మియా అబ్బుల్‌ రహీం సహరాన్‌పూరి శిష్యరికంలో సాగిన అబ్బుల్‌ రహీం రాయ్‌పూరి, తన గురువు ఉపదేశం 
మేరకు ఆంగ్లేయుల నుండి భారత దేశాన్ని విముక్తం చేయడానికి పూనుకున్నారు. ఆయన ఆలంపురాలో తొలి నివాసం ఏర్పాటు చేసుకుని తన 
కార్యకలాపాలకు శ్రీకారం చుట్టారు. ఆ తరువాత మక్కాయాత్రకు వెళ్లి అక్కడ ప్రముఖ స్వాతంత్ర్య సంగ్రామ యోధులు మౌలానా ఇందాదుల్లా మహజిర్‌ 
లాంటి ప్రముఖులను కలసి ప్రేరణతోపాటుగా వారి మార్గదర్శకాన్ని స్వీకరించి మాతృభూమికి విచ్చేసారు. స్వస్థలం చేరుకున్న ఆయన ప్రముఖ స్వాతంత్ర్య 
సంగ్రామ యోధులు మౌలానా రషీద్‌ అహ్మద్‌ గంగోహి, మౌలానా ముహమూదుల్‌ హసన్‌ లాంటి ప్రముఖుల కార్యకలాపాలతో మమేకమై ఆంగ్లేయ 
వ్యతిరేక కార్యక్రమాలను ముమ్మరం చేశారు. బ్రిటిష్‌ వ్యతిరేక శక్తుల సహకారంతో ఆఫ్టనిస్తాన్‌ నుండి ఆంగ్ల ప్రభుత్వం మీద పోరాటం సాగించాలన్న 
లక్ష్యంతో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు మౌలానా ముహమూదుల్‌ హసన్‌ పరాయి దేశాలకు పయనమైనప్పుడు ఆయన బాధ్యతలను మౌలానా 
wend రహీం రాయపూరి చేపట్టారు. దారుల్‌ ఉలూం దేవ్‌బంద్‌ ప్రధాన కార్యస్థానంగా పలు ధార్మిక సంస్థల ఏర్పాటు చేసి ఆ సంస్థలలో విప్లవకారులను 
తయారు చేయడం, ఆయా సంస్థలకు ఆర్థిక జవసత్వాలు సమకూర్చడం తోపాటు, ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ప్రజలలో ప్రచార కార్యక్రమాలను 
నిర్వహించారు. అటు కలకత్తా నుండి కాబూల్‌ వరకు, ఇటు మద్రాస్‌ నుండి కరాచీ వరకు విప్లవ కేంద్రాల స్థాపనకు ఆయన నిరంతరం కృషిచేశారు. 
ఆయా కేంద్రాలలోని విద్యార్థులలో ఆంగ్లేయ వ్యతిరేకత నూరిపోసి మాతృభూమి విముక్తి కోసం పోరుబాట పట్టాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ స్వాతంత్ర్య 
సంగ్రామ యోధుల తయారీ కార్యక్రమాలను సాగించారు. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో సాగిన బల్మాన్‌ యుద్ధం సందర్భంగా జాతీయోద్యమకారులు 
డాక్టర్‌ ముక్తార్‌ అహ్మద్‌ అన్సారి విజ్ఞప్తి మేరకు భారీ ఆర్థిక సహాయం అందించి చరిత్ర సృష్టించారు. ఆంగ్లేయ వ్యతిరేక కార్యకలాపాలను ముమ్మరంగా 
నిర్వహిస్తూ పరాయి పాలకులకు కంటిలో నలుసులా తయారయిన మౌలానా అబ్బుల్‌ రహీం రాయ్‌పూరి 1919 జనవరి 29న కన్నుమూశారు. * 


MAULANA SHAH ABDUL RAHEEM RAIPURI (1853-1919) 


Maulana Shah Abdul Rahim Raipuri, who in the back drop of the fall-out of the First War of 
Independence came to the conclusion that there was no alternative other than driving away the British 
from our mother land and played his part in turning the religious institutions into camps of freedom 
fighters to strengthen the fight against the British, was born in Tigari village, Ambala District in the 
present day Haryana State in 1853. Ashraf Ali was his father. Abdul Rahim completed his primary education in his 
village and pursued his religious education in Saharanpur and Ludhiana and completed it in 1874. On the advice of his 
teacher Mia Abdul Rahim Saranpuri, who was also a freedom fighter, Abdul Rahim Raipuri set out to emancipate the 
motherland from the British rulers. Initially he made Alampura his place of residence from where he started his activities. 
Later he went to Mecca on a pilgrimage where he met great freedom fighters such as Maulana Imdadullah Mahajir, 
from whom he got both inspiration and guidance and returned to motherland. Soon after that he started anti-British 
activities in association with well known freedom fighters such as Maulana Rashid Ahmed Gangohi and Maulana 
Muammdul Hasan. When Maulana Muammdul Hasan left India with the aim of waging a war on the British Government 
from Afghanistan with the cooperation of Anti-British forces, Maulana Abdul Rahim took over his responsibilities. He 
started several religious institutions with Dar -UI -Uloom, Deoband as the headquarters where youth were trained to 
become revolutionaries. While procuring financial strength for these institutions, he conducted anti-British campaign. 
He relentlessly endeavored to start such religious institutions all over the country from Kolkata to Kabul and Madras to 
Karachi. He conducted training programmes in these institutions to produce freedom fighters by inculcating in them 
anti-British ideology and the necessity of fighting for the emancipation of the motherland. In response to the appeal 
made by another freedom fighter Dr. Muktar Ahmed Ansari during the Balkan War, he created history by giving hima 
huge amount as financial assistance. Maulana Shah Abdul Rahim Raipuri, who conducted anti-British activities extensively 
much to the discomfort of the British rulers, passed away on 29 January 1919. 4 


చరితార్జులు - 2 407 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


PEPLARALARAADRILALDADAD EDAD (౪) (౪) DEED 


| 
| 


> 
os 
> 
~ 
> 
> 
> 
> 
> 
= 
pa 
= 
- 
> 
= 
5 
= 
= 
= 
a 
E 
a 


ee PTY QRLVAQATAF ALVA OAV OAV OP ae 
4 4 - 4 కా v v Ea ఉల్‌ S Ea 4 నీ My» 


చరితార్జులు -2 


THE IMMORTALS - 2 


Ne 


SNe 


ESE SNARE, VAAN 


MAULVI LIAQATH HUSSAIN 
(1852-1920) 


Source: India’s Struggle for Freedom-An Album, Govt. of West Bengal, 1987 


సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 
Syed Naseer Ahamed 


108 


alda, Jonas హుస్సన్‌ (1852-1920) 
భారత జాతీయోద్యమానికి అంకురార్పణగావించిన “బెంగాల్‌ విభజన వ్యతిరేక ఉద్యమం'ిలో ఆంగ్లేయుల చర్యల పట్ల 


ఆగ్రహించి సింహంలా గర్జిస్తూ ఉద్యమించి “మగవాళ్ళల్లో సింహం” (A Lion Amongst Men) గా సహచరుల ప్రశంసలు 
అందుకున్న మౌల్వీ లియాఖత్‌ హుస్సేన్‌ 1852లో బీహార్‌ రాష్ట్రం పాట్నాలో జన్మించారు. ఆయన తండ్రి మీర్‌ అలీ ఖాన్‌. (బ్రతుకు 
దెరువు కోసం పాట్నా నుంచి కలకత్తా వచ్చి స్థిరపడ్డారు. ఆంగ్లేయ ప్రభుత్వ చర్యలను ప్రశ్నిస్తూ 1902లో సతీష్‌చంద్ర ముఖర్జీ 
ఏర్పాటు చేసిన 'డాన్‌ సోసైటీ” (Dawn Society), 1905లో సచీంద్ర ప్రసాద్‌ బసు ఆరంభించిన “యాంటీ సర్క్యులర్‌ సోసైటీ? (Anti-circular 
Society)o కార్యకలాపాల్లో మౌల్వీ చురుగ్గా పాల్గొన్నారు. బెంగాలులో పొటమరిస్తున్న జాతీయవాద భావజాలం ప్రమాదకరంగా భావించి హిందూ-ముస్లింల 
మధ్యన విఘాతాన్ని సృష్టించేందుకు లార్డ్‌ కర్ణన్‌ 1905లో జారీచేసిన బెంగాల్‌ విభజన ఉత్తర్వుల వ్యవహారం 1906 ఆరంభంలో (ప్రజల ఎరుకలోకి 
వచ్చింది. ఆ ఉత్తర్వులకు వ్యతిరేకంగా బెంగాల్‌ (ప్రజానీకం భగ్గుమంది. బెంగాల్‌ విభజనను వ్యతిరేకిస్తూ ఆరంభమైన ఉద్యమంలో మౌల్వీ క్రియాశీలక 
పాత్ర నిర్వహించారు. మంచి వక్తగా పేర్గాంచిన ఆయన కలకత్తా స్థావరంగా కార్యకలాపాలను ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా ఉనికిలోకి వచ్చిన 
“స్వదేశీ ఉద్యమం”లో కూడా మౌల్వీ చురుగ్గా పాల్గొన్నారు. స్వదేశీ ఉద్యమాభివృద్ధికి స్వయంగా “స్వదేశీ ఉద్యమ స్వచ్చంద కార్యకర్తల సంస్థ ఏర్పాటు 
చేశారు. ఆయన ఉత్తేజపర్చే ప్రసంగాలు చేయడమే కాకుండా, ఆంగ్ల ప్రభుత్వ చర్యలను విమర్శిస్తూ, ఐక్యంగా పోరాడాల్సిందిగా ప్రజలకు పిలువు 
ఇవ్వడం తన రోజువారి కార్యక్రమాలుగా మార్చుకున్నారు. బెంగాల్‌ లోని హిందూ-ముస్లింలు ఒకరికొకరు సోదరులుగా ప్రకటించుకుంటూ రాఖీలు” 
కట్టుకోవాలని పిలుపునిచ్చిన ఆయన బెంగాలి మాసం Asvin లో ప్రతి ఏడు క్రమం తప్పక రాఖీపండుగ నిర్వహించారు. ఆంగ్లేయులను వ్యతిరేకించడం 
ముస్లింల విధి అని ప్రకటిస్తూ Muslims do not go Astray and do not Turn Infidels > శీర్షికన కరపత్రం ప్రచురించి పంచారు. అందుకుకు గాను 
1907 జూన్‌ 12న ఆంగ్ల ప్రభుత్వం ఆయనను అరెస్టు చేసి మూడు సంవత్సరాల జైలుశిక్ష విధించింది. ఆ తరువాత కూడా ఆయన పలుమార్లు 
నిషేధాలకు - నిర్భంధాలకు గురయ్యారు. 1911లో బెంగాల్‌ విభజన రద్దయింది. జాతీయోద్యమంలో మితవాద ధోరణి నచ్చని మౌల్వీ ఆ తరువాతి 
కాలంలో సహాయనిరాకరణ ఉద్యమం, మహాత్నాగాంధీ అహింసా సిద్ధాంతాలతో కూడా ఏకభవించలేదు. “భారతి హితైషి సభి అను సంస్థను స్వయంగా 
ఏర్పాటు చేసి వితంతువులను, ఇతర అవసరార్జ్భులను ఆదుకుంటూ గడిపారు. 1920 తరువాత కాలంలో మౌల్వీ లియాఖత్‌ హుస్సేన్‌ ఎవ్వరికి అందుబాటులో 
లేని అజ్ఞాత జీవితం గడిపారు. * 


MAULVI LIAQATH HUSSAIN (1852-1920) 


Maulvi Liagath Hussain, who was called ‘ A Lion amongst Men ‘ by his comrades in 
the agitation against the partition of Bengal, which was a harbinger of Indian National 
Movement, was born in 1852 in Patna in Bihar State. Mir Ali khan was his father. His 
family migrated from Bihar to Bengal in search of livelihood and settled in Calcutta. 
Maulvi participated actively in the activities of ‘Dawn Society’ established by Satish 
Chandra Mukharjee in 1902 and those of ‘Anti Circular Society’ started by Sachindra Prasad in 1905, 
which questioned the actions of British Government. Lord Curzon saw the ideas of Nationalism which 
started sprouting in Bengal as dangerous and wanted to drive a wedge between Hindus and Muslims and 
issued orders to divide Bengal in 1905 which came to be known to the people of Bengal in 1906.The 
people of Bengal rose up against the division of Bengal. Maulvi played an active role in this agitation. He 
also took part in ‘Swadeshi Movement’ which came into being at that time and he established ‘Organisation 
of Volunteers for Swadeshi Movement’ for promoting Swadeshi Movement. Without making inspiring 
speeches, he made it a part of his routine to criticize the actions of British Government and to appeal to 
people to put up a united fight against the British rule. He gave a call to Hindus and Muslims to tie 
‘Rakhis’ to each other to strengthen their brotherhood and organized Rakhi Festival every year in the 
Bengali month of Asvin. He declared that it is the bounden duty of every Muslim to oppose British rule 
and published a pamphlet with the title: ‘Muslims, do not go Astray and do not Turn Infidels’. He was 
arrested when he was distributing the pamphlets on June 12, 1907 and was sentenced to a term of three 
years in jail. Even after that he faced prohibition and detentions several times. Bengal partition was abolished 
in 1911. Maulvi did not like the moderate trends in the National Movement and did not agree with the 
idea of Non-Violence of Gandhiji and Non-Cooperation Movement. He established an organization called 
‘Bharathi Hitheishi Sabha’ and through that organization he intended to support widows and other needy 
people. After 1920 Maulvi Liagath Hussain went underground and remained unavailable to anyone. + 


చరితార్జులు - 2 ios సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


aj 


REE ఏతం తంత i i et E ee tt అంతంత SVS Visor eve 


sd 


N: 


ry 


la 
నానా న న నా న న NSE NSE NSCS SENSES SENSES SEN SSNS NSS నా నాలా NEN TNS NT TT | 


"7, 
ని 
నాన 


y 


SE aE 


NNN NNN NE NENT Nf NEN 


INSENS 


VRAVIA VAVIRK Ges Gave eG GN NNN NN 


PRY 
~ 
= 
~ 
> 
a 
> 
a 
1> 
Sie 
> 
d 
? 
= 
> 
వ 
> 
~ 
? 
a 
= 
~ 
> 
~ 
> 
~ 
3 
~ 
> 
~ 
= 
~ 
> 
~ 
= 
= 
~ 
> 
~ 
= 
= 
= 
+ 
s 
a 
= 
s 
= 
> 
= 
= 
+ = 
= 
s 


తం తక తం తిం తం తం తం తంత) తం తంత: L త తతి DY DV DY DY DY O DY DY HY THY 


Contatti: 
ము సహ MLYRV ATA OVAL AAA) 


SHAIK MOHAMMED GULAB 
(1858-1920) 


Source: Shaik Gulab (Hindi), Afroz Shahil, New Delhi, 2017 


చరితార్జులు - 2 110 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


a5 ముహామ,ద్‌ గులాబ్‌ (1858-1920) 


భారత దేశంలో మహాత్మాగాంధీ నిర్వహించిన తొట్టతొలి సత్యాగ్రహోద్యమానికి భూమికగా నిలచిన చంపారన్‌ రైతాంగ 
పోరాట యోధులు షేక్‌ ముహమ్మద్‌ గులాబ్‌. ఆయన బీహార్‌ రాష్టం చంపారన్‌ ప్రాంతంలోని లోహియా ఠాణా, చాంద్‌బార్వాహ్‌ 
గ్రామంలోని సాధారణ రైతు కుటుంబంలో 1858లో జన్మించారు. చిన్నతనం నుండి స్వేచ్చా-స్వతంత్రభావనలు కలిగిన ఆయన 
స్వయంగా రైతు. ఇండిగో ఉత్పత్తికి చంపారన్‌ను అనుకూలమైన ప్రదేశంగా ఎంచుకున్న ఆంగ్లేయ ప్లాంటర్లు ఇక్కడ స్థిర నివాసాలు, 
కర్మాగారాలు నిర్మించుకున్నారు. ఆ కర్మాగారాలకు అవసరమగు ముడిపదార్గాల పంటలను మాత్రమే పండించాల్సిందిగా రైతులకు హుకుం జారీచేయసాగారు. 
ఈ ఆదేశాలను నిరసించిన రైతులకు ప్లాంటర్లు, ప్రభుత్వం, పోలీసుల నుండి కడగండ్లు ఆరంభమయ్యాయి. ఆ సమయంలో షేక్‌ ముహమ్మద్‌ గులాబ్‌ 
చంపారన్‌ రైతుల సహజసిద్ధ హక్కుల పరిరక్షణకు నడుం కట్టి రైతులను సంఘటితపర్చి, 1905లో సమర శంఖారావం పూరించారు. ఇండిగో ష్లాంటర్ల 
దుశ్చర్యలను వివరిస్తూ తమకు న్యాయం చేకూర్చమని ప్రాంతీయ, జిల్లా స్థాయి ఉన్నతాధికారులకు పలు మహజర్లు సమర్పించినా సానుకూల ఫలితం 
లేకుండటంతో రైతులు ప్రత్యక్ష కార్యాచరణకు పూనుకున్నారు. ఆ కారణంగా షేక్‌ గులాబ్‌తోపాటు 162 మంది రైతులను నిర్బంధించి పలు ఇక్కట్లకు 
గురిచేసింది ఆంగ్ల ప్రభుత్వం. ఆ చర్యలకు నిరసనగా షేక్‌ గులాబ్‌ నేతృత్వంలో పంట సాగు బహిష్కరణ, ప్రదర్శనలు, ఊరేగింపులతో రైతులు 
ఉద్యమించారు. ఆంగ్లేయుల నుండి వచ్చిన ఆర్థిక సదుపాయం, ఉద్యోగాల కల్పన లాంటి తాయిలాలు రైతుల తిరస్మారానికి గురయ్యాయి. చివరకు 
రైతుల మీద, నాయకుల మీద లెక్కలేనన్ని కేసులు నమోదయ్యాయి. ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్న ఆయన ప్లాంటర్ల దుర్మార్గాలను, రైతుల 
కడగండ్లను పూసగుచ్చినట్టుగా న్యాయస్థానంలో వివరించారు. ఆ విషయాలన్నిటిని మౌల్వీ పీర్‌ మొహమ్మద్‌ మునిస్‌ అనే జర్నలిస్టు కాన్పూర్‌, ఢిల్లీ నుండి 
వెలువడుతున్న పలు పత్రికల ద్వారా పదిమంది దృష్టికి తెచ్చారు. ఆ కారణంగా 1916లో లక్నోలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్‌ జాతీయ 
సమావేశాల్లో చంపారన్‌ రైతుల సమస్య చర్చకు వచ్చింది. 1917 ఏప్రిల్‌ 10న చంపారన్‌ రైతుల వినతి మేరకు చంపారన్‌ వచ్చిన మహాత్మాగాంధీ 
“చంపారన్‌ రైతాంగ సత్యాగ్రహం” ఆరంభించారు. ఈ మేరకు దక్షణాఫ్రికా తరువాత భారత దేశంలో తొలిసారిగా గాంధిజీ ఆరంభించిన సత్యాగ్రహ 
ఉద్యమం విజయవంతమయ్యి భారత స్వాతంత్రోద్యమంలో నూతన పోరాట రూపానికి నాంది పలికింది. ఈ చారిత్రాత్మక చంపారన్‌ రైతాంగ 
సత్యాగ్రహ ఉద్యమానికి వెన్నెముకగా నిలచి, తద్వారా మహాత్మా గాంధీ, వల్లభ్‌భాయ్‌ పటేల్‌, బాబూ రాజేంద్ర ప్రసాద్‌ లాంటి అగ్రనేతలతో ఆయనకు 
మంచి సహచర్యం ఏర్పడినప్పటికి చరమ జీవితాన్ని సాధారణ రైతుగా గడిపిన షేక్‌ ముహమ్మద్‌ గులాబ్‌ 1920లో కన్నుమూశారు. @ 


SHAIK MUHAMMED GULAB (1858-1920) 


Shaik Muhammed Gulab, was the backbone of the Champaran Farmers Movement which formed 
the basis for the first and foremost Sathyagraha Movement organized in India by Mahatma Gandhi. He 
was born in 1858 in an ordinary farmer’s family in Chand Barvah village, Lohia Thana, Champaran 
region in Bihar State. He was a farmer and had independent ideas right from his childhood. English 
Indigo Planters considered Champaran as the most suitable area to produce Indigo and settled in the 
area with permanent houses and factories. They ordered the farmers in the region to grow only those crops that serve as 
raw material for their Indigo factories. The farmers who resented those orders had to face troubles from the planters, 
government and police. At that time Shaik Muhammed Gulab came forward with a determination to protect the natural 
rights of the farmers of Champaran and organised them to agitate against the injustice in 1905. The farmers resorted to 
direct action as there was no favourable response from the regional and district level authorities to whom they submitted 
their representations describing the evil deeds of the Indigo Planters. Asa result of that Shaik Gulab and his 162 associates 
were arrested and were awarded rigorous punishments by the British Government. Resenting the action of the government, 
farmers agitated under the leadership of Shaik Gulab by boycotting the cultivation, staging demonstrations and taking out 
rallies. Incentives offered by the Britishers such as financial assistance and employment were rejected by the farmers. At 
last innumerable cases were filed against farmers and their leaders. Taking advantage of this, Shaik Gulab recounted all 
the evil deeds of the planters and the hardships of the farmers during the depositions in the court. A teacher cum Journalist 
named Moulvi Peer Mohammed Munis reported all these court proceedings to several news papers published from 
Kanpur and Delhi and gave wide publicity to the agitation of Champaran farmers. Consequently Champaran farmers 
issue came up for discussion during All India Congress conference in Lucknow in 1916. Mahatma Gandhi who came to 
Champaran on the request of the farmers of Champaran area on 10 August 1917 conducted public enquiry and started 
“Champaran Farmers Sathyagrah’ the first one by Gandhiji after his return from South Africa which stood as a new form 
of agitation in Indian Freedom Movement. Shaik Mahammed Gulab, who stood as a backbone to the historic Champaran 
Farmers Movement and worked with great leaders like Gandhiji, Vallab Bhai Patel and Babu Rajendra Prasad, spent the 
last part of his life as an ordinary farmer and passed away in 1920. 


చరితార్జులు - 2 iia సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


roe re Tei i he ie 5 మరం Nt ee ee Pe et తంత తంత త తతత త 


è 


p eee att 5 స్లో 
సే! 


——————————— 
SNS SN NE వ NE SE ES చాల చాల SN NS NS SN SS SS SS NS SS Sc | 


£ 


4 
ó 
4 
4 
A 
4 
Al 
Al 
Al 
A 
A 
Al 
Al 
Al 
A| 
2 
Al 
AL 
Al 
‘| 
Z 
4 
4 
f 
7 
4 
Al 
A 
Z 


న్‌ు 


[hake తం తం తం తం తం తకం తుంతం aS తంతు తంతు తం తిం తిం తిం MY DY HY HY DY NY DY DY DY DY DY DY HY HY THY 


ware 


ONSEN SO NSO NSE NSN ENE NRE NTE NEE NENT NNN 


` 


చెంరికంధు. ee 
PAPAYAT VT QE RAYAT AQF QV AQT QT QV OT QE DE OO SS OV OE OE బాబా 
4 ఆ ” ౬ జీ E4 v a యా జీ I v ఖా >- ~ - A 4 v v 


MAULANA MAHMUD HASAN 
(1851-1920) 


Source: Prof. Abdul Jalil Popalazi, Rehman Medical College, Peshawar, Pakistan. 
చరితార్లులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 
= 112 య్య 2 


THE IMMORTALS - 2 


alidetand avanan హసన్‌ (1851-1920) 


(ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామంలో ఉలేమాలు ఎంతటి అద్వితీయమైన పాత్ర పోషించారో జాతీయోద్యమంలో కూడా 
| అంతటి మహత్తర భాగస్వామ్యాన్ని అందించిన మహనీయులలో మౌలానా మహామూద్‌ హసన్‌ అగ్రగణ్యులు. ఆయన 1851లో 
ఉత్తరప్రదేశ్‌లోని సహరన్‌పూర్‌ జిల్లా బరేల్లిలో జన్మించారు. తండ్రి మౌలానా జుల్ఫికర్‌ అలీ మార్గదర్శకత్వంలో స్వగ్రామంలో 
ప్రాథమిక విద్య పూర్తిచేసిన మహమ్మద్‌ హసన్‌ ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం దేవ్‌బంద్‌లోని దార్‌-ఉల్‌-ఉలూం లో (ప్రథమ విద్యార్థిగా చేరి 
తన అసాధారణ ప్రతిభ ద్వారా 1888లో ఆ విద్యాసంస్థ ప్రధానాచార్యులు అయ్యారు. బ్రిటిషర్ల బానిసత్వం నుండి మాతృభూమిని విముక్తం చేయాలన్న 
అంతర్గత లక్ష్యంతో ఏర్పడిన దార్‌-ఉల్‌-ఉలూం మహామూద్‌ హసన్‌ నేతృత్వంలో విముక్తి పోరాట యోధుల తయారీకి ముమ్మరంగా కృషిని ఆరంభించింది. 
1911 నుంచి అంతర్జాతీయ రాజకీయాలలో వచ్చిన మార్పుల నేపథ్యంలో భారతదేశ వాయవ్య సరిహద్దు ప్రాంతాలలోని గిరిజన ప్రజానీకం ద్వారా 
ఆంగ్ల సైన్యాల మీద దాడులు నిర్వహించి, స్వదేశంలోని ప్రజలు, భారతీయ సైనికులను తిరుగుబాటుకు పురికొల్పాలని ఆయన పథక రచన చేశారు. ఆ 
పథకం ప్రకారంగా తమ కార్యకలాపాలకు దేవ్‌బంద్‌ను కేంద్రస్థానం చేసుకుని, డిల్లీ, దినాపూర్‌, అమోబ్‌, కరాచి, dar, చక్సాల్‌, కాబూల్‌లలో శాఖలను 
ఏర్పాటు చేశారు. 1915లో తన శిష్యులు మౌలానా ఒబైదుల్లా సింధీ నాయకుడిగా ఒక ప్రతినిధి బృందాన్ని ఆఫ్టనిస్థాన్‌ పంపి 1916లో తానూ మక్కాకు 
పయనమయ్యారు. టర్కీ గవర్నర్‌ గాలిబ్‌పాషాను కలసి తన పథకాన్ని వివరించి సానుకూలత సాధించిన ఆయన ట్రిటిష్‌ భారత సైన్యంలోని భారతీయులను 
తిరుగుబాటుకు ప్రోత్సహిస్తూ పలు చర్యలు చేపట్టారు. స్వదేశీయులలో తిరుగుబాటును ప్రోత్సహిస్తూ సిల్క్‌ వస్త్రం మాద రాసి ఇండియాకు పంపిన 
ఆయన వర్తమానం కాస్తా బ్రిటిష్‌ వేగుల చేతికి దొరికింది. ఈ సంఘటన భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో 26) లేఖ కుట్రగా ఖ్యాతిగాంచింది. 
మౌలానా ఆంతర్యాన్ని పసిగట్టిన ఆంగ్లేయులు ఆయనను మాల్జా కారాగారంలో నిర్బంధించి, పలు విధాల హింసలకు గురి చేసి 1920లో విడుదల 
చేశారు. స్వదేశానికి రాగానే ఖిలాఫత్‌-సహాయ నిరాకరణోద్యమంలో ఆయన క్రియాశీలక పాత్ర నిర్వహించారు. ఆ క్రమంలో అలీఘర్‌లో జాతీయ 
విశ్వవిద్యాలయం (జామియా మిలియా ఇస్లామియా) శంకుస్థాపన గావించారు. జామియత్‌ ఉలేమా ఏ హింద్‌ సమావేశంలో ఉలేమాల నుద్దేశించి 
ప్రసంగిస్తూ, సామ్రాజ్యవాద శక్తులకు వ్యతిరేకంగా ఉద్యమించమని పిలుపునిచ్చారు. అవిశ్రాంతంగా ధార్మిక-జాతీయోద్యమ కార్యకలాపాలలో పాల్గొనటం 
వలన ఆరోగ్యం పూర్తిగా క్షీణించి, 1920 నవంబరు 305 మౌలానా మహామూద్‌ హసన్‌ కన్నుమూశారు. + 


MAULANA MAHMUD HASAN (1851-1920) 


Maulana Mahmud Hasan, renowned as Shaik-ul-Hind, is to be reckoned as the first among 
| the great men who played a pivotal role in the Indian National Movement comparable to the role 
played by Ulemas during the First War of Independence. He was born in 1851 in Barely, Saharanpur 
District, Uttara Pradesh. He completed his primary education in his native village under the guidance 
of his father Maulana Zulfikar Ali and joined Darul-Uloom in Deoband in UP for further education. 
He was the first student of the institution and by virtue of his extraordinary talent, he became the Head Master of it in 
1888. Darul-Uloom, which was founded with the implicit objective of liberating the motherland from the British rule, 
under the stewardship of Maulana Mahmud Hasan started making intensive efforts to produce freedom fighters. In the 
back drop of the international political changes from 1911, Maulana Hasan chalked out a plan to make the tribal people 
in the Northwest Frontier attack the British army thereby provoking the people of the country and the Indian soldiers in 
the British Indian army to revolt against the British rule. With Deoband as the central base of his activities, he formed 
branches at Delhi, Dinapur, Amroha, Karachi, Cheda, Chakwal, and Kabul. In 1915 he sent a delegation lead by his 
disciple Moulana Obedullah Sindhi to Afghanistan and he himself set out for Makka in 1916. He met Turkey Governor, 
Galib Pasha and explained his plan to him and got favorable response. Then he started making efforts to provoke 
Indian soldiers in the British Army to revolt. He sent a letter written on a silk cloth encouraging revolt among Indians to 
India through his disciple Obedullah Sindhi. The letter fell into the hands of the British spies. This episode is known as 
‘Silk Letter Conspiracy’ in the history of Indian Freedom Struggle. On getting to know the plan of Maulana Mahmud 
Hasan through the silk letter, the British government imprisoned him in Malta prison and subjected him to various 
tortures. At last they released him in 1920. After coming home he played a pivotal role in Khilafath-Non cooperation 
movements. During those days he laid foundation for a National University in Aligarh which was called Jamia Millia 
Islamia. He appealed to ulamas to revolt against the imperialist forces in a meeting of Jamiat Ulema e Hind. His health 
deteriorated drastically because of his continual participation with out rest in Indian Freedom Struggle and religious 
activities. At last Maulana Mahmud Hasan passed away on 30 November, 1920. + 


చరితార్జులు - 2 443 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


222౮. 


‘p16 9101256498 ‘oeieipeyqels9్న eyepew ‘(nbnja) njeyeys epemfn 0౯0౦౮761! wewedpy eAfesems ejz inyung :39inog 
(0761-) (౧7118011 NVYf - NIVSOH 1711678౬60 


OCOD 20202000000 Or అం లం ఆం ఆం ఆం ఆ 


ee O 


ననన NEB రాకా నానా నాచ్‌ నిన ర రన్‌ న్‌ NE NE న న న SS గాన 


; 
| 
1 

; 

j 

í 

y 
y 

; 
i 
1 

; 

| 

| 

f 
| 

f 

f 

f 
y 
1 


నా హన హన హాల హాస నా పూజా బు చై అంటు ఏవ ావూాా BN BN ENN 


2 Owe ererererer OCT (ఈ IA EFT ror OT Orr STOTT Serer er? LEE OE EERE OE rr Er Err 


trotters సేయగ పవన 


ee ee 


WoW SAN మ 


OR LS Oe 


Fian 


(| 


svrevew 


AQAA 


i) 
ఇ 


HOA గా వగా ధగా గా SAA OA గా భాధగా గాధి గా బగా 


vere 


VF Fe Fs er JS | 


4 


ENVANE ACATA TAVAYA 


r. 


సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


చరితార్లులు - 2 


114 


@ 
THE IMMORTALS - 2 


Syed Naseer Ahamed 


చింతపకల్తి హుసేన్‌-జూన్‌ ముహామ్నద్‌ (-1920) 

మహత్ముని పిలుపుతో భారతదేశమంతటా ప్రజ్వరిల్లిన సహాయనిరాకరణ ఉద్యమంలో భాగంగా (ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ 
రాష్ట్రం గుంటూరు జిల్లాలోని పల్నాడు గడ్డ నుండి కన్నెగంటి హనుమంతు నాయకత్వంలో సాగిన పుల్లరి ఉద్యమంలో 
అందరి కంటె ముందుగా చింతపల్లి హుస్సేను, జాన్‌ మహమ్మద్‌, నవీ సాహెబ్‌లు అరెస్టయ్యి చరిత్ర సృష్టించారు ఆనాటి 
సంఘటనలకు స్వయం సాక్షిగా నిలచిన మాదల వీరభద్రరావు తన గుంటూరు జిల్లా స్వరాజ్య ఉద్యమం 1920-80 ఉజ్వల ఘట్టాలు (గ్రంథంలో పుల్లరి 
ఉద్యమంలో ముస్లింలు నిర్వహించిన పాత్రను వివరించారు. మాచెర్లకు పొరుగు గ్రామమైన కొత్తపల్లికి చెందిన మహమ్మదీయులలో ముగ్గురు ఉద్యమకారులు 
పుల్లరి చెల్లింపును వ్యతిరేకిస్తూ, సహాయనిరాకరణ ఉద్యమానికి SKE, పుల్లరి ఉద్యమకారులకు అనుకూలంగా గూఢచర్యం నిర్వహించి 
“మొట్టమొదటి సారిగా” అరెస్టులకు కూడా గురయ్యారని పేర్కొన్నారు. “ఆ గ్రామవాసులు ముగ్గురు మహమ్మదీయులు, (1) నవీ సాహెబ్‌, (2) చింతపల్లి 
హుస్సేన్‌ సాహెబ్‌, (9) జానహమ్మద్‌ అనువారలు చారులుగా పనిచేయచుండిరి. నబీ సాహెబు మిగుల ఉత్సాహపరుడు, సమర్ధుడు, ముగ్గురు మంచివారు, 
అని ఆయన ఆ గ్రంథంలో వివరించారు. పుల్లరి వసూలుకు వచ్చిన ప్రభుత్వ ఉద్యోగులను అటకాయించినందున వారికి కోర్టు ఆరు మాసాల జైలు శిక్షను 
విధించింది. సత్యాగ్రహ యోధులైన ఆ ముగ్గురు ఎంతో ధైర్యంతో, పోలీసులన్నా Boar భయం లేకుండా ప్రవర్తించారు. ఆ యోధులు కోర్టుకు 
వచ్చిన తీరు, శిక్ష ప్రకటించిన తరువాత వారు ప్రదర్శించిన ధైర్యం గురించి మాదల వీరభద్రరావు ప్రస్తావిస్తూ, “ఉదయం 11గంటలకు మహమ్మదీయ 
ముద్దాయిలను గుర్రముల పై నెక్కించుకుని పెండ్లికొడుకుల వల హసన్‌, హుస్సేన్‌ మేళతాళములతో కోర్టుకు వచ్చిరి...ముగ్గురు ముద్దాయిలు తాము 
నేరము చేయలేదనియు, కేసు విచారణలో తాము పాల్గొనమనియు స్టేట్‌మెంట్లు దాఖలు చేసి క్రాస్‌యగ్గామినేషన్‌ మొదలగునవి చేయక యూరకుండిరి 
...విచారణ పూర్తయి...6 నెలల శిక్ష విధించబడెను...ముద్దాయిలను ఆ సాయంత్రం ఖయిదులో చూసితిని. ధైర్యముగా నున్నారు...మూడు మాసాలలో 
స్వతంత్రం వచ్చును. మనమందరము విడిపింపబడుదమని చెప్పితిని... వారి కుటుంబములు బీదవి. మాచెర్ల వారిని చందాలు వేసుకుని వారి కుటుంబాలను 
పోషింపవలయునని తెలియచేసితిని, వారట్లు చేయుదుమని చెప్పిరి.” అని గుంటూరు జిల్లా స్వరాజ్య ఉద్యమం 1920-30 ఉజ్వల ఘట్టాలు (పుటలు 
63-64) అను తన (గ్రంథంలో శ్రీ మాదాల వీరభద్రరావు వివరిస్తూ Š పుల్లరి సత్యాగ్రహంలో మొదట అరెస్టు అయిన మాచర్ల ముస్లిం 
దేశభక్తులు అంటూ చింతపల్లి హుస్సేను, జాన్‌ మహమ్మద్‌ చిత్రాలను, వివరాలను అందజేశారు. * 


CHINTHAPALLI HUSSAIN - JAN MOHAMMAD (-1920) 


Chinthapalli Hussain, Jan Mohammad and Nabi Saheb created history by being the first to be 
arrested in the Pullari Movement led by Kanneganti Hanumanthu in Palnadu area of Guntur 
district, Andhra Pradesh as a part of the Non cooperation Movement that rose up all over India 
in response to the call given by Mahathma Gandhi. Madala Veerabhadra Rao who wrote about the role of Muslims in 
the Pullari Movement in his book, ‘Gunturu Zilla Swaraajya Udyamam 1920-30 - Ujwala Ghattaalu’ is the direct 
witness to the incidents of those days. He noted in his book that three activists from among the Muslims of Kothapalli, 
a village near Macherla, were helpful to Non-cooperation Movement by opposing the payment of Pullari and by 
engaging himself in espionage in favour of Pullari Movement and were arrested for doing so. He wrote: ‘Three 
Muslims from among the residents of that village (1) Nabi Saheb, (2) Chinthapalli Hussain Saheb, (3) Jan Mohammad 
were acting as messengers. Nabi Saheb was more cheerful and able; the three men were good persons.’ The court 
sentenced them to six months imprisonment for obstructing the government employees who came for collecting Pullari, 
a tax for grazing cattle. As the three persons were Satyagrahis they were courageous and fearless about British police 
and punishments. Mentioning their attitude while coming to the court and the courage they displayed after the 
pronouncement of the judgment, Madala wrote: ‘At 11 am the accused Muslims were brought to the court on horseback. 
They came to the court like bridegrooms Hasan and Hussain with pipe music and drums. . .the accused persons pleaded 
not guilty, submitted statements that they would not participate in the trial and remained silent without responding to 
cross examination etc ..the trial concluded...in six months imprisonment was imposed ... I saw the accused persons in 
the jail on that evening they were stable... told them that they would get freedom in three months and we all would be 
released... Their families were poor ... I told the residents of Macherla to raise money by donations and support their 
families they said that they would do like that.’(Pages 63-64, Gunturu Zilla Swaraajya Udyamam 1920-30 - 
Ujwalaghattaalu by Madala Veerabhadra Rao). Describing the Muslim patriots who were arrested during the Pullari 
Satyagraha of Palnadu, the writer provided the pictures of Chinthapalli Hussain and Jan Mohammad in his book. + 


చరితార్జులు - 2 445 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


ళ్‌ 


ల 


Talata 


AOT 


ఇం అ అ? O ఆఅ? అలి ౫ అల అల్వా! అల ౪162 ADADI ఆ ఆఆఆ ఆఆ DADANA DADDAN DMAIL DALDA tity 


OKO ౧8056 rr sss? TTD OOO OG 


SAILS Ly 


Ne NS RNR NSN GSES ONSEN SSS SSS SSNS ASE AS ASSES SENS 


[| "g 


Sye స. as 


>> F 


సానా 


సై 


SS ee Men 


it 
AANA NARS Vas SVL ANNAN VER ESE WE నవ్య స్య వత SESESENG SESS 


RR 


Cot పం పరమం అ.ప్ర ఈం tt a ot tt 


SULTAN VARIYAN KUNNATHU KUNJAHAMMED HAJI 


Ss 


(అన 9 


Corsi: 


-1922) 


(1883 


Source: Sulthan Variyamkunnan (Malyalam Edition), Mr. Ramees Muhammed (Author), Kerala, 2021. 


చరితార్లులు - 2 


సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


116 


@ 
THE IMMORTALS - 2 


Syed Naseer Ahamed 


Mein వలయన్‌ Sines) కుంజాహబాము,ద్‌ బా (18683-1922) 


మలబారు ప్రాంతం రైతుల హక్కులను హరిస్తూ, దాష్టికాలకు పాల్పడుతున్న భూస్వాములకు వ్యతిరేకంగా ఆరంభమయ్యి 
చివరకు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా రూపుమార్చుకుని జాతీయోద్యమంలో భాగమయిన మలబారు మోప్లాల పోరాటం నాయకుడు 
సుల్తాన్‌ వరియంకున్నత్‌ కుంజాహమ్మద్‌ హాజి. 1983లో (ప్రస్తుత కేరళ రాష్ట్రం మలబార్‌ జిల్లా నెల్లికుత్‌ గ్రామంలో వరియంకున్నత్‌ 
మోహిదీన్‌కుట్టీ హాజి, పరవెట్టి కుంజయ్‌షా హజ్ఞుమ్మ లకు జన్మించారు. ఆంగ్లేయుల ఆగ్రహానికి గురయ్యి అండమానుకు 
తరలించబడిన తండ్రి వరియంకున్నత్‌ మోహిదీన్‌కుట్టీ హాజి వారసత్వం పుణికి పుచ్చుకున్న కుంజాహమ్మద్‌ హాజి పలు భాషలు 
నేర్చుకోవడం మాత్రమే కాకుండా సాంప్రదాయక యుద్ధవిద్యలలో శిక్షణ గడించారు. 1896లో మంజేరి రైతాంగ పోరాటం ఆరంభం అయ్యాక పోరుబాటను 
ఎన్నుకున్న ఆయన 1914 వరకు వ్యాపార వ్యవహారాలలో గడిపారు. 1920లో తిరుంగాడిలో పోలీసులు, ఆంగ్ల సైన్యం జరిపిన భయానక కాల్పుల 
నేపథ్యంలో మలబారు మోవ్లాలు సాయుధంగా తిరగబడ్డారు. ఆ తరువాత రగులుకున్న పోరాటానికి మౌల్వీ అలీ ముస్సల్సియార్‌ మార్గదర్శకంలో హాజి 
వరియంకున్నత్‌ కుంజాహమ్మద్‌ నాయకత్వం వహించారు.ఆ తిరుగుబాటుకు తట్టుకోలేక ఆంగ్రేయాధికారులు, పోలీసులు, సైన్యం పారిపోవడంతో 
మలప్పురం, మంచేసి తిరూర్‌, పండిక్కడ్‌, ఎర్నాడు, వల్లువనాడు, పొన్నాని తదితర ప్రాంతాలు ఆంగ్లేయుల పాలన నుండి స్వేచ్చను పొందాయి. ఆ 
ప్రాంతాలను స్వతంత్ర ప్రాంతాలుగా 1921 ఆగస్టు 24న హాజి వరియంకున్నత్‌ కుంజాహమ్మద్‌ ప్రకటించారు. ఆ ప్రాంతాలను స్వతంత్ర దేశంగా 
ప్రకటించి సైన్యాన్ని ఇతర ఏర్పాట్లను చేసారు. ప్రజలు ఆయనను సుల్తాన్‌ అని సంభోధించసాగారు. ఆంగ్ల ప్రభుత్వ ఛాయలు కూడా కన్పించకుండా 
చర్యలు చేపట్టడంతో ఆగ్రహించిన ఆంగ్లేయాధికారులు భారీ సంఖ్యలో సైనిక దళాలను దింపి ప్రజలను ఊచకోత కోయసాగారు. మలబారు మోప్లా 
యోధుల కోసం, వారి నేతల కోసం వేటాడసాగారు. మలబారు మోప్లా అమాయక రైతాంగ కుటుంబాలు ఆంగ్లేయాధికారుల క్రౌర్యాన్ని తట్టుకోలేక 
పోయాయి. ఆంగ్లేయుల రాక్షసత్వం నుండి ప్రజనీకాన్ని రక్షించుకునేందుకు ప్రజలను మౌల్వీ అలీ ముస్సలియార్‌ లాంటి పెద్దలు అజ్ఞాతం నుండి 
బయటకు వచ్చి ఉరిశిక్షలకు గురయ్యారు. అటు వంటి 8H పరిస్థితులలో ఆంగ్లేయ సైన్యాలు, పోలీసులతో పోరాటాలు సాగిస్తూ వచ్చిన సుల్తాన్‌ వాజి 
వరియంకున్నత్‌ కుంజాహమ్మద్‌ చివరకు 1922 జనవరి ఐదున అరెస్టయ్యారు. ఆయనకు అంగ్లేయ సైనిక న్యాయస్థానం మరణశిక్షను విధించింది. ఆ 
మరణశిక్ష అమలుకు అధికారులు ఏర్పాట్లు చేస్తుండగా తన కళ్లకు గంతలు, చేతులు వెనక్కు విరిచి కట్టోద్దని, ఎదురు రొమ్ముకు గురిపెట్టి కాల్చమని 
ఆయన కోరారు. సుల్తాన్‌ వరియంకున్నత్‌ కుంజాహమ్మద్‌ హాజి కోరిన విధంగా ఆంగ్రేయాధికారులు 1922 జనవరి 80న మరణశిక్ష విధించారు. + 


SULTAN VARIYAN KUNNATHU KUNJAHAMMED HAJI (1883-1922) 


Sultan Variam Kunnath Kunjahammad Haji was the leader of the Malabar Mopla agitation 
which began initially as a struggle against the landlords who were resorting to violence on the peas- 
ants of Malabar denying them their rights and finally transformed into a struggle against the British 
and became a part of National Movement. He was born in 1883 in Nellikuth village, Malabar 
district, Kerala state to Variam Kunnath Mohiddin Kutti Haji and Paravetti Kunjaysha Hajjumma. 
Continuing the legacy of his father who attracted the ire of the British who sent him to the Andaman, Kunjahammad Haji 
received training in martial arts besides learning several languages. He chose the path of struggle in 1896 when Manjeri 
Peasant Struggle began. He spent his life in business till 1914. Malabar Moplas rose up in arms in the backdrop of firing 
by the police and the army in Tirungadi in 1920. Haji Variam Kunnath Kunjahammad led, under the guidance of Maulvi 
Ali Mussalstyar, the rebellion that flared up after that. Unable to withstand the rebellion, the British Officers and Police 
and Army took to heels and with that Malappuram, Manchesi Tirur, Pandikkad, Ernadu, Valluvanadu, Ponnani and 
other regions got freedom from the British rule. Haji Kunjahammad declared the regions as independent on 24 August, 
1921. Army and other arrangements for the independent region were made. People started addressing him as Sultan. 
As the region was without even the shadow of the British government, it angered the British officers who deployed a 
heavy force of army and resorted to genocide. A man-hunt was launched for the Mopla fighters and their leaders. The 
innocent peasant families of Malabar Moplas could not withstand the cruel onslaught of the British Officers. In order 
to rescue the innocent people from the brutality of the Englishmen, elders of the community such as Ali Mussaliyar came 
out from underground and were sentenced to death. Leading the fight against the British army and police in sucha 
critical situation, Haji Kunjahammad was at last arrested on 5 January, 1922. The British army court sentenced him to 
death. When the officers were making arrangements for his execution, he requested them not to tie his hands and 
blindfold him but to shoot him straight on the chest. The officers obliged the request and executed Sultan Variam 
Kunnath Kunjahammad Haji on 30 January, 1922. 


చరితార్జులు - 2 47 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


TEE ల Sri se ese se xe) se se) 3333) త్వా 


ఫ్రై 


వష 


mm 
నామా న SENSE NEN SENSES SENS NSE NSE NSE NSE NESS STEN SENSES SANS నా SNS నానా SN NT | = 


a 
> 
rer 
> 
= 
> 
= 
1S 
= 
> 
aS 
> 
= 4 
> 
pal 
> 
4 
> 
= 
= 
> 
= 
= 
> 
= 
im 
= 
~ 
= 
xi 
mS 
A 
= 
~ 
a 
= 
= 
y 
= 
~ 
> 
+ 
శ 
= 
z 
ళ్‌ 
> 
> 


erg 


S 


IIT DY DY DY DY DL HY TY 


TAT n 
AA 


n 


woe be ne Ue be be తం తంతి AMAIA ASA ss 


BOTA AIDS rag am N SES 


న 


Nfe 
SEGARA EE SSooo—_— 


N 


pas 


ఖల లం 


> DAYAAN OY OVO VAY AV AV AY బ్రా బ్రాం AY OSE AYO OV OY OV OT OV OVO AV OV EV OVO CO OS ee 
7 j Dt; , r ~ జల్‌ వసే పీ దత తత DPA కసత PAPA DAT DADA DK 7 


SHAH MUHAMMAD ZUBAIR 
(1888-1930) 


Source: http://heritagetimes.in/shah_zubair/ 
చరితార్జులు - 2 448 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 
THE IMMORTALS - 2 


alsi ముహమ,ద్‌ జుబేర్‌ (1888-1930) 


భారత స్వాతంత్రోద్యమంలో చురుకైన పాత్రను నిర్వహించిన షాహ్‌ ముహమ్మద్‌ జుబేర్‌ బీహార్‌ రాష్ట్రం గయా జిల్లాలోని 
ఆర్వల్‌ లో 1888 లో జన్మించారు. ఆయన తండ్రి షాహ్‌ అష్టాభ్‌ హుస్సేన్‌ సంపన్న జమీందారు. ప్రాధమిక విద్య స్వగృహంలో 
చేసిన షాహ్‌ ముహామ్మద్‌ జుబేర్‌ పాట్నాలో ఉన్నత విద్యాభ్యాసం పూర్తిచేశారు. 1909లో ఇంగ్లాండ్‌ వెళ్ళి న్యాయశాస్త్రం ఆధ్యయనం 
చేసి 1911లో బారిష్టర్‌గా తిరిగి ఇండియా వచ్చి 1912లో న్యాయవాదిగా ప్రాక్టిస్‌ మొదలుపెట్టిన షాహ్‌ జుబేర్‌ మాంఘెరి లో 
స్థిరపడ్డారు. బ్రిటిష్‌ ప్రభుత్వ చర్యల వలన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కృషిచేస్తూ, ఇటు మంచి న్యాయవాదిగా అటు మంచి 
నాయకుడిగా ప్రజల మన్నన పొందారు. 1914లో న్యాయవాద వృత్తికి స్వస్తి చెప్పిన షాహ్‌ జుబేర్‌ భారత జాతీయ కాంగ్రెస్‌ కార్యక్రమాలలో పాల్గొనటం 
ఆరంభించారు. 1919 నాటి ఖిలాఫత్‌-సహాయనిరాకరణ ఉద్యమంలో ఆయన మాంఘెరి కేంద్రంగా గయా జిల్లాలో ప్రధాన పాత్ర నిర్వహించారు. 
సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా జాతీయవాదులైన విద్యార్థుల చదువుల నిమిత్తం ఏర్పడిన జాతీయ పాఠశాలల, కళాశాలల బాగోగులను 
పర్యవేక్షణ బాధ్యతలను భారత జాతీయ కాంగ్రెస్‌ బీహార్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటి సభ్యునిగా ఆయన నిర్వహించారు. జాతీయోద్యమంలో నిర్మాణాత్మక 
పాత్రను నిర్వహిస్తున్న ఆయనను 1921 డిసెంబర్‌ లో ఆంగ్ల ప్రభుత్వం నిర్బంధించి రెండు సంవత్సరాల కఠినకారాగార శిక్షకు గురిచేసింది. ఆ 
ఆరెస్టులకు, నిర్బంధాలకు, నిషేధాలకు ఏమాత్రం జంకని షాహ్‌ జుబైర్‌ భారత జాతీయ కాంగ్రెస్‌ కార్యక్రమాలలో మరింత క్రియాశీలకంగా వ్యవహరిస్తూ 
ప్రజల పక్షంగా కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొన్నారు. ప్రజలతో మమేకమై సాగుతున్న ఆయన మాంఘెరి జిల్లా బోర్డు చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 
1924, 1926 లో భారత జాతీయ కాంగ్రెస్‌ శాఖ అయిన బీహార్‌ రాష్ట్ర కార్యనిర్వాహణ కమిటీ సభ్యునిగా బాధ్యతలు చేపట్టి, 1925లో బీహార్‌ 
ప్రాంతీయ కాంగ్రెస్‌ సమావేశాలకు ఆయన అధ్యక్షత వహించారు. 1925లో బీహార్‌-ఒరిస్సా రాష్ట్రాల కౌన్సిల్‌లో సభ్యులయ్యారు. 1927 డిసెంబర్‌లో 
ఢిల్లీలో జరిగిన అఖిల భారత ముస్లింలీగ్‌ జాతీయ సమావేశాలకు హజరయ్యారు. భారత జాతీయ కాంగ్రెస్‌ పిలుపుమేరకు జరిగిన ‘od పార్టీ 
కన్వెన్‌షన్‌'లో ముస్లిం లీగ్‌ ప్రతినిధిగా షాహ్‌ జుబేర్‌ పాల్గొన్నారు. 1927లో న్యాయవాద వృత్తిని పునఃప్రారంభించిన షాహ్‌ జుబేర్‌ భారత జాతీయ 
కాంగ్రెస్‌ పిలుపు మేరకు 1930 జనవరిలో బీహార్‌-ఒరిస్సా రాష్ట్రాల కౌన్సిల్‌ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆధునిక భావాల ప్రతినిధిగా ముస్లింల 
ఆచార, వ్యవహారాల్లో సంస్కరణలను సూచించి ఆచరించిన షాహ్‌ ముహమ్మద్‌ జుబేర్‌ 1930 సెప్టెంబర్‌ 14న తనువు చాలించారు. + 


SHAH MUHAMMAD ZUBAIR (1888-1930) 


Shah Muhammad Zubair, who played an active role in Indian Freedom Movement 
was born in Arwal of Gaya district in Bihar state in 1888. His father Ashfaq Hussain was 
a rich Zamindar. After having primary education at home, he had his higher education in 
Patna. He went to England in 1909 to study law, returned to India as Barrister in 1911 and 
settled as a lawyer in Monghyr. He gained popularity both as a lawyer and as a leader while 
making efforts to find solutions to the problems faced by people as a result of the actions of the British 
Government. In 1914 he gave up law practice and started participating in the activities of the Indian 
National Congress. He played a key role in Non-cooperation and Khilafath Movement in Gaya district 
with Monghyr as his centre of activity. As a member of the Bihar committee of Indian National Congress, 
he supervised the National Schools and colleges which were established for the education of Nationalist 
students who are active in Indian National Movement. British Government arrested him and sentemced 
him to two years rigorous imprisonment. Unshaken by the arrests and imprisonments, Shah Zubair became 
more active in the programmes of Congress. Continuing to work among people, Shah was elected chairman 
of Monghyr District Board. After having worked as a member of Bihar State Executive Committee of 
Indian National Congress in 1926, he presided over the Bihar regional congress conference. He was a 
member of Bihar-Orissa council in 1925. Shah attended the National conference of All India Muslim 
League which was held in Delhi in December 1927. As a Muslim League representative he took part in 
the All Party Convention convened by Indian National Congress. He renewed his Law Practice in 1927 
and resigned from the membership of Bihar-Orissa Council in 1930 in response to the call given by 
Indian National Congress. Shah Muhammad Zubair suggested reforms in the traditional practices of 
Muslims and he hismself practised them as an advocate of modern ideas. Shah Muhammad Zubair passed 
away on September 14, 1930.¢ 


చరితార్జులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


119 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


Bee! © Ti EE రతర ఈత rey Piri ie te ee eS శత ఆశ్ర) so) şi DAAA a) 4:30 ze xe) 303 03) (ఈ్వా 


& 
Ss 


~ 
27 
-= 
> 
w 
> 
met 
se 
iw 
> 
= 
? 
i 
> 
ii 
FS 
~ 
> 
> 
~ 
> 
~ 
= 
~ 
~ 
= 
~ 
= 
~ 
> 
~ 
= 
a. 
= 
~ 
> 
7 
> 
= 
~ 
> 
Sa 
> 
= 
= 
= 
= 
d 
= 
7 
= 


à: 


J హతం నుట ను తట. a a le E aco Ol మము. aiaa a a A a Lh aara లన ee 
TT ____________—_———____, iv 


WN 


Wy 


Ranta 


ని 


TMNT ION DERI DI DOV AVOY 


owe we we we te tees te ue we Ve Ve Ve Ve ASAT MY As 


న మ న మ మ య మ మ మమ మ మి mataman 
ATENA 


W_AWIEANEANEAWEAW NEA NNER NNN 
రారా - = Zz 


LEGO, 


A E 


AAVA ANIA 
MT 


SN 
VS 


e 


2d 


Se AE EAN VEEN 


న్స 


a viin 


సవా ఎవ ఎమ హా ఎవ ఎవ ఎ ఎన rrr av avYaray PE OER A 
) ళీ y j శ v టనే సే రే @ 


ABDUL RASOOL QURBAN HUSSAIN 
(1910-1931) 


Source: Based on the Sculptor placed at the memorial of martyrs at Sholapur, Maharastra which | visited on 25-04-2018. 
చరితార్లులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 
3 120 = = 
THE IMMORTALS - 2 


esenel రసూల్‌ బుర్హాన్‌ హుస్సేన్‌ (1910-1931) 


“స్వాతంత్ర్యం, స్వదేశీ వస్తు వాడకం, హిందూ-ముస్లిం ఐక్యత, సమానత్వం, సామ్యవాదం'లను తన పంచశీల సూత్రంగా 
భావించి బ్రిటిష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరుబాటను ఎంచుకున్న అబ్బుల్‌ రసూల్‌ ఖుర్చాన్‌ హుస్సేన్‌ మహారాష్ట లోని షోలాపూర్‌లో 
| 1910లో జన్మించారు. చిన్న వయస్సులో లోకమాన్య బాలగంగాధర్‌ తిలక్‌, మహాత్మా గాంధీలతో wend రసూల్‌ ప్రభావితమయ్యారు. 
| భారత జాతీయ కాంగ్రెస్‌లో సభ్యత్వం స్వీకరించి స్థానిక “'యూత్‌లీగ్‌? ప్రధాన కార్యదర్శిగా బ్రిటిష్‌ ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ 
కాంగ్రెస్‌ నిర్వహించిన అన్ని కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొన్నారు. మంచి వక్తగా ఖ్యాతిగాంచిన vað రసూల్‌ మంచి కార్యదక్షుడు కూడా. స్వదేశీ 
వస్తువుల వాడకం అవసరాన్ని వివరిస్తూ పలు చర్యలు చేపట్టడమే కాకుండా స్వయంగా ఖాదీ వస్త్రధారణ పట్ల ఆయన అమితాసక్తి చూపారు. డాక్టర్‌ కె.బి 
అంత్రోలికార్‌ సహచర్యంలో బ్రిటిష్‌ వ్యతిరేక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తూ బ్రిటిష్‌ అధికారుల ఆగ్రహానికి గురయ్యారు. బ్రతుకుదెరువు 
కోసం స్థానికంగా కర్మాగారాలలో కార్మికునిగా పనిచేస్తూ కార్మికులను ఏకం చేసి, కార్మిక సంఘాలను ఏర్పాటు చేయడంలో అగ్రగామిగా నిలిచారు. 
మాతృభూమి పట్ల, సమాజం పట్ల ఆయనకు గల అభిప్రాయాలను వెల్లడిస్తూ, ప్రజల స్వేచ్చా-స్వాతంత్రాల కోసం ప్రతి ఒక్కరిని జాతీయోద్యమంలో 
భాగస్వాములను చేయడం (ప్రధాన లక్ష్యంగా ప్రచారం కోసం 'గజన్‌ఫర్‌ అను ఉర్దూ పత్రికను 1927లో ఆయన ఆరంభించారు. ఈ పత్రికలో తన 
పంచశీల సూత్రాలకు అనుగుణంగా ప్రజలను BENE SP, బ్రిటిష్‌ అధికారుల ఆగడాలను తూర్పారపడుతూ, ప్రధానంగా హిండూ-ముస్లింల మధ్య 
ఐక్యతను మరింత పటిష్ట పర్చేందుకు సంపాదకీయాలు, వార్తలు ప్రచురించారు. రంజాన్‌, బక్రిద్‌ పర్వదినాలకు ప్రత్యేకంగా ఖాది వ(స్తాలను కొని, 
ధరించి ప్రాంతీయ వృత్తిదారులను ప్రోత్సహించాలని పిలుపు నిచ్చారు. ఈ చర్యలను ఏమాత్రం సహించని బ్రిటిష్‌ అధికారులు ఆయన మీద కత్తిగట్టారు. 
ప్రజాభిమానం గల అబ్బుల్‌ రసూల్‌ను పూర్తిగా అచేతనుడ్ని చేయడానికి తగిన అవకాశం కోసం ఎదురు చూడసాగారు. మహాత్ముడి అరెస్టుకు వ్యతిరేకంగా 
1980 మే మాసంలో షోలాపూర్‌లో ప్రజాగ్రహజ్వాల ఎగిసి పడింది. ఈ పరిస్థితిని నిలవరించలేక పోయిన ఆంగ్ల అధికారులు బ్రతుకుజీవుడా అంటూ 
షోలాపూర్‌ వదలి పారిపోయారు. ఆ సమయంలో మువ్వన్నెల జెండా షోలాపూర్‌లో రెపరెప లాడింది. ఈ అనూహ్య పరిణామాలతో మండిపడిన 
ఆంగ్లేయాధికారులు భారీ బలగాలతో షోలాపూర్‌ ప్రజల మీద విరుచుకపడి సాగించిన కాల్పులలో పలువురు బలయ్యారు. ఈ సందర్భాన్ని ఉపయోగించుకుని 
wend రసూల్‌ను అరెస్టుచేసిన ఆంగ్ల అధికారులు wend రసూల్‌, ఆయన సహచరుల మీద హత్యానేరం మోపారు. బ్రిటిష్‌ న్యాయస్థానం విచారణ జరిపి 
ఆయనకు ఉరిశిక్ష ప్రకటించింది. ఆయన 20 ఏండ్ల యువకుడు కనుక క్షమావబిక్ష కోరినట్టయితే ఉరిశిక్ష నుండి తప్పించుకోవచ్చని వచ్చిన సలహాలను 
త్రోసిపుచ్చిన wend రసూల్‌ ఖుర్చాన్‌ హుస్సేన్‌ 1931 జనవరి 17న నిర్భయంగా ఉరిని స్వీకరించి అమరులయ్యారు. @ 


ABDUL RASOOL QURBAN HUSSAIN (1910-1931) 


| Abdul Rasool Quban Hussain, who considered Independence, Swadeshi, Hindu- 
Muslim Unity, Equality and Socialism as his Panchaseela principles and chose the path of 
| fighting against British Government, was born in 1910 in Sholapur, Maharashtra. At an 
| early age he came under the influence of Lokamanya Balagangadhara Tilak and Mahatma 
" Gandhi. He took membership in Indian National Congress and participated actively in all 
the anti-British programmes of Congress as the General Secretary of local youth league. Soon he gained 
name not only as a good orator but also as an able organizer. Besides wearing Khadi clothes, he organized 
several programmes to explain the need of using domestic products. He organized several anti-British 
programmes along with Dr K B Antrolikar and faced the ire of British. He worked in a factory where he 
united the workers and formed a trade union. He started an Urdu periodical “GAJANFAR’ in 1927 with 
the aim of inspiring people to take part in National Movement. He published editorials and news items 
exposing the misdeeds of British Officers, strengthening Hindu-Muslim Unity and inspiring people. He 
brought and wore Khadi clothes on festivals like Ramdan and Bakrid and appealed to people to do the 
same and encouraged local weavers. Irked by his activities, British officers wanted to deal a blow to 
Abdul Rasool and waited for an opportunity. In the year 1930 the people of Sholapur raged against the 
arrest of Mahatma Gandhi and they hoisted the tricolor. British officers who failed to control the situation 
were forced to flee. Enraged at the unexpected turn of events in Sholapur, British officers returned with 
heavy armed forces, and opened fire indiscriminately on the agitating people killing many on the spot. 
Taking advantage of the situation, British officers arrested Rasool on the charge of murder. Rasool was 
tried by a British court which sentenced him to death. The 20 year old Abdul Rasool Quban Hussain 
rejected the offer of clemency and fearlessly embraced death sentence and attained martyrdom on 17, 
January 1931.¢ 


చరితార్జులు - 2 124 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


d 


TYNE NTT TIO TOIL CDP 
Dee JERR PRIA DAR PAA IAA LENA PAA RA PAR PAPA PA AAPA PN PN PAPA AE PAIN 


“7, 


-Banan mda arat aa aa a a tee 
NENEN SSS NST ASSESSES NEN i 


చా 


సై sic BSH 


p 


ae 


Saku NENA నాలు 


WENNER NNN SINAN SENSES EN 
7 hast న్‌ Rg ie 


` 


ANIRAA 


~ 


న్స 


Si 
w 
= 
w 
> 
= 
> 
= 
> 
a 
T 
= 
? 
i 
> 
= 
> 
= 
> 
> 
> 
> 
= 
> 
=> 
= 
= 
2 
తె 
= 
=~ 
= 
x 
E 
= 
= 
> 
= 
> 
= 
+ 
z 
శ 
జె 
= 
మ 
= 


పర ల 


పూసా ఎమ ఎ హా ఎవ ఎవ ఎ Arev DP av DY D సవ YOY STN PDT OE SEE OE OE OE OE! OE OE OE OE OEE OE ™ 
j 4 f 7 ౬ 5 అజీ s a a ad 4 A o a had < v -< » 4 ad ~ v ఇ 


M. ABDUL KAREEM GULAM JEELANI 
(1904-1932) 


Source: https://upload.wikimedia.org/wikipedia/commons/9/90/A.K._Golam_Jilani_of_Algichor.png 


చరితార్జులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


122 
THE IMMORTALS - 2 


ono. అంబ్లుల్‌ 58o గుణం eer (1904-1932) 


స్వదేశంలో పరాయి ప్రభువుల పెత్తనాన్ని వ్యతిరేకించడమే కాకుండా బ్రిటిష్‌ ప్రభుత్వంలో అధికారులుగా ఉద్యోగాలు చేయడం 
కూడా బానిసత్వం క్రిందకు వస్తుందంటూ అందివచ్చిన ఉద్యోగాన్ని నిరాకరించిన త్యాగశీలి యం. అబ్బుల్‌ కరీం గులాం జీలాని. ఆయన 
1904 అక్టోబర్‌ 24న (ప్రస్తుత బంగ్లాదేశ్‌లోని ఢాకా జిల్లా నవాబ్‌గంజ్‌ ఉప జిల్లా సమీపంలోని అల్లిచోర్‌ లో జన్మించారు. ఆయన తండ్రి 
గులాం ముహమ్మద్‌ చౌదరి బ్రిటిష్‌ ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ ఉద్యమించిన విప్లవకారుడు. గులాం జిలాని స్థానిక జాతీయ 
పాఠశాలలో మెట్రిక్యులేషన్‌ చదివి, ఉన్నత విద్యకోసం ప్రస్తుత బీహార్‌ రాష్ట్రం రాజధాని పాట్నా వెళ్ళి బి.ఏ గ్రాడ్యుయేషన్‌ చేశారు. ఆయనకు ఆంగ్ల ప్రభుత్వంలో 
డిప్యూటి DIRET ఉన్నత స్థాయి ఉద్యోగ అవకాశం వచ్చినా కూడా పరాయి ప్రభుత్వంలో పనిచేయడం ఇష్టంలేక తిరస్మరించారు. కళాశాల విద్యార్థిగా బ్రిటిష్‌ 
ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ పలు విప్లవకర కార్యక్రమాలలో పాల్గొన్నారు. గులాం జీలాని 27 సంవత్సరాల వయస్సులో బెంగాల్‌ నేషనలిస్ట్‌ ముస్లిం పార్టీ 
సహాయ కార్యదర్శిగా, అఖిలభారత ముస్లిం లీగ్‌ కౌన్సిలర్‌గా బాధ్యతలు చేపట్టి జాతీయోద్యమంలో చురుగ్గా వ్యవహరించారు. ఆయన గాలింపూర్‌, నవాబ్‌గంజ్‌ 
తదితర ప్రాంతాలలో సభలు, సమావేశాలు నిర్వహించి బ్రిటిష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విప్లవించాల్సిందిగా ప్రజలను కోరారు. గులాం Herd) నిర్వహిస్తున్న 
కార్యక్రమాల గురించి తెలుసుకున్న మహాత్మాగాంధీ కూడా తన సహచరులతో అల్లిచోర్‌ సందర్శించారు. 1932లో నవాబ్‌గంజ్‌లో జరిగిన సభలో ఆంగ్లేయ 
ప్రభుత్వం చర్యల మీద గులాం జీలాని ప్రసంగిస్తూ నిప్పులు చెరిగారు. ఆ ప్రసంగం పట్ల ఆగ్రహించిన అంగ్ల ప్రభుత్వం చివరిసారిగా తల్లిని చూట్టానికి ఆయనను 
అల్లిచోర్‌ తీసుకెళ్ళి అటునుండి ఢాకా కేంద్ర కారాగారంలో నిర్భంధించింది. కటిక చీకటి, అతి శీతలంగా ఉన్న ఏకాంత గదిలో గులాం జీలానిని ఉంచి హింసలకు 
గురిచేశారు. ఆ క్రూరచర్యల వలన ఆయన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. గులాం జిలాని కనుక క్షమాభిక్ష పత్రం రాసిస్తే ఆయనను జైలు నుండి విడుదల 
చేస్తామని ఆంగ్ల ప్రభుత్వం ప్రకటించింది. విప్రవయోధుడైన గులాం జీలాని తండ్రి గులాం ముహమ్మద్‌ తన బిడ్డ మాతృభూమి విముక్తి పోరాటంలో ప్రాణాలర్చించడానికి 
సిద్ధం తప్ప ఆంగ్ర ప్రభుత్వం ఎదుట మోకరిల్లి క్షమాభిక్ష ప్రతం సమర్పించడం ఏనాటికి జరగదని పేర్కొంటూ ఆంగ్ల ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించారు. ఆ 
తరువాత కారాగారంలో wayd కరీం గులాం జీలాని టైఫాయిడ్‌ జ్వరంతో బాధపడటం మాత్రమే కాకుండా ఆంగ్ల పోలీసుల క్రూరత్వానికి గురయ్యారు. ఆయన 
గుండెల మీద బరువైన రాళ్ళను పెట్టి ఆంగ్ల ప్రభుత్వం చిత్రహింసలకు గురిచేసింది. ఆయన టైఫాయిడ్‌ జ్వరం వలన బాగా బలహీనమయ్యారు. ఆ భయానక 
చిత్రహింసలను భరిస్తూ, ప్రాణాలు పోయినా ఆంగ్ల ప్రభుత్వానికి తలవంచే ప్రసక్తి లేదంటూ దీక్షపూనిన యం. vas కరీం గులాం జీలాని 1932 ఫిబ్రవరి 
తొమ్మిదిన కన్నుమూశారు. * 


M.ABDUL KAREEM GULAM JEELANI (1904-1932) 


M. Abdul Kareem Gulam Jeelani, who was too selfless and sincere not to accept a job in the 
British Government as he considered it slavery very much like accepting foreign rule in mother land, 
was born on 24 October 1904 in Algichor near Nawabganj Upazila in Dhaka district of present 
Bangladesh. His father Gulam Mohammad Chowdary, was a revolutionary and fought against the 
anti people policies and actions of the British Government. Gulam Jeelani did his matriculation in the local National 
School and went to Patna, the capital of present Bihar state of India to do his B.A. Though he got the job of a Deputy 
magistrate in the British Government, he rejected it as he was not willing to work in the government of foreign rulers. As 
a student he participated in several revolutionary activities against the British Government. At the age of 27 he was 
active in Indian National Movement as the joint secretary of Bengal Nationalist Muslim Party and as All India Muslim 
League Councilor. He appealed to people of India to revolt against the British Government in the meetings he organised 
in Galimpur and Nawabganj areas. Mahatma Gandhi, who came to know about the activities of Gulam Jeelani, visited 
Algichor. Abdul Kareem Gulam Jeelani’s fiery speech in a meeting held in Nawabganj in 1932 angered the British 
Government which sent him to Dhaka Central Jail. There he was kept in a dark and cold solitary cell and was subjected 
to torture. This cruel treatment damaged Gulam Jeelani’s health. The British Government offered to release him ifhe 
submitted clemency petition. Gulam Jeelani’s father Gulam Mohammad rejected the offer of the Government saying 
that his son would be ready to lay down his life in the struggle for the emancipation of the mother land and would never 
kneel down before the British for clemency. Later Gulam Jeelani suffered from typhoid and bore all the cruelty of the 
English policemen in the jail. He got weak day by day due to typhoid fever. The British governmnet tortured him by 
placing heavy rocks on his chest. Keeping his pledge not to bow before the British Government even if it meant loss 
of his life, M. Abdul Kareem Gulam Jeelani passed away on 9 February 1932. 


చరితార్జులు - 2 123 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


Pere re A ee Pee oe it ve rt Pe i it i త త తశ తంతి 


ఫ్‌ 


ఫ్ర 


SANG 


స NNER NNN NN BNA BW A 
58 కతి తంతి కతి తిం తంతి 3 తక తం తం తం OTOL DY HV ITNT DY తతి? HY DY AVAL తాగ OTOL DY HY THY 


Waa aya Yad సమా సాం ఎ హా వా > A) i) An AN AAS టా kk) Les Ls Lo de A LO స్టా 
J TE EE RE న లస EO I NN వే A పీ దత త DPA PAG 


ABDUL RASHEED SIDDIQUI 
(-1932) 


Source : Prof. Abdul Jalil Popalazi, Rehman Medical College, Peshawar, Pakistan. 


చరితార్లులు - 2 
2 124 


సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 
THE IMMORTALS - 2 


esene} రష్నద్‌ aaas (-1932) 

స్వదేశీయుల స్వేచ్భా-స్వాతంత్రాల కోసం పోరాడుతున్న స్వాతంత్ర్య సమరయోధుల పట్ల కిరాతకంగా వ్యవహరిస్తున్న 
| ఆంగ్లేయాధికారుల క్రూర చర్యలను సహించలేక అకృత్యాలకు పాల్పడుతున్న ఆధికారిని అంతమొందించిన సామాన్యుడైన అసమాన 
ధైర్యశాలి అబ్బుల్‌ రషీద్‌ సిద్ధిఖీ ప్రస్తుత పాకిస్థాన్‌ లోని కరీంపురాలో జన్మించారు. ఆయన తండ్రి మియా గులాం హుస్సేన్‌ సిద్ధిఖీ. 
అబ్బుర్‌ రషీద్‌ సిద్ధిఖీ మేనమామ మియా బషీరుద్దీన్‌ LG) ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు. ఆయన కుటుంబీకులు ఆంగ్ల 
ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాట యోధులు కావడంతో 1926లో సర్దార్‌ భగత్‌ సింగ్‌ నేతృత్వంలో ప్రారంభమైన I జవాన్‌ భారత Lg’ పట్ల అబ్బుర్‌ 
రషీద్‌ ఆకర్షితులయ్యారు. ప్రవృత్తి రీత్యా జాతీయోద్యమకారుడైన అబ్బుల్‌ రషీద్‌ సిద్ధిఖీ, వృత్తిరీత్యా లాహౌర్‌ అసుపత్రిలో కంపౌండర్‌. ఆంగ్లేయాధికారుల 
అకృత్యాల బారిపడిన జాతీయోద్యమకారులను చికిత్స నిమిత్తం లాహోర్‌ ఆసుపత్రికి తెచ్చినప్పుడు ఆంగ్లేయుడు డాక్టర్‌ కోల్డ్‌స్టీమ్‌ వారిపట్ల చాలా 
క్రూరంగా వ్యవహరించటం చూస్తున్న అబ్బుర్‌ రషీద్‌ సహించలేకపోయారు. 1930 నాటి శాసనోల్లంఘన ఉద్యమంలో భాగంగా సరిహద్దుగాంధి ఖాన్‌ 
అబ్బుల్‌ గఫార్‌ ఖాన్‌ స్థాపించిన “ఖుదా-యి-ఖీద్మత్‌గార్‌” ఆధ్యర్యంలో ప్రజల ప్రజాస్వామిక హక్కులు-మానవహక్కుల పరిరక్షణకు లాహోర్‌ (ప్రజలు 
ఉద్యమించారు. ఆ సందర్భంగా 1930 ఏప్రిల్‌ 23న లాహోర్‌ నగరంలోని ఖీస్సాఖాని బజార్‌ వద్ద గుమికూడి శాంతియుతంగా నిరసన తెలుపుతున్న 
ప్రజల మీద ఆంగ్లేయాధికారులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ భయానక సంఘటనలో సుమారు నాలుగు వందల మంది తుపాకి 
కాల్పులకు బలికాగా, పెద్ద సంఖ్యలో ప్రజలు క్షతగాత్రులయ్యారు. ఆ సంఘటనలో గాయపడిన యోధులను లాహోర్‌ ఆసుపత్రికి తరలించారు. ఆ స్వదేశీ 
పోరాట యోధుల పట్ల, వారికి సేవలు అందించడానికి ఆసుపత్రికి వచ్చిన వారి కుటుంబీకుల పట్ల ఆంగ్లేయడు డాక్టర్‌ కోల్డ్‌స్ట్రీమ్‌ అనుచితంగా 
ప్రవర్తించాడు. ఆ యోధులకు చికిత్స కూడా సరిగ్గా చేయక నిర్లక్ష్యం వహించడం స్వయంగా చూసిన wand రషీద్‌ హృదయం రగిలిపోయింది. ఆ 
ఆంగ్లేయడిని అంతం చేయాలని నిర్ణయించుకున్న ఆయన తగిన ఏర్పాట్లు చేసుకుని అవకాశం కోసం ఎదురు చూడసాగారు. ఒకరోజున ఆసుపత్రికి 
వచ్చిన రోగుల బంధువుల పట్ల అనుచితంగా వ్యవహరిస్తూ ఆంగ్లేయ వైద్యుడు SRD ఆయనకు ఎదురుపడ్డాడు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్న 
అబ్బుర్‌ రషీద్‌ తన వద్దనున్న పదును తేలిన ఒక ఆయుధాన్ని అకస్మాత్తుగా ఆంగ్లేయుడి గొంతులో బలంగా గుచ్చి అతడ్ని అంతంచేశారు. ఆగ్రహించిన 
ఆంగ్ల ప్రభుత్వం ఆయన మీద హత్యానేరం నమోదు చేసి విచారణను జరిపి అబ్బుల్‌ రషీద్‌ సిద్ధిఖీ 81932లో ఉరిశిక్ష విధించింది. ఈ 


ABDUL RASHEED SIDDIQUI (-1932) 


Abdul Rasheed Siddiqui, who could not bear to see the brutal attitude of the British 
| officers towards freedom fighters and killed one such British officer in a rage, was born 
in Kareempura in the present Pakistan. His father Mia Gulam Hussain Siddiqui and his 
maternal uncle Basheeruddin Siddiqui were famous freedom fighters. With this legacy 
he was naturally attracted towards the activities of Naujawan Bharat Sabha which was 
started in 1926 under the leadership of Sardar Bhagat Singh. Abdul Rasheed Siddiqui worked as a 
compounder in Lahore Hospital. Dr. Coldstream was doctor in the same hospital and he used to behave 
cruelly with the freedom fighters that were injured in police atrocities. Abdul Rasheed could not tolerate 
this. During Civil Disobedience Movement in 1930 people of Lahore were agitating for the protection 
of their democratic rights and human rights under the banner of ‘Khuda-e-Khidmatgar’ founded by Frontier 
Gandhi Khan Abdul Gafar Khan. On 23 April, 1930 people gathered in Qissa Khwani Bazaar of Lahore 
city and were demonstrating their resentment peacefully. Suddenly the British officers opened fire on 
the demonstrators and resorted to indiscriminate firing in which nearly four hundred people were killed 
and hundreds of them were injured. When the injured were brought to Lahore hospital for treatment, Dr. 
Coldstream behaved inhumanly with the injured freedom fighters and their family members and he did 
not provide proper medical treatment to them. Abdul Rasheed was piqued at this cruelty and wanted to 
teach a lesson to such arrogant officers by killing him. He made necessary arrangements for this and was 
waiting for an opportunity. One day Abdul Rasheed found Dr. Coldstream behaving cruelly with the family 
members of a patient. Suddenly Rasheed sprang forward and stabbed the British doctor in the throat with 
his sharp knife killing him instantly. The enraged British government charged him with murder, conducted 
a trial and finally in 1932 Abdul Rasheed Siddiqui was sentenced to death by hanging. 


చరితార్జులు - 2 125 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


ఆతం తంతు ke రం తం తం తంత తం ఉత తం తం తంత త తత (తతత ల 


vp 


> 


O 
PENN SEN నానా న SEEN SENSES SEEN SEEN నా SENSE నా SNES TANS NEN SN SS NEN NS NTN NN, | 


uw 
N 


HY 


CRONE NRE NSE NE NE NEN 
STENTING 


IA 
-~ 
Sa 
~~ 
> 
~ 
> 
Sw 
> 
er 
> 
er 
? 
= 
> 
> 
PS 
> 
> 
> 
~ 
= 
~ 
3 
> 
~ 
= 
~ 
S 
~ 
> 
=; 
~ 
> 
~ 
š 
= 
= 
~ 
s 
~ 
> 
~ 
= 
> 
= 
= 
> 
= 
z 
= 


తక తు తంతు ATTA AAAA AADA NYO YY AY CNT NANA NANA NANENYG 


చెతికి ae 


వాసవ ఎమ ఎ హా ఎవ ఎవ ఎ ఎన grrr av av బ్రా మా ఎ FAVA 
y z ళీ జి, క v DI Di టే DAD 


MAULVI VAKKOM MUHAMMAD ABDUL KHADIR 
(1873-1932) 


Source: https://www.whosdatedwho.com/dating/vakkom-moulavi 
126 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


చరితార్జులు -2 


ajda; ఏకళ్ళం ముహమ్మద్‌ అబ్లుల్‌ ఖాదిర్‌ (1873-1932) 

= పరాయి ప్రభువుల పెత్తనం నుండి స్వేచ్చా-స్వాతంత్ర్యాలు, స్వజనులలో సంస్కరణలు సాధించడమే లక్ష్యంగా కృషిచేసిన 
మౌల్వీ వక్కోం ముహమ్మద్‌ అబ్బుల్‌ ఖాదిర్‌ అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలో అంతర్భాగమైన ట్రావన్‌కోర్‌ సంస్థానంలోని చిరాయిన్‌కిల్‌ 
తాలూక, వక్కోం గ్రామంలో 18736 జన్మించారు. ఆయన తండ్రి ముహమ్మద్‌ కుంజూ, తల్లి ఆషా బీవీ. సంపన్న వ్యాపార 
(ప్రముఖుడైన తండ్రి ప్రముఖ పండితులను స్వగ్రామం రప్పించి బిడ్డకు చదువు చెప్పించగా గురువులు ఆశ్యర్యపోయేంతటి మేధస్సును 
సంతరించుకుని అరబ్బీ, పర్షియన్‌, ఉరూ, తమిళ, సంస్కృత, ఆంగ్ల భాషలో ఆయన మంచి పాండిత్యం సంపాదించారు. చిన్నతనం నుండి స్వదేశం 
పట్ల ఉన్న ఆభిమానాన్ని వ్యక్తపరుస్తూ 'స్వదేశాఖిమాని అను మలయాళం వారపత్రికను ఆయన 1905లో ప్రారంభించారు. “ప్రజలకు ఏ రూపంలో 
అన్యాయం జరిగినా ఏమాత్రం సంకోచించకుండా బట్టబయలు చేస్తామని” ప్రటించిన మౌల్వీ వక్కోం ముహమ్మద్‌ అబ్బుల్‌ ఖాదిర్‌ ఆంగ్రేయాధికారుల, 
ట్రావన్‌కోర్‌ సంస్థానంలోని అధికారుల అవినీతిని, ఆకృత్యాలను బహిర్గతం చేసారు. ఆగ్రహించిన అధికారులు 1910లో పత్రికను నిషేధించి, పైస్సును 
మూసేశారు. అక్షరాన్ని ఆయుధంగా మార్యుకున్న మౌల్వీ వక్కోం ముహమ్మద్‌ అబ్బుల్‌ ఖాదిర్‌ పరాయి ప్రభువుల దుశ్చర్యలను మాత్రమే కాకుండా 
స్వజనులలో, సమాజంలో గల అవినీతి, అహేతుక దురాచారాలను ఏకరువు పెడుతూ రచనలు సాగించారు. ఆధునిక విద్యావశ్యకత, మహిళాభ్యుదయం 
గురించి రచనల చేయడం మాత్రమే కాకుండా కార్యాచరణ కూడా చేపట్టారు. సనాతన స్వజనులు, ఆధికారులు ఎన్ని అడ్డంకులు కల్పించినా అన్నిటిని 
భరిస్తూ సమాజానికి హితాన్ని చేకూర్చగలదని తాను నిర్దేశించుకున్న మార్గంలోనే ముందుకు సాగారు. అక్షరం అత్యంత ప్రతిభావంత మైనదని భావించిన 
ఆయన 1931లో'ఇస్తామియా పబ్లిషింగ్‌ హౌస్‌” ఆరంభించి పలు గ్రంథాలను, పత్రికలను ప్రచురించి ప్రాచుర్యంలోకి తెచ్చారు. ఆయన నిరంతరం 
సాగించిన కృషిలోని హేతుబద్ధతను (గ్రహించిన ప్రభుత్వాలు క్రమంగా ఆయన సూచనలు సలహాలను స్వీకరించి పలు వ్యవస్థలను ఏర్పాటు చేశాయి. 
చిట్టచివరి వరకు స్వేచ్చా-స్వాతంత్రాల సాధన, ఆధునిక, అభ్యుదయ మార్గాన సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళేందుకు కృషి సల్పిన అక్షరయోధులు 
అబ్బుల్‌ ఖాదిర్‌ 1932 ఆగస్టు 28న కన్నుమూసారు. భారతదేశానికి స్వాతంత్ర్యం లభించాక, 1910లో ఆంగ్ల ప్రభుత్వం మూతవేసిన 'స్వదేశాభిమాని” 

పత్రిక టెస్సును, 1957లో భారత ప్రభుత్వం తెరిపించి మౌల్వీ వక్కోం ముహమ్మద్‌ అబ్బుల్‌ ఖాదిర్‌ వారసులకు స్వాధీనం చేసింది. * 


MAULVI VAKKOM MUHAMMAD ABDUL KHADIR (1873-1932) 


క Maulvi Vakkom Muhammad Abdul Khadir, who fought for freedom from foreign 
rule and social reform, was born in 1873 in Vakkom village in Chirayinkil Taluk of 
Travencore princely state which was an integral part of the then Madras Presidency. Asha 
Bivi was his mother and his father Mohammad Kunju was a wealthy businessman. 
Muhammad Khadir had home-schooling. A number of scholars were engaged to teach 
him. He surprised his teachers by making rapid progress and gained proficiency in Arabic, Persian, Urdu, 
Tamil, Sanskrit and English languages. Expressing his love and admiration for his country, he started 
‘Swadeshabhimani’, a Malayali weekly newspaper in 1905. Declaring that the newspaper will not hesitate 
to expose injustice done to people in any form, Maulvi Vakkaom Muhammad Abdul Khadir exposed the 
corruption and evil deeds of the British officers and officers of the princely state. Angered at this the 
officers banned the newspaper and sealed the press. After that Maulvi Vakkom Muhammad Abdul Khadir 
concentrated on social and cultural matters and wrote books on the corruption and irrational evil practices 
in society apart from the evil deeds of the foreign rulers. Besides writing on the necessity of modern 
education and women development he undertook certain activities to realize them. Notwithstanding all 
the obstacles created by the orthodox people from his community and officers, he went ahead in the path 
that he believed would do good for the society. Knowing fully well how effective books are, he started 
‘Islamic Publishing House’ in 1831 and published and popularized several books and papers. Gradually 
governments started realizing the importance of the issues he raised and implemented his suggestions. 
Abdul Khadir, who, as a literary soldier, strove hard to lead the society on the path of freedom, progress 
and modernity till the end, passed away on 23 August, 1932. After attainment of independence to India, 
Government of India got opened the press of ‘Swadeshabhimani’ and handed it over to the heirs of Maulvi 
Vakkom Muhammad Abdul Khadir, which was sealed way back in 1910 by the British government. 
427 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 
THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


చరితార్జులు -2 


Cree te Tere he ei ie he ie ee ne Te ye ye pe re A ot ot ee 2 |తి 


శ 


~ 
© 
~ 
> 
w 
> 
> 
"> 
~ 
> 
~ 
? 
~ 
> 
> 
> 
~ 
> 
> 
= 
వ 
~ 
~ 
> 
~ 
= 
~ 
శె 
~ 
= 
= 
~ 
= 
~ 
= 
~ 
= 
x 
> 
> 
= 
= 
> 
= 
> 
> 
> 


è: 


ఎ కంటక md aad a Oa ౬ Mada ae et tas ioe tle ies Bie ee ననన S 
EARNE m mmm mm mm హాన్‌. 


vs 
Mx 


E 


YN FRR 


St Sa NNN SENSE NEN NS NEN 


eo a 


K శ 


గ Ye ENE aE A 


te SPR: 


అంతం తంతు తం be ae be be be te Ve ve be Le ASAS ASAS 


SIRS NENG NNN NER EEN 


iF x, Qa 


AEDES A 


NN 


ఖమ 


~N 


$ 


>~ `~ ` ~ ~ ~ ~ `~ ~ ~ ~ ~ ~ ~ . ~ ~ ` 


siste a oe ల. 
భం స ఎమ స స AANA SASS DY OVA AY OE aE OVA OV OT Owe 
} } >. “నక: ఆ టీ కటక న మనకు! 7 


MIAN FAZAL-E-HUSSAIN 
( 1877-1936) 


Source: https://storyofpakistan.com/mian-fazl-i-husain/ 
చరితార్లులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 
3 128 = a 
THE IMMORTALS - 2 


మయం. ఇజలే-ఎ-వమునైన (1877-1936) 


(బ్రిటిష్‌ ఇండియాలో ముస్లింలకు ప్రప్రధమంగా “ప్రోవిన్నియల్‌ సివిల్‌ సర్వీస్‌లో రిజర్వేషన్‌ కోటా కల్పించిన మియాం 
ఫజల్‌-ఎ-హుసైన్‌ ప్రస్తుత పాకిస్థాన్‌లోని సియాల్‌కోట్‌ పట్టణంలోని రాజపుత్రుల కుటుంబంలో 1877 జూలై 14న జన్మించారు. 
ఆయన తండ్రి ఖాన్‌ బహదూర్‌ హుసైన్‌ భక్షీ జిల్లా జడ్జిగా పనిచేశారు. లాహోర్‌లో విద్యాభ్యాసం చేసి ఆ తరువాత లండన్‌ వెళ్ళి 
న్యాయశాస్త్రం అధ్యయనం చేసి ఇండియా వచ్చిన మియాం ఫజల్‌, 1901లో సియాల్‌కోట్‌లో న్యాయవాది వృత్తి చేపట్టారు. 
1905లో సియాల్‌కోట్‌ నుండి లాహోర్‌ వచ్చిన ఆయన “ఇస్లామియా కళాశాల” ప్రగతికి తోడ్పాటు నివ్వడమే కాకుండా స్వయంగా '“అంజుమన్‌-ఎ- 
హిదాయత్‌-ఎ-ఇన్లాం” స్థాపించి సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 1905లో భారత జాతీయ కాంగ్రెస్‌ సభ్యత్వం స్వీకరించిన ఆయన అఖిల 
భారత ముస్లింలీగ్‌ సభ్యునిగా కూడా పలు కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొన్నారు. 1916లో పంజాబ్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ సభ్యులయ్యాక ముస్లింల 
విద్యాభివృద్ధికి తగిన సదుపాయాలు, అవకాశాలు కలుగ జేసినందున ముస్లింలలో అక్షరాస్యుల సంఖ్య 2.42% నుండి 6.7% పెరిగింది. పంజాబ్‌ 
ప్రజానీకం హక్కుల కోసం నిరంతరం శ్రమించిన ఆయన హిందూ-ముస్లింల ఐక్యతకు, మతసామరస్యానికి ఎనలేని ప్రాధాన్యతనిచ్చారు. 1917లో 
ముస్లింలీగ్‌ పంజాబ్‌ శాఖ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన మియాం హుసైన్‌ 1919 నాటి సహాయ నిరాకరణోద్యమం, ఆ తరువాత 
BHA) బహిష్మరణ” విషయాల్లో భారత జాతీయ కాంగ్రెస్‌తో విభేదించారు. అఖిల భారత ముస్లింలీగ్‌ నిర్ణయాలతో కూడా పూర్తిగా ఏకీభవించని 
ఆయన “పాకిస్థాన్‌ భావనిను నిరసించారు. లౌకిక భావజాలానికి వ్యతిరేకంగా ఆంగ్లేయులు గాని, స్వజనులు గాని ఎటువంటి ప్రతిపాదనలు తెచ్చినా, 
ప్రయత్నాలు చేసినా నిష్కర్షగా వ్యతిరేకించారు. పంజాబ్‌ ప్రజల సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా మిత్రుడు ఛోటూ రామ్‌ తదితరులతో కలసి 1923లో 
పంజాబ్‌ నేషనల్‌ యూనియనిస్ట్‌ పార్టీ స్థాపించారు. 1980లో మియాక్‌ ఫజల్‌-ఎ-హుసైన్‌ 'వైశ్రాయ్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ సభ్యులుగా ఎంపిక కాగా 
పార్టీ అధ్యక్ష స్థానాన్ని మిత్రుడు ఛోటూ రామ్‌కు అప్పగించారు. అచిరకాలంలోనే ప్రజాభిమానాన్ని కూడగట్టుకున్న పంజాబ్‌ నేషనల్‌ యూనియనిస్ట్‌ పార్టీ 
1936 నాటి పంజాబ్‌ ఎన్నికల్లో 175 స్థానాలకు గాను 98 స్థానాలలో విజయకేతనం ఎగుర వేసింది. అనుక్షణం ప్రజా సేవలో గడుపుతూ 'ది 
పేట్రియాట్‌ ఆఫ్‌ పంజాబొ అంటూ మహాకవి మహమ్మద్‌ ఇక్బాల్‌ నుండి ప్రశంసలను అందుకున్న ఖాన్‌ బహదూర్‌ మియా ఫజల్‌-ఎ-హుసైన్‌ తన 
పార్టీ ఘనవిజయాన్ని చూడకుండానే 1936 జూలై తొమ్మిదిన కన్నుమూశారు. @ 


MIAN FAZAL-E-HUSSAIN (1877-1936) 


Mian Fazal-e—Hussain, who was the first to create reservation quota for Muslims 
in the provincial civil service, in British India, was born in a Rajput family in Sialkot town 
of present day Pakistan on 14 July, 1877. His father, Khan Bahdur Hussain, worked as a 
District Judge. Mia Fazal had his schooling in Lahore, went to London to study law and 
started practising law in Sialkot in 1901. In 1905 he moved to Lahore from Sialkot. There 
he not only helped for the development of Islamia College, but also established ‘Anjuman-e-Hidayat-e- 
Islami and started service activities. Though he took membership in Indian National Congress, he actively 
participated in the activities of All India Muslim League. When he became a member of Punjab legislative 
council in 1916, he worked for the educational development of Muslims, as a result of which literacy 
among Muslims rose to 6.7% from 2.42%. He worked untiringly for the equal rights to the people of 
Punjab, Hindu—Muslim Unity and religious harmony which were of paramount importance to him. In 
1917 he was the general secretary of the Punjab branch of Muslim League. He had differences of opinion 
with Indian National Congress regarding Non-cooperation Movement of 1919 and boycotting of councils. 
Nor did he agree with the policies of Muslim League and resented the idea of Pakistan. He outrightly 
opposed the proposal that went against the ideology of secularism irrespective of who proposed 1 
Britishers or Indians. He launched Punjab National Unionist Party along with his friend Chhotu Ram and 
others in 1923 with the aim of all-round development of the people of Punjab. When he became the 
member of Viceroys Executive Council in 1930, he made his associate Chhotu Ram as the President of 
the Party. The Party won the admiration of the people of Punjab in a short span of time and in 1936 
elections the party won 98 out of 195 seats in Punjab. Khan Bahadur Mian Fazal-e-Hussain, who spent 
most of his time in the service of the people and who was praised as ‘Patriot of Punjab’ by the great poet 
Allama Mohammed Iqbal, passed away on 9 July 1936 without seeing the victory of his party. + 


చరితార్జులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


129 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


rr er ory rr EREN eer ie erry అభ) ry ee ery e 5 2) 5$) 14 © vee ene త +e) 33 (33333 (తధా 


vp 


ఫ్ర 


ee _ అంతట aa a వతం. ana aaa a rB అల. కం వవ 
XXX 
SSNS NN EN NS చాల చాల SS నాల నాల SS నాల నాల నాలం నాల నా SS Se eS 


7, 


యయ. Yl 


a 


MW GEG ae MSE NE NE NE EE EEN 


` 


IA 
= 
$ 
వక 
> 
J 
> 
Har 
నా 
= 
> 
౬౩ 
> 
పై! 
> 
పే 
> 
4 
> 
> 
e 
> 
= 
> 
=~ 
> 
4 
= 
> 
S 
E 
= 
~ 
= 
= 
-_ 
= 
> 
= 
= 
చ 
~ 
= 
= 
= 
> 
> 
= 
శ 
శ్‌ 
= 
PS 
చ్‌ 
3 
z 
> 
ఫి 


తంతు తు తుం తం తం తంత త ASASASAS ASA తక తంత త తంతి ల 1 


ఎయు 


HAJI SAHEB TURANG ZAI 
(1858-1937) 


https://www.facebook.com/pg/Grand-son-of-turangzai-baba-g-622497991223897/posts/ 


చరితార్జులు - 2 130 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


aides ఎంపెట్‌ తురంగ్‌ జైయ (1858-1937) 


'బ్రిటిషర్లను తమ ప్రాంతాల నుండి వెళ్ళగొట్టాలన్న లక్ష్యంతో సాయుధపోరు సాగించి ఆంగ్లేయ సైనికాధికారులకు కంటి 
నిండా నిద్ర లేకుండా చేసిన యోధులు హాజీ సాహెబ్‌ తురంగ్‌ జైయ్‌ 1858లో భారత వాయవ్య సరిహద్దు ప్రాంతంలోని 
చార్‌సద్దా తహసిల్‌లోని తురంగజాయ్‌ గ్రామంలో జన్మించారు. ఆయనకు తల్లితండ్రులు పెట్టిన పేరు ఫజలే వహిద్‌ / ఫజల్‌ 
అహద్‌ కాగా ప్రజలు (ప్రేమతో పిలుచుకున్న పేరు 'హజీ సాహెబ్‌ తురంగ్‌జైయ్‌ తో చరిత్ర ప్రసిద్ధులయ్యారు. ఆయన తండ్రి pE 
అహమ్మద్‌ వద్ద సాంప్రదాయక విద్య గరిపి ఉన్నత విద్యను దియోబంద్‌లోని దారుల్‌ ఉలూంలో చేశారు. ఆ పాఠశాలలోని ప్రముఖ స్వాతంత్ర్య సమర 
యోధులు మౌలానా మహ్‌మూదుల్‌ హసన్‌ OBR వ్యతిరేక భావజాలంతో ఆయన ప్రభావితులయ్యారు. 1887లో వాయవ్య సరిహద్దు ప్రాంతాలలోని 
పఠాన్‌ జాతులు ఆంగ్లేయలకు వ్యతిరేకంగా సాగించిన పోరాటంలో ఆయన పాల్గొన్నారు. పఠాన్‌ జాతుల్లో సంస్మరణ, ఐకమత్యం-విద్యా వ్యాప్తి 
లక్ష్యాలుగా కృషి సాగించిన ఆయన సరిహద్దు గాంధీగా ప్రసిధ్దులైన ఖాన్‌ అబ్బుల్‌ గఫార్‌ ఖాన్‌తో కలసి ఆ పర్వతపానువుల్లో గల పలు గ్రామాలను 
సందర్శించారు. 1911 నుండి పలు ప్రాంతాలలో “ఇస్లామిక్‌ పాఠశాలిలను ఏర్పాటుచేసి, పఠాన్‌ ప్రజానీకం ఆధ్యాత్మిక-సామాజిక జీవనంలో మార్పులకు 
అంకురార్పణ చేశారు. ఆయన ప్రయత్నాలకు భయపడిన ఆంగ్లేయాధికారులు సమాంతర ప్రభుత్వం నడుపుతున్నారని నేరారోపణ చేసి నిర్భంచించినా, 
నేరాన్ని రుజువుచేయలేక విడుదల చేశారు. 1915 ప్రాంతంలో గురువు మహ్‌మూదుల్‌ హసస్‌ మార్గదర్శకం మేరకు (బ్రిటిష్‌ పాలకుల నుండి మాతృభూమి 
విముక్తి కోసం పోరుకు సిద్ధం కాగా ఆయన అరెస్టుకు ప్రభుత్వం వారెంట్‌ జారీ చేసింది. బానిసత్వాన్ని సహించని పఠాన్‌ జాతి ప్రజలు, ఇరత ప్రాంతాల 
నుండి తరలి వచ్చే పోరాటయోధులతో కలసి ధర్మపోరాటానికి సన్నాహాలు ముమ్మరం చేశారు. ఆయన తన అనుచరులతో కలసి బ్రిటిష్‌ సైనిక స్థావరాల 
మీద దాడులు జరుపుతూ ఆంగ్ల ప్రభుత్వానికి సవాలుగా మారారు. 1923లో ఆయనను ఆడ్డుకునేందుకు ఆంగ్ల ప్రభుత్వం అదనపు బలగాలను పర్వత 
ప్రాంతాలకు పంపింది. ఆయన నిర్బంధానికి అధికారులు సన్నాహాలు సాగిస్తుండగా తన ఆనుయాయులతో కలసి, ఆంగ్లేయ గూఢాచారుల కళ్ళుగప్పి 
పర్వతపానుల్లోకి తప్పించుకున్నారు. 1930 వరకు తన అనుచరులతో కలసి ఆయన ఆంగ్రేయాధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేశారు. 1932 
లో ఆంగ్లేయాధికారులు ఆయన నివాస గృహాన్ని బాంబులతో పేల్చివేశారు. 1936లో అస్వస్థతకు గురైన హజీ సాహెబ్‌ తురంగజైయ్‌ 1987 డిసెంబరు 
14న తనువు చాలించారు. * 


HAJI SAHEB TURANG ZAI (1858-1937) 


Haji saheb Turang Zai, the north-west frontier of India warrior, who waged an armed 
struggle with the aim to driving away Britishers from the region and created many asleepless night to 
the British military officers, was born in 1858 ina village called Turanj Zai in Char Sadda Tahsil of the 
North West frontier Region. While the name given to him by his parents was Fazle Wahid / Fazal 
Ahad, he became popular with the name ‘Haji Saheb Turang Zat’, as he was fondly called by the 
people of the region. After getting traditional education from his father Faiz Ahmed, he had his higher education from 
Dar-ul-Uloom in Deoband, Utterapradesh. He came under the influence of anti-British ideology of its head master and 
famous freedom fighter Moulana Mahmoodul Hasan. He participated in the anti-British struggle of the Pathans of North 
West Frontier in 1887. He worked for the cause of reform, unity and education of Pathans and visited several villages 
in the mountain region along with Khan Abdul Gafar Khan who was later known as ‘Frontier Gandhi’. He did pioneering 
work for bringing about social and spiritual trends in the lives of Pathans by starting ‘Islamic Schools’ in several places 
in the region in 1911. The British officers who became apprehensive about his efforts, charged him with running a 
parallel government and arrested him, but released as they failed to prove the charges. The British Government issued 
warrant to arrest him around 1915 when he was prepared to wage a war against the British rulers for the emancipation 
of his motherland as per the direction given by his teacher Mahmoodul Hasan. Pathans, who could not tolerate 
slavery, intensified their efforts for righteous war by joining forces with the warriors coming from other regions. He 
conducted attacks on several British establishments and became a threat to the Government. In 1923 British Government 
sent additional forces to curb his activities. When the British officers were getting ready to arrest him, he along with his 
followers gave the British spies a slip and escaped into the mountains. In this way he kept the British officers on 
tenterhooks till 1930. In 1932 his residence was blown up with bombs by the British officers. In 1936 Haji Saheb 
Turang Zai fell ill and shed his mortal coils on 14 December 1937. 4 


చరితార్జులు -2 


isi సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 
THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


Cree re Tete he ree ie he ie re he yt Te he pe it pe rt Pe Pi rt ft rt re bi ot or Si > 


è 


iga మ ee eee 


a 
>> ~~ A వా వ వ వా IQR jaasaak 


NENEN NE NS —————— నారా 
గ NANA NAN ANAL DIDY 


aN 
తం be ne be we te ee te Se te Ve Ve Ve తిక be te le be త 


ee PAN 


~ 


Ae AR Ree) Sy. 


కతన 


A| 
Al 
A| 
4 
Al 
4 
A 
Z| 
A 
A 
A| 
4 
Z 
Z 
7 
Z 
7 
2 
7 
గ 
2 
A 
4 
vA 
f 
4 
4 
4 
ri 


~ 


x 


మలు ~ ~ — ఇ ~ ~ ` `~ `~ ~ ~ ean ~ ~ ~ ~ ~ ~ ~ > 


I ER RN AAA OR NL = NNO RED ET I ale ర్‌ం న RE MT et 
LSU MCAT RCAC STOTT OVA ED 
' iC 5 


ఆం క్‌ - 


ON ONT ONS ON ONTOS CO హా సహా టా. 


HUSSAIN RAHEEM 
(1865-1937) 


Source: http:/Awww.ghadarmemorial.net/gallery_004.htm 


చరితార్లులు - 2 
= 132 


సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 
THE IMMORTALS - 2 


aia A), రహీం (1865-1937) 


భారత స్వాతంత్రోద్యంలో ఒక విశిష్టత కలిగిన 'కొమగాట మారు నౌకి సంఘటనకు సంబంధించిన పోరాటంలో 
ప్రముఖ పాత్ర నిర్వహించిన హుస్సేన్‌ రహీం 1865లో గుజరాత్‌కు చెందిన వర్తక-వ్యాపారం వృత్తిగా గల కుటుంబంలో 
జన్మించారు. ఆయన చిన్నతనం ఢిల్లీలో గడిచింది. పంజాబి, హిందీ, గుజరాతి భాషల తోపాటుగా పలు ఇతర భాషల్లో ప్రావీణ్యం 
సంపాదించిన ఆయన కుటుంబ వృత్తిలోకి ప్రవేశించారు. పలు వ్యాపారాలను నిర్వహిస్తూ 30వ ఏట జపాన్‌ చేరుకున్నారు. 
జపాన్‌లోని కోబే పట్టణం కేంద్రంగా వ్యాపారం సాగించిన ఆయనకు మాతృభూమి విముక్తి కోసం పోరాడుతున్న విప్లవ పోరాటయోధులతో పరిచయం 
కలిగింది. 1910లో వ్యాపార అవసరాల నిమిత్తం యూరప్‌, ఆసియా దేశాలను పర్యటించి వచ్చిన ఆయన కోబే నుండి కెనడాలోని వాంకోవర్‌ 
చేరుకున్నారు. ఒక వైపున రియల్‌ ఎస్టేల్‌ వ్యాపారంలో పాల్గొంటూ అక్కడున్న విముక్తి పోరాటయోధులతో జతకట్టారు. ఆంగ్లంలో “హిందుస్థాని అను 
పత్రికను ప్రారంభించి, ఆ పత్రిక ద్వారా ఇటు భారతదేశంలోని అటు OSH ఆధిపత్యంలోని భారతీయల స్థితిగతులను, విముక్తి ఉద్యమాల సమాచారాన్ని 
ప్రజలకు అందించారు. విప్లవకారులకు సహకరిస్తూ 'వాంకోవర్‌ లో ప్రమాదకర వ్యక్తిగా ఆయన ప్రభుత్వ రికార్డులలోకి ఎక్కారు. ఆ తరువాత 'సోషలిస్ట్‌ 
పార్టీ ఆఫ్‌ కెనడా సభ్యులయ్యారు. 1914 ఏప్రిల్‌ నాలుగున భారతీయులతో కలసి హాంకాంగ్‌ నుండి బయలుదేరిన 'కొమగాట మారు BS’ కెనడాలోని 
వాంకోవర్‌ చేరుకుంది. కెనడా ప్రభుత్వం నౌకలోని భారతీయులకు తమ దేశంలో ప్రవేశం నిరాకరించింది. ఈ సందర్భంగా ఏర్పడిన సంక్షోభం 
నివారణకు ఏర్పడిన “షోర్‌ కమిటి'లో సభ్యులుగా హుస్సేన్‌ రహీం ప్రధాన బాధ్యతలు నిర్వహించారు. భారతీయుల హక్కుల పరిరక్షణకు సహచరులు 
షోహన్‌లాల్‌తో కలసి ప్రభుత్వ చర్యలను సవాల్‌ చేస్తూ నిర్భయంగా పోరాడారు. ఆయనను కెనడా ప్రభుత్వం నిర్బంధించింది. ఆటు పిమ్మట 'కొమగాటమారు 
PSD ఇండియాకు పంపటం, ఆ నౌక కలకత్తా చేరడం, కలకత్తాలో TESI వ్యక్తులను విప్లవకారులుగా పరిగణించిన ఆంగ్ల ప్రభుత్వం విచక్షణారహితంగా 
కాల్పులు జరఎగా నౌకలోని వ్యాసింజర్లు తిరగబడిన కారణంగా 20 మంది మృత్యువాత పడటంతో 'కొమగాటమారు నౌకి చరిత్రలో అత్యంత 
ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆ తరువాత కెనడా ప్రభుత్వం హుస్సేన్‌ రహీం మీద చేసిన నేరారోపణలను రుజువు చేయలేక పోవడంతో నిర్భంధం 
నుండి ఆయన విడుదలయ్యారు. మాతృభూమి స్వేచ్చాస్వాతంత్రాలను ఆకాంక్షిస్తూ చివరి వరకు గడిపిన హుస్సేన్‌ రహీం 1987లో వాంకోవర్‌లో 
కన్నుమూశారు. ఈ 


HUSSAIN RAHEEM (1865-1937) 


Hussain Raheem, who played significant role in the struggle related to Komagata 
Maru Ship incident which was an important episode in the history of Indian National 
Movement, was born in 1865 in a business family in Gujarat. His childhood had been in 
Delhi. He gained proficiency in Punjabi, Hindi, Gujarathi, and several other languages. 
He was into the family business and ran various businesses and went to Japan at the age of 30. He ran his 
business from Kobe, a town in Japan. During those days he had acquaintance with the revolutionary freedom 
fighters who had been fighting for the emancipation of mother land. He reached Vancouver in Canada in 
1910 after having been to various countries of Europe and Asia. While doing real estate business he 
joined the team of revolutionaries who were working for the freedom of India. Hussain Raheem was 
considered a ‘Dangerous person’ in Government records for his association with revolutionaries. Later 
he took membership in the Socialist Party of Canada. Komagata Maru, a ship from Hongkong carrying 
Indians reached Vancouver on 4 April 1914. Canada government refused entry for the Indians in the ship. 
Hussain Rahim was on the ‘Shore Committee’ formed to diffuse the crisis. He played an important role 
along with Sri Shohan Lal in challenging the act of the government and in protecting the rights of Indians. 
He was arrested by the government of Canada. The ship was sent to India. When the ship reached Calcutta 
Port, the British government considered the Indians on board as revolutionaries and resorted to 
indiscriminate firing that killed 20 persons. Thus the Komagota Maru Ship episode gained significance 
in the history of Indian National Movement. He was released as the government could not prove the 
charges levelled against him. Hussain Raheem, who spent his life till the end with the aim of freedom for 
the mother land, passed away in 1937 in Vancouver. 


చరితార్జులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


133 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


[న 


| 
| 
| 
4 
A 
A 
4 
/ 
h 
y 
| 
/ 
| 
॥ 
| 
A 
4 
/ 
i 
| 
$ 
j 
/ 
/ 
/ 
/ 
/ 
| 
/ 


| 1 [6 (4 (ఆ) (౪) (౪) (ఈ) (౪) 
NENTEN N ENSEN NSN SENSE EN ENEN EN ENSEN SENNEN NY 


ENEAN TTN 
CEN NN NN NNN N N N CN NAC AANA PN NSN NG NGAGE NG NPR Naf 


ie te tate nekene అనతి రతి 5 తంతి కతి క తికం ASOLO OS ఉం తం OTOL ASAI AS తంతు తంతు ATMS తంతి తి? OT త? ALATA DV DY DY DY DY DY DY THY న్‌ 


టో 
> 
=: 
ie 
= 
2 
> 
s 
= 
=: 
= 
> 
> 
= 
= 
= 
. 
` 
: 
వ 
s 
> 
: 
జ 
శ 
వ్‌ 
అ 
: 
= 
$ 
: 
= 
s 
x 
$ 
z 
$ 
= 
: 
= 
జె 
5 
5 
: 
ల్‌ 
- 
కం 
è 
నవ 
5 
ఫై 
3 
> 
- 
` 
> 
> 
> 
> 


J లలా లా ననన eS = anarsa ——_ 
PSTD DDT TVS SY YY గాద గానా SYST SY Over evevevevevereVeveveverevevc: 
NAWAB C. ABDUL HAKEEM SAHEB 
(1863-1938) 


Source: http://cahc.edu.in/about/ 


చరితార్జులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


134 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


నవాబ్‌ ని. అబ్లుల్‌ హకీం సౌహౌబ్‌ (1863 - 1938) 


జాతీయోద్యమానికి ఆర్థిక పరిపుష్టి కలుగజేయడానికి మాత్రమేకాకుండా జ్ఞానాన్ని ప్రజాస్వామీకరించేందుకు అవసరమగు 
విద్యా, ధార్మిక వ్యవస్థల స్థాపనకు తన కష్టార్దితాన్ని మంచినీళ్ళ ప్రాయంగా వ్యయం చేసిన నవాబ్‌ చెపిల్లాయ్‌ అబ్బుల్‌ హకీం 
సాహెబ్‌ తమిళనాడు రాష్ట్రం, వెల్లూరు జిల్లాలోని కలివిషారం గ్రామంలో 1863లో జన్మించారు. ఆయన తండ్రి చెపిల్లాయ్‌ సిద్దిఖీ 
హకీం సాహెబ్‌ వ్యాపారి. ఆయన పూర్వీకులు తంజావూరు జిల్లా నుండి వచ్చి కలివిషారంలో స్థిరపడ్డారు. vays హకీం 
చిన్నతనంలోనే తండ్రిని కోల్పోవడంతో, చిన్నాన్న సి. అబ్బుల్‌ రజాక్‌ పర్యవేక్షణలో ఎంతో శ్రమించి విద్యాబుద్దులను, వ్యాపార దక్షతను వంట పట్టించుకున్నారు. 
నమ్మకం, సత్యం, న్యాయం సూత్రాల ఆధారంగా సాగిన ఆయన వ్యాపార, వ్యవహార సరళి సత్ఫలితాలను ఇవ్వడంతో వ్యాపారరంగాన నిలదొక్కుకున్నారు. 
1884లో వ్యాపార విస్తృతిలో భాగంగా చెన్నయ్‌ చేరుకున్న అబ్బుల్‌ హకీం పలు వ్యాపారాలు చేస్తూ 1907లో తోళ్ళ పరిశ్రమలో ప్రవేశించి అచిరకాలంలో 
జాతీయంగా -అంతర్జాతీయంగా ఆ రంగాన్ని శాసించగల శక్తిసామర్థ్యాలను సంతరించుకుని, సంపదను సృష్టించుకున్నారు. భారతదేశంలోని అన్ని 
రంగాలలో ఆధిపత్యం చలాయిస్తున్న బ్రిటిషర్ల అర్హతను ప్రశ్నిస్తూ ప్రజాజీవన రంగంలో ప్రవేశించిన జాతీయోద్యమకారుడు యాఖూబ్‌ హసన్‌ సేట్‌ 
(1875-1940) సహచర్యంలో భారత జాతీయ కాంగ్రెస్‌, ముస్లింలీగ్‌ కార్యక్రమాలలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆంగ్లేయులతో పోరాడుతున్న 
వ్యక్తులకు, సంస్థలకు, వ్యవస్థలకు ఇతోధికంగా ఆర్థిక సహకారం అందించారు. 1908లో మద్రాసు ప్రాంతీయ ముస్లింలీగ్‌ ఏర్పాటు చేశారు. ఆ 
క్రమంలో తన అధ్యక్షతన “ముస్లిం ప్రోగ్రసివ్‌ పార్టిని స్థాపించారు. ఈనాడు పలు విద్యాసంస్థలతో ప్రజలకు జ్ఞాన సంపదను పంచుతున్న 'మేలివిషారం 
ముస్లిం ఎడ్యుకేషన్‌ సోసైటీ ని ఆయన 1919లో స్థాపించారు. 1928లో కాకినాడలో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్‌ సమావేశాలకు 
హజరవుతున్న ప్రముఖ నాయకుల రాకపోకల ఏర్పాట్లు చూడటమే కాకుండా, తన మందీమార్చలంలో కాకినాడ వెళ్ళీ ఆహార ఏర్పాట్లు కూడా wend 
హకీం స్వయంగా పర్యవేక్షించారు. 1930లో మద్రాసు షరీఫ్‌గా ఆయన బాధ్యతలు నిర్వహించారు. 1933లో వెల్లూరు వచ్చిన మహాత్మాగాంధీ 
బీహార్‌లోని హరిజనుల ఉద్దరణకు, రాజగోపాలాచారి జాతీయోద్యమ కార్యక్రమాలకు ఆర్థిక సహకారం అడగ్గానే ఆ నేతలు ఊహించనంత భారీ 
మొత్తాలను అందించి wand హకీం అందర్ని ఆశ్చర్యచకితుల్ని చేశారు.1937లో మద్రాస్‌ లెజిస్లేటివ్‌ అసెంబ్లీకి ఎంపికయ్యారు. ఈ విధంగా ఇటు 
విద్యా-వైద్యం, సాంఘిక-ధార్మిక-సహాయక వ్యవస్థల ఏర్పాటుకు, అటు జాతీయోద్యమానికి తనదైన తీరులో ఆర్థిక అవసరాలు తీర్చుతూ “మహాదాతిగా 
ఖ్యాతిగాంచిన నవాబ్‌ చెపిల్లాయ్‌ vas హకీం సాహెబ్‌ 1938 జనవరి 28న చివరిశ్వాస విడిచారు. @ 


NAWAB C. ABDUL HAKEEM SAHEB (1863-1938) 


Nawab Chepillai Abdul Hakeem Saheb, who spent his hard-earned money very generously not 
only for the financial strength of Indian National Movement but also for establishing educational and 
religious institutions for democratizing knowledge, was born in 1863 in Kalivisharam village, Vellore 
District of Tamilnadu state. His father Chepillai Siddiqui Hakeem Saheb was a businessman. His ancestors 
came from Thanjavur and settled in Kalivisharam. Having lost his father at a very young age, he grew 
up under the guardianship of his uncle C. Abdul Rajak and he worked very hard on his studies, developed a good character 
and assimilated business acumen. His style of business based on the sound ethical principles of trust, truth and fairness, 
yielded good results and he got established in the field of business. Later in 1884 as a part of the extension of his business, 
he moved to Chennai. There Abdul Hakeem tried his hand in several businesses and finally in 1907 entered leather 
Industry in which he flourished so well that in a short time he reached great heights and developed the capacity to 
command the Industry nationally and internationally and made a great fortune. Then he entered into the activities of 
Indian National Congress and All India Muslim League with great enthusiasm in the company of activists of Indian 
National Movement like Yakub Hasan (1875-1940). Donating very generously to individuals as well as organizations 
fighting against the Britishers, he started a regional branch of Muslim league in 1908. Later he started ‘Muslim Progressive 
Party’ under his presidentship. In 1919 he established ‘Melivisharam Muslim Education Society’ which has been spreading 
the light of education to people through several educational institutions at present. During the Indian National Congress 
conference held in Kakinada of Andhra Pradesh in 1923, he personally went to Kakinada with his men and material and 
supervised personally the arrangements including food besides the travel arrangements to and fro for the prominent 
leaders attending conference. In 1930 he discharged the duties as the Shariff of Madras. He took everybody by surprise 
when he donated huge amounts beyond the expectations of the receivers such as All India Khilafath Committee, Mahatma 
Gandhi for the upliftment of poor in Bihar and C. Rajagopala Chari for the activities of National Movement. In 1937 he 
was elected to Legislative Assembly of Madras. He gained the name as the great donor by donating very generously for 
the establishment of educational, medical, social, religious and charitable institutions besides extending financial support to 
Indian National Movement. On 28, January, 1938 Nawab C. Abdul Hakeem Saheb breathed his last . 


చరితార్జులు - 2 135 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


oss AA AAA నర ల రల లట లతా 


+ 


UNUN TEN TENN TEN TNS ENN 


SENN 


= 


~ 


x 


òo 
@ 
9 
S 
KA 
% 
S 
Ka 
şe 
S 
Pad 
S 
» 
“@ 
= 
ఇ 
చ= 
a 
A 
& 
i 
4 
şa 
Di 
ea 
4 
2 
» 
4 
4 
2 
4 
¢ 
శ 
@ 
¢ 
శ 
- 
4 
= 
ణే 


eatae: 


పాసా ఎమ ఎ హా ఎవ ఎవ ఎ ఎ rrr av SYOaVYAVAVYaVaY అటట స hoi ho od > A om os os o> fi CO EE e 
) ళీ yo ల న నే క దుక మత DADA DADA PAPA DT DA Dok: ఛ్‌ 


CHAUDRY AFZAL HUQ 
(1895-1942) 


Source: https://www.pakpedia.pk/chaudhry-afzal-haq 


చరితార్లులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 
పై 136 = 2 
THE IMMORTALS - 2 


rea Ti Fay i | అంకుల్‌ aaa) (1895-1942) 

భారత స్వాతంత్యోద్యమంలో భాగంగా ఇటు ఆంగ్లేయుల ఆధిపత్యాన్ని అటు “అఖిల భారత ముస్లింలీగ్‌” రాజకీయాలను 
ఎదుర్కొంటూ పంజాబ్‌ ప్రాంతంలో పెనుసంచలనాలకు కారణమైన 'మజ్లిస్‌-ఏ-అహ్రర్‌-ఉల్‌-ఇస్లాం' స్థాపకులలో చౌదరి అఫ్టల్‌ 
"| హఖ్‌ ఒకరు. ఆయన పంజాబ్‌ రాష్ట్రం హొషియార్‌ పూర్‌ లోని ముస్లిం రాజపుత్రుల కుటుంబంలో 1895లో జన్మించారు. బ్రిటిష్‌ 
ప్రభుత్వంలో పోలీసు శాఖలో పనిచేశారు. ఆ ఉద్యోగాన్ని వదలి ఖిలాఫత్‌-సహాయనిరాకరణ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్న 
ఆయన భారత జాతీయ కాంగ్రెస్‌కు సన్నిహితంగా మెలిగారు. 1924, 1926లో పంజాబ్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ సభ్యుడయ్యారు. 1928లో జరిగిన 
ముస్లింలీగ్‌ సమావేశాల్లో సైమన్‌ కమీషన్‌ను బహిష్కరించాలని ప్రతిపాదించిన ఆయన ప్రభుత్వ అనుకూల ధోరణి వల్ల ప్రయోజనం ఉండదన్నారు. 
ముస్లిం లీగ్‌ రాజకీయ ధోరణుల పట్ల కినుక వహించిన ఆయన 1929లో ఏర్పడిన 'మజ్లిస్‌-ఏ-అప్రర్‌-ఉల్‌-ఇస్లాం” స్థాపకుల్లో ఒకరయ్యారు. 
ప్రజానీకంలో జాతీయ భావాలను పెంపొందించడం, ముస్లింలకు మత పరంగా సన్మార్గం చూపటం ప్రధాన లక్ష్యాలుగా నిర్దేశించుకున్న 'మజ్లిస్‌-యే-అహర్రార్‌ 
అధ్యక్షునిగా ఆయన పనిచేశారు. 1930లో 'మజ్లిస్‌-ఏ-అ హ్రర్‌-ఉల్‌-ఇస్లాం” రాజకీయ పార్టీగా రూపాంతరం చెందినా, భారత జాతీయ కాంగ్రెస్‌కు 
సన్నిహితంగా వ్యవహరించింది. 1930లో శాసనోల్లఘన ఉద్యమంలో భాగస్వాములైన ఆయన ఆరుమాసాల జైలుళిక్షకు గురయ్యారు. అఖిల భారత 
ముస్లింలీగ్‌ను సైధ్దాంతికంగా ఎదుర్కొంటూ పంజాబ్‌ ప్రాంతంలో గట్టి పట్టు సంపాదించిన అహ్రర్‌ పార్టీకి మేధోపరంగా తోడ్పాటు ఇచ్చిన కారణంగా 
'ముఫక్కి - ఏ- అహ్రారొ గా ఆయన విఖ్యాతిగాంచారు. 193 1లో తొలిసారిగా చౌదరి OHS పంజాబ్‌ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1981 నుండి భారత 
జాతీయ కాంగ్రెస్‌తోపాటుగా పలు బ్రిటిష్‌ వ్యతిరేక కార్యక్రమాలలో పాల్గొంటూ అహ్రర్‌ పార్టీ ముందుకు సాగటంలో ఆయన ప్రముఖ పాత్ర నిర్వహించారు. 
బడుగు బలహీన వర్గాల సంక్షేమం-అభ్యున్నతికి నిరంతరం కృషి సాగించారు. ఆ క్రమంలో ఆధ్యాత్మిక-ఆర్థిక అంశాలను వస్తువుగా స్వీకరించి పలు 
గ్రంథాలను రచించారు. స్వేచ్చా-స్వాతంత్రాల ఆవశ్యకతను వివరిస్తూ 'ఆజాద్‌-ఏ-హింద్‌ గ్రంథాన్ని ఆయన రచించి ప్రచురించారు. 1940 తరువాత 
అఖిల భారత ముస్లింలీగ్‌ ముందుకు తెచ్చిన “భారత విభజన” ప్రతిపాదనను తీవ్రంగా ఖండించి లీగ్‌ వ్యతిరేక కార్యక్రమాలను ముమ్మరం చేసిన చౌదరి 
OOS హఖ్‌ 1942 జనవరి 8న లాహోర్‌లో కన్నుమూశారు. + 


CHAUDRY AFZAL HUQ (1895-1942) 


Chaudry Afzal Hug, who fought against the British rulers on one hand and the com- 
munal forces like ‘All India Muslim League’ on the other and also one of the founders of 
‘Mazlis-e-Ahrar-ul-Islam’ which caused a huge sensation in the Punjab region, was born 
in 1895 in a Muslim Rajput family of Hoshiarpur, Punjab. Initially he started working in 
the police department of the British government but he soon left the job and participated 
actively in Khilafat and Non-Cooperation Movements. Gradually he moved closer to Indian National 
Congress. In 1924 and 1926 he was elected to the Legislative Council. In 1928 he moved the proposal to 
boycott the Simon Commission saying that there would be no use in toeing the British government’s line. 
Displeased with the political stand of the Muslim League, he became one of the founders of ‘Mazlis-e- 
Ahrar-ul-Islam’ in 1929. He worked as the President of ‘Mazlis-e-Ahrar-ul-Islam’ with the aims of pro- 
moting the nationalistic ideals among people and showing them the right path in the Islamic tradition. 
Though ‘Mazlis-e-Ahrar-ul-Islam’ got transformed into a political party in 1930, it was close to Indian 
National Congress. In 1930 he participated in the Civil Disobedience Movement for which he was jailed 
for six months. In recognition of his efforts in challenging Muslim League ideologically and for his 
intellectual support to Ahrar Party which gained a firm grip in Punjab region, he was renowned as ‘Mufakki- 
e-Ahrar’. In 1931 Chaudry Afzal was elected to Punjab Assembly for the first time. He played a vital role 
in leading the Ahrar Party in anti-British Activities along with Indian National Congress since 1931. He 
made relentless efforts for the welfare and development of the weaker sections. He authored several 
books on spiritual and economic issues. He wrote and published ‘Azadi-e-Hind’ explaining the necessity 
of freedom and independence. Chaudry Afzal Hug, who vehemently condemned the proposal to divide 
India which was brought to the fore by Muslim League in 1940 and undertook an intensive anti-Muslim 
League campaign, passed away on 8 January, 1942 in Lahore. 


చరితార్జులు - 2 437 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
í 
| 
í 
í 
í 
| 
| 
| 


CNRS NSN EE! 


చా 
ర 
Z 
; 
గ 
/ 
$ 
/ 
i 
f 
A 
4 
4 
A 
4 
A 
4 
4 
/ 
A 
Z 
; 
7 
/ 
స 
A 
7 
4 
A 
A 
4 
7 
Z 
A 
4 
4 


Mata గటి గటి గటి గటి గటి అంతంత కతింతిక ఊంతి న తం తం తం తం తం తంతు AS తం తం తం తంతు తంతి తం AEDT త తతి DY NTN DY DY DY DY DY టాటా 


STDS SYST EVDO ETE Vere revere vevevereve గా YY YY SY YY 


MAULVI SYED KHURSHEED HASNAIN 
(1878-1941) 


Source: http://heritagetimes.in/maulvi-khursheed-hasnain-1878-194 1/ 
138 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


చరితార్జులు -2 


adë; సయ్యద్‌ బుల్సీద్‌ హసన్‌ (1878-1941) 


బ్రిటిష్‌ పాలకులకు వ్యతిరేకంగా బీహార్‌ రాష్ట్రం గయా ప్రాంతం నుండి సాగిన జాతీయోద్యమంలో చురుగ్గా పాల్గొన్న 
మౌల్వీ సయ్యద్‌ ఖుర్నీద్‌ హస్తైన్‌ బీహార్‌ రాష్ట్రం గయా జిల్లా పాళి (గామంలో 1878లో జన్మించారు. ఆయన తండ్రి మౌల్వీ 
సయ్యద్‌ యహ్యా PPS ప్రముఖ న్యాయవాది. ఆయన కుటుంబీకులంతా బ్రిటిష్‌ ప్రభుత్వంలో ఉన్నతాధికారులు, మంచి 
హోదాలను అనుభవిస్తున్న ప్రముఖులు. తండ్రి బాటలో న్యాయవాద వృత్తి చేపట్టడం లక్ష్యంగా విద్యాభ్యాసం గావించిన మౌల్వీ 
ఖుర్నీద్‌ 1908లో కలకత్తా నుండి న్యాయశాస్త్రంలో డి(గిపూర్తి చేసి, ఖరగ్‌పూర్‌లో న్యాయవాదిగా ప్రాక్టిస్‌ ఆరంభించారు. ఆంగ్లేయల దొరతనాన్ని 
ఏమాత్రం సహించని ఆయనకు డాక్టర్‌ బాబూ రాజేంద్ర ప్రసాద్‌, సయ్యద్‌ అలీ ఇమాం తదితర ప్రముఖ ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులతో ఏర్పడిన 
పరిచయాలు జాతీయోద్యమం దిశగా నడిపించాయి. ఆనాడు బెంగాలు పరగణాలో ఉన్న బీహార్‌ను విభజించాల్సిందిగా ఆరంభమైన ఉద్యమంలో మౌల్వీ 
ఖుర్నీద్‌ చురుగ్గా పాల్గొన్నారు. 1911లో కలకత్తా వెళ్ళి అక్కడి హైకోర్టులో పనిచేస్తూ వచ్చిన ఆయన, బీహార్‌ బెంగాల్‌ నుండి విడివడ్డాక, 1916లో బీహార్‌ 
రాష్ట్రం పాట్నా కేంద్రంగా ఇటు న్యాయవాద వృత్తిని, అటు జాతీయోద్యమకారుడిగా బాధ్యతలను నిర్వహించారు. మంచి వాగ్ధాటి, తర్మబద్దంగా మాట్లాడగల 
నేర్చు SOAS ఆయన 1919 నాటి రౌలత్‌ చట్టానికి వ్యతిరేకంగా పోరాడుతూ జాతీయోద్యమంలోకి ప్రత్యక్షంగా ప్రవేశించారు. స్వదేశీ ఉద్యమ లక్ష్యాలను 
తమ వ్యక్తిగత జీవితంలో కూడా పాటిస్తూ వచ్చిన ఆయన ఖిలాఫత్‌-సహాయనిరాకరణ ఉద్యమం సందర్భంగా ప్రభుత్వ విద్యాసంస్థలలో సాగుతున్న తన 
బిడ్డల చదువును SPY OD. మహాత్ముడి బాటలో ఖద్దరు ధరిస్తూ, ఖద్దరు ప్రచారానికి కృషిగావించారు. బ్రిటిష్‌ ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా 
ప్రజలను నడిపిస్తూ గయా జిల్లాలో భారత జాతీయ కాంగ్రెస్‌ ఆధ్వరంలో పలు సమావేశాలు, సభలు, హర్తాళ్ళను అంగ్ల ప్రభుత్వం కల్పిస్తున్న అడ్డంకులను 
అధిగమిస్తూ విజయవంతంగా నిర్వహించారు. 1921లో వేల్స్‌ రాకుమారుడి రాకను వ్యతిరేకిస్తూ ఉద్యమించిన ఆయన ఆరు మాసాల జైలుశిక్షకు 
గురయ్యారు. ఆ సందర్భంగా జైలులోని పరిస్థితులను మెరుగుపర్పాలని సత్యాగ్రహాన్ని పూని విజయం సాధించారు. 1925లో “హజ్‌ చేయడానికి మక్కా 
వెళ్ళి వచ్చాక హిందూ-ముస్లింల మధ్య ఐక్యతను అభిలషిస్తూ, క్రియాశీలక రాజకీయాలకు దూరంగా మహాత్ముని బాటలో సామాజిక సమస్యల పరిష్కారం 
దిశగా సమాజ సేవా కార్యక్రమాలను చేపట్టారు. వ్యక్తిగత జీవితాన్ని నియమ -నిబద్దతలతో ప్రజాసేవలో గడిపిన మౌల్వీ సయ్యద్‌ ఖుర్నీద్‌ SS 
1941లో కన్నుమూశారు. @ 


MAULVI SYED KHURSHEED HASNAIN (1878-1941) 


Maulvi Syed Khursheed Hasnain, who took part actively in the National Movement against 
the British rulers in Gaya region of Bihar state, was born in 1878 in Pali village of Gaya district in Bihar 
state. His father Maulvi Syed Yahya Hasnain was a famous lawyer. All his family members were high 


profile persons in the British government. He pursued his education with the aim of becoming a 
lawyer like his father. He completed his Law degree in 1908 in Calcutta and started practising Law in Kharagpur. As a 
person who could not tolerate the hegemony of the British his acquaintance with famous freedom fighters such as Dr. 
Babu Rajendra Prasad and Syed Ali Imam and others naturally led him towards the Indian National Movement. He 
actively participated in the agitation demanding separation of Bihar which was then a part of Bengal Paragana. In 1811 
he went to Calcutta and worked in the High Court there. After separation of Bihar from Bengal he moved to Patna in 
1916 and discharged his duties of a lawyer and as an activist of National Movement. Asa person with good eloquence 
and an ability to articulate his ideas in a logical manner, he directly entered the National Movement by fighting against 
Rowlatt act of 1919. He followed the principles of National Movement in his personal life also by discontinuing his 
children’s education from the British government schools. He followed the path of Mahatma Gandhi by wearing khadi 
and by making efforts for popularizing khadi. He led the people against the policies and actions of the British government 
by organizing successfully meetings, conferences and hartals surmounting all the obstacles created by the British 
government. He was jailed for six months in December, 1921 when he led an agitation against the arrival of the Prince 
of Wales. Even in the jail he undertook a satyagraha demanding improvement of the conditions in the jail and achieved 
success. He went to Mecca on Haj pilgrimage in 1925 and after his return he remained aloof from active politics and 
undertook social work to solve social problems following the path of Mahatma Gandhi. Maulvi Syed Khursheed 
Hasnain, who led a life committed to public service, passed away in 1941. 4 

చరితార్జులు - 2 439 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 
THE IMMORTALS - 2 Syed Naser Alamed 


N 


కనక NENNEN TEE NN RN TN TN REN TEN NENE 


ÅA A L E o Ř———— 
SSS వాల వా నా వా వా NS SE వా SN నాలా నాల నాల నాలా నాల NE NS NE NS NS NS 


ENE 
LoVe NL) 


YAY DY IVI DY NY ITY 


క తంతి ం తక తిం తుం తంత తంతు AFA తిక తిం AO Yh 


4 
4 
Al 
Al 
4 
A) 
i 
4 
A 
Al 
AL 
స. 
గ. 
A 
2 
గ్గ! 
i 
J 
A 
A 
A 
A 

A 

Z 

A 

4 


CAPTAIN MAHAMMAD AKRAM 
(-1942) 
Source: Azad Hind Fouz : Muslim Poraata Yodhulu (Telugu), Syed Naseer Ahamed, AHP, Undavalli, 2019. 


చరితార్లులు - 2 
= 140 


సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


Sain) మహాత్ముద్‌ అహం (-1942) 


ప్రథమ 'భారత జాతీయ సైన్యం” ఏర్పాటులో ప్రముఖపాత్ర పోషించిన SHS మహమ్మద్‌ అక్రం ప్రస్తుత పాకిస్తాన్‌లోని 
లాహోర్‌ ప్రాంతంలో జన్మించారు. ద్వితీయ ప్రపంచ యుద్ధం సందర్భంగా బ్రిటిష్‌ భారత సైన్యంలో అధికారిగా మలయా వెళ్ళిన 
J ఆయన అక్కడి పరిణామాల నేపధ్యంలో 1940లో సహచరుడు కెప్టన్‌ మోహన్‌ సింగ్‌తో కలసి మాతృభూమిని ఆంగ్లేయుల 
పెత్తనం నుండి విముక్తి చేయడానికి నడుంకట్టారు. ఆనాడు మలయా కేంద్రంగా భారతీయ విప్లవోద్యమాన్ని నడుపుతున్న జ్ఞాని 
ప్రీతం సింగ్‌, జపాన్‌ సైన్యాధికారి మేజర్‌ ఇవాయ్‌చి ఫూజిహరా లతో సంప్రదింపుల తరువాత భారత జాతీయ సైన్యం ఏర్పాటుకు కెష్టన్‌ మోహన్‌ సింగ్‌ 
ఒక నిర్ణయానికి రావడానికి కెష్టన్‌ అక్రం తోడ్చడ్డారు. తూర్పుఆసియాలోని థాయిలాండ్‌ రాజధాని బ్యాంకాక్‌ కేంద్రంగా ప్రీతం సింగ్‌ నేతృత్వంలో 
పనిచేస్తున్న విప్లవోద్యమ సంస్థ “ఇండియన్‌ ఇండిపెండెన్స్‌ లీగ్‌” కార్యక్రమాలకు కెష్టన్‌ అక్రం చేయూతనిచ్చారు. జపాన్‌ సైన్యాలకు యుద్ధఖైదీలుగా చిక్కిన 
భారతీయ సైనికులలో దేశభక్తిని ప్రోదిచేస్తూ, బ్రిటిష్‌ వ్యతిరేకతను మరింతగా పెంపుచేస్తూ “సైనిక ప్రాపగాండి కార్యక్రమాలను SHS మహమ్మద్‌ అక్రం 
చురుగ్గా నిర్వహించారు. భారత జాతీయ సైన్యం ఏర్పాటు, బ్రిటిష్‌ భారత సైనిక బలగాలతో జరిగే పోరాటంలో భారత జాతీయ సైన్యం పాత్ర, జపాన్‌ 
ప్రభుత్వం, జపాన్‌ సైన్యాధికారుల సహకారం గురించి జపాన్‌ ప్రభుత్వాధినేతల నుండి స్పష్టమైన హామీలు, సమాధానాలను రాబట్టేందుకు 1942 మార్చి 
తొమ్మిదిన సింగపూర్‌లో జరిగిన సమావేశంలో SYS అక్రం చురుగ్గా పాల్గొన్నారు. ఆ తరువాత 1942 మార్చి 28న టోకియోలో జరగనున్న 
సమావేశానికి B45 సింగ్‌, కెప్టన్‌ అక్రం కలసి “భారత జాతీయసైన్యం” వ్యవస్థాగత రూపురేఖలను, లక్ష్యాలను, నిర్దేశిస్తూ ఒక డాక్యుమెంటును 
రూపొందించారు. జపాన్‌ రాజధాని టోకియో సమావేశానికి హాజరయ్యేందుకు సహచరులతో SYS మహమ్మద్‌ అక్రం 1942 మార్చి 11న టోకియోకు 
ప్రయాణం కట్టారు. కెప్టన్‌ అక్రం బృందం బయలుదేరిన విమానం మార్గమధ్యమంలో 1942 మార్చి 245 ప్రమాదానికి గురయ్యింది. ఈ విమాన 
ప్రమాదంలో తొలి భారత జాతీయ సైన్యం ఏర్పాటులో ప్రముఖపాత్ర వహించిన భారత స్వాతంత్ర్య సమరయోధులు BQS మహమ్మద్‌ అక్రం అదృశ్యం 
అయ్యారు. ఈ విషాద సంఘటన నేపథ్యంలో థాయిలాండ్‌, మలయా, బర్మా తదితర దేశాలలో ఉంటున్న ప్రవాస భారతీయులు, విప్లవకారులు 
ప్రత్యేకంగా సభలు, సమావేశాలు నిర్వహించి భారత జాతీయ సైన్యం యోధులు కెష్టన్‌ మహమ్మద్‌ అక్రం మృతికి ప్రగాఢ సంతాపం తెలుపుతూ 


ఘనంగా నివాళులు అర్చించారు. + 
CAPTAIN MAHAMMAD AKRAM (-1942) 


Captain Mahammad Akram, who played a key role in forming the first Indian National Army, 
was born in Lahore region in the present day Pakistan. During the World War II, he went to Malaya 
as an officer in the British Indian Army. In the back drop of the developments that cropped up there, 
he along with his colleague Captain Mohan Singh undertook a pledge to liberate his motherland from 
the British rule. After consultations with Gnani Preetham Singh, who was leading Indian revolutionary movement with 
Malaya as a centre, and Major Iwachi Fujihara, Japanese Army officer, captain Akram was helpful to captain Mohan 
Singh in arriving at a decision regarding formation of Indian National Army. Captain Akram extended a helping hand to 
the activities of Indian Independence League, an Indian Revolutionary organization in Bangkok, the capital of Thailand, 
as its centre under the leadership of Gnani Preetham Singh. Captain Akram organized actively the military propaganda 
to instill patriotic and anti British ideas, in the minds of Indian soldiers who were taken as prisoners of war by the 
Japanese Army. He was actively involved in a meeting held in Singapore on 9 March 1942 to extract clear assurance 
from the Japanese government regarding the role of Indian National Army in the war against the British Indian Army and 
cooperation from the Japanese Government and Japanese Army. Later Captain Akram and Captain Mohan Singh 
prepared a document stating clearly the organizational structure and aims of Indian National Amy to be discussed ina 
meeting slated to be held on 23 March, 1942 in Tokyo. Captain Akram along with his colleagues set out on a journey 
to Tokyo on 11 March 1942 to participate in the meeting. The aeroplane carrying Captain Akram and his party met 
with an accident on the way on 24 March, 1942. On account of this accident Captain Akram who played a key role in 
the formation of the First Indian National Army, suddenly disappeared. This tragic incident shocked the non resident 
Indians and revolutionaries based in Thailand, Malaya and Burma and other countries and they condoled the untimely 
death of the Captain Mahammad Akram by organizing condolence meetings and paid rich tributes to him. + 


చరితార్జులు - 2 141 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


NENS SNE ENSEN NEN NEN NN NN 


చరితార్జులు -2 


THE IMMORTALS - 2 


4 
4 
4 
h 
f 
4 
4 
| 
| 
1 
h 
H 
| 
f 
2 
| 


FREAD AME DDI DED DY DY HY THY 


| 
Al 
a 
AN 
Y 
/ 
; 
4 
4 
A 
4 r 
Al 
Al 
A 3 
Al 
2 
A 
A 
| 
7 
A 
Al 
A 
A 
4 
7 
VA 
7 
Aj 


MMA AAT ASAI AMS తిక తిం తక OSHS 


30330; 


BEGUM AAMINA TAYYABJI 
(1866-1942) 


Source: Bharatiya Swatantra Andolan Aur Muslim Mahilayne,Dr Nuzhat Fatima,Sahithya Sangam, Allahabad,2016 
సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 
Syed Naseer Ahamed 


142 


Zito అమిన తయ్యుజ్ఞ (1866-1942) 


బ్రిటిష్‌ వ్యతిరేక పోరాటాలలో భాగంగా సాగిన సంస్మరణోద్యమాలలో కూడా చురుగ్గా పాల్గొని ఆ కార్యక్రమాలలో 
నిబద్ధతతోపాటుగా ఎంతో కార్యదక్షతను ప్రదర్శించిన మహిళలలో బేగం అమిన SÁA ఒకరు. ఆమె గుజరాత్‌కు చెందిన 
ప్రసిద్ధ Saĝo కుటుంబంలో 1866 మే 15న జన్మించారు. జాతీయ కాంగ్రెస్‌ నాయకులు జస్టిస్‌ బద్రుద్దీన్‌ తయ్యట్దీ ఆమె 
తండ్రికాగా జస్టిస్‌ అబ్బాస్‌ SÂ ఆమె వివాహం చేసుకున్నారు. ఆ కుటుంబంలో ఉన్న రాజకీయ వాతావరణం మూలంగా 
ఆమె తన చిన్ననాటి నుండే స్వాతంత్రోద్యమం పట్ల ఆకర్షితురాలయ్యారు. భారత జాతీయ కాంగ్రెస్‌ సభ్యురాలిగా ఆమె పలు కార్యక్రమాలలో 
భాగస్వామి అయ్యారు. 1930లో మద్యపాన నిషేధం, విదేశీ వస్తువుల బహిష్మరణ తదితర అంశాల మాద గుజరాత్‌ మహిళల సమావేశాలలో 
మహాత్మాగాంధీ ఆహ్వానం మేరకు ఆమె పాల్గొన్నారు. మహాత్ముడి సమక్షంలో జరిగిన ఆ సమావేశంలో గుజరాత్‌ మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా 
ఆమె ఎంపికయ్యారు. ఆ సమావేశం నిర్ణయాల మేరకు గుజరాత్‌ మహిళా కాంగ్రెస్‌ నేతగా అమిన తయ్యట్దీ ఎన్నో కష్టనష్టాల కోర్చి మద్యపాన 
నిషేధం, విదేశీ వస్తు బహిష్మరణోద్యమాలకు ప్రాణం పోశారు. గుజరాత్‌ అంతటా ధరా, పికెటింగ్‌, రాస్తారోకో లాంటి ఆందోళనా రూపాలతో 
ఉద్యమించి భారతదేశం మొత్తానికి గుజరాత్‌ను మార్గదర్శకంగా, ఆదర్శప్రాయంగా నిలిపారు. విదేశీ దుస్తులకు ప్రత్యామ్నాయంగా ఖద్దరు వస్తధారణను 
ప్రోత్సహించారు. రాట్నం తిప్పటం, నూలు వడకటం, ఖద్దరు నేయటం చివరకు ఖద్దరు ధరించడాన్ని స్వయంగా ఆచరించి ఆయా కార్యక్రమాలకు 
గుజరాత్‌ అంతటా బహుళ ప్రాచుర్యం కల్పించారు. ఆమె సేవానిరతిని 'యంగ్‌ ఇండియా), SISSE పత్రికలలో గాంధీజీ ప్రశంసించారు. ఈ 
ఉద్యమ నేపధ్యంలో మహిళా కాంగ్రెస్‌ పక్షాన 24 మంది మహిళల సంతకాలతో వైశ్రాయికి పంపిన లేఖలో అమిన తయ్యట్దీ సంతకాన్ని కూడా 
గాంధీజీ స్వయంగా కోరడం ద్వారా జాతీయ స్థాయిలో ఆమె ప్రాధాన్యత వెల్లడయ్యింది. ఆ లేఖలో ఆమన ఖురేషి, రెహన Saĝo కూడా 
సంతకాలు చేశారు. చివరివరకు జాతీయోద్యమంలో మహాత్ముని అడుగుజాడల్లో ఆమె నడిచారు. జాతీయోద్యమంలో పలు బాధ్యతలు స్వీకరించి 
ఆయా కార్యక్రమాలన్నిటినీ ఎంతో దీక్షాదక్షతలతో నిర్వహించి జాతీయోద్యమంలో మహిళలతోపాటుగా పురుషులకు కూడా ఆదర్శంగా నిలచిన 
బేగం అమిన తయ్యబ్దీ 1942లో కన్నుమూశారు. + 


BEGUM AAMINA TAY YABJI (1866-1942) 


Begum Aamina Tayyabji was one of the women who participated very actively in 
the social reform movements which ran as a part of Anti British Movement with a great 
deal of commitment and efficiency. Aamina was born on 15 May 1866 in Gujarat in the 
famous Tayyabji family. Indian National Congress leader Justice Badruddin Tayabji was 
her father. She married freedom fighter Justice Abbas Tayyabji. Because of the political environment in 
her family, Aamina Tayyabji was attracted towards the Indian Freedom Movement right from her childhood. 
As a member of Indian National Congress she participated in several programmes. On the invitation of 
Mahatma Gandhi she took part in a meeting of Gujarat Women Congress to discuss prohibition and 
boycott of foreign goods. In that meeting she was as elected president of Gujarat Women Congress in the 
presence of Mahatma Gandhi. In accordance with decisions taken in the meeting, Amina took all pains to 
organize agitations for prohibition and boycott of foreign goods. She organized picketing, Dharnas, Rasta 
Rokos throughout Gujarat and she made Gujarat as an ideal to the rest of India. Aamina encouraged Khadi 
as an alternative to foreign clothes. She herself practised spinning of charkha, weaving Khadi and wearing 
Khadi and gave wide publicity to these programmes throughout Gujarat. Mahatma noticed her dedicated 
service and praised her in ‘Navjeevar’ and ‘Young India’. Her importance is revealed at national level when 
Gandhiji himself asked Aamina to be one of the 24 signatories to the letter written to the Viceroy on 
behalf of Gujarat Women Congress in the back drop of the movements of prohibition and boycott of 
foreign goods. Amana Khureshi and Rehana Tayyabji also signed on the letter. Aamina took part in the 
Indian National Movement till the end following the footsteps of Mahatma. Begum Aamina Tayyabji, who 
executed all the programmes of Indian National Movement she had under taken with a high degree of 
efficiency and stood ideal not only to women but also men, breathed her last in 1942. 


చరితార్జులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


143 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


Wp 


అ ఉద అలి. ee వ I ee యాం రలు ఆ tie యు cr స = = = 
రానా వా వా నన ననన వా వా వా వదా వా వా వ వ వా నాల వాల నాలా నాల నాలా నాలా వాల నానా ననన ననన ననన ననన 


NPN ON EINER RNIN PNA 


NUNEN ENEN EN TNNT TN TN NENN 
SAIDID NL NAN NL NEN 


తం తంతు తుం తం తం తంతు త తంతి: తంతు తిం తిం Ha MY HS 


ర ర. 


Iw 
ప RE as RE; 


ONC 


VAN 
HF 


IAS 
`g 
e 
Ss 
> 
~ 
> 
iw 
> 
a 
> 
— 
> 
= 
> 
= 
> 
= 4 
> 
> 
3 
> 
= 
> 
~ 
= 
= 
> 
= 
= 
> 
లా 
>= 
= 
~ 
= 
= 
= 
= 
> 
= 
= 
> 
+ 
శ 
> 
PS 
ళ్‌ 
> 
> 


MALIK WAIZUL HAQ 
(1913 -1942) 


Source: Mr Iqbal Ahame (Grand son of Malik Waizul Haq) Kurtha, Arwal, Bihar. 


చరితార్జులు - 2 Jäi సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


ముకుక్‌ అంయుజుల్‌ పాజ్‌ (1913-1942) 


ఆంగ్రేయుల్లారా మా దేశం వదిలిపెట్టి వెళ్ళండి, అంటూ గర్జించిన భారతీయుల బలమైన ఆకాంక్షకు ప్రతిస్పందనగా 
పెల్లుబికిన “క్విట్‌ ఇండియా” ఉద్యమంలో పాల్గొని, తన సాహసోపేత చర్యలతో ఆంగ్లేయుల అతిశయాన్ని అహంకారాన్ని 
తుత్తునియులు చేసిన అమరయోధుడు మలిక్‌ వాయజుల్‌ హఖ్‌ 1913లో నియామత్‌ నవీ ఇంట జన్మించారు. ప్రస్తుతం అరవాల్‌ 
గా పిలువబడుతున్న అప్పటి గయా జిల్లా, కుర్తా పోలీసు సర్మిల్‌ పరిధిలోగల మేడ్నిపూర్‌ ఆయన స్వస్థలం. ఆంగ్లేయులకు 
వ్యతిరేకంగా సాగుతున్న పోరాటాల పట్ల ఆయన ఆకర్షితులయ్యారు. గయా కేంద్రంగా స్వాతంత్ర్య సమరయోధులు సాగిస్తున్న పోరాట కార్యక్రమాల 
పాల్గొన్న ఆయన మంచి ధైర్యశాలి, సాహసిగా పేర్గాంచారు. జాతీయోద్యమానికి నాయకత్వం వహిస్తున్న భారత జాతీయ కాంగ్రెస్‌ సభ్యత్వం తీసుకున్న 
ఆయన థానా కాంగ్రెస్‌ కమిటీ నాయకత్వం చేపట్టారు. అతివాద భావజాలం కలిగిన మలిక్‌ వాయజుల్‌ srg తన మిత్రబృందంతో కలసి గయా జిల్లా 
పంచన్‌పూర్‌ బ్రిడ్జిని పేల్చివేయడానికి విఫల ప్రయత్నాలు చేశారు. ఆయన గృహం విప్లవ కార్యకలాపాలకు రహస్య కేంద్రమయ్యింది. ఆయన అతివాద 
కార్యాచరణ పట్ల ఆగ్రహించిన ఆంగ్లేయాధికారులు ఆయన ఇంటి మీద పలుమార్లు దాడులు జరిపి సోదాలు నిర్వహించారు. ఆయనను గయా, 
ఫుల్‌వారి షరీఫ్‌, బక్సర్‌ తదితర కారాగారాల్లో పలుమార్లు నిర్భందించారు. 1942 ఆగస్టులో యూసుఫ్‌ జాఫర్‌ మెహర్‌ అలీ సృష్టించిన 'క్విట్‌ ఇండియా” 
నినాదాన్ని స్వీకరించి, ‘క్విట్‌ ఇండియా ఉద్యమం ప్రారంభించమని భారత జాతీయ కాంగ్రెస్‌ ఆగస్టు ఎనిమిదిన పిలుపు ఇచ్చింది. ఆ పిలుపుకు మేరకు 
ఆగస్టు తొమ్మిదిన కుర్తా పోలీసు స్టేషన్‌ మీదకు మలిక్‌ వాయజుల్‌ హఖ్‌ ఆయన సహచరులు అత్యంత రహస్యంగా ఎగబ్రాకి, యూనియన్‌ జాక్‌ దించేసి 
ఆ స్థానంలో భారత జాతీయ కాంగ్రెస్‌ పతాకాన్ని ఎగురవేశారు. ఈ చర్యతో ది(గ్భాంతికి గురైన పోలీసులు తేరుకుని మాలిక్‌ ఆయన సహచరుల మీద 
విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పులలో మాలిక్‌ సహచరులలోని శ్యాం బిహారి బేణిపూరి అక్కడికక్కడే నేల కూలగా, తీవ్రంగా గాయపడిన 
మలిక్‌ వాయజుల్‌ హఖ్‌ ను అసుపత్రికి తరలించారు. విప్లవోద్యమకారుల గుట్టుమట్టులను రాబట్టడానికి ఆంగ్లేయాధికారులు శత విధాల ప్రయత్నం 
చేసినా ఆయన ఏమాత్రం లొంగలేదు. ఆగ్రహించిన ఆంగ్లేయాధికారులు ఆయనకు సరైన చికిత్స అందించకపోడంతో వీరయోధుడు మలిక్‌ వాయజుల్‌ 
SPH 1942 ఆగస్టులో కన్నుమూసారు. @ 


MALIK WAIZUL HAQ (1913 -1942) 


Malik Waizul Haq, a martyr who shattered the ego of the British officers and their 
sense of supremacy through his courageous acts during Quit India Movement which arose 
in response to the strong desire of Indians that the British should leave India, was born in 
1913 in the family of Niyamath Nabi. Madinapur, which is presently called Arwal in the 
Kurtha police circle of Gaya District, which was his native place. Known for his courageous and adventurous 
spirit, Malik Waizul Haq was attracted towards the freedom struggle going on in and around Gaya. He 
took membership in Indian National Congress which was leading the National Movement and took up the 
leadership of Thana Congress Committee. Malik Waizul Haq, who had revolutionary ideas, made a futile 
attempt to blow up Panchanpur Bridge in Gaya District along with his friends. His house became the 
secret center for revolutionary activities. The Britsh officers were angered at his revolutionary activities 
and raided his house several times and conducted searches. He was imprisoned several times in Gaya, 
Phulvari Shriff and Buxor prisons. When Indian National Congress gave a call to start Quit India Movement 
in August 1942, by taking the slogan ‘Quit India’ coined by Yusuf Jafar Mehar Ali, Malik Waizul Haq and 
his co-activists climbed up the Kurta Police station surreptitiously, brought down the Union Jack which 
was flying on the police station and hoisted the flag of Indian National Congress. Shocked at this daring 
act, the police took some time to come to their senses and opened fire on them indiscriminately. Malik’s 
co-activists, Syam Bihari Benipur fell down dead on the spot and the injured Malik was rushed to the 
hospital. The police tortured him in various forms to collect information about other revolutionaries but 
Malik did not open his mouth. Angered at his adamancy the British Officers denied him proper treatment 
as a result of which Malik Waizul Haq died of severe injuries in August 1942. 


చరితార్జులు -2 


jas సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 
THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


SENN NS NE SS నాలి నా నాల NS SN NS SN NS NN 


On 


న న షన. RNN NANNINANNAN 


TESLA iT 


మ్మా జు 


SENN ENR NE NS NS టాటా కాటారం NNN NRE NE NNN NNN 


SSE మ మన. మమ మయ మన NN 


ల 


(SAARINEN 


ae 
Se} 
Bed! 
[%2 
LPS 
వం 
ERE 
వయా 
Ds 
me 
IF 
Ra 
pY a 
ae 
Tei 
ae 
zw 
-A 
is 
z 
n 
->£ 
i$ 
~~ 
%2 
ert 
= 
~ 
= 
= 
Fx 
ES aw 
Em 
~ 
z 
-< 
> 
= 
> 
= 
ES 
= 
> 
~~ 
s 
< 
-- 
s 
> 
ఏం 
= 
= 
= 
= 
+ 
= 
> 
> 
> 
a 
= 
> 
> 
> 
= 
~ 
> 
` 
గ్‌ 
> 
చ 
> 
> 
x 
న్‌ 
3 
` 
> 
> 
> 
> 
> 
> 


SOLO tata Ta rr cic peer 


rere re re en re ee ee een re en న్సనిల 
a 


ETSAV SEYVET YSSYT TEVETEVE YYYY VYY EVYE VEVE YETENE Y 


SYED PIR SIGBATULLAH SHAH RASHADI 
(1910-1943) 


Source: https://www.facebook.com/pg/PirSahabPagara/photos/ 


చరితార్జులు - 2 ree సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


సయ్యద్‌ పర్‌ సిగ్సతుల్లాహ షాహ్‌ రషాదఐ (1910-1943) 
మేము కడు స్వతంత్రులం ... మేము ఎవ్వరికి బానిసలం ఏమాత్రం కామంటే కాము అంటూ, ఆంగ్లేయ ప్రభువుల 


పెత్తనాన్ని ధిక్కరిస్తూ, ఆంగ్లేయాధికారుల దాష్టికానికి వ్యతిరేకంగా పోరుబాటన సాగి కడకు తన ప్రాణాలను కూడా అర్చించిన 
| సయ్యద్‌ పీర్‌ సిగ్బతుల్లాహ్‌ షాహ్‌ రషాది 1910 ప్రస్తుత పాకిస్థాన్‌లోని సింధ్‌ ప్రాంతాన జన్మించారు. గురు-శిష్య (పీర్‌-మురీద్‌) 
I పరంపరకు చెందిన పీర్‌ సిగ్బతుల్లా పూర్వీకులు సిగ్బతుల్లా షాహ్‌ బాద్నా (1779-1831) “హూర్‌ సోదరత్వం” పేరుతో 
పోరాటయోధుల దళాలను ఏర్పరచి స్వేచ్చా-స్వాతంత్ర్యాల కోసం పోరాటాన్ని ఆరంభించారు. ఆ పోరాట యోధుల వారసునిగా సయ్యద్‌ పీర్‌ సిగ్బతుల్లా 
కూడా ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరుబాట పట్టారు. స్వేచ్చ కోసం పోరాడుతున్న హూర్‌ సామాజిక సమూహం పట్ల ఆంగ్లేయ ప్రభుత్వం, ఆంగ్ల 
సైనికులు, పోలీసులు అత్యంత పాశవికంగా వ్యవహరించడంతో ఆగ్రహించిన పీర్‌ Kyser ప్రత్యేక సాయుధ దళాలను ఏర్పాటు చేసి “స్వేచ్చ లేదా 
మరణం” మాత్రమే అంతిమ లక్ష్యాలుగా నిర్దేశించుకుని సాయుధ పోరాటానికి సిద్దపడ్డారు. ఆంగ్రేయులకు వ్యతిరేకంగా ఇతరత్రా సమూహాలు కూడా 
ఆయుధాలను గురిపెట్టాలని ఆయన ప్రబోధించారు. ఆయన చర్యలతో ఆగ్రహించిన ఆంగ్ల ప్రభుత్వం హూర్‌ పోరాటాన్ని అణిచివేయడానికి సైనిక 
చట్టాలను ప్రవేశపెట్టారు. ప్రత్యేకంగా 'హూర్‌ చట్టం” కూడా తెచ్చి ఆయన మీద పలు నేరాలను మోపి, న్యాయస్థానాలకు రప్పించి ఆయనను నియంత్రించడానికి 
విఫల ప్రయత్నం చేసింది. నిర్బంధాలు, శిక్షలు సయ్యద్‌ పీర్‌ సిగ్బతుల్లాహ్‌ షాహ్‌ రషాది ను ఏమాత్రం నిలువరించలేక పోయాయి. 1942 మే 18న 
లాహోర్‌ మెయిల్‌ ను హూర్‌ దళాలు పట్టాలు తప్పించాయి. ప్రతిచర్యగా ఆంగ్ల పాలకులు పీర్‌ సిగ్బతుల్లా కేంద్ర కార్యస్థానం, ఆయన నివాసం, హూర్‌ 
దళాల ప్రత్యేక శిక్షణా కేంద్రాల మీద ఎడతెగని దాడులు సాగించారు. 1942 మే 26న సయ్యద్‌ పీర్‌ సిగ్బతుల్లాహ్‌ షాహ్‌ రషాది బంగ్లాను కూడా 
బాంబులతో విధ్వంసం గావించి, అక్టోబర్‌ 24 ఆయనను అరెస్టు చేసి భారతదేశంలోని సియోనికి తరలించారు. ఆ చర్యతో కోపోద్రిక్తులైన హూర్‌ 
దళాలు దాడులను మరింత ఉథృతం చేశాయి. “స్వేచ్చ లేదా మరణంి అంటూ పోరుబాటన పరుగులెత్తుతున్న హూర్‌ దళాలను పీర్‌ Dieser మరణం 
ఒక్కటే నిలువరించగలదన్న నిర్ణయానికి వచ్చిన ఆంగ్ల ప్రభుత్వం 1943 జనవరిలో సియోని నుండి సయ్యద్‌ పీర్‌ సిగ్బృతుల్లాహ్‌ షాహ్‌ రషాదిని సింధ్‌కు 
రప్పించి హైదరాబాద్‌ (సింథ్‌) కేంద్రకారాగారంలో పటిష్టమైన బందోబస్తు మధ్యన ఉంచి, విచారణ తంతు జరిపి చివరకు ఉరిశిక్ష ప్రకటించింది. ఆ 
ఉరిశిక్షను 1943 మార్చి 20న అమలుపర్చగా హూర్‌ జనులతోపాటుగా సర్వజనుల స్వేచ్చా-స్వాతంత్రాల కోసం పోరాడిన సయ్యద్‌ పీర్‌ సిగ్బతుల్లాహ్‌ 
షాహ్‌ రషాది 34 సంవత్సరాల వయస్సులో అమరులయ్యారు. * 


SYED PIR SIGBATULLAH SHAH RASHADI (1910-1943) 


Syed Pir Sigbatullah Shah Rashadi, who fought against the British rulers defying 
their hegemony saying ‘we are free people...we are not slaves to anybody at all’ and laid 
down his life at last, was born in 1910 in Sindh region of present day Pakistan. Peer 
గే | Sigbatullah’s ancestor, Sigbatullah Shah Badshah (1779-1831), who belonged to the lineage 
of Peer-Mureed, formed squads of freedom fighters called ‘Hur Brotherhood’ and started 
fighting for freedom. As a descendant of that freedom fighter, Syed Pir Sigbatullah also took up to fighting 
for freedom. Angered by the cruel way in which the British soldiers and the police treated the Hur 
community who were fighting for freedom. Pir Sigbatullah formed special armed squads and was prepared 
for armed rebellion with the motto ‘Death or Freedom’. He exhorted that other communities also should 
aim their weapons against the British. Irked by his actions, the British government proclaimed Martial 
Law to suppress the agitation of Hur Community. A special ‘Hur Law’ was brought and he was charged 
with several crimes and was brought to the court and a futile attempt was made to contain him. These 
arrests and punishments could not deter him. On 13 May, 1942, the Hur squads derailed the Lahore mail. 
As a reaction to this, the British government conducted a series of relentless attacks on Sigbatullah’s 
house, his headquarters and on the training camps of Hur Squads. On 26 May, 1942 the British forces 
blew up his house with bombs, arrested and moved him to Seoni in India. Enraged at this action of the 
British forces, the Hur Squads intensified their attacks. Having come to the conclusion that Sigbatullah’s 
death alone can contain the fearless surge of Hur Squads who were racing forward with the motto ‘Death 
or Freedom’, the British government brought Sigbatullah to Sindh from Seoni in January 1943, kept him 
in the Hyderabad Central Jail amidst tight security and sentenced him to death by hanging. The death 
sentence was executed on 20 March, 1943 and Pir Sigbatullah Shah Rashadi, who fought for the freedom 
of not only Hur community but all the people, became a martyr at the age of 34 years. + 


చరితార్జులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


147 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


Seg Gog 


| 
í 
| 
í 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
f 
| 
í 


కూ నన ERENT EEN ENE Ney 


స్తవ వాస వాపుని వాపు ని వాస్త NENG NNN INGEN 


SSeS 


EEN ANNAN 


FS SF 


x 
2 
అ గ్‌ 
వగా 
É 
Ta 
Ro: 
ŽS 
i+ 
$4 
= 
hw 
1 
~ 
= 
న 
= 
v. 
= 
~ 
> 
~ 
$ 
i 
> 
= 
x 
= 
> 
> 
= 
J 
= 
త్‌ 
> 
= 
> 
= 
= 
PS 
ల ఎ 
PS 
~ 
a 
PS 
= 
PS 
= 
> 


2070 
x NONE EN 
“ogi 


» 


We wre 


15:8 లలి కలి నతి కతి 56 గతి తంతి తిం తం తంతి తన OS OTOL OTST తంతు OS OSA తంతు తంతి తంతి MY DY తంతి NTA 


గ భాప్రాకా DOTTY గా BY SYST DY దగా బాదగా EV EV TRYST YY ధగా దగా ఖరార దగా అగాధ గాంగ ధగా లాల? 


DOCTOR SYED IKRAM RASOOL 
(1863-1943) 


Source: Mr Sahikh Quraish, Editor: Sada-e-Orissa, Urdu Monthly, Cuttack, Orissa. 
148 


చరితార్జులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


Geb సయ్యద్‌ aSa రసూల్‌ (1863-1943) 

ఆంగ్రేయాధికారుల క్రూరత్వం ఫలితంగా అంథత్వం ప్రాప్తించగల తీవ్రగాయాన్ని కూడా లెక్కపెట్టక మాతృభూమి విముక్తి 
పోరాటంలో ఏమాత్రం వెనుకకు తగ్గక చివరికంటా మున్ముందుకు సాగిన డాక్టర్‌ సయ్యద్‌ ఇతక్రాం రసూల్‌ 1863 జూన్‌ 17న 
ఒరిస్సా రాష్ట్రం కటక్‌ జిల్లా కేసార్‌పూర్‌ లో జన్మించారు. స్వస్థలంలో ప్రాధమిక విద్య పూర్తిచేసి, వైద్యశాస్త్రం అభ్యసించిన సయ్యద్‌ 
ఇక్రాం రసూల్‌ కాస్తా డాక్టర్‌ ఇక్రాం రసూల్‌ అయ్యారు. చిన్నతనం నుండి స్వతంత్ర భావాలను సంతరించుకున్న ఆయన, సేవా 
భావంతో (ప్రజలకు సేవలందించారు. మహాత్మాగాంధీ మార్గంలో జాతీయోద్యమంలో ప్రవేశించిన డాక్టర్‌ రసూల్‌ అఖిల భారత జాతీయ కాంగ్రెస్‌ 
సభ్యత్వం స్వీకరించి 1920 నాటి నాగపూర్‌ సమావేశాలలో పాల్గొనడం ద్వారా పూర్తిస్థాయి జాతీయోద్యమకారుడిగా రూపొందారు. మహాత్మాగాంధీ 
ఆదేశాలను పాటిస్తూ లారీ దెబ్బలు రుచి చూడడానికి, జైలుకెళ్ళడానికి కూడా సిద్ధపడ్డ ఆయన ఒరిస్సా రాష్ట్రంలో సహాయనిరాకరణ-ఖిలాఫత్‌ ఉద్యమాలు 
పెల్లుబకడానికి పండిత గోపాబంధు దాస్‌ మార్గదర్శకత్వంలో క్రియాశీలకంగా పనిచేశారు. ఒరిస్సా రాష్ట్రంలో ఏర్పడిన ‘SHS ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ” 
ఉపాధ్యక్షుడిగా డాక్టర్‌ రసూల్‌ బాధ్యతలను నిర్వహించారు. సహాయనిరాకరణ ఉద్యమంలో భాగంగా విదేశీ వస్తువుల, వస్త్రాల బహిష్మరణోద్యమంలో 
పాల్గొన్న ఆయన ఆనాటి నుండి ఖద్దరు ప్రచారం ప్రారంభించి చివరి వరకు ఖద్దరును ధరించారు. ఖిలాఫత్‌ ఉద్యమంలో భాగంగా బాబు ధర్మానంద 
పట్నాయక్‌ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర ముస్లింల సమావేశంలో ఖిలాఫత్‌ కమిటీ ఏర్పరిచి ఒరిస్సాలో ఖిలాఫత్‌ ఉద్యమానికి చుక్కానిగా నిలిచారు. 
సహాయనిరాకరణ -ఖీలాఫత్‌ ఉద్యమాల సందర్భంగా ఆయనను అరెస్టు చేసి హజారిపూర్‌ జైలులో ఉంచారు. ఆ జైలులో పోలీసులు ఆయన పట్ల 
క్రూరంగా వ్యవహరించటం వలన కన్ను దెబ్బతిని అంధత్వానికి దగ్గరయ్యారు. అప్పటి నుండి పలుమార్లు భారత జాతీయ కాంగ్రెస్‌ పిలుపు మేరకు 
సాగిన ప్రతి పోరాటంలో చురుగ్గా పాల్గొన్న ఆయన ఆంగ్ల పోలీసుల దాష్టికానికి గురవుతూ వచ్చారు. 1942 నాటి క్విట్‌ ఇండియా ఉద్యమంలో 
క్రియాశీల పాత్ర నిర్వహించిన డాక్టర్‌ రసూల్‌ మాతృభూమికి ఆంగ్లేయ పాలన నుండి విముక్తి కలిగించాలంటే హిందూ-ముస్లింలు కలసికట్టుగా కృషి 
సల్పాలని భావించారు. 1940లో ముస్లింలీగ్‌ చేసిన భారత విభజన తీర్మానం పట్ల నిరసన వ్యక్తం చేసిన ఆయన హిందూ-ముస్లింల ఐక్యతకు కట్టుబడి 
మహాత్ముని బాటలో గ్రామీణాభివృద్ధి, అంటరానితనం నిర్మూలన, వయోజన విద్య, గ్రంథాలయాల స్థాపన, అభివృద్ది తదిరతర కార్యకలాపాలకు 
చేయూత ఇచ్చారు. ఒక వైపున భారత జాతీయ కాంగ్రెస్‌ ఆదేశాలను పాటిస్తూ జాతీయోద్యమకారుడిగా స్వేచ్భా-స్వాతంత్రాల సాధనకు, మరొకవైపున 
వైద్యునిగా ప్రజలకు ఆరోగ్య సేవలందిస్తూ చివరిశ్వాస వరకు గడిపిన డాక్టర్‌ సయ్యద్‌ ఇక్రాం రసూల్‌ 1943 ఏప్రిల్‌ మూడున కన్నుమూశారు. * 


DOCTOR SYED IKRAM RASOOL (1863-1943) 


Doctor Syed Ikram Rasool, who never stepped back till the end of his life and kept moving 
ahead in the struggle for the emancipation of his mother land not caring the cruelty of the British 
officers that caused him injuries serious enough to make him blind, was born on 17 June, 1863 in 
Kesarpur of Cuttack district in Orissa state. Syed Rasool Ikram completed his primary education in 
his native place and studied medicine to become Doctor Syed Ikram Rasool. He had been a person 
of ల ideas right from his childhood and served people with the spirit of service. Doctor Syed Ikram Rasool, 
who joined National Movement following the path shown by Mahathma Gandhi, became an activist of the National 
Movement in full measure when he took membership of Indian National Congress and participated in the Congress 
conference in 1920. He was prepared to to go to jail and taste the blows of baton in obedience to Gandhiji’s instructions 
and was actively involved in the flare up of Khilafat, Non-cooperation Movements in Orissa under the guidance of 
Pandit Gopa Bandhu Das. When Uttarapradesh Congress Committee was formed, Doctor Rasool was its Vice President. 
Asa part of Civil Disobedience, he participated in the movement of boycotting foreign goods and clothes. He campaigned 
for Khadi and wore Khadi till the end of his life. He was at the helm of Khilafat movement in the state of Orissa and 
was instrumental in forming a Khilafat Committee in a state Muslim conference conducted under the chairmanship of 
Babu Dharmanand Patnaik. During Khilafat-Non cooperation movements Doctor Rasool was arrested and was kept 
in Hazaripur jail. In that jail he was treated cruelly when one of his eyes was injured seriously and he was on the verge 
of blindness. Even after that, he kept participating actively in every agitation in response to the calls of Indian National 
Congress and was at the receiving end of the cruelty of the British police. He participated actively in Quit India 
Movement of 1942 and felt that Hindus and Muslims should be united in order to achieve independence. He expressed 
his resentment against the resolution of Muslim League for the partition. He was committed to Hindu-Muslim Unity and 
made efforts for rural development, eradication of untouchability, promotion of Adult Education and establishmnent of 
libraries and their development. Dr Syed Ikram Rasool, who followed the instructions of Indian National Congress as 
an activist of National Movement on the one hand for the emancipation of mother land and providing health care for the 
people as a doctor on the other hand till the end of his life, passed away on 3 April, 1943. 


చరితార్జులు - 2 449 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 
THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


DEDEDE 


LHL MEDS MI తతి DY IT DY DY DY DY DY ఫలి) 


SHEA OES తంతు తు తంతి తక 


sake 


= 
> 
ac 
2 
es 
= 
2 
~ 
= 
న్‌ 
= 
= 
> 
= 
> 
అ 
= 
er; 
= 
= 
= 
= 
= 
= 
= 
= 
= 
= 
> 
S 
= 
hs 
s 
= 
ళ్‌ 
= 
~ 
= 
Š 
3 
= 
= 
¢ 
= 
Fd 
3 
> 
= 
5 
ఫ్‌ 
వ 
> 


ms AERA Ya a aa శ ప లా 
భాప్రాకా ప్ర గా ప్రణా ప్రా గా దగా ద్రిగా ప్రకా EVD PSY దగా DOODLE 


MAULANA ABDUR RAHEEM POPALZAI 
(1890-1944) 


Source: Prof. Abdul Jalil Popalzai, Rehman Medical College, Peshawar, Pakistan. 


చరితార్జులు - 2 150 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


alidetanse అబ్లుర్‌ రహీం పోపల్‌జైయ్‌ు (1890-1944) 


మాతృభూమిని ఆంగ్లేయుల బానిసత్వం నుండి విముక్తి చేయడం మాత్రమే కాకుండా బాధిత రైతాంగం, కార్మికులను 
ఆర్థిక-సామాజిక దోపిడి నుండి విముక్తం చేసే లక్ష్యంతో ఉద్యమించి, సంవత్సరాల తరబడి జైలుశిక్షకు గురైన మౌలానా అబ్బుర్‌ 
రహీం పోపల్‌జైయ్‌ ప్రస్తుత పాకిస్థాన్‌లోని పెషావర్‌ నగరంలో 1880లో జన్మించారు. ఆయన తండ్రి మౌలానా అబ్బుల్‌ హకీం 
పోపల్‌జైయ్‌, తల్లి నజీర్‌ బేగం. ప్రాధమిక విద్య స్థానికంగా పూర్తిచేసి సంప్రదాయక ఉన్నత విద్యను ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని 
దేవ్‌బంద్‌ లోని దారుల్‌ ఉలూంలో పూర్తిచేసి 1912లో పెషావర్‌ తిరిగి వచ్చారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు దేవ్‌బంద్‌లోని దారుల్‌ ఉలూం 
ప్రధానాచార్యులు మౌలానా మహ్‌మూదుల్‌ హసన్‌ మార్గదర్శకంలో ఆంగ్లేయులను పాలద్రోలడానికి నడుం కట్టారు. ప్రజలను లౌకికంగా, ధార్మికంగా 
చైతన్యవంతుల్ని చేయడానికి పలు సంస్థలను, వ్యవస్థలను స్థాపించారు. 1919లో ఆరంభమైన ఖిలాఫత్‌-సహాయనిరాకరణ ఉద్యమం, హిందూ-ముస్లింల 
ఐక్యతాదిశగా సాగిన కార్యక్రమాలలో క్రియాశీలకంగా పాల్గొనడం ప్రారంభించారు. రౌలత్‌ వ్యతిరేక ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న అబ్బుర్‌ రహీం 
పోపల్‌జైయ్‌ 1928లో భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరారు. ఆ తరువాత 'జమియత్‌-ఎ-నౌజవాన్‌ సర్‌హద్‌' సంస్థను ఏర్పాటు చేశారు. ఆ సంస్థను 
'నౌజవాన్‌ భారత్‌ సభా (సర్‌హద్‌) పేరుతో విప్లవ సంస్థగా మార్చి, Dome అను పత్రికను ప్రారంభించారు. 1930 నాటి శాసనోల్లంఘన ఉద్యమం 
సందర్భంగా పెషావర్‌ కేంద్రంగా 12 మంది ప్రముఖ స్వాతంత్రోద్యమకారులతో ఏర్పడిన “యుద్ధ సమితిలో ఆయన సభ్యులయ్యారు. స్వాతంత్రోద్యమ 
చరిత్రలో ప్రముఖ సంఘటనగా నిలచిన పెషావర్‌లో జరిగిన 'ఖిస్సాఖాని బజార్‌ మారణకాండ” నేపధ్యంలో 1930 మార్చి 23% ఆంగ్ల ప్రభుత్వం 
తొమ్మిది ఏండ్ల జైలుశిక్ష విధించింది. గాంధీ-ఇర్విన్‌ ఒప్పందం వల్ల శిక్షాకాలం పూర్తి కాకుండానే విడులైన అబ్బుర్‌ రహీం 1931 ఆగస్టు 29న ఒక 
సంవత్సరం జైలుళిక్షకు గురికాగా ఆ శిక్షాకాలం కాస్త మూడు సంవత్సరాలు సాగింది. 1933లో జైలు నుండి విడుదలయ్యాక ఆంగ్లేయ ప్రభుత్వం 
విధించిన ఆంక్షలను ఉల్లంఘిస్తూ. ఆజ్ఞలను ధిక్కరిస్తూ, నిర్భంధాలను ఖాతరుచేయకుండా బ్రిటిష్‌ వ్యతిరేక ఉద్యమాలు, సభలు, సమావేశాలలో పాల్గొంటున్న 
ఆయన చర్యల పట్ల ప్రభుత్వం ఆ(గ్రహించింది. 1940 మే 5న ఆయనను నిర్బంధించి, విచారణ జరిపి ఐదు సంవత్సరాల జైలుశిక్షను విధించింది. ఆ 
శిక్షాకాలంలో సాగిన దాష్టికాల మూలంగా అబ్బుర్‌ రహీం తీవ ఆనారోగ్యానికి గురయ్యారు. 1943లో ఆయనను ఆంగ్ల ప్రభుత్వం విడుదల చేసిప్పటికి 
తిరిగి కోలుకోలేక పోయిన మౌలానా అబ్బుర్‌ రహీం పోపల్‌జైయ్‌ 1944 మే 31న పెషావర్‌లో చివరిశ్వాస విడిచారు. * 


MAULANA ABDUR RAHEEM POPALZAIT (1890 -1944) 


Maulana Abdur Raheem Popalzai who fought through out his life not only for the liberation of 
his motherland from the British rule but also for the liberation of peasants and workers from economic 
and social exploitation and languished injails for years together was born in 1890 in Peshawar city 
of present Pakistan. Maulana Abdul Hakeem Popalzai was his father and Nazeer Begum was his 
mother. He completed his school education locally and had his traditional higher education in Darul Uloom Deoband, 
UP. After completing his education he reached to Peshawar in 1912. He decided to dedicate his life to drive the 
Britishers out of his motherland under the guidance of Maulana Mahmud al Hasan, the Head Master of Darul Uloom 
Deoband. He started several organizations and systems to enlighten the people on secular and religious matters. He 
started participating actively in Khilafath-Non-Cooperation Movement of 1919 and other programmes meant for 
Hindu-Muslim unity. He took part actively in the Rowlat Movement and joined Indian National Congress in 1928. He 
started regional organization called Naujawan Bharath Sabha and he later turned it into a revolutionary organization 
‘Naujawan-e-Sarhad’ and started a periodical called ‘Chingaari’. During the Civil Disobedience Movement of 1930, 
he became a member of ‘War Committee’ formed with 12 famous freedom fighters, with Peshawar as its centre. The 
British Government sentenced him for 9 years of imprisonment on 23 March 1930 after the Khissa Khani Bazar 
Massacre in Peshawar. Though Abdur Raheem was released from jail early because of Gandhi-Irwin Pact, he was 
sent to jail again for one year term but it was extended to three years. When he was released in 1933, he started 
participating in anti-British movements and meetings defying the sanctions of the British Government. Angered at his 
defiance the British government detained him, tried and imposed on him five years jail term. As a result of the torture 
during the jail term, his health deteriorated seriously. Though the British Government released him in 1943, Maulana 
Abdur Raheem Popalzai could not recover and breathed his last on 31 May, 1944 in Peshawar. + 


చరితార్జులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


151 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


ఉం NO OG ఈం తరి T SO GG IO MONO Dickie Deke Dt Me Pade Pea DAD ACD A De MDa DRA se 


è 


y 


య is) TY 


నం ముం at ela aa D o et ది Aca tii aaa aa మ a మాట ba rR a ee 
ESSENSE వానా NE SE NE నానో SSS NN NN 


vy 


IOO OL 


3 


¥ 


y 


a) Pyle 


SSG a SENSE SENSE NESE NEE NSN 


INNS 


< 


AVANAN న మనను N 


`Z 
CAR AR I TOA 


LEG LTR FLED 


U 


SNNN 


VIR 
7s 


GAOT తం ASAT AS ASA ALAS ATLAS తక తం తంత తంతి త త తటి YD 


WI SANS AERA 


జ] 
~ 
oe 
~= 
> 
w 
> 
~~ 
> 
a 
> 
~~ 
> 
= 
> 
= 
> 
~ 
> 
> 
> 
~ 
=> 
~ 
> 
= 
>J 
> 
> 
= 
= 
= 
=; 
= 
> 
~ 
= 
= 
= 
~ 
>= 
> 
శ 
= 
BS 
s 
< 
> 
> 


Ko ie) 


~ 


pa 


>~ ~ ~ ~—a n ~ ~ ` ~ ~ s ~ en ~ ~ > ~ ~ ~ 


a ee తలను కి తని = * 


meee 


వాసవ ఎమ ఎ హా ఎవ ఎవ ఎ awe grrr” av aYavay DY OXVar Co Mote thoy ods dvs dove ow > AON LON ko os Lo i Lo LL NL A 
, ౮ 7 vY T P A మక, A సే గత రస DPA స DA DA DA DADA య వ ర్ట 


NAWAB KHWAJA ATEEQULLAH 
(1876-1945) 


Source: https://en.wikipedia.org/wiki/Khwaja_Atiqullah 


చరితార్లులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 
= 152 య్య = 
THE IMMORTALS - 2 


masaz) ఖాజా esanen (1876-1945) 


ఆంగ్లేయుల కుటిల రాజకీయాలలో భాగంగా 1905 లో బ్రిటిష్‌ వైస్‌శ్రాయ్‌ లార్డ్‌ కర్ణన్‌ బెంగాల్‌ విభజనకు పూనుకోగా 
తన యావత్తు కుటుంబీకుల అభిప్రాయాన్ని త్రోసిపుచ్చుతూ బంగ్లా విభజనను పూర్తిగా వ్యతిరేకించి నిలచిన నవాబ్‌ ఖాజా 
అతీఖుల్లాహ్‌ 1876 జనవరి 26న బెంగాల్‌లోని ఢాకాలో జన్మించారు. ఆయన Gs నవాబులుగా ప్రసిద్ది చెందిన నవాబుల 
కుటుంబంలోని నవాబు అహసనుల్లా మూడవ కుమారుడు. చిన్నతనంలో ఆంగ్లేయ ఉపాధ్యాయుల శిక్షణలో విద్య గరిపిన 
అతీఖుల్లాహ్‌ చిన్ననాటి నుండి లౌకిక, ఉదారవాద భావాలను ఒంటబట్టించుకున్నారు. ఆంగ్ల భాషతోపాటుగా ఉర్దూ, పర్షియన్‌ భాషల్లో మంచి పట్టు 
సంపాదించారు. 1901 డిసెంబర్‌ ఏడున జరిగిన ఆయన వివాహం సందర్భంగా ఢాకా నగరంలో విద్యుద్దీకరణకు గాను నాలుగు లక్షల రూపాయల 
విరాళాన్ని ప్రకటించిన తండ్రి అహసనుల్లా బాటలో ఆయన కూడా వితరణశీలిగా ఖ్యాతి గడించారు. ప్రగతిశీల, ఉదార భావాలు కలిగిన అతీఖుల్లా 
నవాబుల వంశ ఆచార, సాంప్రదాయాలను త్రోసిపుచ్చి ప్రజలతో కలివిడిగా గడిపారు. ప్రధానంగా విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ విద్యావ్యాప్తికి 
నవాబ్‌ అతీఖుల్లాహ్‌ అందించిన తోడ్పాటు ఎనలేనిది. బెంగాలులో పొటమరిస్తున్న జాతీయవాద భావజాలం తమ మనుగడకు ప్రమాదకరంగా భావించిన 
oS కర్ణన్‌ హిందూ-ముస్లింల మధ్యన విఘాతాన్ని సృష్టించేందుకు 1905లో తెచ్చిన బెంగాల్‌ విభజన ఉత్తర్వులను ఆయన వ్యతిరేకించారు. విభజన 
ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ స్వయంగా వైశ్రాయ్‌కు లేఖ రాశారు. ఆయన సోదరులు నవాబ్‌ ఖాజా సలీముల్లా బెంగాల్‌ 
విభజనను సమర్థించగా, తాను మాత్రం విభజన ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఉద్యమించారు. భారత జాతీయ కాంగ్రెస్‌లోని లౌకిక-ప్రజ్వామిక లక్షణాలను 
అభిమానిస్తూ కాంగ్రెస్‌ సభ్యత్వం స్వీకరించిన ఆయన బెంగాల్‌ విభజన వ్యతిరేక ఉద్యమంలో మాత్రమే కాకుండా బెంగాల్‌లో జరిగిన సభలకు సమావేశాలకు 
అధ్యక్షత వహించారు. 1911లో విభజన ఉత్తర్వులను ఆంగ్ల ప్రభుత్వం పూర్తిగా ఉపసంహరించుకున్న తరువాత బెంగాల్‌ విభజన వలన ముస్లింల 
ఆర్థిక-వ్యవసాయక-విద్యా వ్యవస్థలకు ఎంతో మేలు జరిగేదని ఆయన అభిప్రాయ పడటం విశేషం. చివరి క్షణం వరకు భారత జాతీయ కాంగ్రెస్‌ వెంట 
సాగిన ఆయన కాంగ్రెస్‌ పిలుపు మేరకు జరిగిన ఇతర ఉద్యమ కార్యక్రమాలలో కూడా చురుగ్గా పాల్గొన్నారు. ఈ దేశంలోని హిందూ-ముస్లింలు దేశానికి 
దెండు ళళ్ళు అని ప్రకటించిన సర్‌ సయ్యద్‌ అహ్మద్‌ భావాలతో ఏకీభవించి, ఆ దిశగా హిందూ-ముస్లిం ఐక్యతను మరింత పటిష్టం చేయడానికి భారత 
జాతీయ కాంగ్రెస్‌తో కలసి చివరివరకు కృషి సాగించిన నవాబు ఖాజా అతీఖుల్లాహ్‌ 1945 జనవరి 21న తనువు చాలించారు. @ 


NAWAB KHWAJA ATEEQULLAH (1876-1945) 


Nawab Khwaja Ateeghullah, who went against the opinion of the whole family in 
opposing the partition of Bengal when Lord Curzon proposed to divide Bengal in 1905, 
was born in Dhaka in present Bangladesh on January 26, 1876. He was the third son of 
Nawab Ahasanullah who belongs to the family of Nawabs renowned as ‘Dhaka Nawabs’. 
Educated under English teachers right from the childhood, Ateeqhullah was attracted 
towards sonlar and liberal ideas. He gained proficiency in Urdu and Persian languages besides English. 
He was renowned for his generosity much like his father Ahasanullah who announced a donation of four 
lakhs for the electrification of Dhaka City on the occasion of his marriage on December 7, 1901. Being 
a man of secular and liberal ideas, Atheeqhullah lived among common people deviating from the traditional 
practices of Nawabs family. The support he extended to education, which he considered was of paramount 
importance was inestimable. He opposed the order to divide Bengal issued in 1905 by Lord Curzon who 
wished to drive a wedge between Hindus and Muslims when he considered the sprouting of Nationalist 
ideas in Bengal a threat to the existence of British rule in India. He addressed a letter to the Viceroy 
demanding withdrawal of Bengal partition orders. While his brother Khawaja Slimullah supported the 
partition of Bengal, Ateeqhullah fought against partition. He admired the Indian National Congress for its 
secular and democratic values and took membership in it. Besides taking part in the agitation against 
Bengal partition, he presided over the meetings and conferences in Bengal. But, it is to be noted that he 
opined that division of Bengal would have been beneficial to Muslims economically, agriculturally and 
educationally when the British Government withdrew its orders on partition of Bengal in 1911.Till his 
last breath he was with Indian National Congress and participated in all the activities of Congress. He was 
in agreement with Sir Syed Ahamed’s opinion that Hindus and Muslims are two eyes of the country. 
Nawab Khwaja Ateeqhullah who strived hard till the end to strengthen the unity of the two communities 
died on 21 January,1945.¢ 
చరితార్జులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


1 
THE IMMORTALS - 2 a Syed Naseer Ahamed 


T కత రతం ir i i ie ie ee eet eee 4) 3)" లే ‘ee iD TE ie) LAD soe) se se) se se) +3 oe (ఆధా 


న్‌ 


mmm 
POSEN SNES NESSES NNN నా SANS NSN SNS నా SSNS A | = 


i 
S 


DY pt DY 


\4 
5 


EE నకలు 


క న VA y SEES SSS క వాక కా 


N 


తంతు తం తంతు SAET EALLA NY MYO HY NY NY NY DY DY DT 


esas 


> 
~~ 
> 
~~ 
వా 
వల 
£3 
"= 
? 
న! 
a> 
ie 
[> 
~ 
2 
= 
? 
~ 
> 
~ 
> 
~ 
= 
= 
~ 
= 
~ 
> 
~ 
= 
os 
~ 
z= 
~ 
= 
= 
= 
v 
= 
+ 
> 
~ 
> 
శా 
= 
> 
< 
> 
= 
= 
= 
= 
5 


Sontag nae 


HANAN AN QL బాం బాం AVF QV ATAYA FATATA FAVA FAVA DE OE OE OE OE OE OEE OEE OE Co oe Los 
ల ” అ v v z bd యా Ld s v ఇ జీ ~ Ea v- 4 A v wy జీ € v L E d <- eal bd v v అల 


MAULANA MUHAMMED MIAN MANSOOR ANSARI 
(1884-1946) 


Source: https://twitter.com/dillikiranaiyan/status/6 1543948493 1289088 
చరితార్లులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 
= 154 షు Z 
THE IMMORTALS - 2 


aidera మువాత్ముటద్‌ మియా మంనూర్‌ eama (18684-1946) 


భారత స్వాతంత్రోద్యమంలో భాగంగా ఆంగ్ల వలసపాలకులను తీవ్ర భయాందోళనకు గురి చేసిన “సిల్క్‌ రుమాలు 
కుట్రి సంఘటనలో ప్రముఖ పాత్ర వహించిన మౌలానా ముహమ్మద్‌ మియాం మంసూర్‌ అన్సారి 1884 మార్చి 10న ఉత్తరప్రదేశ్‌ 
రాష్ట్రం, సహరాన్‌పూర్‌ సమీపాన గల అన్‌బేతాలో జన్మించారు. తండ్రి మౌలానా అబ్బుల్లా అన్సారి పర్యవేక్షణలో ప్రాధమిక విద్య 
అభ్యసించి, 1903లో దారుల్‌ ఉలూం దేవ్‌బంద్‌ నుండి డిగ్రీ చేశారు. ఆ తరువాత ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, తన 
గురువు మౌలానా ముహమూదుల్‌ హసన్‌ మార్గదర్శకత్వంలో, మౌలానా ఒబేదుల్లా సింధి నేతృత్యంలో ఏర్పడిన “జమీయత్‌ ఉల్‌ అన్నార్‌ లో బాధ్యతలు 
నిర్వహించారు. ప్రథమ ప్రపంచ యుద్ధం సమయంలో మాతృభూమి విముక్తి కోసం భారత వాయవ్య సరిహద్దు ప్రాంతాల నుండి యుద్ధం ఆరంభించాలని 
మౌలానా హసన్‌ రూపొందించిన ప్రణాళికలో భాగంగా 1915లో ఆయనతో కలసి మంసూర్‌ అన్సారి అరేబియాకు పయనమయ్యారు. అక్కడ టర్కీ 
గవర్నర్‌ గాలిబ్‌ పాషా నుండి తమ ప్రణాళికకు మద్దతు కూడ గట్టిన మౌలానా హసన్‌ యుద్ధ సహాయం హమీని 'గాలిబ్‌నామా రూపంలో పొందారు. ఆ 
లేఖా సారాంశాన్ని సరిహద్దులలో గల విప్లవదళాలకు, (బ్రిటిష్‌ భారత సైనిక దళాలలోని భారతీయులకు వెల్లడించి యుద్దం కోసం (ప్రజలను సిద్ధం 
చేయడానికి 'గాలిబ్‌నామా'ను ప్రాచుర్యంలోకి తెచ్చే బాధ్యతను మౌలానా అన్నారికి మౌలానా హసన్‌ అప్పగించారు. ఆ సమయంలో కాబూల్‌ కేంద్రంగా 
ప్రోఫెసర్‌ బర్మతుల్లా భోపాలీ ప్రధానమంత్రిగా ఏర్పడిన ప్రవాస భారత ప్రభుత్వ సైనిక వ్యవస్థ ఏర్పాటులో మౌలానా అన్సారి ప్రత్యేక భూమిక నిర్వహించారు. 
మౌలానా హసన్‌ అప్పగించిన ప్రచార బాధ్యతలను వాయవ్య సరిహద్దు ప్రాంతంలో చేపట్టి, యుద్ధం ఏర్పాట్లు చేస్తూ, 'జనూద్‌-ఎ-రబ్బానియా” వంటి 
ప్రత్యేక సంస్థల ఏర్పాటులో మౌలానా ఒబేదుల్లా సింధీకి తోడ్పడ్డారు. ఈ మేరకు ప్రవాస భారత ప్రభుత్వం, జూనూద్‌-ఏ-రబ్బానియా సైనిక దళాల 
విశేషాలను వివరిస్తూ మౌలానా హసన్‌కు పంపడానికి రూపొందించిన లేఖ తయారీలో మౌలానా అన్సారి భాగస్వాములయ్యారు. మదీనాలోని మౌలానా 
హసన్‌కు పంపాల్సిన ఈ లేఖతోపాటు మౌలానా సింధీ తన సూచనలను సిల్కు చేతి రుమాలు మీద రాసి జోడించడంతో ఈ వ్యవహారాన్ని “సిల్కు 
రుమాలు కుట్రగా బ్రిటిష్‌ ప్రభుత్వం నామకరణం చేసింది. 1916 జూలై 9/10 తేదిల్లో రూపొందించిన ఆ లేఖ మౌలానా హసన్‌కు చేరాల్సి ఉండగా 
ముల్తాన్‌ వద్ద 1916 అగస్టు 15న అది బ్రిటిష్‌ గూఢచారుల చేతిలో పడింది. ఆ లేఖాంశాలను తెలుసుకున్న ప్రభుత్వం అప్రమత్తమై మౌలానా హసన్‌ 
లాంటి పలువుర్ని నిర్భంధించింది. ఆ సమయంలో అరెస్టు కాకుండా అతి చాకచక్యంగా తప్పించున్న ముహమ్మద్‌ మియాం మంసూర్‌ అన్సారి 30 
ఏండ్లపాటు మాతృభూమికి దూరంగా గడుపుతూ చివరకు ఆసఫ్టనిస్తాన్‌ లోని జలాలబాద్‌లో 1946 జనవరి 11న కన్నుమూశారు. ఈ 


MAULANA MUHAMMED MIAN MANSOOR ANSARI (1884-1946) 


Maulana Muhammed Mian Mansoor Ansari, who played a key role in the ‘Silk Rumaal 
Conspiracy’ that caused intense fear and anxiety to British colonial rulers, was born on 10, March 
1884 in Anbetha near Shaharanpur, Uttar Pradesh. He had his primary education under the supervision 
of his father Maulana Abdullah Ansari and did his graduation from Darul Uloom Deoband in 1903. 
Later he worked in ‘Jamiat-ul-Ansar’ which was formed under the leadership of his teacher and noted freedom fighter 


Maulana Mohamaad Ul Hasan. Maulana Hasan wanted to liberate his motherland India from the clutches of the British 
rule by starting war from the North West Frontier during World War-I. As per his plan Ansari travelled to Arabia in 
1915 along with Maulana Hasan who got support for his plan from the Viceroy of Turkey, Galib Pasha, in the form of 
‘Galib Nama”, in which the king assured to help them in the proposed war. Maulana Ansari was entrusted with the 
responsibility of informing the contents of Galib Nama to the revolutionary forces in the North West Frontier and to the 
Indian Soldiers of British Indian Army. Maulana Anasari played a special role in raising an army for the Indian Government 
in exile. Itwas formed with Prof Barkathullah Bhopali as the Prime Minister and Kabul as its centre. While discharging 
his duty of propagating Galib Nama in North West Frontier areas, he helped Maulana Obidullah Sindhi in making 
arrangements for war and forming special outfits like ‘Junood-e-Rabbaniaya’. Thus he took part in preparing a letter to 
inform Maulana Hasan, who was in Madina, of the news about the Government in exile and Junood-e-Rabbaniya’s 
army. To this letter Maulana Sindhi added a letter with his instructions which were written on a silk rumaal. This letter 
and the silk rumaal which were written on 9/10 July 1916 fell into the hands of British spies on 15 August 1916 at 
Multan before reaching Maulana Hasan. British Government named it ‘Silk Rumaal Conspiracy’ became alert and 
arrested Maulana Hasan and several others. Maulana Muhammed Mian Mansoor Ansari escaped the arrests and 
spent 30 years away from his motherland and breathed his last in Jalalabad of Afghanistan on 11 January, 1946. 

చరితార్జులు - 2 455 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 
THE IMMORTALS - 2 Syed Naser Alamed 


Pe re er Te i ల నయ Sa SSS HSS S'S S'S 0) త్వా 


è 


a 
నానా నా నా నానా SN వా వ వ వ చ NS సల SN NS నాఆ SS SS es Ss Nes Ss Ss Se 


N 


oe s Bes: 
Tea NSN Bea NNN EEN ENE NENT NE NEN 


DAD 


DIDLDVITOY. 


VA 
$ 


A 


he 


$i 


Á 


k RPMS Pap itl 


LARIAT తటి 


esd 


SN 
one bebe be be be ae we be ae te Ve ve తిక తి AISA 


EBM 


TANANA NIRAN NRW NINN NNN NE | 


SE 


మననము 


WS SENATE ARAN 


XN 


4 
> 
4 
> 
or 
> 
od 
> 
t- 
> 
> 
> 
~ 
> 
SF 
> 
~ 
షా 
~ 
= 
~ 
= 
> 
~ 
శ 
~ 
= 
~ 
> 
=i 
> 
~ 
> 
= 
> 
= 
+ 
s 
~ 
= 
ms 
= 
= 
> 
= 
x 
= 


MEER DAD KHAN 
(-1946) 


Source: http:/Awww.ghadarmemorial.net/gallery_005.htm 


చరితార్లులు - 2 
= 156 


సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 
THE IMMORTALS - 2 


b5 దాంట్‌ ana (- 1946) 

భారత స్వాతంత్య్యసంగ్రామ చరిత్రలో ఆఖరి ఘట్టంగా ఖ్యాతి చెందిన “భారత నౌకాదళం తిరుగుబాటుకు మద్దతుగా 
వెల్లువెత్తిన ప్రజాందోళనలో చురుకైన పాత్రను నిర్వహించిన యోధాగ్రేసరుడు మీర్‌ దాద్‌ ఖాన్‌. బ్రిటిష్‌ పాలకుల పట్ల తొలి 
నుండి వ్యతిరేక వైఖరి ప్రదర్శిస్తూ వచ్చిన మీర్‌ దాద్‌ గదర్‌ పార్టీ నాయకుల సాన్నిహిత్యంలో OSH వ్యతిరేక చర్యలలో 
భాగస్వాములయ్యారు. 1917లో 'బొల్నివిక్‌ విప్లవం” విజయం తరువాత రష్యాకు వెళ్ళిన మీర్‌ దాద్‌ ఖాన్‌ అక్కడి విశ్వవిద్యాలయంలో 
“కమ్యూనిజం” అధ్యయనం చేసి తిరిగి వచ్చి కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణంలో నిమగ్నమయ్యారు. “భారత సైనిక శక్తి” భరోసాతో ఇక ఇండియాను 
పాలించడం కష్టమని ఆంగ్లేయపాలకులు నిర్ణయానికి రావడంలో నిర్జాయక పాత్ర వహించిన “భారత జాతీయ సైన్యం” రగిల్చిన స్ఫూర్తికణం ‘rad 
నౌకాదళం తిరుగుబాటు”. భారతీయ నావికుల పట్ల ఆంగ్రేయాధికారులు చూపుతున్న అంతులేని వివక్షకు వ్యతిరేకంగా 1946 ఫిబ్రవరి 18న బ్రిటిష్‌ 
నౌకాదళంలోని భారతీయులు తిరగబడి సమ్మె బాట పట్టారు. 'జైహింద్‌' అంటూ ఎడమచేత్తో ఆంగ్రేయాధికారులకు సెల్యూట్‌ చేయడం, ఉన్నతాధికారుల 
ఉత్తర్వులను నిర్లక్ష్యం చేయడం ఆరంభించారు. ఈ మేరకు ఫిబ్రవరి 19న సిగ్నల్‌ మన్‌ యం.యస్‌ ఖాన్‌, టెలిగ్రాఫిస్ట్‌ మదన్‌ సింగ్‌ అధ్యక్ష -ఉపాధ్యక్షులుగా 
“సమ్మె కమిటీ” ఏర్పడింది. ఈ కమిటీ నావికాదళ సమాచార వ్యవస్థను స్వాధీనం చేసుకుని సమ్మె సమాచారం బహుళంగా వ్యాప్తి చేయడంతో మద్రాస్‌, 
కరాచి, కొచ్చిన్‌, విశాఖపట్నం తదితర ప్రాంతాలలోని భారతీయ నావికులు సమ్మెలో చేరారు. ఈ సమ్మెకు సర్వామోదం పొందేందుకు నావికాదళ నావల 
మీద, స్థావరాల మీద భారత జాతీయ కాంగ్రెస్‌, అల్‌ ఇండియా ముస్లింలీగ్‌, భారత కమ్యూనిస్టు పార్టీ జెండాలను రెపరెపలాడించారు. కానీ భారత 
జాతీయ కాంగ్రెస్‌, ముస్లిం లీగ్‌ సమ్మెకు మద్దతు ఇవ్వలేదు. భారత కమ్యూనిస్టు పార్టీ మద్దతు పలకడంతో కమ్యూనిస్టు పార్టి నాయకులు మీర్‌ దాద్‌ ఖాన్‌ 
బొంబాయి కేంద్రంగా సమ్మె కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సమ్మె సందర్భంగా సర్వజన సమ్మెకు “సమ్మె కమిటి” పిలుపునివ్వగా ప్రజానీకం మద్దతు 
వెల్లువెత్తింది. ఈ సందర్భంలోనే రాయల్‌ వైమానికదళం'లో కూడా తిరుగబాటు చిహ్నాలు పొడచూపడంతో ఆగ్రహించిన ఆంగ్లేయ ప్రభుత్వం నావికాదళం 
తిరుగుబాటును నిర్ధాక్షిణ్యంగా అణిచివేయమని ఆజ్ఞలు జారీచేసింది. ప్రజల పట్ల సైన్యం, పోలీసులు కిరాతకంగా వ్యవహరించడంతో జనం తిరగబడ్డారు. 
ఆంగ్ల ప్రభుత్వ పోలీసులు, సైన్యం మీద (ప్రజలు వీధిపోరాటాలు సాగించారు. ఈ పోరాటాల సందర్భంగా పోలీసులు, సైన్యం సాగించిన కాల్పుల 
సందర్భంగా ఉద్యమిస్తున్న ప్రజలకు ఆగ్రభాగాన నిలచిన మీర్‌ దాద్‌ ఖాన్‌ 1946లో అమరుడయ్యారు. + 


MEER DAD KHAN (-1946) 


Meer Dad Khan played an active role in the agitation erupted in support of the ‘Indian Navy 
Mutiny’, which is popularly known as the last phase in the history of Indian Freedom Struggle. Meer 
Dad Khan, who had resentful attitude towards British rulers, moved closely with the leaders of the 


Gadar Party and participated in anti British activities. Later he went to Russia after the success of 
Bolshevik Revolution 1917, studied communism there in a University. Returned to India and completely involved in 
building Communist Movement in India. Royal Navy Mutiny which was sparked by Indian National Army played a 
decisive role in forcing British rulers to come to a conclusion that it was difficult to rule India without the help of Indian 
Military Power. On February 18, 1946 Indians working in the British Navy revolted against the discrimination shown 
towards them by British officers and went on strike. They started saluting the British officers with left hand saying JAI 
HIND and disobeyed the orders of their superiors. A strike committee was formed with Signalman Mr. MS Khan and 
Telegraphist Mr. Madan Singh as president and Vice-president respectively. As the strike committee took into the 
hands the controal of the communication system and spread the message of the strike, Indian Navy Workers from 
Madras, Cochin, Karachi and Vishakhapatnam joined the strike. Flags of Indian National Congress, Indian Muslim 
League and Communist Party of India were hoisted on the ships and Naval stations to gain the support of all. But 
Indian National Congress and Muslim League did not support the strike. With the Communist Party of India declaring 
support to the strike Meer Dad Khan actively participated in the programmes of strike in Bombay. When the Strike 
Committee gave a call for general strike, there was a deluge of popular support. When the British Government ordered 
for suppression of Indian Navy Mutiny, people rebelled against the police and army and resorted to street fights. Meer 
Dad Khan became a martyr when the police opened fire during these street fights in 1946. 4 

చరితార్జులు - 2 457 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 
THE IMMORTALS - 2 Syed Naer lamed 


” 


a ary ease hr tr ee te \o@ ere ఉం తం తం ఈ ౨వ: 3వ: (తా అత్తా Ve ee eee 


of, 


yy) 
J 


LALA ALAS AS గ న! 


1 ఇక తతత... ee 
I SS i 


vy 


NE 77 
SNES NEN 


SISSIES 


ENE NENA సవ్య పార్ల NEAR NNN 


= 
> 
nm 
> 
— 
> 
= 
> 
= 
> 
= 
> 
= 
> 
> 
x 
> 
> 
> 
= 
వా 
~ 
3 
> 
~ 
~ 
= 
> 
=> 
> 
x 
= 
x 
= 
= 
> 
> 
ళ్‌ 
= 
జ్‌ 
‘ 
3 
+ 


SHS తం తం TY తన 


sag అల. శి. a DLR AL ar 


వాసవ ఎమ ఎప ఎవ ఎవ VAY ఫ్రాాబ్రాబ్రగా DY av DERE OEE DEF OVE DE OE OE OE OE OE! OE OE OE! NE a 
Di ee . oe e- ee eo ve @ ee PAPA DAOC 


GULAM NABI SHAWAL 
(1929-1946) 


Source: Pictures taken at the Museum of Indian Freedom Fighters in Red Fort, New Delhi 


చరితార్జులు - 2 158 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


Dewo 25 aae] (1929-1946) 


భారతదేశం అంతటా ప్రజ్వరిల్లిన 1942 నాటి ‘క్విట్‌ ఇండియా” నినాద స్ఫూర్తితో, ఆంగ్లేయుల తొత్తుగా రాజరికం 
చేస్తున్న కళ్ళీర్‌ సంస్థానాధీశుడు మహారాజా హరిసింగ్‌ను క్విట్‌ కళ్ళీర్‌ అంటూ ఉద్యమం జమ్మూ-కళ్ళీర్‌లో 1946లో ఉవ్వెత్తున 
ఎగిసిపడింది. ఆ ప్రజా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న గులాం నబీ Sard 1929లో జమ్మూ-కశ్ళీర్‌లోని శ్రీనగర్‌లో జన్మించారు. 
ఆయన తండ్రిపేరు ఖాదిర్‌ షవాల్‌. ఆంగ్ల వలసపాలకుల ఉద్వాసనే లక్ష్యంగా సాగుతున్న జాతీయోద్యమం పట్ల చిన్నతనం 
నుండి ఆసక్తి పెంచుకున్న గులాం నవీ కశ్మీర్‌లోని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా పరిమిత పరిధిలో ఉద్యమ కార్యక్రమాలలో పాల్గొన్నారు. భారత 
జాతీయ కాంగ్రెస్‌ 1942 ఆగస్టు తొమ్మిది నాటి బొంబాయి సమావేశంలో “క్విట్‌ ఇండియా” ఉద్యమానికి పిలుపు ఇవ్వగానే “ఆంగ్లేయుల్లారా దేశం 
విడిచి పెట్టి వెళ్ళండి” అంటూ ప్రజలు ఉద్యమించారు. ఆ సమయంలో ఆంగ్లేయుల వత్తాసుతో మహారాజా హరిసింగ్‌ జమ్మూ-కళ్ళీర్‌ పాలన 
సాగిస్తున్నాడు. ఆయన పాలన స్థానంలో బాధ్యతాయుతమైన (ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ ప్రజోద్యమానికి నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నాయకుడు షేక్‌ 
అబ్బుల్లా 1946 మే మాసంలో శ్రీకారం చుట్టారు. మహారాజా హరిసింగ్‌ నిరంకుశ రాజరిక పాలనను అంతమొందించాలన్న లక్ష్యంతో ‘క్విట్‌ కళ్ళీర్‌ 
నినాదం జమ్మూ-కళ్ళీర్‌ అంతటా ప్రతిధ్వనించింది. “క్విట్‌ కశ్మీర్‌ ఉద్యమానికి పండిత జవహర్‌ లాల్‌ పూర్తిస్థాయిలో మద్దతు తెలిపి ఆయన 
స్వయంగా జమ్మూ-కళ్ళీర్‌కు విచ్చేసి క్విట్‌ కశ్మీర్‌ ఉద్యమకారులను ప్రోత్సహించారు. ఈ క్విట్‌ SHE ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్న గులాం నవీ 
షవాల్‌ మరింతం ఉత్సాహంతో ఉద్యమించారు. ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించడంతో ఆగ్రహించిన మహరాజా హరిసింగ్‌ క్విట్‌ కశ్మీర్‌ ఉద్యమాన్ని 
అణచివేయడానికి “మార్షల్‌ లా ప్రకటించి తన పోలీసు-సైనిక బలగాలను ఉద్యమకారుల మీదకు ఉసిగొల్పాడు. ఆ మహోదృత ఉద్యమంలో 
గులాం నబీ షవాల్‌ క్రియాశీలకంగా పాల్గొని “క్విట్‌ EAE అంటూ నినదిస్తుండగా మహరాజా హరిసింగ్‌ సైనిక బలగాలు తుపాకులను ఎక్కుపెట్టి 
కాల్పులు జరుపుతూ ఉద్యమకారుల మీద ఎగబడ్డాయి. ఆ భయానక లారీచార్జి, కాల్పులలో గులాం నవీ తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను ఆరెస్టు 
చేసిన పోలీసులు శ్రీనగర్‌లోని కారాగారంలో బంధించారు. ఆ బందిఖానాలో ఆయన మీద సాగిన భయంకర చిత్రహింసల పర్యవసానంగా 1946 
అక్టోబర్‌లో గులాం నబీ షవాల్‌ అమరులయ్యారు. ఆనాటి ఆయన సాహసచర్య స్ఫూర్తిదాయకమయ్యేలా గులాం నబీ షవాల్‌ చిత్రపటం ఢిల్లీలోని 
ఎర్రకోటలో ఏర్పాటు చేసిన స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాల ప్రదర్శనశాలలో మనకు దర్శనమిస్తుంది. * 


GULAM NABI SHAWAL (1929-1946) 


Gulam Nabi Shawal, who participated actively in the ‘Quit Kashmir’ agitation which flared up 
in Jammu and Kashmir in 1946 with the inspiration of ‘Quit India’ movement which rose like a tidal 
wave all over India in 1942, was born in Srinagar, Jammu and Kashmir in 1929. His father was 
Khadir Shawal. Gulam Nabi developed interest, right from his childhood, towards Indian National 

Movement which was going on with the aim of ending colonial rule in India. But he took part in the activities of the 
movement in a limited manner in view of the special conditions existed in Jammu and Kashmir. As soon as the Bombay 
conference of Indian National Congress gave a call for ‘Quit India’ movement, people all over India came into streets 
shouting “Quit India”. At that time Maharaja Hari Singh was ruling Jammu and Kashmir with the support of the British. 
Demanding a responsible government in that place of Maharaja Hari Singh, National Conference leader Shaik Abdullah 
started a popular movement with a slogan ‘Quit Kashmir’ which reverberated throughout Jammu and Kashmir. Pandit 
Jawahar Lal Nehru supported Quit Kashmir movement in full measure and he visited Kashmir to encourage personally 
the activists of Quit Kashmir Movement. With this, activists like Gulam Nabi Shawal participated in the agitation with 
unbounded enthusiasm. With people participating in the agitation in large numbers, Maharaja Hari Singh went into a 
rage and imposed martial law in the princely state. He unleashed a reign of terror with his police and military forces. 
GulamNabi was among the activists who participated in the agitation even in the hyper tense situation. When agitators 
were shouting ‘Quit Kashmir’ slogan, the military forces of Maharaja opened fire on them. GulamNabi was seriously 
injured in the fearful cane charge and shooting. He was arrested and kept in a jail in Srinagar. As a result of the torture 
he was subjected to in jail, Gulam Nabi Shawal became a martyr in October 1946. As an inspiring memory of this 
courageous act of Gulam Nabi, his portrait is being displayed in the photo exhibition of freedom fighters of India 
arranged in the Red fort in Delhi. 


చరితార్జులు - 2 459 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


ee eee i i i ie i rt it ie it yt te ఉత తం తం ల ల 


è 


ed 
NNN SSA 


On 


SO SSNS మున a PNP N D E NN EY 


టు a 


sA 
ere క 
నన న న నయ య య యన య య్య యన మ్య NOT NOT Y 


సమ ల. 


SASDEDIEDEDIDIDIDIDIDLIVDVDY 


wont be be be be te ae te be tr te Ve Ve be Ve be E E 


యయ. 


pA A 


N 


A 


~ 


~ 
> 
ow 
> 
i 
> 
= 
? 
=s 
> 
= 
> 
= 
> 
> 
~ 
> 
~ 
> 
y 
x 
> 
~ 
> 
~ 
> 
అ 
వ్‌ 
= 
~ 
= 
~ 
శు 
~ 
= 
= 
= 
x 
- 
~ 
> 
`~ 
= 
= 
s 
a 
> 
= 


TY) 


A 


COLONELG.Q. JEELANI 
(-) 


Source: Azad Hind Fouz : Muslim Poraata Yodhulu (Telugu), Syed Naseer Ahamed, AHP, Undavalli, 2019 


చరితార్జులు - 2 160 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 


Sepe) జి. Sia,. జిలాని (-) 

మాతృభూమికి స్వాతంత్ర్యం సిద్ధించాలంటే బ్రిటిష్‌ భారత సైన్యాలను సాయుధ సైనికశక్తి ద్వారా మాత్రమే 
ఎదుర్శొవాలన్న దృఢ నిర్ణయానికి వచ్చిన కెప్టన్‌ మోహన్‌ సింగ్‌, సుభాష్‌ చంద్ర బోస్‌లు నాయకత్వం వహించిన 
తొలి-మలి PSS జాతీయ సైన్యంిలో అధికారిగా కల్నల్‌ జి.క్యూ. జీలాని బృహత్తరమైన బాధ్యతలను నిర్వహించారు. 
బ్రిటిష్‌ భారత సైన్యంలోని భాహౌవల్‌పూర్‌ రాష్ట్ర పదాతిదళానికి చెందిన ప్రధమ బెటాలియన్‌కు చెందిన ఆయన 
ద్వితీయ ప్రపంచ యుద్ధంలో భాగంగా మలయా ప్రాంతానికి వెళ్ళారు. 1942 ఫిబ్రవరి 17 తరువాత SHS మోహన్‌ సింగ్‌ “భారత 
జాతీయ సైన్యం” ఏర్పాటుకు ఉపక్రమించడంతో జీలాని, సింగ్‌ కు పూర్తి స్థాయిలో సహకరించారు. తూర్పు ఆసియాలో భారత స్వాతం త్రోద్యమాన్ని 
నడుపుతున్న “ఇండియన్‌ ఇండిపెండెన్స్‌ OH’ నాయకులు రాస్‌ బిహారి బోస్‌ నేతృత్వంలో 1942 జూన్‌ 15 నుండి 23 వరకు బ్యాంకాక్‌లో 
జరిగిన సమావేశంలో జీలాని పాల్గొన్నారు. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు ఏర్పడిన ‘కార్యాచరణ సమితి” లో సభ్యులుగా 
నియుక్తులైన ఆయన సైనిక శిక్షణ కార్యక్రమాల బాధ్యతలను చేపట్టారు. ఆ తరువాత జపాన్‌ ప్రభుత్వంతో ఏర్పడిన పొరపొచ్చాల కారణంగా 
జనరల్‌ మోహన్‌ సింగ్‌ భారత జాతీయ సైన్యాన్ని రద్దుచేయాలన్న తీవ్ర నిర్ణయం తీసుకునప్పుడు కల్నల్‌ జి. క్యూ. జీలాని ఆయన వెంట 
నిలిచారు. ఆ తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో జనరల్‌ మోహన్‌ సింగ్‌ను జపాన్‌ ప్రభుత్వం అరెస్టు చేసి గృహనిర్బంధంలో ఉంచిన 
తరువాత జి.క్యూ. జీలాని పెనాంగ్‌లోని భారత జాతీయ సైనికుల అధికారుల శిక్షణాకేం ద్రానికి వెళ్ళిపోయారు. 1943 జూన్‌లో సుభాష్‌ 
చంద్ర బోస్‌ సింగపూర్‌ చేరుకుని భారత జాతీయ సైన్యాన్ని పునర్నిర్మించిన తరువాత ఆయన పిలుపు మేరకు జి.క్యూ. జీలాని సింగపూర్‌ 
వచ్చారు. ఇండియన్‌ ఇండిపెండెన్స్‌ లీగ్‌ లోనికి యువతను రిక్రూట్‌ చేయడం వారికి సైనిక శిక్షణ ఇచ్చే బాధ్యతలను నేతాజీ సుభాష్‌ చంద్ర 
బోస్‌ కల్నల్‌ జీలానికి అప్పగించారు. ఆ తరువాత ప్రపంచ యుద్ధ పరిణామాల మూలంగా 1945 నాటికి జపాన్‌ పరాజయం కావడంతో 
సింగపూర్‌లోని భారత జాతీయ సైన్యాధికారుల తోపాటుగా ఆయన కూడా అరెస్టయ్యారు. భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించాక కల్నల్‌ 
జి.క్యూ. జీలాని విడుదలయ్యారు. * 


COLONEL G. Q. JEELANI (-) 


Colonel G. Q. Jeelani discharged heavy responsibilities as an army officer in the 
first and second Indian National Army led by Captain Mohan Singh and Subhash Chandra 
Bose respectively, who strongly belived that they could achieve independence only by 
waging a war against the British Indian Army with military force. He started his career as 
an officer in the first battalion of Bahawalpur state infantry of British Indian Army and 
went to Malaya along with his battalion during World War II. When Captain Mohan Singh proceeded with 
the formation of Indian National Army, Jeelani stood on his side and extended his cooperation. He 
participated in the crucial meeting held on 15 June, 1942 in Bangkok under the leadership of Ras Bihari 
Bose, leader of Indian Independence League, who was leading Indian Freedom struggle in East Asia. A 
‘Council of Action’ was formed as per the decisions taken in the meeting and after having been appointed 
a member in the council, Jeelani assumed the responsibility of military training programmes. He stood 
by Captain Mohan Singh when he took a drastic decision to disband Indian National Army because of 
certain differences of opinion with the Japanese Government. When Captain Singh was kept under house 
arrest by the Japanese in the back drop of certain developments that happened subsequently, G. Q. Jeelani 
went to the Indian National Army officers’ training centre in Penang. Later when Subhash Chandra Bose 
came to Singapore and revived and restructured Indian National Army Jeelani was called for to shoulder 
new responsibilities. He came to Singapore on the call of Indian National Army Chief Subhash Chandra 
Bose. G. Q. Jeelani was assigned the responsibility of recruiting youth into Indian Independence League 
and training them for Indian National Army. After Japan was defeated in the Second World War in 1945, 
he was arrested along with all other soldiers and officers of Indian National Army. When India became 
free, Colonel G Q. Jeelani was released. 


చరితార్జులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


WA) 


i ————S A A L 
SS చలవ చలవ నానాహలవాచణవా చలవ నానా నానో 


7 


Y 


YEN 


NENNT RN N N NRE 


(న 


ము మామ 


క్‌ 
3 
2 
2 
- 
2 
2 
జ 
శ 
శ 
- 
= 


NE పై రప క రప సై NINN SWE y 


cotar: > 


పా సప సహ ఎ హా ఎవ ఎవ ఎ హా ఎ aYaVaY av av’ క సప ho ALAN ho koe ko ko ho dos 
y j y r ॥ ళా ఈ ie నే. i న వక Pi US ౪” ౪)” ఆ oe, ~ 


AMJADI BEGUM 
( 1885-1947) 


Source: https://www.thefridaytimes.com/remembering-amjadi-begum-1885-28-march-1947/ 


VV OF > ల్ల 


చరితార్జులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


Syed Naseer Ahamed 


162 


THE IMMORTALS - 2 


es0226) బేగం (1885-1947) 


ఆంగ్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగుతున్న పోరాటాలలో పాల్గొంటున్న “ప్రమాదకర కుటుంబంగా బ్రిటిష్‌ ప్రభుత్వ 
రికార్డుల్లో ఎక్కిన సమరయోధుల కుటుంబ సభ్యురాలు అంజాది బేగం, అమె ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం రాంపూర్‌ సంస్థానానికి చెందిన 
సంపన్న కుటుంబంలో 1885లో జన్మించారు. జాతీయోద్యమంలో dD అమ్మగా ప్రసిద్ధిచెందిన స్వాతంత్ర్య సమరయోధురాలు 
ఆబాదీ బానో బేగం కుమారుడు, స్వాతంత్ర్య సమరయోధులు మౌలానా ముహమ్మద్‌ అలీ జౌహర్‌ ని ఆమె వివాహం చేసుకున్నారు. 
ఖిలాఫత్‌-సహాయనిరాకరణ ఉద్యమం ద్వారా ఆమె కూడా మహాత్మా గాందీ మార్గాన బ్రిటిష్‌ వ్యతిరేక పోరాటంలో ప్రవేశించారు. ఖిలాఫత్‌-సహాయనిరాకరణ 
ఉద్యమంలో పాల్గొనటం ద్వారా ప్రత్యక్ష రాజకీయాలతో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఈ ఉద్యమ వ్యాప్తికి అత్తగారు, భర్త మౌలానా ముహమ్మద్‌ 
అలీతో కలసి పలు పర్యటనలు చేశారు. ప్రజల మనస్సులను ప్రభావితం చేయగల తన సంక్షిప్త ప్రసంగాలతో కార్యకర్తలను. ప్రజలను కార్యోన్ముఖులను 
చేశారు. మహాత్ముడు నిర్దేశించిన సత్యాగ్రహ ఆందోళనను విజయవంతం చేయడానికి ఆమె శక్తివంచన లేకుండా పనిచేశారు. ఖిలాఫత్‌ కమిటీ -కాంగ్రెస్‌ 
కమిటీ నిర్ణయాల మేరకు విదేశీవస్తువుల బహిష్కరణ, మద్యపాన నిషేధం, బ్రిటిష్‌ సైన్యంలో ఉద్యోగాలను, ప్రభుత్వ పదవులను, ప్రభుత్వ కళాశాలలను 
త్యజించటం తదితర కార్యకలాపాలలో ఆవి(శ్రాంతంగా పాల్గొన్నారు. ప్రజలను, ప్రధానంగా మహిళలను సత్యాగహాందోళన దిశగా ఆకర్షించేందుకు 
అత్తగారు, భర్త మౌలానా ముహమ్మద్‌ అలీ జౌహర్‌తో కలిసి పలుచోట్ల పర్యటించారు. ఖిలాఫత్‌-సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా మహాత్ముడు, 
మౌలానా సోదరులు కలసి దేశవ్యాప్తంగా పర్యటించారు. జాతీయోద్యమ నిర్వహణకు అవసరమగు నిధుల సేకరణలో అంజది బేగం మంచి నేర్చరిగా 
గణుతికెక్కారు. జాతీయోద్యమంలో ఆమె నిర్వహిస్తున్న పాత్రను, ఆమె గుణగణాలను, ఆమె ధైర్య సాహసాలను, కార్యదక్షతను ప్రశంసిస్తూ మహాత్మాగాంధీ 
పలు లేఖలలో, చివరకు తన యంగ్‌ ఇండియాలో ప్రత్యేక వ్యాసాలు రాశారు. 1930లో ప్రథమ రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి మౌలానా అలీతో కలసి 
అంజాది బేగం కూడా లండన్‌ వెళ్ళారు. పరాయి ప్రభువుల నుండి స్వజనులను విముక్తం చేయడం లక్ష్యంగా శ్రమిస్తున్న భర్త లండన్‌లో అనారోగ్యానికి 
గురయ్యి కన్నుమూశారు. ఆపాటికి మౌలానా అలీ జాతీయ కాంగ్రెస్‌ నేతలకు దూరం కావడంతో ఆర్థిక ఇబ్బందులు ఆ కుటుంబాన్ని చుట్టుముట్టాయి. ఆ 
దుర్భర పరిస్థితులలో అంజది బాను ఏమాత్రం అదరలేదు బెదరలేదు. జాతీయోద్యమ బాటలో నిరంతరం సాగుతున్న ఆమె తన పోరాటాన్ని విరమించలేదు. 
చివరి క్షణం వరకు స్వాతంత్యసమరంలో తనదైన పాత్రను పోషిస్తూ ఆంగ్లేయులచే ప్రమాదకర మహిళిగా ముద్రపడిన అంజదీ బేగం 1947 మార్చి 
28న చివరిశ్వాస విడిచారు. * 


AMJADI BEGUM (1885-1947) 


Amjadi Begum, was a member of freedom fighters family which was noted in the British 
records as ‘a dangerous family’ taking part in the struggle against the British Government, was born 
in 1885 ina wealthy family of Rampur province, Uttarapradesh. She married Maulana Muhammad 
Ali Jouhar a freedom fighter who was the son of another freedom fighter Abadi Bano Begum, who 
was well-known as ‘Bibi Amma’ in the Indian National Movement. Amjadi Begum joined the struggle 
against the British rule by participating in Khilafath-Non Cooperation Movement in the path shown by Mahatma 
Gandhi and got acquainted with direct politics. She made several tours along with her husband Maulana Muhammed 
Ali Jouhar and mother-in-law Abadi Bano Begum to spread the movement. She was able to influence the minds of 
people and activists and motivate them into action with her crisp and short speeches. She worked to the best of her 
ability to make Sathyagraha agitation started by Gandhiji successful. She participated in all the programmes such as 
boycott of foreign goods, prohibition of liquor, giving up jobs in British army and positions in British government and 
leaving government educational institutions as per the decisions taken by Khilafat Committee and Congress Committee. 
She toured several places along with her husband and mother-in-law to attract people particularly women into Sathyagraha 
agitation. Ali brothers toured nationwide along with Mahatma during Khilafat-Non Cooperation Movement. Amjadi 
Begum was known well for her knack in mobolising funds needed for National Movement. Gandhiji wrote praisingly 
her role in the National Movement, her qualities, her courage and her dedication in several of his letters and special 
articles in his ‘Young India’. In 1930 Amjadi Begum attended First Round Table Conference held in London along with 
her husband. As her husband who had been striving hard to liberate his people from foreign rulers fell ill and died in 
London, financial troubles surrounded Amjadi Begum’s family. Even in such miserable situation she remained unperturbed 
and did not stop her journey in the path of Indian National Movement. Amjadi Begum, who was considered as a 
‘dangerous women’ by the British rulers, continued to play her role in Indian Freedom Struggle till her last moment and 
passed away on 28 March 1947. 


చరితార్జులు - 2 163 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


9 Poke De DADA PAS PAD PRP RPA DA sxe 


> 


7 
u 
N 
ళా 


తన తుం తం తం తం తం తుం తు ఉం తంతు ఉంచు DY తం HY AT MY తతత DY NT DY DY DY DY DY DY DY HY THY 


EN ce) 


టర wee 


NSO Na TENEN EN SENSE NTN NSP NEN 


Tats: 


aN 


See FIR wise 


Hees 


iye 
~ 


5 


ers Aer 


+ 


NNN EAGER MRAMMANMA NMA NMR NT NI NGF NNN NN NN 


~ 


~ 


` 


`~ 
> 
Snr 
> 
Der 
> 
— 
> 
= 
> 
Me 
> 
~ 
> 
> 
> 
సత్త 
> 
> 
> 
= 
~ 
= 
> 
శ 
> 
> 
= 
~ 
= 
= 
= 
~ 
> 
A 
= 
> 
+ 
s 
= 
s 
= 
= 
> 


ఇ తా 


నరం a దమం వచనం a ee ee ee ee తళ నం Tn 
LSE స స న న VATA VARY AY DY OLAV DY టా FOV OV OY OV OY OV OE OE OV OV OV OV OV OVA ee 
d v A E v - > ow . bd లా A v 3 ఖా E e . ” ad - v ఇ ఇ ww ర్ట 


PEER MUHAMMAD ANSARI MOONNIS 
(1882-1949) 


Source: Peer Muhammad Moonis : Kalam Sathyagrahi (Hindi), Sreekanth, Prabhat Prakashan, New Delhi, 2017. 
చరితార్లులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 
2 164 ee — 
THE IMMORTALS - 2 


కుర ముహాయమి,ద్‌ esang మోన్నుస్‌ (1862-1949) 


బీహార్‌ రాష్ట్రంలోని చంపారన్‌ నీలిమందు తోటల రైతులను రాచి రంపాన పెడుతున్న ఆంగ్లేయ ప్లాంటర్ల అకృత్యాలను 
ఎంతో ధైర్యంగా తన రచనల ద్వారా బహిర్గతం చేసి మహాత్మాగాంధీని నేరుగా తన ఇంటికి రప్పించుకున్న పాత్రికేయుడు పీర్‌ 
ముహమ్మద్‌ అన్సారి మోన్నిస్‌ బీహార్‌ రాష్ట్రం చంపారన్‌ ప్రాంతంలోని బేతియానగర్‌లో 1882లో జన్మించారు. ఆంగ్లేయ ప్లాంటర్లు 
స్థానిక రైతులను ఇక్కట్లకు గురిచేస్తూ సాగిస్తున్న దోపిడి-దుషృత్యాలను స్వయంగా చూసిన ఆయన 1905 నుండి ఆంగ్లేయులకు 
వ్యతిరేకంగా కలం చేతబూనారు. 1907లో మొదటిసారిగా “కర్మయోగి పత్రికలో ఆరంభమైన ఆయన రచనా వ్యాసంగం చివరి వరకు సాగింది. బ్రిటిష్‌ 
ప్లాంటర్ల చర్యలకు వ్యతిరేకంగా రైతాంగాన్ని ఏకం చేస్తూ ఉద్యమించిన రైతు నాయకుడు షేక్‌ గులాబ్‌కు అండగా నిలిచారు. గణేష్‌ శంకర్‌ విద్యార్థి 
పత్రిక “ప్రతాప్‌, డాక్టర్‌ బాబూ రాజేంద్ర ప్రసాద్‌ BH లాంటి పత్రికలలో రైతుల కడగండ్లు గురించి రాయడం ద్వారా ఆంగ్ల ప్లాంటర్ల దుర్మార్గాలను 
వెల్లడి చేశారు. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా రైతులను సంఘటితం చేస్తూ, రైతాంగ ఉద్యమాలకు తన కలంతో బలం చేకూర్చుతున్న ఆయనను 
ప్రమాదకర వ్యక్తిగా ఆంగ్ల ప్రభుత్వం ప్రకటించింది. 1915లో ఉపాధ్యాయ ఉద్యోగం నుండి బర్తఫ్‌ చేసింది. చంపారన్‌ రైతుల కడగండ్ల మీద ఆయన 
రాసిన వ్యాసాల పరంపర చివరకు మహాత్మాగాంధీ, భారత జాతీయ కాంగ్రెస్‌ దృష్టికి వెళ్లింది. ఈ మేరకు మిత్రుడు రవికుమార్‌ Hew ఆయన 
రాసిచ్చిన లేఖ 1916 నాటి భారత జాతీయ కాంగ్రెస్‌ లక్నో సమావేశాల్లో మహాత్మా గాంధీజీకి చేరింది. ఈ విషయం మీద విచారణ జరపాల్సిందిగా 
గాంధీజీని భారత జాతీయ కాంగ్రెస్‌ కోరింది. 1917 ఏప్రిల్‌ 23న చంపారన్‌ వచ్చిన మహాత్ముడు స్వయంగా పీర్‌ మూనిస్‌ గృహానికి వెళ్ళారు. 1918లో 
'రతుసభి స్థాపించినందుకు ఆగ్రహించిన ప్రభుత్వం ఆయనను నాలుగు మాసాలు నిర్భంధించింది. రైతాంగ ఉద్యమకారుడిగా, జాతీయోద్యమ యోధుడిగా, 
మరోవైపున సాహిత్యవేత్తగా, కలంయోధునిగా బహళ పాత్రలు పోషించిన పీర్‌ ముహమ్మద్‌ 1919లో ఏర్పడిన “బీహార్‌ సాహిత్య సమ్మేళనం” స్థాపకులలో 
ఒకరయ్యారు, 1921లో చంపారన్‌లో భారత జాతీయ కాంగ్రెస్‌ శాఖ ఏర్పాటులో భాగస్వాములయ్యారు. 1930లో ఉప్పుసత్యాగ్రహం, శాసనోల్లంఘన 
ఉద్యమాల్లో పాల్గొన్న ఆయన మూడు మాసాలు జైలుశిక్షకు గురయ్యారు. 1932లో భారత జాతీయ కాంగ్రెస్‌ అభ్యర్థిగా చంపారన్‌ జిల్లా బోర్డు 
సభ్యునిగా, బేతియా ప్రాంతీయ బోర్డు ఛైర్మన్‌గా ఎన్నికైన ఆయన 1937లో ఆ పదవులను వదులుకుని చెరుకు రైతుల పక్షాన నిలిచారు. ఆంగ్లేయులకు, 
ఆంగ్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలచిన నిఖార్సయిన పాత్రికేయుడు పీర్‌ ముహమ్మద్‌ అన్సారి మోన్నిస్‌ 1949 ఆగస్టు 14న కన్నుమూశారు. + 


PEER MUHAMMAD ANSARI MOONNIS (1882-1949) 


Peer Muhammad Ansari Moonnis, who as a journalist exposed the evil deeds and designs of 
British Indigo Planters who were harassing the Indigo farmers of Champaran area and had Gandhiji 
visit his house, was born in Bethianagar near Champaran of Bihar State in 1882. He started writing 
against the British rule in 1905 when he witnessed the British planters exploiting the local farmers and 
subjecting them to hardships with their selfish evil deeds. His journalistic career started with an article in 
‘Karmayogi’ paper in 1907 and continued till his death. He extended his support to the farmers’ leader Shaik Gulab who 
united the farmers against the British planters. He wrote in ‘Pratap’ of Ganesh Sankar Vidyardhi and ‘Desh’ of Dr. Babu 
Rajendra Prasad exposing the inhuman deeds of British planters. The British government declared him a ‘dangerous 
person’ as he is writing in support of the agitations of the farmers who were organizing themselves against the British 
government. Angered at his writings the British government dismissed him from the post of a teacher in the school in 1915. 
The series of articles he wrote highlighting the hardships of the farmers of Champanan, attracted the attention of Gandhiji 
and Indian National Congress. The letter drafted by him inviting Gandhiji to Champaran and sent through his friend Ravi 
Kumar Shukla was submitted to Gandhiji in 1916 during Lucknow Conference of Indian National Congress. Consequently 
Indian National Congress. asked Gandhiji to conduct an enquiry on the plight of Champaran farmers. Gandhiji, who went 
to Champaran on 23 April 1917 to conduct enquiry, visited Peer Muhammad's house. During the enquiry, he was with 
Mahatma helping him in his work. He regularly reported Mahatma’s visit of Champaran to ‘Pratap’ paper published from 
Kanpur. The British Government, which was angry with Peer Muhammad when he formed ‘Rythu Sabha’ in 1918, put him 
in jail for four months. Besides being an activist in farmer’s agitation and Indian National Movement, he was also a 
litterateur. He was one of the founders of ‘Bihar Sahithya Sammelan’ in 1919. In 1921 he took part in the formation of a 
unit of Indian National Congress in Champaran. He was once again jailed for three months in 1930 when he took part in 
Salt Sathyagraha and Civil Disobedience Movements. In 1932 he was elected as a member of Champaran District Board 
and Chairman of Bethia Regional Board as a candidate of Indian National Congress. He gave up these posts in 1937 and 
stood in support of sugar cane farmers’ agitation. Peer Muhammad Ansari Moonnis, who was a true journalist and a 
committed freedom fighter passed away on 14 August 1949. 


చరితార్జులు - 2 165 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


> 


525 ఊతం ఉర ఈం త re i i i ee et ht 04:0 తుం tke Dede ల $00333 (33 +3) 


A 
= 
> 
ner 
> 
aw 
> 
— 
> 
e3 
> 
> 
x 
F 
SJ 
? 
= 
> 
> 
= 
= 
- 
> 
4 
> 
= 
> 
> 
> 
= 
= 
= 
X 
= 
~ 
> 
> 
= 
= 
= 
= 
శ 
చ్‌ 
PS 
= 
> 


Dy ani mh అ టు a Cc te వెంత మ యమాయ a ఆ అతనిని ముం. కము తటి te MiM 


SSNS 


~~ 
NIANIA VIAVIA ARVAA ARN NF | | 


మము ము ము తనను 


~N 


తం తుం తుం తం తం తం తంతు తం తంతి తంతి తిక తిక తిక తంతి తం తంతి HLDLDLDYDIDLDLDLDLDIDIDY. 


Pa 


E 


>~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ x ~ ~ ~ ~ > ` K 


etag Saee కదని a a a oe ne 
NERNET ENTANA EAE మన ప స టా FENAN OV OV NTAN, OL టా 
Ai టక o-oo +e క ర త మక నక DA OOo. 0 క“ DA 


MADURAI JAMAL MUHAMMED 
(1882-1949) 


Source: The Immortals (Tamil-English), Syed Naseer Ahamed, Islamic Research Institute of Scriptures and Culture, Trichy-620009, 2019. 
చరితార్జులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


OS PNT p= 


166 


THE IMMORTALS - 2 


edt జమాల్‌ మొహామి,ద్‌ (18682-1949) 

దక్షణాదిలో గొప్ప వితరణశీలిగా, విద్యావేత్తగా, వ్యాపారవేత్తగా ఖ్యాతిగడించిన మధురై జమాల్‌ ముహమ్మద్‌ 1882 
జనవరిలో జన్మించారు. ఆయన తండ్రి మౌలానా మధురై జమాల్‌ మొహియుద్దీన్‌, తల్లి ఆయెషా Dd. తండ్రి చర్మ పరిశ్రమలో 
పేరు ప్రఖ్యాతులు పొందిన అత్యంత సంపన్న వ్యాపారి. విద్యావేత్త అయిన మౌలానా జమాల్‌ మొహియుద్దీన్‌ స్వయంగా జమాలియా 
అరబిక్‌ కళాశాల స్థాపించి అరబిక్‌, ate భాషల అభివృద్ధికి, ధార్మిక విద్యాబోధనలకు తోడ్పాటు అందించారు. విద్యాభ్యాసం 
తరువాత మధురై జమాల్‌ ముహమ్మద్‌ తండ్రి బాటలో కుటుంబ వ్యాపారం అయినటువంటి తోళ్ళ పరిశ్రమను చేపట్టారు. ఏ కార్యక్రమం చేపట్టిన 
నిష్ట-నిబద్దతతో పూర్తిచేయగల కార్యదక్షతగల జమాల్‌ ముహమ్మద్‌ Se పరిశ్రమలో అగ్రగామిగా నిలిచి, 1917లో South India Skin and Hides 
Merchants Association ప్రప్రధమ ప్రధాన కార్యదర్శి అయ్యారు. తొలి నుండి స్వేచ్చా-స్వతంత్ర భావాలు కలిగిన మౌలానా జమాల్‌ ముహమ్మద్‌ 
జాతీయోద్యమానికి పరోక్షంగా సహాయ సహకారాలు అందిస్తూ వచ్చారు. జాతీయోద్యమానికి నిధులు సేకరణ సందర్భంగా అవసరమైనంత నగదు 


మొత్తాన్ని రాసుకోగలరంటూ మహాత్మాగాంధీకి బ్లాంక్‌ చెక్కు ఇచ్చి అందర్ని ఆశ్చర్యపర్పారు. అంగ్లేయుడు సైమన్‌ ప్రతిపాదించిన సంస్కరణలకు వ్యతిరేకంగా 
ఆరంభమైన ఉద్యమంలో ఆయన నేరుగా ప్రవేశించారు. ప్రచార కార్యక్రమాలను సమర్ధవంతంగా నిర్వహించారు. మహాత్మాగాంధీ, ఆగా ఖాన్‌, రాజాజీ 
తదితర స్వాతంత్ర్య సమరయోధులతో సన్నిహిత సంబంధాలు నెరపిన జమాల్‌ ముహమ్మద్‌ జాతీయోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. 193268 
ద్వితీయ రౌండు టేబుల్‌ సమావేశాలకు ఆయనకు ఆహ్వానం అందింది. స్వదేశీ వస్తు ఉద్యమం, ఖద్దరు ఉద్యమాలకు ఆయన పూర్తి స్థాయి సహాయ 
సహకారాలు అందించడం మాత్రమే కాకుండా స్వయంగా ఖద్దరు వ(స్తాలను ధరించారు. స్వదేశీ వస్తువుల జెన్నత్యాన్ని ప్రజలకు తెలిపేందుకు మద్రాసులో 
ఆయన భారీ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఆంగ్లేయుల ఆధిపత్యం నుండి విముక్తి కోరుతూ సాగుతున్న ఉద్యమ కార్యకలాపాలన్నిటికి జమాల్‌ ముహమ్మద్‌ 
ఆర్థికంగా, హార్థికంగా సహకరించడం మాత్రమే కాకుండా విద్యాభివృద్ధి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతూ భూరి విరాళాలు అందించారు. ఆ క్రమంలో 
సన్నిహిత మిత్రులు యన్‌.యం. ఖాజామియా రౌతార్‌ తో కలసి ప్రస్తుతం జమాల్‌ మొహమ్మద్‌ కళాశాల” పేరుతో విలసిల్లుతున్న విద్యాసంస్థ నిర్మాణానికి 
పునాదులు వేసిన మధురై జమాల్‌ ముహమ్మద్‌ 1949 నవంబర్‌ ఏడున కన్నుమూశారు. @ 


MADURAI JAMAL MUHAMMED (1882-1949) 


Madurai Jamal Muhammed, who was renowned as a great philanthropist, 
educationist and business man in South India was born in January 1882. His father was a 
famous, wealthy business man in leather Industry. He was also an educationist and he 
founded Jamia Arabic College and helped for the development of Arabic and Urdu languages 
and spiritual education. Madurai Jamal Muhammed followed his father’s path and took up 
his family business of leather industry soon after his education. Madurai Jamal Muhammed, who had the 
resourcefulness of completing whatever work he takes up with devotion and determination, scaled greater 
heights in leather industry. He became the first general secretary of South India Skin and Hides Merchants 
Association in 1917. Being a person of independent ideas, he extended indirect help and cooperation to 
Indian National Movement. He surprised everybody by giving a blank cheque to Gandhiji when he was 
collecting fund for National Movement. He entered National Movement directly during the agitation 
against the reforms proposed by Simon Commission. He organized awareness campaigns with rare ability. 
Jamal Muhammed with his close association with freedom fighters such as Mahatma Gandhi, Aga Khan 
and Rajaji, participated actively in Indian National Movement. He received invitation to Second Round 
Table Conference of 1932. Besides extending full-fledged support to Swadeshi and Khadi Movements, 
he personally wore Khadi. He arranged a mega exhibition in Madras to popularize swadeshi goods. In 
addition to extending financial and hearty cooperation to all the activities aimed at gaining freedom from 
British rule, he paid special attention towards the development of education and donated generously for 
the cause. In that process Jamal Muhammed, along with his close friend N M Khamia Routhar, founded 
an educational institution which is flourishing tody as Jamal Muhammed College. Madhurai Jamal 
Muhammed passed away on 7 November 1949. 


చరితార్జులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 
THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


కలం ముం తరం B10 తత ఇతి 3:3 oc “ese see టి 


rn అ నానా నానా నానా నాణననాజనచాజచ్లా 


TINIAN ANON కవాలి NA 


Se RUNGE oo JÍ 
(| 


Aun Par en 
MMIII తం తంతి: తంతి MIMS MSO MY 


ORE TY 


= 
? 
~ 
> 
— 
> 
= 
> 
a" 
> 
= 
> 
er 
> 
z 
> 
- 
> 
> 
-j 
s 
- 
> 
~ 
= 
= 
~ 
= 
= 
S 
= 
= 
= 
~ 
= 
~ 
పం 
= 
= 
aa 
= 
= 
= 
ఇ 
PS 
~ 
s 
S 
> 
> 


sepa 


eset se: maane 


పూసా ఎమ ఎప ఎవ ఎవ ఎ ఎన grrr av av avay ari 
) గీ ర , = >> 2 


MAULANA ALI HUSSAIN 
(1890-1953) 


Source: https:/Awww.thepasmanda.com/our-heroes 
చరితార్జులు - 2 168 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 
THE IMMORTALS - 2 Syed Naseer Alamed 


aiidetanle eod హుస్పన్‌ (1890-1953) 


మాతృభూమికి స్వేచ్చా-స్వాతంత్రాలు సాధించడంతోపాటుగా భయానక దారిద్ర్యంలో (బ్రతుకులీడుస్తున్న చేనేత కష్టజీవుల 
కుటుంబాలలో వెలుగులు తీసుకురావడం కూడా లక్ష్యంగా అహర్నిశలు శ్రమించిన మౌలానా అలీ హుస్సేన్‌ బీహార్‌ రాష్ట్రం 
నలందా జిల్లా మొహల్లా ఖాస్‌గంజ్‌ లో 1890 అగస్టు 15న చేనేత కుటుంబాన జన్మించారు. చిన్నతనం నుండి నాయకత్వ 
లక్షణాలను పుణికి పుచ్చుకున్న ఆయన బ్రతుకుదెరువు కోసం 1906లో కలకత్తా వెళ్ళారు. అక్కడ వివిధ సంస్థలలో పనిచేస్తూ 
సహచరుల కష్టనష్టాల పరిషారానికి దారులు వెతుకుతూ ఐక్యపోరాటాలకు వ్యవస్థల ఏర్పాటు ఆరంభించారు. చిన్నతనంలో చదువు పట్ల ఆసక్తి చూపక 
పోయినా ఆ తరువాత విద్యా విషయాలకు ఆయన అత్యంత ప్రాధాన్యత నిస్తూ 22 ఏండ్ల వయస్సులో వయోజనవిద్య విభాగాన్ని ఏర్పాటు చేసి 
నిర్వహించారు. సభలు, సమావేశాలు, చర్చలు జరుపుతూ వివిధ అంశాలను తాను ఆకలింపుచేసుకోవడం మాత్రమే కాకుండా సహచరులలో చైతన్యానికి 
కారణమయ్యారు. ఆ క్రమంలో ప్రధానంగా చేనేత, బలహీన వర్గాల అభ్యున్నతికి నిజాయితి, నిబద్దత, నిర్విరామ కృషికి అంకితమయ్యారు. 1919లో 
జరిగిన జలియన్‌వాలాబాగ్‌ దుస్సంఘటన తరువాత మౌలానా అలీ హుస్సేన్‌ జాతీయోద్యమంలో ప్రవేశించారు. మహాత్మాగాంధీ, మౌలానా అబుల్‌ 
కలాం ఆజాద్‌, మౌలానా మొహమ్మద్‌ అలీ జౌహర్‌ ల విడుదల కోరుతూ వైశ్రాయి, క్వీన్‌ ఎలిజబెత్‌కు ప్రజల చేత ఉత్తరాలు రాయిస్తూ “ఉత్తరాల 
ఉద్యమం” చేపట్టి లక్షా 50వేల ఉత్తరాలు రాయించారు. 1920లో 'జమీయతుల్‌ మోమిన్‌” ను స్థాపించి నిర్వహించిన సభలకు పెద్ద ఎత్తున ప్రజలు 
తరలి రావడంతో ఆయన కృషిని గమనించిన మహాత్ముడు ఆ సంస్థకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించపూనుకోగా సున్నితంగా తిరస్మరించారు. 
ఈ సంస్థ నిర్వహించిన గోడ పత్రిక 1928లో OTO మోమిన్‌” వారపత్రికగా రూపుదిద్దుకుంది. జాతీయోద్యమంలో భాగంగా క్విట్‌ ఇండియా ఉద్యమం, 
భారత విభజన వ్యతిరేక ఉద్యమాలలో ఆయన క్రియాశీలక పాత్ర నిర్వహించారు. మంచి వక్తగా ఖ్యాతిగాంచిన ఆయన భారీ సభలు, సమావేశాలు 
ఏర్పాటు చేసి విభజన (ప్రతిపాదనలను వ్యతిరేకించాల్సిందిగా ప్రజలకు పిలుపునిచ్చారు. 1946 నాటి ఎన్నికలలో చేనేత, బలహీన వర్గాల ప్రజానీకాన్ని 
చైతన్యపర్చి, ఏకం చేసి తమ 'జమీయతుల్‌ మోమిన్‌ సంస్థ అభ్యర్థుల గెలుపుకు, ముస్లింలీగ్‌ అభ్యర్థుల ఓటమికి ఆయన కారకులయ్యారు. మాతృభూమి 
స్వేచ్భా- స్వాతంత్ర్యాల సాధన, అభివృద్ధి, చేనేత, బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తూ ‘wdo బీహారి” (బీహార్‌ దృష్ట) అని ప్రేమతో 
పిలిపించుకున్న మౌలానా అలీ హుస్సేన్‌ ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం అటాలా లో 1953 డిసెంబర్‌ ఆరున కన్నుమూశారు. * 


MAULANA ALI HUSSAIN (1890-1953) 


Maulana Ali Hussain, who strove untiringly for bringing light into the weaver families leading 
miserable lives of penury besides making efforts for emancipating the mother land from the clutches of 
British, was born on 15 August 1890, into a weaver’s family in Mohalla Khasgunj of Nalanda district, 
Bihar. He exhibited leadership qualities right from his childhood. He shifted to Calcutta in 1906 to 
make a living. While working there in various organisations, he worked for evolving systems for 
collective struggles to find solutions to the problems faced by his comrades. Though he didn’t show much interest in 
studies during his childhood, later he gave much importantence to education. He formed an adult education center at the 
age of 22 and organised it. He conducted meetings and discussions to make himself and his comrades aware of various 
aspects of the society. In that process he dedicated himself with honesty and commitment to the upliftment of weaker 
sections in general and weaver’s community in particular. Jalianwala Bagh massacre incident of 1919 stirred his 
conscience and led him to join Indian National Movement. He undertook ‘Postcard Movement’ and got one lakh and 
fifty thousand letters sent to the Queen Elizabeth demanding release of Mahatma Gandhi, Maulana Abdul Kalam Azad 
and Mohammed Ali from imprisonment. In 1920 he established ‘Jamiatul Momin’ and started conducting meetings 
which attracted thousands of people. When Gandhiji recognised his work and offered a financial support of one lakh 
rupees, Maulana Ali Hussain politely declined the offer. The wall magazine run by ‘Jamiatul Momin’ became weekly 
‘Diwari Momin’ in 1923. He played active role in Quit India Movement and Anti-partition Movement. Renowned as a 
great orator, he organised huge public meeting where he appealed to people to oppose the proposal of partition of 
India. He united the weaker sections and weavers during 1946 election which lead to the victory of Jamiatul Momin 
candidates and defeat of Muslim League candidates. Maulana Ali Hussain who affectionately called ASIM BIHARI 
(Visionary of Bihar ) for his untiring efforts for freedom to India and for upliftment of weaver and other weaker sections 
of the people, breathed his last on 6 December, 1953 in Attala, Uttarpradesh.@ 


చరితార్జులు - 2 169 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


ee i ie ie EEEE er 


a ___—_ 


ZEAE NEN SENSE NEN SEEN SEEN SEEN SEN SENSE NSS SENSES SENN SEN SSN SEAN SS NSS NSN SS ST NSN TT | = 


NNN NUN RUNES NEN RENEE NEE NEE NNN 


NNS 


ము 


TRS ates 


SEN AENEAN NENA NIA VIR VARVARA NARRIN RR NR 


NN 


~ 
అంతం తంతి తంతు ASAE ASAE AFH తిం తం MSO తం ATH PVE NEN EYE DIEM NLL 


> 
> 
> 
- 
? 
=F 
> 
~ 
> 
~ 
> 
~~ 
వె 
> 
~ 
> 
క 
> 
అ 
= 
= 
~ 
= 
~ 
= 
k 
= 
~ 
= 
SA 
= 
~ 
~ 
As 
7 
= 
> 
"న 
s 
< 
= 
> 
a 
= 
= 
"న 
Pa 
+ 
s 
= 
a 


v 


N. M. KHAJA MIA ROUTHAR 
(1880-1954) 


Source: The Immortals (Tamil-English), Syed Naseer Ahamed, Islamic Research Institute of Scriptures and Culture, Trichy, 2019 


చరితార్జులు - 2 170 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 


యును. యం. బాజా anoint Gdeseb (1880-1954) 


జాతీయోద్యమంలో భాగంగా మహాత్మాగాంధీ మార్గదర్శకత్వంలో సాగిన స్వదేశీ, ఖద్దరు ఉద్యమాలలో ప్రత్యేక శ్రద్ధ 
చూపించి అమితోత్సాహంతో పాల్గొన్న యన్‌.యం. ఖాజా మియాం రౌతార్‌ 1880లో తిరుచునాపల్లి జిల్లా పలక్కారైలో యన్‌. 
ముహమ్మద్‌ మియాం రౌతార్‌, ఆమినాబీ దంపతులకు జన్మించారు. మద్రాసులోని మద్రాస్‌ SNS కళాశాలకు చెందిన పాఠశాలలో 
ఐదవ తరగతి వరకు ఆయన చదువుకున్నారు. ఐదవ తరగతితో చదువు చాలించినా ఆయన ఉర్దూ, ఆంగ్ల, అరబిక్‌ భాషలలో 
మంచి ప్రవేశాన్ని సంపాదించారు. స్వదేశీ వైద్యవిధానాలైన సిద్ధ, యూనాని లాంటి స్వదేశీ వైద్య విధానాల మీద పరిశోధనలు గావించారు. స్వయంగా 
తయారు చేసిన మందులతో స్వదేశీ వైద్యవిధానాల ద్వారా పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకు తోడ్పడ్డారు. చిన్ననాటనే తోళ్ళ పరిశ్రమకు అవసరమగు 
శాస్త్ర-సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆకళింపు చేసుకున్న ఆయన నూతన సాంకేతిక ప్రయోగాలతో తోళ్ళ పరిశ్రమ రంగంలో అగ్రగామి అయ్యారు. ఒకవైపున 
పారిశ్రామిక రంగంలో విజయపరంపర సాగిస్తూనే మరోవైపున ఆంగ్రేయ ప్రభుత్వం ఆధిపత్యం నుండి స్వజనుల విముక్తి కోసం సాగుతున్న పోరాటాల 
వైపున ఆయన దృష్టి సారించారు. మహాత్మాగాంధీ విధానాల పట్ల ఆకర్షితులైన ఖాజామియాం ఖిలాఫత్‌-సహాయనిరాకరణ ఉద్యమంలో పాల్గొనడం 
ద్వారా జాతీయోద్యమంలో ప్రవేశించారు. స్వయంగా ఖద్దరు పరిశ్రమను ప్రారంభించి విదేశీ వస్రాలకు ధీటుగా అకర్షణీయమైన ఖద్దరు వస్తాలను 
ప్రత్యేకంగా తయారుచేయించి ప్రజలకు ఉచితంగా అందజేశారు. ఈ వితరణ వలన భారీ Sapox అనుభవించాల్సి వచ్చిన ఆయన మడమ తిప్పలేదు, 
వితరణ ఆపలేదు. జాతీయోద్యమ నాయకులకు కూడా ఖద్దరు వస్త్రాలను అందజేస్తూ ఖద్దరు ఉద్యమ విస్తృతిలో పాత్రధారి అవుతున్నందుకు ఎంతగానో 
సంతోషించారు. 1918లో మజ్లిస్‌-ఉల్‌-ఉలమా అను సంస్థతో పాటుగా అనాధశరణాలయం స్థాపించారు. సన్మిత్రులు యం.జమాల్‌ ముహమ్మద్‌తో 
కలసి ధార్మిక-లౌకిక విద్య అందించేందుకు కృషి ప్రారంభించారు. ఈనాడు తమిళనాడు రాష్ట్రంలో అత్యుత్తమ విద్యాసంస్థగా పరిఢవిల్లుతున్న “జమాల్‌ 
మొహమ్మద్‌ కళాశాల (తిరుచునాపల్లి” 1951లో మజ్లిస్‌- ఉల్‌-ఉలేమా సంస్థ ఆవరణలో ఖాజా మియాం రౌతార్‌ మార్గదర్శకంలో పురుడుపోసుకుంది. 
అప్పటి నుండి చివరివరకు ఆ విద్యాసంస్థల అభివృద్ధి కోసం తన సర్వసంపదలను, భూములను అర్పించిన యస్‌. యం. ఖాజా మియాం రౌతార్‌ 1954 
నవంబర్‌ 14న దివంగతులయ్యారు. @ 


N. M. KHAJA MIA ROUTHAR (1880-1954) 


N. M. Khaja Mia Routhar, who evinced keen interest in Swadeshi and Khadi 
Movements under the guidance of Mahatma Gandhi as a part of Indian National Movement 
and participated in the activities of Indian National Congress with great zeal, was born in 
1880 to N. Muhemmed Mia Routhar and Aamina Bi in Palakkorai of Tiruchunapally 
District of Tamilanadu. He had his schooling in a school that belonged to Madras Christian College, 
Madras. Though he gave up studies with fifth class, he gained a reasonable command in English, Urdu and 
Arabic languages. He did research in native schools of medicine such as Unani and Sidha. He dispensed 
native medicines made by him to the poor. He mastered technological knowhow of leather industry at a 
young age. By adopting innovative technology, he became a leading figure in leather industry. 
Simultaneously he turned his attention towards the ongoing struggles for the emancipation of his mother 
land from the clutches of British rule. In that process he was attracted towards Mahatma Gandhi and 
joined Indian National Movement. He started Khadi industry and distributed attractive Khadi cloth to 
people free of cost. He never looked back from this generous act though it caused heavy losses to him. 
He distributed Khadi cloth to the leaders of National Movement. He never minded losses as he was happy 
for being a part in popularizing Khadi. In 1918 he started an orphanage in collaboration with Majlis-ul- 
ulema. Together with his good friend Madurai Jamal Mohammed, he started making efforts for imparting 
secular and spiritual education. Jamal Muhammed College, Tiruchunapally, which is flourishing as one of 
the best colleges in Tamilanadu State now, came into existence under the guidance of Khaja Mia Rowthar. 
N.M. Khaja Mia Rowthar, who devoted all his wealth and lands for the development of Educational 
institutions, passed away on 14 November 10544 


చరితార్జులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


171 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


SEXXX 
నానా నా ENEN ENNEN, 


sA 


క. 


నన మ య మ య మయ మమ మమ మి mnanaa | 


A 
ed 


ca 


» 
2 aot 


ny 


A R i 


భట NERNEY SAENGER NNN 


YEO OD కటి రతి కతి EO CO కది సలి కతి కతి తి SOO ఉంది నతన తనంత? Walalavavavavavavavavavavavavavavavavavavavaravavaravavare- 


a ee ఎజ్‌ 


3 


AVAVA హా ఎప ఎవ ఎప ఎన SYS ST ఖా aYavayv Yr STN PDT DTW EOE NT OE OE NTN OE OE OEE OE e- 
F j y 7 v ~ o en) pes లా © ore > ve - ONG , S < ` = 


MAULANA ABDUL HAMEED BAQVI 
(1876-1955) 


Source: The Immortals (Tamil-English), Syed Naseer Ahamed, Islamic Research Institute of Scriptures and Culture, Trichy, Tamilanadu, 2019. 


చరితార్జులు - 2 172 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 


alidetdald esene arash బాశ (1876-1955) 


| మాతృభూమి విముక్తి పోరాటంలో పూర్తిగా నిమగ్నం కావడం మాత్రమే కాకుండా ఖురాన్‌ (గ్రంథాన్ని సమగ్రంగా 
| తమిళంలో తర్జుమా చేయడం లక్ష్యంగా పెట్టుకుని అవిరామంగా కృషి సల్పిన మౌలానా అబ్బుల్‌ హమీద్‌ బాఖ్వీ తమిళనాడు 
రాష్ట్రం సేలం జిల్లా ఆతూర్‌ గ్రామంలో 1876 నవంబర్‌ 26న జన్మించారు. ఆయన తండ్రి ఖాదర్‌ మొహియుద్దీన్‌ రౌతార్‌. 
ఆయన వెల్లూరులోని బాఖియాత్‌-ఎ-సాలిహత్‌ అరబిక్‌ కళాశాలలో అరబిక్‌ భాష మరియు అలిమ్‌ డిగ్రీలను పూర్తి చేశారు. 
చిన్ననాటి నుండి ప్రగతిశీల భావజాలం కలిగి విద్యాభ్యాసం మీద ప్రత్యేక దృష్టి పెట్టిన ఆయన తమిళం, ఉర్దూ, పర్షియన్‌, (ఫ్రెంచ్‌, అరబిక్‌ భాషలలో 
మంచి ప్రావీణ్యం సంపాదించారు. జాతీయోద్యమంలో మహాత్ముని అడుగుజాడల్లో నడిచిన ఆయన ఖద్దరు ధారణ చేయడం మాత్రమే కాకుండా ఖద్దరు 
ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. వివాహాల సందర్భంగా వధూవరులు ఖద్దరు వస్త్రధారణ తప్పనిసరిగా చేయాలని, ఆ సూచనను పాటించని వారి 
పెళ్లిళ్ళను నిర్వహించరాదని పెళ్ళిళ్ళ నిర్వహించు ఖాజీలకు సూచించారు. మంచి వక్త అయినటువంటి ఆయన మద్యపానం మానమని ప్రజలను 
కోరుతూ ఉత్తేజకరంగా ఉపన్యాసాలిస్తూ మద్యపాన వ్యతిరేక కార్యక్రమాలలో ముమ్మరంగా పాల్గొన్నారు. జాతీయోద్యమ నాయకులు అబుల్‌ కలాం 
ఆజాద్‌ తమిళనాడు పర్యటించినప్పుడల్లా ఆయన ఉర్దూ ప్రసంగాలను మౌలానా బాఖ్వీ తమిళంలో అద్భుతంగా అనువదిస్తూ ఆయన వెంట సాగారు. 
చక్రవర్తి రాజగోపాలాచారి, పెరియార్‌ ఇ.వి.ఆర్‌ రామస్వామి, ఖాన్‌ అబ్బుల్‌ గపార్‌ ఖాన్‌తో ఆయన సన్నిహిత సంబంధాలు సాగించారు. జాతీయోద్యమ 
కార్యక్రమాలలో ఒకవైపున చురుగ్గా పాల్గొంటూ, మరోవైపున ఖురాన్‌ గ్రంథాన్ని తమిళంలో తర్జుమాను ఆరంభించారు. మౌలానా vas హమీద్‌ బాఖ్వీ 


పద్నాలుగు సంవత్సరాల పాటు కృషిచేసి తమిళంలో తొట్టతొలి ఖురాన్‌ గ్రంథాన్ని ఆవిష్కరించారు. ఈ గ్రంధం జెన్నత్యాన్ని తెలుసుకున్న నిజాం నవాబు 
ఆ [గ్రంథ ప్రచురణకు చేయూత ఇచ్చారు. ఇస్లాం మత మౌలికతత్వాన్ని ప్రజలకు సుబోధకమయ్యేలా పలు (గ్రంథాలను ఆయన రచించారు. మౌలానా 
బాఖ్వీ రచించిన “సహజ మతం” (EYARKAI MADHAM) అను బృహత్తర (గ్రంథానికి సాంఘికోద్యమకారుడు పెరియార్‌ ఇ.వి.ఆర్‌ రామస్వామి 
ముందుమాట రాశారు. చివరి క్షణం వరకు రచనా వ్యాసాంగాన్ని కొనసాగించిన మౌలానా అబ్బుల్‌ హమీద్‌ బాఖ్వీ 1955 జూన్‌ 28న పాండిచ్చేరి లోని 
కరాయ్‌కల్‌ గ్రామంలో చివరి శ్వాస విడిచారు. @ 


MAULANA ABDUL HAMEED BAQVI (1876-1955) 


Maulana Abdul Hameed Baqvi, who , besides being deeply involved in the struggle 
| for the emancipation of mother land from the clutches of British, made all out efforts 
with the aim of translating Koran into Tamil, was born on 26 November in 1876 in Atur 
Village, Salem district, Tamilanadu. His father is Khader Mohiuddin Routhar. Abdul 
Hameed completed Arabic and Alim degrees from Baktityath-e-Salihath Arabic College, Vellore. Right 
from his childhood he had progressive ideology and focused on studies. He gained proficiency in Tamil, 
Urdu, Persian, French and Arabic languages. Following the foot prints of Mahatma Gandhi in the Indian 
National Movement, he wore Khadi and actively participated in Khadi Campaign. He appealed to Khajis 
to conduct marriages only if the bride and groom wore Khadi clothes. He was an eloquent speaker and 
participated actively in anti-liquor movement giving inspiring speeches appealing to people to abstain 
from liquor. Whenever Maulana Abul Kalam Azad toured Tamilanadu, Maulana Baqvi accompanied him 
translating his Urdu speeches into Tamil wonderfully. He maintained close relations with Chakravarthi 
Raja Goplalachari, Periyar E.V.R. Ramasamy and Khan Abdul Gafar Khan. He took part in the activities of 
Indian National Movement on the one hand and translated Koran into Tamil on the other hand. After 
fourteen years of hardwork, he released the first Tamil translation of Koran. Nawab of Nizam, who came 
to know about the significance of this work, extended financial assistance for the publication of the book. 
He wrote several books that made the essence of Islam easy to understand. His treatise EYARKAI 
MADHAM (Natural Religion) had the privilege of having a forward by renowned social activist Periyar 
E.V.R. Ramasamy. Maulana Abdul Hameed Baqui, who continued to write till his last moment, breathed 
his last on 23 June, 1955 in Karaikal village in Pondicherry. + 


చరితార్జులు - 2 173 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 
THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


SECETEI న. ఉం తంత 239300 os T3033 (త్స 


vA 


ee తట E E O E E E T E has eR a 


Hae y 


eae? 


4 Nite 


NSU NSN SENEGENCE 


SW ree Se ae 


NSS Se 
చై కప పై సమస NINN ON ARN NENT 


ఖం తంతు AAS తంత తం తం తంత తంతి తతత ఖత NANA NLL) 


= 
= 
a 
> 
w 
> 
— 
> 
— 
AP 
~~ 
> 
Es 
> 
= 
> 
~ 
> 
> 
= 
> 
> 
~ 
= 
~ 
sS 
> 
> 
~ 
> 
= 
~ 
= 
~ 
= 
= 
= 
> 
= 
+ 
= 
BS 


13135 


h 


AEE EE 


RY 


4 


wae AE RA EL A A A a AR A eR RT OT tn yt i AO ES BNE లంట 
LEV బ్రాం బ్రాం DE DLS VATA TAY AV AY క inion టా టాటా స or iow Kone io ko on Ko eo ow on > eos LL oh oe 
, eo oo eo క PA DADA DAHA NAA DA కట eas ors 


BATAQ MIYA ANSARI 
(1869-1957) 


Source: The Soviour of Gandhiji : Bataq Miya Ansari (English), Syed Naseer Ahamed, AHP, Undavalli - 522501, AP, 2019. 
చరితార్జులు - 2 174 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 
THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


Mesjai SHO esata, (1869-1957) 


ఆంగ్రేయులు కల్పిస్తామన్న మంచి ఉద్యోగం, అందిస్తామన్న ఆర్థిక సహాయాన్ని తృణీకరించి, మహాత్మా గాంధీ మీద 
సాగాల్సిన విష ప్రయోగాన్ని వమ్ము చేసిన బతఖ్‌ మియాం అన్సారి బీహార్‌ రాష్ట్రం మోతిహారీ గ్రామంలో 1869 జూన్‌ 25న 
జన్మించారు. తల్లి sou ఖాతూన్‌, తండ్రి మహమ్మద్‌ అలీ మియా అన్సారి. ఆంగ్లేయ ప్లాంటర్లు చంపారన్‌ రైతాంగంపై క్రూర 
చర్యలకు పాల్పడుతున్నారని వచ్చిన ఫిర్యాదుల మేరకు 1917లో గాంధీజీ బీహార్‌ రాష్ట్రం చంపారన్‌ వచ్చారు. ఆయన స్థానిక 
రైతులను కలసి విచారణ ప్రారంభించగా, ఆ విచారణలో తమ కిరాతకాలు బయట పడతాయన్న భయంతో ఆంగ్లేయ ప్లాంటర్‌ ఇర్విన్‌ నేతృత్వంలో 
గాంధీజీని విందుకు ఆహ్వానించి విషాహారం ద్వారా అంతం చేయాడానికి కుట్రపన్నారు. ఆ పనికి తన వద్ద పనిచేస్తున్న వంటమనిషి బతఖ్‌ మియా 
అన్నారిని ఆంగ్లేయుడు ఇర్విన్‌ ఎన్నుకున్నాడు. తాను చెప్పినట్టు నడుచుకుంటే స్వర్గసుఖాలలో ముంచెత్తుతానని లేనట్టయితే భయంకర నరకం చూపుతానని 
హెచ్చరించాడు. అన్సారి ఆ హెచ్చరికలను ఖాతరు చేయలేదు. ఇర్విన్‌ విందుకు వచ్చిన గాంధీజీ ఎదుట ఆంగ్లేయుడి కుట్రను బట్టబయలు చేసి 
మహాత్ముడు విషాహారానికి బలికాకుండా ఆయన కాపాడారు. ఆ కారణంగా ఆంగ్లేయ ప్లాంటర్ల ఆగ్రహానికి గురైన అన్సారి ఉద్యోగం పోగొట్టుకుని, 
అరెస్టుకు గురయ్యారు, చిత్రహింసలకు గురయ్యారు, అంతేకాకుండా ఆస్తి జప్తు అయ్యింది, చివరకు గ్రామం నుండి వెళ్ళగొట్టబడ్డారు. 1917నాటి ఈ 
సంఘటనకు ్రత్యక్షసాక్షి డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌ 1950లో భారతదేశం ప్రథమ రాష్ట్రపతి హోదాలో బీహార్‌ రాష్ట్రం మోతిహారీ వచ్చినప్పుడు బతఖ్‌ 
మియా అన్నారిని గుర్తుపట్టి గౌరవించి, అలనాటి విశిష్ట చారిత్రక సంఘటనను బహిరంగ సభలో వివరించారు. అన్సారి పరిస్థితి తెలుసుకుని బాధపడి 
50 ఎకరాల భూమిని మంజూరు చేయాల్సిందిగా జిల్లా కలక్టరుకు ఆదేశాలిచ్చారు. అధికారుల అలక్ష్యం వలన రాష్ట్రపతి ఆదేశాలు పూర్తిగా అమలు 
కాకుండానే 1957 డిసెంబర్‌ నాలుగున అన్సారి మృతి చెందారు. అది తెలుసుకున్న డాక్టర్‌ రాజేంద్ర ప్రసాద్‌ 1958 డిసెంబరు ౩న అన్సారి కుటుంబీకులను 
రాష్ట్రపతి భవన్‌కు పిలిపించి యోగ క్షేమాలు కనుక్కున్నారు. ఆ తరువాత కూడా భారత స్వాతంత్రోద్యమానికి దిక్సూచిగా నిలచిన మహాత్ముడి ప్రాణాలు 
కాపాడిన బతఖ్‌ మియాం అన్సారి సాహస చరిత్రకు ప్రాధాన్యత లభించలేదు. 1999లో సయ్యద్‌ ఇబ్రహీం ఫిక్రి రాసిన గ్రంథం ద్వారా కొంత 
సమాచారం వెలుగులోకి వచ్చాక 2010లో కొందరు రచయితలు, జర్నలిస్టులు, చరిత్రకారుల కృషి ఫలితంగా ass మియా ఆన్సారి చరిత్ర ప్రజా 
బాహుళ్యంలోకి బాగా వచ్చింది తప్ప అలనాటి భారత ప్రథమ రాష్ట్రపతి ఆదేశాలు మాత్రం ఈనాటికి పూర్తిగా అమలుకు నోచుకోలేదు. * 


BATAQ MTYA ANSARI (1869-1957) 


Bataq Miya Ansari, who did not give in to the lures such as job and money and 
foiled the attempt to end Mahatma Gandhi’s life, was born in Mothihar village of Bihar 
State on 25 June, 1869. His parents were Imra Khatoon and Muhammed Ali Miya Ansari. 
Gandhiji came to Champaran of Bihar state in 1917 based on the complaints received 
about the cruel acts of English Indigo planters on the farmers of Champaran. When Gandhiji 
started his enquiry, the planters feared that their atrocities will come to light during the enquiry. So the 
planters under the leadership of Irwin wanted to end Gandhiji’s life by inviting him to dinner and lacing 
his food with poison. Irwin chose Bataq Miya Ansari, his cook, to do the job. Irwin told Ansari that he 
would provide him all comforts if he obeyed his order. He warned that he would make his life miserable 
if he disobeyed his order. Ansari did not care his master’s order. When Gandhiji came to Irwin’s house for 
dinner, Bataq Miya Ansari revealed the conspiracy and saved Gandhiji’s life. As a result of this, Ansari 
faced the anger of the English Planters and lost his job. He was arrested and tortured. His property was 
confiscated. At last he was driven out of the village. When Dr. Babu Rajendra Prasad who was the direct 
witness to this episode, visited Mothihar in 1950 as the first President of India, he recognised Bataq 
Miya Ansari and honoured him explaining the historic incident in the public meeting. Concerned about 
the miserable condition of Ansari’s family, the President ordered the district collector to sanction 50 
acres of land to Ansari. But the the orders were not completely implemented due to the dereliction of the 
officials. Dr. Rajendra Prasad, who came to know about Ansari’s death on 4 December 1957, made Ansari’s 
family members come to Rastrapathi Bhavan and enquired them about their well being. After that the 
courageous deed of Ansari who saved the life of the father of the nation did not get the importance it 
deserved. Bataq Miya Ansari’s history came into limelight in 2010 through the book written by Ibrahim 
Fikri and by the efforts of some writers, journalists and historians, but the orders of the President of 
India have not yet been implemented in full till today. + 


చరితార్జులు - 2 475 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


rr ie Nr i i i a i ee i ల Sree US త 


rý 


è 


ee E TOR ae nat E E E E E E eaaa ఉల. మం వవ 


eS T 


N 


ita 


Pun ఆ 


á 


తు eam, 


YAY MY MTD DY DY DEAL DY DY HY DY HY 


Src] 


NNN NEON NEN NTN RENTEN INTEN 
తం be be be be bee ay be Se UY be be ve be be be ye be తక 


Pe rer 
~ ~ x 


tF (న్నా? A TO Bats 


UASA AVAVA GAYE NE WEE EE WEEN 


WANE ననన ని 


~ 


~ 


~ 
ఇ 
-=r 
> 
w 
> 
— 
> 
— 
> 
er 
> 
= 
> 
3 
> 
v 
> 
e 
> 
= 
~ 
> 
~ 
> 
> 
~ 
= 
> 
= 
~ 
= 
s; 
వా 
~ 
= 
= 
= 
= 
~ 
>= 
> 
శ్‌ 
s 
= 
s 
Š 
ఆ 
> 
> 


SOS inet 


PQ eho o> aw iyi rr” av aYaray Yr CAAA SONS ON (అ (> DFAA 


SAKINATHUL FATHIMA 
(1886-1957) 


Source: Path Breakers (The Twentieth Century Muslim Women in India) Muslim Women Forum, New Delhi. 
చరితార్లులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 
2 176 షు 2 
THE IMMORTALS - 2 


సకేనతుల్‌ ఫాణమా (1886-1957) 


మా భాష నేర్చుకోండి అంటూ బ్రిటిష్‌ రాణి భారత ప్రతినిధి (వైశ్రాయ్‌) ఇచ్చిన సలహాకు ప్రతిగా ఏ మాత్రం జంకు 
లేకుండా “మా భూమి మీద పాలన చేస్తున్న మీరు మా భాష నేర్చుకోండి...మీ భూమిని మేము ఏలుతున్నప్పుడు మీ భాషను 
| మేము నేర్చుకుంటాం” అంటూ టక్కున సమాధానమిచ్చి అందర్ని ఆశ్చర్యపర్చిన సాహసి సకీనతుల్‌ ఫాతిమా. ఆమె మధ్యప్రదేశ్‌ 
= రాష్ట్రం భోపాల్‌లో 1886లో జన్మించారు. చిన్ననాటి నుండి నిర్మొహమాటంగా, కరాఖండిగా మాట్లాడటం అలవాటుగా గల ఆమె 
ఆంగ్లేయ పాలకుల పట్ల వ్యతిరేక భావాలను సంతరించుకున్నారు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం లక్నోకు చెందిన జస్టిస్‌ సయ్యద్‌ వజీర్‌ హసన్‌ (1874-1947) 
ను వివాహమాడిన తరువాత ఆమె లక్నో వచ్చి స్థిరపడ్డారు. భర్త వజీర్‌ హసన్‌ ఆంగ్ల ప్రభుత్వంలో ఉన్నత స్థాయి న్యాయమూర్తి అయినప్పటికి సకీనతుల్‌ 
ఫాతిమా స్వేచ్చకు, ఆమె కార్యక్రమాలకు ఆయన ఎప్పుడూ అడ్డు రాలేదు. భారత జాతీయ కాంగ్రెస్‌ పిలుపు మేరకు ఆరంభమైన ఖిలాఫత్‌-సహాయనిరాకరణ 
ఉద్యమం సందర్భంగా “ఉద్యమ నిధి” ఏర్పాటుకు జాతీయోద్యమకారులకు సకీనతుల్‌ ఫాతిమా తోడ్చడ్డారు. భారత జాతీయ కాంగ్రెస్‌ కార్యక్రమాలకు 
హాజరవుతూ బ్రిటిష్‌ ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను తమ కార్యాచరణ ద్వారా వ్యక్తం చేశారు. 19316 శాసనోల్లంఘన ఉద్యమానికి మహాత్మాగాంధీ 
ఇచ్చిన పిలుపు మేరకు సకీనతుల్‌ ఫాతిమా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. జాతీయోద్యమంలో క్రియాశీలకంగా పాల్గొనడానికి ఉత్సాహం చూపిన 
ఆమె తొలుత పరదా పరిధులను అధిగమించారు. అటు పుట్టినింటి నుండి ఇటు మెట్టినింటి నుండి ఆమెకు లభించిన అత్యంత విలువైన విదేశీ 
వస్త్రాలను, ఖరీదైన విదేశీ వస్తువులను లక్నోలోని హజరత్‌గంజ్‌లో పోగువేసి బహిరంగంగా తగులబెట్టారు. మహాత్ముని మార్గాన See ఖద్దరు నూలు 
వడకటం ప్రారంభించి ఖద్దరు వస్త్రాలు ధరించి, ఖద్దరు ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నారు. భారత జాతీయ కాంగ్రెస్‌ పతాకాన్ని తన వాహనానికి 
ఏర్పాటు చేసుకుని ఆంగ్లేయాధికారుల అభ్యంతరాలను లెక్కచేయక ప్రయాణాలు సాగించారు. మాతృభూమి స్వేచ్చ- స్వాతం త్రాల కోసం మాత్రమే 
కాకుండా, ఆచార-సంప్రదాయ సంకెళ్ళలో బంధించబడి ఉన్న మహిళల స్వేచ్చా, స్వాతంత్రాలను కూడా అభిలషించిన ఆమె ఆ దిశగా కూడా కృషి 


చేశారు. బహుభార్యత్వాన్ని పూర్తిగా వ్యతిరేకించారు. బాల్య వివాహాల నిరోధించడానికి 1929లో ప్రభుత్వం తెచ్చిన శారదా చట్టాన్ని జమీందారి 
వ్యవస్థను రద్దు చేయడానికి 1948లో తెచ్చిన జమీందారి వ్వవస్థ రద్దు బిల్లును ఆమె సమర్థించారు. 1937 నుండి 1949 వరకు ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం 
శాసన మండలి సభ్యురాలిగా బాధ్యతలు నిర్వహించిన సకీనతుల్‌ ఫాతిమా 1957 మే15న కన్నుమూసారు. * 


SAKINATHUL FATHIMA (1886-1957) 


Sakinathul Fathima, who fearlessly retorted when the British Viceroy advised her 
BA to learn English by saying ‘you learn our language because you are ruling our land. We 

/ will learn your language when we rule your land’ and surprised all, was born in Bhopal, 
/ చ Madhya Pradesh in 1886. Right from her childhood she was in the habit of calling a spade 
— a spade fearlessly and developed anti-British ideas. After her marriage with Justice Syed 
Wazir Hasan (1874-1947) of Lucknow, Uttarapradesh, she came to Lucknow and settled there. Although 
her husband was a senior judge in the British Government, he did not curtail her freedom to participate in 
the activities of Indian National Movement. She assisted activists of National Movement in raising fund 
for Khilafath-Non Cooperation movements which were started in response to the call given by Indian 
National Congress. Fathima expressed her resentment against British rule by taking part in the programmes 
of Indian National Congress. In 1931 Sakinathul Fathima actively participated in Civil Disobedience 
Movement in response to the call given by Mahatma Gandhi. Showing great enthusiasm to participate 
actively in National Movement, she initially transgressed the restrictions of Purdah. She burnt up openly 
all the valuble foreign clothes and goods she received from her parents and in-laws in Hazarath Gunz, 
Lucknow. She started spinning cotton yarn on charkah in Gandhian way and wore Khadi clothes. Fathima 
was active in Khadi propaganda programmes. She travelled in her vehicle adorned with the flag of Indian 
National Congress, defying the restrictions imposed by the British. Besides independence for the 
motherland, she also wanted freedom for tradition-bound women and made efforts in that direction also. 
She vehemently opposed polygamy. She supported Sarada Act,1929 enacted by the British Government 
for the prevention of child marriages and Zamindari Bill, 1948 for abolition of Zamindari system. She 
discharged her duties as a member of Legislative Council of UttaraPradesh state between 1937 and 
1949. Sakinathul Fathima breathed her last on 15 May, 1957. 


చరితార్జులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


177 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


© 


Ye 


aaa 
NN నన నా నాలా నన నన ననన ననున ననన ననన 


T 
e 
as 
> 
—_ 
> 
Cine 
> 
c= 
a> 
i 
> 
= 
~~ 
= 
> 
x 
> 
> 
> 
= 
> 
> 
3 
= 
నో 
> 
= 
~ 
= 
= 
b 4 
= 
~ 
> 
i 
x 
> 
v 
= 
= 
= 
శ 
= 
PS 
+ 
> 
È 


See Sec ENE EN 
HY MY IV MY DY DY ITY 


SES 


aN 


Ore be ee be be bee we te be we te Fe Ve Ve తి Le Ve De 


pa 


Sante 


T 


MUHAMMED MEERA ROWTHAR 
(1888-1958) 


Source: The Immortals (Tamil-English), Syed Nadeer Ahamed, Islamic Research Institute of Scriptures and Culture, Trichy, Tamilanadu, 2019 


పా సప ఎమ ఎప ఎప ఎప ఎప ఎ rrr av av DAY SYTHE STEN ORE OE OE OE OE OE OE OEE OE EN?! MNT oe Les 
j 4 ల గ జో. v పా ~ w జీ v లా A v 3 had < v > ee < v e v - 


చరితార్జులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


178 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


anana, 5 dbo Gdeseb (1888-1958) 


జాతీయోద్యమంలో భాగంగా స్వదేశీ ఉద్యమానికి అత్యంత ప్రాధాన్యత నిచ్చి పూర్తి స్థాయిలో స్వదేశీ వస్తువుల ఉత్పత్తి, 
వాడకాన్ని ప్రజలలో విస్తృతం చేయడానికి కృషి చేసిన ముహమ్మద్‌ మీరాం రౌతార్‌ 1888లో తమిళనాడు రాష్ట్రం థేని జిల్లా 
ఉత్తమపాలయంలో జన్మించారు. ఆయన తండ్రి సెంథిలై సయ్యద్‌ of) రౌతార్‌ కు మూడవ సంతానమైన ఆయన, “హాజీ 
కరూత రౌతార్‌ గా సుప్రసిద్ధులు. ఆయన విద్యాభ్యాసం బేగంపూర్‌, దిండిగల్‌లోని ఇస్లామిక్‌ స్మూల్‌లో సాగింది. ఇస్లామిక్‌ 
ధార్మిక విద్యా వ్యాప్తి లక్ష్యంగా ఆయన హౌదియా మద్రసా స్థాపించారు. 1905లో అరంభమైన బెంగాల్‌ విభజన వ్యతిరేకోద్యమంలో పాల్గొనడం 
ద్వారా జాతీయోద్యమంలో ప్రవేశించిన ఆయన స్వదేశీ ఉద్యమంలో పాత్రధారులయ్యారు. విదేశీ వస్తువుల బహిష్కరణ, స్వదేశీ వస్తువుల ఉత్పత్తి, 
వాడకాన్ని ప్రోత్సహించేందుకు సాగిన ప్రచార కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొన్నారు. స్వయంగా ఖద్దరు వస్త్రాలను ధరించారు. ఆంగ్లేయుల అభీష్టానికి 
వ్యతిరేకంగా మధురై జిల్లాలో సాగిన ఖద్దరు ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఉత్తమపాలయంలో ఖద్దరు ఉత్పత్తి కేంద్రం, ఖద్దరు విక్రయశాలను 
స్వయంగా ఏర్పాటుచేశారు. సాంఘికోద్యమకారుడు పెరియార్‌ ఇ.వి.ఆర్‌ రామస్వామి నేతృత్వంలో మధురై జిల్లాలో, జాతీయోద్యమ నేత కుమార 
స్వామి కామరాజు నాడర్‌ మార్గదర్శకంలో సాగిన జాతీయోద్యమ కార్యక్రమాలకు, మద్యపాన వ్యతిరేక ఉద్యమాలకు ముహమ్మద్‌ మీరా రౌతార్‌ 
చేదోడుగా నిలిచారు. 1920-23లో మధురై జిల్లా ప్రజానీకం ప్లేగు వ్యాధి బారిన పడినప్పుడు AHS నుంచో మంచి మందులను తెప్పించి ప్రజలకు 
ఉచితంగా అందించి ఆదుకున్నారు. 1923లో ఉత్తమపాలయంలో ఆంగ్ల ప్రభుత్వం ఆసుపత్రి ఏర్పాటు చేయగా ఆయన తన స్వంత ఖర్చులతో 
ప్రసూతి విభాగాన్ని నిర్మించి ఇచ్చారు. ఆంగ్లేయుల పాలన నుండి మాతృభూమికి విముక్తి లభించాక విద్యాభివృద్ధి దిశగా తన కార్యకలాపాలను 
ఆయన నిర్దేశించుకున్నారు. ఉత్తమపాలయంలో ఆయన ఎన్నడో ఆరంభించిన 'హౌదియా మధద్రసా” విద్యాసంస్థను 1956లో పూర్తి స్థాయిలో 
హంగులు ఏర్పాటు చేసి 'హౌదియా కళాశాలగా తీర్చిదిద్దారు. ఆ కళాశాల ప్రస్తుతం 'హాజీ కరూత రౌతార్‌ హౌదియా కళాశాలగా విలసిల్లుతున్నది. 
అటు జాతీయోద్యమం, ఇటు విద్యా-వైద్య రంగాలకు విస్తృతంగా సేవలను అందించటమే కాకుండా తన సర్వసంపదలను ధారబోసిన ముహమ్మద్‌ 
మీరాం రౌతార్‌ 1958 ఆగస్టు ఆరున కన్నుమూశారు. * 


MUHAMMED MEERA ROWTHAR (1888-1958) 


Muhammed Meera Routhar, who gave great importance to Swadeshi Movement as 
part of Indian National Movement and all round efforts to produce and spread the uses of 
Swadeshi goods, was born in 1888 at Utaampaleyam of Theni District, Tamilanadu. He 
was the third child to his father Senthilai Syed Labbi Rowthar. He came to be known as 
‘Haji Karutha Rowthar’. He had his schooling in the Islamic School, Begumpur, Dindigal. He established 
Howdia Madrasa with the aim of spreading Islamic education. He joined Indian National Movement in 
1905 by taking part in Anti-Bengal Division Movement and played a significant role in Swadeshi Movement. 
He actively participated in all the awareness campaigns to encourage people to boycott foreign goods and 
to promote production and consumption of Swadeshi goods. He led the Khadi Movement in Madurai 
district much to the chagrin of the British government. He established one Khadi production center and a 
Khadi outlet in Utaampalayam. Meera Routhar extended his support to anti liquor movement and other 
activities of National Movement in Madurai District under the leadership of social reformer Periyar E. V. 
Ramsamy and political leader Kumara Swamy Kamaraju Nadar. When there was an outbreak of plague in 
Madurai district during 1920-23, Meera Rowthar got good quality medicines dispensed to the people 
free of cost. When British Government built a hospital in Uttampalayam, Meer Rowthar got an obstetrics 
ward built in the hospital with his own money. After independence he defined his activities in the direction 
of development of education. He developed the ‘Howdia Madrasa’ which he established long back into a 
full fledged college as ‘Howdia College’ which is presently known as ‘Haji Karutha Rowthar Howdia 
College’. Muhammed Meer Rowthar, who spent all his wealth for Indian National Movement and for the 
development of education and health of people, passed away on 6 August 1958. 


చరితార్జులు - 2 479 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


teres 


í 
í 
| 
í 
| 
| 
| 
| 
| 
| 
j 
| 


ENE NANA స స స మ మ న NR NN NE NEN ననన మనన ము 


HME DED HEM 


SSAC NR RENEE NS NSN eon 


~ 


IE ANY 


ము 


= 
? 
eG 
“2 
ee 
LPS 
3 
go: 
I 
om 
Z~ 
2: 
వసా 
=e 
ns 
$2 
ae 
Sed 
pe 
స్వా 
= 
ne 
Ea 
= 
= 
ve 
at; 
= 
= 
= 
= 
= 
= 
శ 
> 
€ 
> 
> 
3 
= 
> 
d 
z 
S 
c 
z 
జై 
è 
3 
> 
= 
rs 
> 
È 
= 
> 
3 
> 
5 
ఇ 
> 
x 
Px 
ఫి 
3 
-< 
a 
> 
> 
> 
> 
> 
x 
> 
> 
> 
> 
> 
> 


COT OTTO లలి కతి కతి 6 కతి కతి తి తిం తిక ఊం 5 AE OE తం తం తంతి తంతు తం తంతు ATA DY OL తం OT MY త తతి DY DY DY DY DY DY LYENE ENE) 


PSTD YOY YY YY SY SY SY గా బగా Yoro YoY YYYY YYYY Yo 


V. M. OBAIDULLAH 
(1905-1958) 


Source: Mr. Obaidullah V.M (Son of Freedom Fighter V. M. Obaidullah),Vaniyambadi, Tamilanadu. 


చరితార్జులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


180 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


a. యం. ఒబేదుల్లాహ (1905-1958) 


ఆంగ్లేయుల దుష్ట చర్యలను ధిక్కరిస్తూ “సైమన్‌ గోబ్యాక్‌ ఉద్యమం'లో పోలీసుల తుపాకి గుండుకు ఎదురుగా గుండె 
నిలిపిన ధైర్యశాలి వియం ఒబేదుల్లాహ్‌ 1905 మే రెండున తమిళనాడు రాష్ట్రం వెల్లూరులో జన్మించారు. తండ్రి పి. మదార్‌ 
బాచా సాహెబ్‌ దుకాణం వద్దకు తరచుగా వచ్చు జాతీయోద్యమకారుల సంభాషణలతో (ప్రేరణ పొందిన ఒబేదుల్లా 1919 నుండి 
భారత జాతీయ కాంగ్రెస్‌ సభ్యునిగా బ్రిటిష్‌ వ్యతిరేక కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొనడం ఆరంభించారు. జాతీయోద్యమ 
రథసారధులు మహాత్మాగాంధీ, అలీ సోదరులు, అబ్బుల్‌ కలాం ఆజాద్‌, ముక్తార్‌ అహ్మద్‌ అన్సారి, పండిత జవహర్‌లాల్‌ నెహ్రూ లాంటి జాతీయ స్థాయి 
నాయకులు, స్థానిక నేతలు కామరాజ్‌ నాడర్‌, కె కుప్పుస్వామి తదితరుల సహచర్యంలో నిబద్దతగల జాతీయోద్యమకారుడిగా రూపొందారు. మహాత్మాగాంధీ 
మాటను, బాటను శిరోధార్యంగా స్వీకరించిన ఆయన గాంధీ సంఘం” స్థాపించి గాంధేయ సిద్ధాంతాలను ఆచరణాత్మకంగా ప్రచారం చేశారు. జీవితాంతం 
ఖద్దరు ధరించారు. ఆయన స్వదేశీ, హోంరూల్‌ ఉద్యమాలతో ఆరంభించి, భారత జాతీయ కాంగైస్‌ నిర్వహించిన స్థానిక-జాతీయ స్థాయి బ్రిటిష్‌ 
ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలన్నిటిలో చురుగ్గా పాల్గొన్నారు. ఆర్మాట్‌, వెల్లూరు, ప్రాంతాల ప్రజలను తన అనర్గళ ప్రసంగాలతో (ప్రేరేపించి జాతీయోద్యమ 
కార్యక్రమాలలో భాగస్వాములను చేస్తూ ఆ ఉద్యమ కార్యక్రమాలను తాను ముందుండి నడిపారు. జాతీయోద్యమకారుడిగా అరవై ఎనిమిది మాసాలపాటు 
వివిధ జైళ్లలో కఠిన కారాగార శిక్షలను అనుభవించారు. అంతే కాకుండా ఆంగ్ల ప్రభుత్వ పోలీసుల దాష్టీకాలకు పలుమార్లు గురయ్యారు. 1930 నాటి 
సైమన్‌ కమీషన్‌ ఉద్యమం సందర్భంగా వెల్లూరులో జరుగుతున్న ఊరేగింపును ఆడ్డుకున్న పోలీసులు కాల్పులు జరుపుతామని హెచ్చరికలు చేయగా, 
తన వంటి మీదున్న చొక్కాను తీసివేస్తూ గురి పెట్టబడిన తుపాకి కొనకు తన గుండెను చూపుతూ నిర్భయంగా ముందు నిలచిన ఒబేదుల్లాను పోలీసులు 
అరెస్టు చేసి 18 మాసాల జైలుశిక్ష విధించారు. 1942 నాటి క్విట్‌ ఇండియా ఉద్యమంలో కామరాజ్‌ నాడర్‌ అరెస్టు కాగా ఆయన నాయకత్వ బాధ్యతలు 
చేపట్టి ఉద్యమాన్ని ముందుకు నడిపారు. భారత జాతీయ కాంగ్రెస్‌ తమిళనాడు శాఖలో బృహత్తర బాధ్యతలను నిర్వహించిన ఒబేదుల్లా భారత 
విభజనను వ్యతిరేకిస్తూ ముస్లిం లీగ్‌ నేతలను ఎదుర్శొన్నారు. ప్రజాసేవయే పరమావధిగా భావించిన ఆయనను 20 ఏండ్లపాటు వెల్లూరు పురపాలక 
సంఘానికి తమ (ప్రతినిధిగా ప్రజలు ఎన్నుకున్నారు. స్వాతంత్ర్యం సిద్ధించాక 1952లో విధానసభ సభ్యునిగా, 1956లో రాజ్యసభ సభ్యునిగా బాధ్యతలు 
నిర్వర్తించిన వి.యం. ఒబేదుల్లాహ్‌ 1958 ఫిబ్రవరి 21న చివరిశ్వాస విడిచారు. * 


(=) V. M. OBAIDULLAH (1905-1958) 


0 we V.M. Obaidullah, who defied the police orders during SIMON GO BACK agitation and 

bared his breast fearlessly to the gun aimed at him and dared the policeman to shoot him ifhe can, 
was born on 2 May, 1905 in Vellore, Tamil Nadu state. Obaidullah was inspired by the conversation 
among the activists of National Movement who used to frequent the shop of his father V. Madar 
Bacha Saheb and joined Indian National Congress in 1919 and started taking part actively in anti- British activities 
since then. Moving in the company of local leaders like Kamaraj Nadar and K. Kuppu Swamy and national level 
leaders such as Mahatma Gandhi, Ali brothers, Abdul Kalam Azad, Mukthar Ahmed Ansari and Pandit Jawahar Lal 
Nehru, he soon became a committed activist of the National Movement. As an ardent follower of Gandhyji’s word and 
path, Obaidullah established ‘Gandhi Society’ and propagated Gandhiji’s ideology through both precept and practice. 
He wore khadi throughout his life. Starting with Swadeshi and Home Rule Movements, he actively participated in all 
local and national level anti- British activities. He inspired people of Arcot and Vellore areas with his eloquent speeches 
and motivated them to participate in the programmes of National Movement, leading them from the forefront. Besides 
being in jail several times for 68 months, many times he suffered due to the highhandedness of the British police. The 
police obstructed a procession in Vellore during SIMON GO BACK agitation and threatened the agitators of opening 
fire. Then Obaidullah bared his chest fearlessly to the gun aimed at him and dared the policeman to shoot him if he 
could. For this, the police arrested him and he was sentenced to a jail term of 18 months. When Kamaraj Nadar was 
arrested during QUIT INDIA movement in 1942, Obaidullah took up the leadership and led the movement. He held 
key positions in the Tamil Nadu Chapter of Indian National Congress. He opposed partition of India and took on the 
leaders of Muslim League on that count. Obaidullah, who considered public service as his paramount duty, was elected 
to Vellore Municipality consecutively for 20 years. After independence V.M. Obaidullah was elected to Legislative 
Assembly in 1952 and to Rajya Sabha in 1956 and he took his last breath on 21 February, 1958. + 


చరితార్జులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


181 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


రత తం ఈత రట కతు 5 తంత తంత రం మంతం తంత తుం SiH +e se: 


è 


TOTO 


ie 
PENNE SENN నా న SENN R SENSES NSE ల ల నా నాలా SES SENN SNE NSS NS NT | = 


DIDS 


VA 
$ 


DED 


Ç 


Tapti = 


ADD 


(త తటి టి టిటో 


~ ~ 
SN 
eu RCH Ne ihe E 4 


REDS ASME AEDS DIAS తంతి AAMAS AMSA MY MS 


MG EB ONG PAIN 


ANIANI VIRARE NEN NN NNN NNN 


NERAN 


~N 


A 
7 
7 
7 
A A 
A 


`L 
e: 


psa 


ఛెంరికిాట - ౬ | త 
P D AYAY ALT AQT AYAY Arev TAVA 


e y v 


MAHMOOD KHAN BENGALOORI 
(1887-1958) 


Source: Syed Tahsin Ahmed, Writer, Bengalore, Karnataka. 


చరితార్లులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమద్‌ 
£ 182 య్య a 
THE IMMORTALS - 2 


ololdolval) ana బెంగలుంతి (1887- 1958) 


స్వదేశీయుల మీద ఆంగ్లేయుల పెత్తనాన్ని సహించక అక్షరాయుధాలతో సమరం సాగించిన కలం యోధులు మహ్‌మూద్‌ 
ఖాన్‌ బెంగలూరి 1887లో కర్నాటక రాష్ట్రం బెంగళూరులో జన్మించారు. చిన్న వయస్సులోనే ఉర్దూ కవిగా రాణించిన ఆయన, 
చిన్నాచితక ఉద్యోగాలు చేశారు. ఆంగ్లేయల ఆధిపత్యం, అకృత్యాలను సహించని ఆయన తన రచనలు, కవితల ద్వారా బ్రిటిష్‌ 
ప్రభుత్వ చర్యలను ఎండగడ్లూ స్వాతంత్ర్య సాధన దిశగా ఉద్యమించాలని ప్రజలను ఉద్బోధించారు. 1911లో ‘Khasim-ul- 
Akbar ate వారపత్రిక సంపాదకునిగా ఆయన నియమితులయ్యారు. స్వాతంత్ర సమరయోధులను ఉత్సాహపర్చుతూ, ఆంగ్ల ప్రభుత్వ చర్యలను 
ప్రశ్నిస్తూ కవితలు, రచనలను ఆ పత్రికలో ప్రచురించారు. ఆ రచనల వాడిని-వేడిని తట్టుకోలేక పోయిన OSH ప్రభుత్వం పత్రిక ప్రచురణకర్తల మీద 
ఒత్తిడి తెచ్చి ఆయనను సంపాదకుని స్థానం నుండి తొలగింపచేసింది. ఆ చర్యలతో ఏమాత్రం వెరువని ఆయన ‘Seemab Bengaloor? కలం పేరుతో 
వివిధ పత్రికలలో ప్రభుత్య చర్యలను తూర్పారపడతూ, ప్రధమ ప్రపంచ యుద్ధంలో అపజయాలతో అల్లాడుతున్న OA సైన్యాల గురించి ప్రజలకు 
ఎరుక పర్చుతూ రచనలు సాగించారు. ఆగ్రహించిన ఆంగ్రేయాధికారులు ఆయన రచనల మీద, ఆ రచనలను ప్రచురిస్తున్న పత్రికల మీద ఆంక్షలు-నిషేధాలు 
విధించారు. ఆ కారణంగా 1918లో బెంగళూరు వదలిపెట్టిన ఆయన అనంతపూర్‌ వెళ్ళి పలు ఉద్యోగాలు-వ్యాపారాలు చేశారు. ఆర్థికంగా నష్టపోయి 
1929 తిరిగి బెంగళూరు చేరుకున్నారు. బెంగళూరులో డికెన్స్‌ రోడ్డులో గల Ahle-e-Islam Orphanage లో ఉద్యోగం చేపట్టి “ప్రస్తుతం ముస్లిం 
అనాధాశ్రమంిగా పిలువబడుతున్న ఆ ఆశ్రమానికి నిర్మాణాత్మక సేవలను అందించారు. ఆశ్రమంలోని యువత అభివృద్ధికి బాటలు వేస్తూ తన రచనల 
మీద ఆయన దృష్టి పెట్టారు. టిపూ సుల్తాన్‌ మీద సాగుతున్న దుష్ప్రచారాన్ని పూర్వపక్షం చేస్తూ 1939లో ‘Saltanat-e-Khudadad పేరుతో ఉర్దూ 
(గ్రంథాన్ని వెలువరించారు. 1988లో "హైదర్‌ అలీ (గ్రంథాన్ని ప్రచురించారు. ఆంగ్లేయుడు William Kirk Patrick టిపూ సుల్తాన్‌ Spo వెలువరించిన 
ఆంగ్ల గ్రంథాన్ని 1947లో ‘Saheefaye Tipu Sultan’ పేరుతో ఉర్దూలో ప్రచురించారు. ఆ గ్రంథాన్ని భారత స్వాతంత్ర్యం కోసం ఆంగ్లేయులతో 
పోరాడుతున్న యువతకు అంకితం ఇచ్చారు. ఆయన గ్రంథాలన్నీ బహుళ ప్రజాదరణ పొందినా వ్యాపారదృష్టి లేకపోవడంతో ఆయనకు ఆర్థిక అవస్థలు 
తప్పలేదు. ఆంక్షలు, ఆంక్షలు -నిషేదాల మధ్య కలాన్ని కరవాలంగా మార్చుకుని ఒకవైపున ఆంగ్ల ప్రభుత్వం మీద పోరాడిన మరొక వైపున ఆర్థిక 
సమస్యలతో సతమతమైన స్వాతంత్ర్య సమరయోధులు మహమూద్‌ ఖాన్‌ బెంగలూరి 1958 అక్టోబర్‌ 15న కన్నుమూశారు. @ 


MAHMOOD KHAN BENGALOORI (1887-1958) 


Mahmood Khan Bengaloori, who fought against the British rule as a literary warrior using his 
pen as a weapon, was born in 1887 in Bengaluru, Karnataka state. He became popular as an Urdu 
poet at a very young age and later he did several small jobs. Unable to tolerate the hegemony and evil 
deeds of the British rulers, he wrote poetry to expose the evil deeds of the British government and 
exhorted the people to be on the path of agitation for achieving independence. In 1911 he was 
appointed as the editor of an Urdu weekly, ‘Khasim-ul-Akbar’. He published poetry and other writings that questioned 
the wrongful acts of the government and encouraged the freedom fighters. Unable to stand the piercing and searing 
writings that were published in the weekly, the British government brought pressure on the publishers and got Mohamed 
Khan removed from the weekly. Undaunted by these vengeful acts of the government, Mahmood Khan continued to 
write with the pen name ‘Seemab Bengaloori’ in various other magazines criticizing the government’s actions and 
making people aware of the defeats suffered by the British army’s during the First World War. Angered at this, the 
British officers banned his writings and the magazines that published them. Due to the harassment of the government, he 
left Bengaluru in 1913 and went to Anantapur where he did several jobs and businesses and suffered losses. Finally he 
returned to Bengaluru where he took up a job in Ahle Islam Orphanage in Dicken’s Road which is now called ‘Muslim 
Orphanage’ to which he rendered inestimable constructive service. There he focused his attention on writing while 
working hard for the development of the orphanage. Refuting the bad propaganda on Tipu Sultan, he released a book 
titled ‘Sultanat-e-Khudadad’ in 1939. In 1939 he published a book titled ‘Hyder Ali’. In 1947 he published the Urdu 
version of William Kirk Patrick’s English book with Tipu Sultan’s letters with the title “Saheefaye Tipu Sultan’. He 
devoted it to the youth fighting against the British for the independence of India. Though all his books became very 
popular, he could not escape financial problems due to his lack of commercial outlook. Freedom fighter Mahmood 
Khan Bengaloori using his pen as a sword fought against the British government surmounting all prohibitions, restrictions 
and financial problems. He passed away on 15 October, 1958. 


చరితార్జులు - 2 183 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


2 eet Lod 


N 


TUNTUN TAN TENTEN TEN RTN TN EEN TENNENE 


im 
నానా నా నా నానా వా వ వా వా వా వ వ వ వ వ సల నాల నాల నా నాలా నా నాల నాఆ నా అనా అవా NS Ns Ne Ne 


Or 


ONAN 


తంత తం తుం తు ఉం WT తం VO VE? DY V7 HY YT HY DY HT HY DY NTN DY DY DHT HY DY. 


— 
> 
Sw 
> 
Hoar 
ta 
d 
F 
క 
> 
che 
> 
= 
£3 
> 
a 
> 
= 
> 
~ 
= 
= 
= 
> 
>= 
= 
= 
4 
= 
ar; 
S 
x 
= 
~ 
= 
= 
= 
= 
= 
=~ 
> 
> 
శ్‌. 
s 
ళ్‌ 
PS 
ళ్‌ 
-- 
> 
> 


i -vai 


వాసవ ఎమ ఎ హా ఎప ఎవ ఎ ఎన aYavAaY DY DAYA a AVY 
j 7 d v వి -> 


s g 


BEGUM SAKINA LUKHMANI 
(1865-1960) 


Source: Bharatiya Swatantra Andolan Aur Muslim Mahilayne, Dr Nuzhat Fatima, Sahithya Sangam, Alahabad, 2016 
సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


చరితార్లులు - 2 
= 184 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


ajro సకేనా లుఖ్యాని (1865-1960) 


భారత స్వాతంత్రోద్యమంలో ప్రధాన పాత్ర వహించిన తయ్యాచ్దీ కుటుంబానికి చెందిన బేగం సకీనా లుఖ్మాని 1865 
ప్రాంతంలో గుజరాత్‌ రాష్ట్రంలో జన్మించారు. ఆమె భారత జాతీయ కాంగ్రెస్‌ తొలినాటి సమావేశాలకు అధ్యక్షత వహించిన 
ప్రముఖుడు జస్టిస్‌ బద్రుద్దీన్‌ SÀ కుమార్తె. బద్రుద్దీన్‌ Sats) గృహంలో ఎల్లప్పుడు విలసిల్లుతున్న రాజకీయ వాతావరణం 
ప్రభావంతో ఆమె జాతీయోద్యమ కార్యక్రమాలలో పాల్గొన్నారు. 1930లో మహాత్ముడి పిలుపు మేరకు గుజరాత్‌లో సాగిన 
విదేశీ వస్తు బహిష్కరణ, మద్యపాన నిషేధ ఉద్యమాలలో 65 సంవత్సరాల వయస్సులో ఆమె క్రియాశీలక పాత్ర వహించారు. ఈ ఉద్యమంలో 
భాగంగా విదేశీ వస్తువుల విక్రయశాలలు, మద్యపానశాలల ఎదుట మండు టెండలను సైతం లెక్క చేయక ఆమె పికెటింగ్‌లు నిర్వహించారు. 
గుజరాత్‌లో విదేశీవస్తు బహిష్కరణకు, మద్యపాన విక్రయశాలల వద్ద పికిటింగ్‌ కార్యక్రమాలకు ప్రేరణగా నిలిచారు. శాంతి భద్రతలకు భంగం 
కల్లించారన్న నేరారోపణతో ఆమెను అరెస్టు చేసి ప్రభుత్వం నాలుగు మాసాల కరిన కారాగార శిక్ష వందరూపాయల జరిమానా విధించింది. ఈ 
వార్త ప్రజలలో ఆగ్రహావేశాలను రగిలించింది. ప్రజల డిమాండ్‌కు బ్రిటిష్‌ ప్రభుత్వం తలొగ్గిన ఆంగ్ల ప్రభుత్వం. బేగం సకీనా లుఖ్మాని అభ్యర్థించినట్టయతే 
శిక్షను తగ్గించగల అవకాశాలను పరిశీలిస్తామని ప్రకటించింది. ఆమె మాత్రం ప్రభుత్వం కోరినట్టుగా శిక్ష రద్దు అభ్యర్థనకు నిరాకరించారు. ఆ 
సందర్భంగా అమ్మను నిరోధిస్తే ఆమె ఆరంభించిన కార్యక్రమాలను కొనసాగించడానికి మేమున్నాం. మమ్మల్ని కూడా అరెస్టు చేయండి. మాకూ 
శిక్షలు విధించండి, అంటూ గుజరాత్‌ యువత భారీ సంఖ్యలో వీధుల్లోకి వచ్చింది. ప్రజల నిరసన దృష్ట్యా ఆంగ్ల ప్రభుత్వం దిగివచ్చి ఆమెకు 
విధించిన కఠిన జైలు శిక్షను సాధారణ జైలుశిక్షగా మార్చింది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ SSÄ పరివార సభ్యులు అసాధారణ ధైర్య సాహసాలను 
ప్రదర్శించారు” అంటూ మహాత్ముడు ప్రశంసించారు. జాతీయోద్యమంలో భాగంగా మద్యపాన నిషేధం కోరుతూ గుజరాత్‌ రాష్ట్ర మహిళలు వైశ్రాయకు 
రాసిన చారిత్రాత్మక లేఖ మోద బేగం సకీనా లుఖ్మాని సంతకం చేశారు. గాంధీజీని బ్రిటిష్‌ ప్రభుత్వం అరెస్టుచేయగా గుజరాత్‌లో మహిళలతో భారీ 
సమావేశాన్ని ఏర్పాటుచేసి ప్రభుత్వ వైఖరిని ఆమె తీవ్రంగా విమర్శించారు. స్వాతంత్ర్యం సిద్ధించాక దేశం రెండుగా చీలిపోవటం పట్ల తీవ్ర వ్యాకులత 
చెందిన బేగం సకినా లుఖ్మాని రాజకీయాలకు దూరంగా ఉంటూ, 1960 ఫిబ్రవరి 6న కన్నుమూశారు. * 


BEGUM SAKEENA LUKHMANI (1865-1960) 


Begum Sakeena Lukhmani , who hailed from the family of Tayabjis who played prominent 
role in National movement, was born around 1865 in Gujarat state. She was the daughter of Justice 
s| Badruddin Tayyabji who presided over the 3rd session of Indian National Congress. Inspired by the 
j f | political environment prevailing in Tayabji family, Sakeena Lukhmani took part in the activities of 
Indian National Movement. In response to Mahatma Gandhiji’s call in 1930 she played an active role, at the age of 65, 
in the agitations that were organized in Gujarat demanding prohibition and boycott of foreign goods. She organized 
picktings in front of liquor shops and shops that sold foreign goods, ignoring the scorching Sun. She stood as a source 
of inspiration in Gujarat for organizing picketings in front of liquor shops and foreign goods shops. The British government 
arrested Sakeena Lukhmani on charges of disturbing law and order and sentenced her to four months rigorous 
imprisonment and imposed a fine of one hundred rupees. The news of her imprisonment caused uproar among people. 
Bowing to public demand the British government proposed that they would consider lowering the punishment if she 
submit a remission petition, to which she refused. Then youth of Gujarat came into streets in large numbers declaring 
that they would continue the agitation initiated by mother Sakeena if she was continued injail and dared the government 
to arrest them all and award punishments. Consequently the government relented and converted the rigorous imprisonment 
to an ordinary one. Mentioning all these things, Mahatma Gandhi praised her and members of Tayyabji family for 
displaying extraordinary courage. Begum Sakeena Lukhmani was one of the signatories to the letter addressed to the 
Viceroy on behalf of Gujarat Women’s Congress demanding prohibition of liquor as a part of National Movement. 
When Gandhiji was arrested by the British government, she organized a huge public meeting of Gujarat women and 
debunked the act of the government. She was deeply disturbed by the partition of India on the eve of independence 
and withdrew herself from politics. Begum Sakeena Lukhmani breathed her last on 6 February, 1960. 


చరితార్జులు - 2 485 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


am రము i te te అలు య లేల ల య య ల ల ల APS 


న చానా నాల నాల నానా వా వ వా వా వదా వా వ వ వ వ నాల చల నా నాల నాల నాలా నాల నాఆ నా అనా అవా NS NE Ne 


OEY 


లా 
> 
> 
aS 
| 
a 
> 
= 
> 
~~ 
> 
Sad 
? 
= 
> 
"> 
> 
~ 
> 
? 
~ 
> 
~ 
> 
~ 
2 
= 
~ 
= 
5 
> 
> 
= 
=: 
~ 
= 
~ 
= 
> 
= 
~ 
> 
~ 
> 
+ 
= 
S 
s 
= 
a 
= 
- 
- 
a 
> 
> 


[న NENA NEN 


ONSEN RONSON NRO NSE NEN SENSE NS NEN 
YS తంతి తక OSAMA ASAI AFM తిక తిం AS తిం తంత! 


IWAWEANEANEANEWIEN ANGER NNN 


SN 


SSI 
నము సక 7 


పు eTA 


x 


ABDUR RAHMAN REYA 
(1885-1960) 


Source: Prof. Abdul Jalil Popalazi, Rehman Medical College, Peshawar, Pakistan. 


చరితార్జులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


186 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


అంబ్లుర్‌ రహ్మాన్‌ రేయా (1885-1960) 


మాతృభూమిని వలసపాలకుల కబంధహస్తాల నుండి విముక్తి కల్గించడానికి విప్లవోద్యమ బాట పట్టడం మాత్రమే 
కాకుండా, కార్మిక-కర్షక జనావళి సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పోరాడిన అబ్బుర్‌ రహ్మాన్‌ రేయా 1885లో ప్రస్తుత పాకిస్థాన్‌లోని 
పెషావర్‌లో జన్మించారు. ఆయన తండ్రి మియా గులాం హైదర్‌ రోహేలా ప్రభుత్వ ఉద్యోగి. స్థానిక ఇస్లామియా కళాశాలలో 
చదివిన wend రహ్మాన్‌ సరిహద్దు ప్రాంతం పోలీసు విభాగంలో చేరారు. భారత స్వాతంత్రోద్యమంలో భాగంగా ఆరంభమైన 
“హిజ్రత్‌ ఉద్యమంలో పాల్గొనేందుకు 1920లో ఉద్యోగం వదలి జాతీయోద్యమ బాట పట్టారు. 'నౌజవాన్‌-ఏ-సర్‌హద్‌ పేరుతో విప్లవ సంస్థను 
ఏర్పాటు చేసిన wend రహీం పోపల్‌జై ప్రబోధిస్తున్న స్వేచ్చాయుత -సామ్యవాద భావజాలంతో అబ్బుర్‌ రహ్మాన్‌ ప్రభావితులయ్యారు. జాతీయోద్యమంలో 
భాగంగా ప్రాంతీయ భారత జాతీయ కాంగ్రెస్‌ పార్టీ శాఖ, 'నౌజవాన్‌-ఎ-సర్‌హద్‌, 'నౌజవాన్‌ భారత్‌ సభి సభ్యులుగా పలు కార్యక్రమాలలో ఆయన 
పాల్గొన్నారు. 1930 ఏప్రిల్‌ 23న పెషావర్‌లోని ఖిస్సాఖాని బజార్‌లో సాగిన మారణకాండకు వ్యతిరేకంగా పోరుబాట పట్టిన ఆయన శాసనోల్లంఘన 
ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నారు. ఆ సందర్భంగా నిర్బంధానికి గురైనా గాంధీ-ఇర్విన్‌ ఒడంబడిక పర్యవసానంగా జైలు నుండి విడుదలయ్యారు. 
ఆయన విప్లవకర చర్యల మూలంగా ఆంగ్లేయాధికారుల ఆగ్రహానికి గురై మరోమారు రెండు ఏండ్ల పాటు జైలులో గడిపారు. ఆంగ్లేయుల క్రూర 
చర్యలను ఏమాత్రం లెక్కపెట్టకుండా విప్లవోద్యమంలో భాగస్వాములవుతున్న ఆయన 'మజ్లూం దునియా”, “ఫిత్రా అను పత్రికలను ప్రారంభించి ప్రభుత్వ 
దుశ్చర్యలను దుయ్యబట్టసాగారు. 1940లో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ రహస్యంగా కలకత్తా నుండి కాబూల్‌ చేరుకున్న సందర్భంగా ఆంగ్ల ప్రభుత్వం 
సాగించిన అరెస్టులు, హింసాకాండకు ఆయన కూడా గురయ్యారు. పలుమార్లు నిర్బంధాలు, నిషేధాలను ఎదుర్కొంటూ వచ్చిన wend రహ్మాన్‌ 1942లో 
ముస్లిం లీగ్‌లో చేరారు. ఆంగ్లేయ ప్రభుత్వ దుర్మార్గాలను ఎండ గట్టడంలో ఏమాత్రం వెనుకాదని ఆయన, మాతృభూమికి స్వాతంత్ర్యం లభించాక 
ఎటువంటి అధికార పదవులను ఆశించకుండా ప్రజల పక్షంగా నిలబడ్డారు. అధికార, అనధికార (ప్రతినిధుల అవినీతి, బంధుప్రీతి, అరాచకాలను 
బహిర్గతం చేస్తూ ప్రభుత్వాధినేతల ఆగ్రహానికి గురయ్యారు. 1958లో ప్రభుత్వం “Haro దునియా” పత్రికను నిషేధించడం వలన కరపత్రాల ద్వారా 
ప్రజల కడగండ్లను ఏకరువు పెడుతూ, అకృత్యాలకు పాల్పడుతున్న ప్రభుత్వాధికారుల మీద చివరి వరకు అక్షరయుద్ధం సాగించిన అబ్బుర్‌ రహ్మాన్‌ రేయా 
1960లో కన్నుమూసారు. @ 


ABDUR RAHMAN REYA (1885-1960) 


Abdur Rahman Reya, who fought throughout his life for the welfare and development of workers 
and peasants besides being on the path of revolutionary movement for the emancipation of the 
motherland from the clutches of colonial British rulers, was born in 1885 in Peshawar which is in 
present Pakistan. His father, Mian Gulam Hyder Rohela was a government employee. Abdur Rahman 
studied in local Islamia College and joined police department in the Frontier region. He left his job in 
1920 to join ‘Hijrat Movement’ which was a part of the Indian National Movement. He was influenced by Popalzai 
ideology of freedom and socialism who formed a revolutionary organization ‘Naujavan-e-Sarhad’ in association with 
Moulana Abdul Rahim Popalzai. He participated in several programmes as a member of Indian National Congress, 
Naujavan-e-Sarhad and Naujavan Bharath Sabha. He took up agitational path against the massacre in Khissa Khani 
Bazar, Peshawar on 23 April 1930 and took part in the Civil Disobedience Movement. Abdur Rahman Reya who was 
arrested on this occasion was released from jail consequent upon Gandhi-Irwin pact. His revolutionary activities irked 
British officers and as a result he had to be in jail for two more years. Unshaken by the cruel oppressive measures of the 
British Government, he went on participating in the revolutionary activities and started publication of ‘“Mazloom Duniya’ 
and ‘Fitra’ papers in which he debunked the evil acts of the British. He was affected by the oppressive measures 
unleashed by the British Government when Netaji Subhash Chandra Bose left Kolkata and reached Kabul covertly. He 
faced arrests and prohibitions several times. In 1942 he joined All India Muslim League. Abdur Rahman never hesitated 
to expose the anti-people acts of British Government and stood on the people’s side even after independence without 
aspiring for any public office. He continued exposing the corruption and nepotism of the people’s representatives and 
tasted the anger of those at the helm of the government. When his ‘Mazloom Duniya’ paper was banned in 1958, he 
continued his war against corrupt officers through pamphlets in which he narrated the hardships faced by the people and 
exposed the corruption and nepotism of those in power. Abdur Rahman Reya, who fought on behalf of the people till 
the end of his life, passed away in 1960. + 


చరితార్జులు - 2 487 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


Serre er rer rr eee ire ee ee ee ee ee ee ee ree 


ఫ్ర 


| 
f 
4 
| 
2 
2 
í 
| 
í 
| 
| 
í 


RCT RCE హహ! 


Al 
Al 
sii 
5 

AL 
| 

4 

4 

4|| 
A 
Al 
A 
Al 
Al 
2 

2 | 
A 
A| 
గ. 
Z 

A 
Al 
AL 
A 
4 

A 
A 

4a 
Al 


జి రలి కతి నలి కతి కింత తంతి క SOLA తం తం తం OTOL తంతు ఉం ALAS తంతు BY HV AY HT DY DY MY MY DY DY DY DY DY DY DY DY DY DY THY 


KNININ సమా ఎ QE RGAE QE QE OL LE OOO PE OEE DE OE OE OE OE ONE OE) 
J RITE EEE BE EE EE I నే DA DASE చన DO నకుల త గత త త PAD; 


BEGUM SOFIA SOM 
(1916-1961) 


Source: Bharatiya Swatantra Andolan Aur Muslim Mahilayne, Dr Nuzhat Fatima, Sahithya Sangam, Alahabad, 2016. 
చరితార్జులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


186 


THE IMMORTALS - 2 


జం Divo నెం (1916-1961) 


భారత జాతీయ కాంగ్రెస్‌ పిలుపు మేరకు జాతీయోద్యమంలో అపూర్వ సేవలందించి, కార్యదక్షత ప్రదర్శించిన 
అరుదైన మహిళా నేతగా ఖ్యాతిగాంచిన బేగం సోఫియ సోం 1916లో బొంబాయిలో జన్మించారు. చిన్నతనం నుండి భారత 
జాతీయ కాంగ్రెస్‌ మహిళా విభాగానికి చెందిన నేతలతో కలిగిన పరిచయాల వలన ఆమె కూడా భారత జాతీయ కాంగ్రెస్‌ 
స్వచ్చంద సేవాకార్యకర్తల విభాగంలో పనిచేశారు. భారత జాతీయ కాంగ్రెస్‌ మహిళా స్వచ్చంద సేవాకార్యకర్తల జాతీయ 
స్థాయి అధ్యక్షురాలిగా, పర్యవేక్షకురాలిగా, నాయకురాలిగా ఆమె రాణించారు. జాతీయోద్యమ కార్యక్రమాలలో పాల్గొంటున్నప్పుడే, ఖాన్‌ అబ్బుల్‌ 
గప్పార్‌ ఖాన్‌ సోదరుని కుమారుడు ఇంజనీర్‌ ఖాన్‌ సాదుల్లా ఖాన్‌ను సోఫియ సోం వివాహం చేసుకున్నారు. ఖాన్‌ సాదుల్లా ఖాన్‌ బొంబాయి 
కార్పొరేషన్‌లో ఇంజనీర్‌ మాత్రమే కాకుండా, నాన్న చిన్నాన్నలాగే స్వాతంత్ర్య సమరయోధుడు. 1935 జనవరి 26నాటి తన లేఖలో ఈ విషయాన్ని 
ప్రస్తావిస్తూ, వివాహం తరువాత భర్త ప్రోత్సాహంతో సుఫియా తన ఇష్టానుసారం దేశంకోసం మరింత బాగా సేవలందించగలదు, అని మహాత్మాగాంధీ 
ఆశాభావం వ్యక్తంచేశారు. ఆమె వివాహం రోజున తన వ్యక్తిగత కార్యదర్శి మహాదేవ దేశాయి ద్వారా రాయించిన లేఖలో గాంధీజీ నూతన 
వధువరులకు ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపారు. బేగం సోఫియ సోం భర్త archer ఖాన్‌ కుటుంబీకులంతా స్వాతంత్ర్య సమరయోధులు కావటంతో 
జాతీయోద్యమంలో మరింత చురుకుగా పనిచేయడానికి ఆమెకు ప్రోత్సాహం లభించింది. మహాత్ముని సలహా మేరకు జాతీయోద్యమంలో మహిళల 
భాగస్వామ్యాన్ని మరింతగా పెంచడానికి మహిళా స్వచ్చంద సేవా కార్యకర్తలలో శారీరక పటిష్టత, మానసిక పరిపక్వత కలుగజేయడానికి అధ్యయన, 
శిక్షణా శిబిరాలను ఆమె నిర్వహించారు. ఆంగ్ల ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొన్న కారణంగా ఆమె పలుసార్లు జైళ్ళ పాలయ్యారు. 
బొంబాయి నగరం నుండి బహిష్కరణకు కూడా గురయ్యారు. 1942 క్విట్‌ ఇండియా ఉద్యమంలో భారత జాతీయ కాంగ్రెస్‌ అగ్రనేతల తోపాటు 
ఆమె యరవాడ జైలులో నిర్భంధించ బడ్డారు. ఆమె జైళ్లలో ఉన్నప్పటికి ధార్మిక ఆచరణకు ఏమాత్రం భంగం కలుగనియ్యలేదు. ఆంగ్లేయుల వ్యతిరేక 
ప్రచారాన్ని విరమించలేదు. స్వాతంత్ర్యం వచ్చాక కూడా ఖద్దరు ధారణ మానకుండా మనసా వాచా మహాత్ముని బాటన నడిచిన బేగం సోఫియ సోం 
1961 మార్చి 16న కన్నుమూశారు. @ 


BEGUM SOFIA SOM (1916-1961) 


Begum Sofia Som, who rendered remarkable service in the National Movement in 
response to the call given by Indian National Congress and gained name as a rare woman 
leader, was born in 1916 in Bombay. She worked in the volunteers’ wing of Indian National 
Congress as she had an acquaintance with Indian National Congress women’s wing leaders. 
She was successful as the President of Indian National Congress Women volunteers’ wing. She married 
Khan Sadulla Khan, son of Khan Abdul Gafar Khan’s brother, Dr Khan Sab. Khan Sadulla was also a 
freedom fighter like his father besides being an engineer in Bombay Corporation. Mentioning this in a 
letter dated 26 January, 1935 Mahatma Gandhi expressed his hope that Sofia would continue to serve the 
nation as per her will even after her marriage with her husband’s cooperation. He got a letter written by 
his personal secretary Maha Dev Desai in which Gandhiji conveyed his best wishes to the newly wed 
couple on Sofia’s wedding day. Begum Sofia Som got further encouragement as all the members of her 
husband’s family were freedom fighters. In accordance with Gandhiji’s advice, she conducted study camps 
and training camps in order to increase participation of women in Indian National Movement and to 
improve physical fitness and mental maturity among women volunteers. She was sent to jail several times 
because she took part in anti British programmes. Begum Sofia Som was once extradited from Bombay 
city. During Quit India Movement in 1942 she was detained in a prison along with the top leaders of 
Indian National Congress. Even in jails she did not deviate from her righteous conduct, She did not take a 
break from her anti-British campaign. She did not stop wearing Khadi even after Independence. Begum 
Sofia Som passed away on 16 March, 1961.¢ 


చరితార్జులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


189 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


ty 


aaa 
ననా NSN SENN SEEN SEN SEEN SENSE NSN STEEN SEEN SEN SN SENSES SEN STA NSS NSN SENS NTN STS NSS NNT |. 
i 
WS 


sa 


నై 
f 


న Ne సా బావులు 


EES న యు యు ENED NEE నునన సు వపను నా || 


ww 
> 
న్‌ 
> 
> 
> 
జీ 
> 
= 
> 
= 
> 
జే 
> 
> 
~ 
> 
x 
> 
~ 
=> 
= 
~ 
వా 
= 
= 
= 
=~ 
ži 
= 
> 
~ 
> 
= 
= 
~ 
> 
= 
ళ్‌ 
శ్‌ 
= 
PS 
ళ్‌ 
> 
-- 
> 
> 


అంతం తం తం తంతి కంత తం ఉం తంత తంతు తంతి తిం aay DTH IY DY DY DY DY DY DY DY DY DY DY TY 


oa 


PDS HY SYST ST AV ST SY SY AVA AV OVS FOV aT OV TY OV OE ONS Oo 
OOK orerorere 


లల < e ro 


SHAH MUHAMMED OZAIR MUNEMI 
(1899-1961) 


Source: Md Umar Ashraf B.E., Research Scholar, Patna, Bihar. 
చరితార్లులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 
3 190 య్య ష్‌ 
THE IMMORTALS - 2 


albai avanoa 5 2.2330 avas (1899-1961) 


స్వరాజ్యం లక్ష్యంగా వలసపాలకుల మీద ఉద్యమించి స్వతంత్ర భారతంలో ఉన్నత పదవులను అధిష్టించే అపూర్వ 
అదృష్టాన్ని సొంతం చేసుకున్న షాహ్‌ ముహమ్మద్‌ ఒజేర్‌ మునేమి బీహార్‌ రాష్ట్రం ఫుల్‌వారిషరీఫ్‌లో 1899లో జన్మించారు. ఆయన 
తండ్రి సయ్యద్‌ అబ్బుల్‌ అజీజ్‌ సంపన్న జమీందార్‌ మాత్రమే కాకుండా బ్రిటిష్‌ ప్రభుత్వంలోని న్యాయశాఖలో డిప్యూటీ DERS 
ఉద్యోగం చేశారు. ప్రాధమిక విద్య ఫుల్‌వారిషరీఫ్‌లో పూర్తిచేసిన షా ముహమ్మద్‌ ఒజేర్‌ 1918లో మెట్రిక్‌ చేసి పాట్నాలోని 
బి.యన్‌ కళాశాలలో చేరారు. ఆ సమయంలో భారతదేశాన్ని చుట్టబెడుతున్న ఖిలాఫత్‌-సహాయనిరాకరణ ఉద్యమం ఆయనను కూడా ప్రభావితం 
చేయడంతో చదువు మానేసి జాతీయోద్యమంలో ప్రవేశించారు. ఆ తరువాత 1921లో మహాత్మాగాంధీ ద్వారా ఏర్పాటు చేయబడిన “సదాఖత్‌ ఆశ్రమం” 
లోని బీహార్‌ జాతీయ విద్యాపీఠం నుండి షా ముహమ్మద్‌ ఒజేర్‌ మునేమి ఉన్నత విద్యాభ్యాసం చేశారు. బీహార్‌ జాతీయ విద్యాపీఠంలో అధ్యాపకునిగా 
1926 నుండి 1930 వరకు సేవలందిస్తూ, తన నహచరుడు బాబూ రాజేంద్ర ప్రసాద్‌తో కలసి జాతీయోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఆ క్రమంలో 
1931 నుండి 1942 వరకు బీహార్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్ష్య-కార్యదర్శులుగా రాజేంద్ర ప్రసాద్‌, షా ముహమ్మద్‌ ఒజేర్‌ లు బాధ్యతలు 
నిర్వహించారు. 1940-41లో బీహార్‌ ప్రాంతీయ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన ఆయన 1942 నాటి క్విట్‌ ఇండియా ఉద్యమంలో 
క్రియాశీలకంగా వ్యవహరించారు. బీహార్‌ ప్రజలను ఉద్యమ దిశగా నడిపిస్తూ ఆంగ్ల ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలను ముమ్మరంగా నిర్వహించినందున 
ఆయనను ప్రభుత్వం నిర్బంధించి 1942 నుండి 1944 వరకు హజారిబాగ్‌ కేంద్ర కారాగారం పాల్టేసింది. స్వతంత్ర భారతం ఏర్పడే ముందుగా 
1946లో జరిగిన ఎన్నికలలో బీహార్‌ శాసన మండలికి ఎన్నికయిన ఆయన 1949లో బీహార్‌ శాసన మండలి ఉపసభాపతిగా బాధ్యతలు నిర్వహించారు. 
బాలబాలికల్లో చిన్నతనం నుండి జాతీయ భావాలను పెంపొందించాలన్న లక్ష్యంతో ఫుల్‌వారిషరీఫ్‌లో ఆయన స్థాపించిన “జాతీయ పాఠశాలిను 
మహాత్మాగాంధీ ప్రారంభించగా అబుల్‌ కలాం ఆజాద్‌, మౌలానా షాకత్‌ అలీ, మౌలానా మజ్‌హరుల్‌ హఖ్‌ లాంటి ప్రముఖులు దానిని సందర్శించారు. 
అబుల్‌ కలాం ఆజాద్‌ ఆ పాఠశాలకు గౌరవపూర్వక సేవలను కూడా అందించారు. స్వాతంత్ర్యం సిద్ధించాక 1952లో డాక్టర్‌ శ్రీకృష్ణ కుమార్‌ సిన్హా 
నేతృత్వంలో ఏర్పడిన బీహార్‌ రాష్ట్ర తొలి మంత్రివర్గంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తరువాత రాష్ట్ర మంత్రివర్గాలలో మూడుసార్లు మంత్రిగా 
బాధ్యతలను నిర్వహించి నిస్వార్థసేవలతో ప్రజల ప్రేమాభిమానాన్ని చూరగొన్న షాహ్‌ ముహమ్మద్‌ ఒజేర్‌ మునేమి 1961లో కన్నుమూశారు. * 


SHAH MUHAMMED OZAIR MUNEMI (1899-1961) 


Shah Muhammed Ozair Munemi, who fought against the colonial rulers and was fortunate 
enough to enjoy high positions in independent India, was born in1899 in Phoolwarishariff of Bihar 
State. His father, Abdul Azeez, was an affluent Zamindar and worked as a deputy Magistrate in the 
Judiciary of the British government. Shah Muhammed Ozair, after completing his primary education 
in Phoolwarishariff, did his Matriculation in 1918 and joined B. N. College there. Then he came under the influence of 
Khilafat-Non Cooperation Movement, discontinued his studies and entered National Movement. Later he had higher 
education in Bihar National Education Foundation of ‘Sadakhat Ashram’ which was established in 1921 with the 
initiative of Mahatma Gandhi. Rendering his service as a lecturer in the National College of Bihar National Education 
Foundation from 1926 to 1930, he participated actively in the National Movement along with his colleague Babu 
Rajendra Prasad. Later from 1931 to 1942 Babu Rajendra Prasad and Shah Muhammed Ozair worked as the 
President and the General Secretary of the Bihar Pradesh Congress Committee. Shah Muhammed Ozair was the 
president of the Bihar Pradesh Congress Committee during 1940-41 and he took a very active part in Quit India 
Movement of 1942. The British government arrested him for leading people in the movement and organizing anti- 
government activities and sentenced him to imprisonment in Hazaribagh jail from 1942-44. In the elections held in1946 
shortly before independence, he was elected as a member of Bihar Legislative Council and after independence he 
became the Deputy Chairman of Bihar Legislative Council in 1949. The ‘National School’ he founded in Phoolwarashariff 
with the aim of inculcating nationalistic ideas in children right from their childhood was inaugurated by Mahatama 
Gandhi and was visited by prominent persons such as Moulana Abul Kalam Azad, Moulana Shoukat Ali and Moulana 
Mazrul Huq. Abul Kalam Azad rendered honorary service in the School. In 1952 Shah Muhammed Ozair became a 
minister in the first cabinet of Bihar State which was formed under the leadership of Sri Krishna Kumar Sinha. Later he 
was a minister in the three successive cabinets of Bihar State. Shah Muhammed Ozair Munemi, who won the love and 
admiration of the people with his selfless service, passed away in 1961. 


చరితార్జులు - 2 194 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


SO hr er te ee ee he ee i er eee TTT ee ee Pe ee et Pe te he et EEEE ES 


pe 
@ 
i 
aaa 

22S SS SSE SSE SEES SEAS ESS SGA SS SEES NSE 


Sg) WE y 


is 


Spee ye wild 


“y 


a ne 


AUNAN TENN TN TEN TENEN TUNAN TENE 


ss 


m 


కై పై సై EAN EAN మప పాపా పప AN జావా వబ 4) 


re nice 


Se 
= 
ner 
> 
w 
> 
~~ 
> 
= 
> 
= 
> 
= 
> 
= 
> 
- 
> 
> 
న 
= 
~ 
>= 
> 
3 
= 
~ 
S 
= 
> 
~ 
~ 
= 
> 
= 
~ 
> 
+ 
= 
= 
s 
= 
= 
s 
a 
> 


eel తంతు ఉం తకం తంతు aS తంతు ATH DY HHO MY DHT IY DY DY DY DY DY DT DY DY ఫటల 


mg oe శి... 
ఉపా సవ ఎమ > ఎవ ఎ ఎన rrr” DY aYavay Loy oy nah thom ote ody dios dvs koe dy dd» Leos ENE NEO NNE 
y r Di Pe: o- ee e- ore Ds జిత టనే పే eres DA 


MAULANA HIFZUR RAHMAN SEOHARVI 
(1901-1962) 


Source: http://www.islamcare.org.uk/about-us/ 


చరితార్జులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


192 
THE IMMORTALS - 2 : Syed Naseer Ahamed 


adenan మంగ్‌ జా([ర్రముంచుంస్‌ సియోబార్తి (1901-1962) 

మారుతున్న సామాజిక పరిస్థితుల నేపధ్యంలో మన ముందు తరాలను మరింతగా (ప్రగతి పథంలో చూడాలంటే 
ఆధునిక విద్యావిధానాలను అవలంబించక తప్పదని మనసావాచా నమ్మటమే మాత్రమే కాకుండా తన బిడ్డల విషయంలో 
ఆచణాత్మక వైఖరిని అనుసరించిన మౌలానా హిఫ్‌జుర్రహమాన్‌ సియోహార్వి 1901 జనవరి 10న ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం 
విజినోర్‌లో జిల్లా లోని సియోహరలో జన్మించారు. ఆయన విద్యాభ్యాసం ప్రముఖ విద్యాసంస్థ దారుల్‌ ఉలూంలో సాగింది. 
ఆ సంస్థ ప్రధానోపాధ్యాయులు, ప్రముఖ స్వాతత్ర సమరయోధులు మౌలానా మహమూదుల్‌ హసన్‌ అడుగుజాడల్లో ఆయన నడిచారు. చిన్నవయస్సులో 
భారత జాతీయ కాంగ్రెస్‌, జమీయత్‌-ఎ-ఉలమా-ఎ-హింద్‌ లాంటి సంస్థలలో చేరిన మౌలానా హిఫ్‌జుర్రహమాన్‌ సియోహార్వి 1919 నాటి 
ఖీలాఫత్‌-సహాయనిరాకరణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. జాతీయోద్యమంలో భాగమైన పోరాట కార్యక్రమాలన్నిటి లో పాల్గొన్న ఆయన 
ప్రభుత్వం విధించిన నిషేధాలు-నిర్భంధాలను ఎదుర్కొంటూ తన ప్రత్యేకతను నిల్చుకున్నారు. భారత విభజనను ప్రతిపాదిస్తూ ముస్లింలీగ్‌ చేసిన 
తీర్మానాన్ని ఖండించారు. భారత విభజన ఆలోచన ఎంత (ప్రమాదకరమో వివరిస్తూ, వేర్పాటువాదానికి వ్యతిరేకంగా ఆయన ఉద్యమించారు. 
1942లో జమీయత్‌-ఎ-ఉలమా-ఎ-హింద్‌ నేతృత్వంలో వేర్పాటువాదానికి వ్యతిరేకంగా ముస్లిం జనసమూహాలను ఐక్యం చేయడానికి మౌలానా 
ఎంతగానో కృషి సల్పారు. ఆ సందర్భంగా ముస్లింలీగ్‌ చేసిన భౌతిక-మానసిక దాడులకు లెక్కచేయకుండా, అన్ని కడగండ్లను భరిస్తూ, అవమానాలను 
సహిస్తూ హిందూ-ముస్లింల ఐక్యతను కాంక్షిస్తూ, నిఖార్సయిన జాతీయవాదిగా విభజన వాదాన్ని ఎదుర్శొన్నారు. స్వతంత్ర భారత దేశంలో అధికారం 
అండగా ఉన్నా తనను పలు కష్టాలు-కడగండ్ల పాల్టేసిన వ్యక్తులను, సంస్థలను క్షమించి స్వచ్చమైన గాంధేయవాదిగా ఆయన నిలిచారు. 1952లో 
లోక్‌సభకు ఎన్నికయిన ఆయన రెండుసార్లు పార్లమెంటు సభ్యులుగా ప్రజలకు సేవలందించారు. మంచి వక్తగా పేర్గాంచిన ఆయన జాతీయ 
సమస్యను, ముస్లింల ప్రత్యేక సమస్యలను పార్లమెంటులో ప్రస్తావిస్తూ మంచి ఆచరణాత్మక పరిష్కారాలు సూచించారు. ఆధునిక-శాస్త్ర-సాంకేతిక 
రంగంలో వెల్లువలా వస్తున్న మార్పులను బట్టి మన విద్యావిధానాలు, వ్యవస్థలు ఉండాలని ప్రబోధించిన మౌలానా తన బిడ్డలకు ఆధునిక సాంకేతిక 
విద్య గరిపారు. ప్రమాదకర క్యాన్సర్‌ వ్యాధి బారిన పడి చికిత్సకోసం ఎక్కడకు వెళ్ళినా స్వదేశంలోనే చనిపోవాలన్న ఆకాంక్షను వ్యక్తంచేస్తూ వచ్చిన 
మౌలానా హిఫ్‌జుర్రహమాన్‌ సియోహార్వి 1962 ఆగస్టు రెండున ఢిల్లీలో చివరిశ్వాస విడిచారు. ఈ 


MAULANA HIFZUR RAHMAN SEOHARVI (1901-1962) 


Maulana Hifzur Rahman Seoharvi declared that it was necessary to adopt modern 
education policies, if you wanted to see the future generations on the path of progress 
and had his children on that way with modern education. He was born on January 10, 
1901 in Seohara of Bijnore district Uttarapradesh. He had his schooling in Dar-ul-Uloom, 
a famous educational institution. Walking in the footsteps of its Head Master and freedom 
fighter Maulana Mahmud Hasan, Maulana Hifzur Rahman joined organizations such as Indian National 
Congress and Jamiat-e-Ulma-e-Hindi and took active part in Khilafath and Non-cooperation Movements. 
Withstanding all the repressive measures taken by the British Government, he participated in all the 
programmes of National Movement. He opposed Muslim League’s resolution for the partition of India 
in 1940. He mobilized public opinion against partition by explaining how dangerous the idea of partition 
was. In 1942 he made great efforts to unite Muslims against partition propaganda under the banner of 
Jamiat-e-Ulma-e-Hind. Undaunted by the physical and psychological attacks made on him by Muslim 
league activists, as a true nationalist he ably countered the idea of partition. He endured all the hardships 
and tolerated all the insults to promote Hindu-Muslim unity. As a true Gandhian, he forgave all the individuals 
and organizations that caused troubles in his way. He was first elected to Lok Sabha in 1952 and served 
the people of India twice as a Member of Parliament. He came to be known as an eloquent speaker and 
suggested good solutions to several national problems and certain problems specific to Muslims. Besides 
speaking eloquently on the need to restructure our educational system in tune with the deluge of changes 
coming in the realms of Science and Technology, he had his children in Modern technical courses.When 
he was diagnosed with cancer at an advanced stage, he expressed his wish to die in India, no matter 
wherever he may be taken for treatment. As per his wish Maulana Hifzur Rahman Seoharvi breathed his 
last in Delhi on August 2, 1962.¢ 


చరితార్జులు -2 


193 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


è 


ధిర క... Deke Deke De ల నత రర ల టట! లా 


Diam hee tae. 0 కునే! న £ 
n 
-NNNnnn ADA 


ë 


$ 
F 
i 


4 
VOTH 


Or 


VS RESER RRRA 


O) 


333 


jy 


INTENTENT NENN TEAN TENN NNN 
X 


~ 


‘elelakelavalvalasayasasasayvas తకం తం AY HY తో తంతి NV NY YY 


చిరకాల న. 


SHAKIR ALI BARRISTER 
(1879-1962) 


Source:https://www.geni.com/people/Shakir-Ali/6000000007 720179654 


చరితార్లులు - 2 
= 194 


సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 
THE IMMORTALS - 2 


షాకెర్‌ అలి బారిష్టర్‌ (1879-1962) 


భారత జాతీయోద్యమంలో పాల్గొన్న యోధానయోధులకు ఆంగ్లేయ ప్రభుత్వం కల్పిస్తున్న న్యాయపరమైన దిగ్భంధం 
నుండి విముక్తి కలిగించడానికి పూనుకున్న న్యాయవాదులలో ఒకరైన బారిష్టర్‌ షాకిర్‌ అలీ 1879 జూన్‌ ఏడున ఉత్తరప్రదేశ్‌ 
రాష్ట్రం లక్నో జిల్లా SSS గ్రామంలో జన్మించారు. ఆయన పూర్వీకులు మొగల్‌ దర్భారులో ఉన్నత ఉద్యోగాలను అలకరించారు. 


అబ్బాసి వంశజులుగా ఖ్యాతిగాంచిన ఇక్రామున్నీసా అబ్బాసి, అస్టర్‌ అలీ అబ్బాసి ఆయన తల్లితండ్రులు. అలీఘర్‌లో గ్రాడ్యుయేషన్‌ 
పూర్తిచేసుకున్న ఆయన 1905లో లండన్‌ వెళ్ళి న్యాయశాస్తాన్ని అధ్యయనం చేసి బారిష్టర్‌ పట్టా పొంది 1908లో స్వదేశం వచ్చారు. ఆంగ్ల ప్రభుత్వం 
కల్పించిన ఉన్నతోద్యోగంలో కొంత కాలం గడిపిన ఆయన పరాయి ప్రభుత్వ సేవల నుండి త్వరితగతిన విముక్తులయ్యి న్యాయవాద వృత్తిని ఎన్నుకుని 
గోరఖ్‌పూర్‌లో స్థిరపడ్డారు. 1919లో గోరఖ్‌పూర్‌ పరగణాలో ఖిలాఫత్‌-సహాయనిరాకరణ ఉద్యమ నిర్వహణలో ప్రధాన భాగస్వామ్యం వహించారు. 
అచిరకాలంలోనే క్రిమినల్‌ న్యాయవాదిగా ఖ్యాతిగడించిన బారిష్టర్‌ షాకిర్‌ అలీ 1921 నుండి 1923 వరకు ఉత్తరప్రదేశ్‌ విధానమండలి సభ్యులుగా 
ప్రజలకు సేవలందించారు. జాతీయోద్యమం పట్ల నియమనిష్టలతో ముందుకు సాగిన ఆయన భారతదేశం తూర్పు ప్రాంతాల ప్రజల మన్నన పొంది, 
భారత జాతీయ కాంగ్రెస్‌ ప్రముఖ నాయకునిగా వెలుగొందారు. ఆంగ్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న వ్యక్తులు, వ్యవస్థలకు తొలి నుండి 
అండగా నిలిచిన బారిష్టర్‌ షాకిర్‌ అలీ 1922 నాటి చౌరాచౌరీ కేసుతో ఆరంభించి, 1927 నాటి కాకొరి కేసు, 1929 మీరట్‌ కుట్రకేసు, 1945 ఢిల్లీ 
ఎర్రకోటలో భారతీయ జాతీయ సైన్యం మీద సాగిన సైనిక విచారణ కేసులలో జాతీయోద్యమకారుల పక్షాన న్యాయ పోరాటం చేశారు. భారత తూర్పు 
ప్రాంతాల ప్రజల మనస్సులను చూరగొన్న ప్రముఖ నాయకునిగా నిలచిన ఆయన 1942 నాటి క్విట్‌ ఇండియా ఉద్యమం ఆ ప్రాంతాలలో బాగా 
ప్రజ్వలింప చేయడంలో ప్రధాన పాత్ర పోషించారు. భారతీయుల స్వేచ్చా-స్వాతంత్ర్యాలు లక్ష్యంగా పోరాటం సాగిస్తున్న అఖిల భారత జాతీయ 
కాంగ్రెస్‌ జాతీయ, ప్రాంతీయ కమిటీల సభ్యునిగా సేవలను అందచేసిన జాతీయవాది బారిష్టర్‌ షాకిర్‌ అలీ వేర్పాటువాద ఉద్యమాలను నిరసించారు. 
భారత విభజన ఆలోచనలను పూర్తిగా వ్యతిరేకించారు. భారతదేశానికి స్వేచ్చా-స్వాతంత్ర్యాలు లభించాక న్యాయవాద వృత్తిని ప్రధాన వ్యాపకం చేసుకున్నారు. 
ప్రముఖ న్యాయవాదిగా ప్రజలకు సేవలందిస్తూ గడిపిన బారిస్టర్‌ షాకిర్‌ అలీ 1962 డిసెంబర్‌ 26న గోరఖ్‌పూర్‌లో తన 84 ఏండ్ల వయస్సులో 
కన్నుమూసారు. + 


SHAKIR ALI BARRISTER (1879-1962) 


Shakir Ali Barrister, who was one of the lawyers providing relief to the stalwarts 
that participated in Indian freedom struggle from the legal hurdles created by the British 
government, was born on 7 June, 1879 in Kakori village of Lucknow district in Uttar 
Pradesh. His ancestors were in high positions in Mughal Darbar. Ikramunnisa and Asgar 
Ali of the famous Abbasi lineage were his parents. Barrister Shakir Ali, who completed his graduation in 
Aligarh, went to London in 1905 to study Law and returned to India with a Barrister degree in 1908. He 
spent some time in a high ranking job in the British government but soon he left the job in the foreign 
government and settled in Gorakhpur as a lawyer. He took a major role in organising Khilafat-Non- 
cooperation movements in Gorakhpur region in 1919. In a short span of time he became a famous 
criminal lawyer and served as a member of Uttar Pradesh Legislative Council from 1921 to 1923. He 
went ahead on the path of National Movement with a deep sense of commitment and discipline and shone 
as a prominent leader of Indian National Congress in the Eastern parts of India. Barrister Shakir Ali who 
always stood by the persons and organizations fighting against British rule in India, waged a legal battle in 
support of the freedom fighters involved in Chouri Choura Case of 1922, Kakori Case of 1927, Meerut 
Conspiracy Case of 1929 and cases against Indian National Army personnel during the military trial in 
1945 in the historic Red fort. As a leader who won the admiration of the people of the Eastern parts of 
India, he was instrumental in stirring up Quit India movement in that region in 1942. As a member of 
national and regional committees of Indian National Congress which led the struggle for the freedom and 
Independence of India, he resented separatist movements. He vehemently opposed the idea of dividing 
India on the basis of religion. In independent India he chose to practice law as his major avocation. 
Serving people as a lawyer till the end of his life, Barrister Shakir Ali passed away on 26 December, 1962 
at the age of 84.¢ 


చరితార్జులు - 2 195 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


[See R NSU SU RUM TTT లలల 


0 


స్థ 
4 
4 
4 
| 
| 
| 
| 
| 
h 
గ్గ 


NSO NSO RGN SG NRE eNOS E NENT NNN 


RSA VARVAR VRA మనాష్ర సనా సనాట నవ్య సువాసన టసవా EN 


Aà 
n 


POP PRESS 


eee 


($ 
Ka 

IS 
$ 
s 
= 
a 
> 
Si 
pe |} 
@ 
z2 
Ko 
pA 
=> 
౫ 
$ 
< 
4 
$ 
2 
+ 
$ 
$ 
e 
S 
$ 
+ 
జ 
4 
ల 
=: 


~ ~ 


> RP % a d Cc d q a - గ్గ ` : 


FAREEDUL HAQ ANSARI 
(1895-1966) 


Source: https://www.veethi.com/india-people/faridul_hag_ansari-profile-14593-30.htm 


చరితార్లులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 
2 196 య్య మం 
THE IMMORTALS - 2 


aifitnes sajesa A (1895-1966) 


భారత స్వాతంత్రోద్యమంలో అత్యుత్తమ సేవలందించిన “అన్సారి” కుటుంబం నుండి వచ్చి జాతీయోద్యమంలో పోరుబాటన 
నడిచిన యోధులు ఫరీదుల్‌ హఖ్‌ అన్సారి ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం ఘాజీపూర్‌ జిల్లా యూసుఫ్‌పురాలో 1895 జూలై ఒకటిన 
జన్మించారు. ఆయన తండ్రి నిజాముల్‌ హక్‌ అన్సారి సంపన్న జమీందారు. చిన్న వయస్సు నుండి విద్యాభ్యాసం పట్ల ఆసక్తి 
చూపిన ఫరీదుల్‌ హఖ్‌ అన్సారి తొలుత ఢిల్లీ ఉన్నతపాఠశాల, అలీఘర్‌లోని అలీఘర్‌ ముస్లిం విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్య 
పూర్తిచేశారు. అనంతరం ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం అధ్యయనం చేసి బారిష్టర్‌గా ఇండియా వచ్చారు. 1925 నుండి ఢిల్లీ కార్యస్థానం 
చేసుకుని ఢిల్లీ హైకోర్టు న్యాయవాదిగా న్యాయవాద HBO ప్రారంభించి అచిరకాలంలో మంచి ఖ్యాతి గడించారు. చిన్నతనం నుండి స్వేచ్చా-సామ్యవాద 
భావాలు గల ఫరీదుల్‌ హఖ్‌ అన్సారి 1927లో భారత జాతీయ కాంగ్రెస్‌ సభ్యులయ్యారు. భారత జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షులుగా వ్యవహరించిన 
జాతీయోద్యమ నాయకుడు డాక్టర్‌ ముఖ్లార్‌ అహ్మద్‌ అన్సారి ఆయనకు సమీప బంధువు. జాతీయోద్యమంలో భాగంగా భారత జాతీయ కాంగ్రెస్‌ 
నిర్వహిస్తున్న ఢిల్లీ ప్రాంతీయ కాంగ్రెస్‌ కార్యదర్శిగా అన్ని కార్యక్రమాలలో ఫరీదుల్‌ హఖ్‌ చురుగ్గా పాల్గొన్నారు. భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో 
“మీరట్‌ కుట్ర కేసుగా గణుతికెక్కిన కేసుకు పండిత జవహర్‌లాల్‌ నెహ్రూ, కైలాశనాధ్‌ కట్టూ లాంటి ప్రముఖులతో భారత జాతీయ కాంగ్రెస్‌ ఏర్పాటు 
చేసిన “డిఫెన్స్‌ కమిటీ*లో సభ్యునిగా జాతీయోద్యమంలో భాగంగా జాతీయోద్యమకారుల పక్షాన పనిచేశారు. ప్రముఖ స్వాతంత్యసమర యోధులు ఆసిఫ్‌ 
అలీతో కలసి మహాత్మాగాంధీ మార్గదర్శకత్వంలో “మాస్‌ కాంటాక్ట్‌ ప్రోగ్రాం నిర్వహించి ముస్లింలీగ్‌ వేర్పాటువాదానికి వ్యతిరేకంగా జనసమూహాలను 
ఐక్యతాదిశగా నడపటంలో మంచి పాత్రను నిర్వహించారు. 1942 నాటి క్విట్‌ ఇండియా ఉద్యమంలో ఆయన ప్రముఖంగా పాల్గొన్నారు. ఆ కారణంగా 
1942 నుండి 1945 వరకు కారాగారంలో గడిపారు. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం లభించాక 1952లో ‘కాంగ్రెస్‌ సోషలిస్టు పార్టిలో చేరిన 
ఆయన 1954 నుండి 1958 వరకు ఆ పార్టీ జాయింట్‌ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించారు. ఆ పార్టీ విధివిధానాల రూపకల్పన కమిటీలో ఆయన 
భాగస్వాములయ్యారు. ఆర్థిక-సామాజిక అంతరాలు కూడదన్న భావనలు కలిగిన ఆయన కర్పూరి ఠాకూర్‌, మధు దండావతే, శాంతినారాయణ లాంటి 
సోషలిస్టు నాయకులతో కలసి ఆ దిశగా కృషి చేశారు. ఆ తరువాత 1958, 1966 లలో రాజ్యసభ సభ్యులుగా మాతృభూమికి సేవలందించిన ఫరీదుల్‌ 
హఖ్‌ అన్సారి ఆనారోగ్యం కారణంగా 1966 ఏప్రిల్‌ నాలుగున ఢిల్లీలో అంతిమ శ్వాస విడిచారు. @ 


FAREEDUL HAQ ANSARI (1895-1966) 


Fareedul Haq Ansari, who hailed from the famous Ansari family that contributed 
laudable services in the Indian Freedom Struggle, was born on 1 July, 1895 in Yusufpura 
of Ghazipur district in Uttar Pradesh. His father Nizamul Haq was a wealthy zamindar. 
Fareedul Haq who evinced interest in education from a very young age, had his school 
education in Delhi High School and higher education in Aligarh Muslim University. Later 
he studied Law in Oxford University and returned to India as Barrister. He started his career as a lawyer 
in Delhi High Court with Delhi as the headquarters and became famous in a short time. As a person with 
the ideas of freedom and socialism since his childhood, Fareedul Haq Ansari became a member of the 
Indian National Congress in 1927. He was a close relative of Indian National Movement leader Dr. 
Mukhtar Ahmed Ansari who acted as the president of the Indian National Congress. As the Delhi Regional 
Secretary of the Indian National Congress, he took active part in all the activities of the National Movement. 
He worked along with leaders such as Jawaharlal Nehru and Kailash Nath Katju in the ‘Defense Committee’ 
to deal with what was known as ‘Meerut Conspiracy Case’ in the history of Indian Freedom Struggle. He, 
along with famous freedom fighter Asaf Ali and under the guidance of Mahatma Gandhi, played a prominent 
role in organizing ‘mass contact programme’ to unite people against the separatist ideology of Muslim 
League. He had to be in jail from 1942 to 1945 on account of his active participation in Quit India 
Movement in 1942. After India became independent in 1947, he joined Congress Socialist Party and had 
been its Joint Secretary from 1954 to 1958. He was also on the ‘policy framing Committee’ of the party. 
As a man against the continuation of social and economic disparities, he worked in that direction along 
with socialist leaders such as Karpuri Thakur, Madhu Dandavathe and Santhi Narayana. Later he served 
the motherland as a member of Rajya Sabha in 1958 and 1966. At last Fareedul Haq Ansari took his last 
breath on 4 April, 1966 on account of ill health. 


చరితార్జులు - 2 497 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 
THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


URS VARRER RAARANGA 


aaa aiaa AAAA HT MY DT HT IY DY DTD DY DY DYN DY DL DY TIT: 


i> 
tw 
> 
ee 
> 
w 
? 
iw 
> 
so 
= 
~ 
? 
> 
$3 
> 
= 
> 
~ 
~ 
> 
~ 
= 
~ 
z= 
> 
= 
= 
~ 
= 
~ 
= 
a 
= 
= 
v 
> 
~ 
= 
s 
= 
= 
s 
Pa 
> 
ఓ 
> 
= 
Pa 
ad 
s 


289200 


ATHIYA FYZI BEGUM 
(1877-1967) 


Source: Bharatiya Swatantra Andolan Aur Muslim Mahilayne (Hindi), Dr Nuzhat Fatima, Sahithya Sangam, Allahabad, 2016. 


చరితార్జులు - 2 198 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


జగం అతయా ges (1877-1967) 


మహిళలకు ఆధునిక విద్య, ఆచార సంప్రదాయాలలో సంస్మరణ, సాంఘిక-రాజకీయ-విద్యా సంస్థలలో భాగస్వామ్యం 
డిమాండ్‌ చేస్తూ జాతీయోద్యమంలో ప్రత్యక్ష పాత్రను నిర్వహించిన మహిళానేత బేగం అతియా పైజీ 1877లో టర్కీ దేశం లోని 
ఇస్టాంబుల్‌లో జన్మించారు. ఆమె తండ్రి హాజి అలీ హుస్సేన్‌, తల్లి అమీరున్నిసా. చిన్నతనంలోనే అతియా బేగం ముంబాయి 
వచ్చేశారు. ప్రభుత్వ ఉపకారవేతనంతో ఉన్నత చదువులకు లండన్‌ వెళ్ళిన ఆమె పలు భాషలతోపాటు చిత్రకళ, సంగీతంలో 
కూడా మంచి ప్రావీణ్యం సంపాదించారు. ఇండియా వచ్చాక ప్రముఖ చిత్రకారుడు శ్యామ్యూల్‌ రహీమిన్‌ను మతాంతర వివాహం చేసుకున్నారు. ఆమె 
చర్యలు, అభిప్రాయాలు, నిర్ణయాలు వివాదాలకు కారణమైనా ఆమె నిర్భయంగా ముందుకు సాగారు. ఆ కారణంగా పలు సంస్థలు, సంఘాలు తమ 
విధివిధానాలను మార్చుకోవాల్సి వచ్చింది. అన్నిరంగాలలో మహిళల అభ్యుదయాన్ని ఆకాంక్షిస్తూ మహిళా సంఘాల స్థాపన తోనూ, ఇతర మహిళా 
సంస్థలలో చురుగ్గా పనిచేస్తూ వచ్చిన అతియా బేగం మహాత్మాగాంధీ కార్యాచరణ పట్ల ఆకర్షితులయ్యారు. స్వదేశీ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న 
ఆమె అత్యంత విలువైన విదేశీ వ(స్తాలను, వస్తువులను దహనం చేసి ఖద్దరు ధరించారు. ఖద్దరు ఉద్యమంలో భాగంగా ఇంటింటా రాట్నం ఏర్పాటు చేసి 
గృహిణుల చేత నూలు వడికించారు. ఖద్దరు ధారణ చేయించారు. ఖద్దరు భాండాగారాలను ఏర్పాటు చేసి ప్రజలకు ఖద్దరును అందుబాటులోకి 
తెచ్చారు. ఈ మార్చుకోసం ఆమె అవిశ్రాంతంగా పర్యటనలు చేస్తూ సభలు, సమావేశాలు ఏర్పాటు చేస్తూ, ప్రచారదళాలను నిర్మించి మహిళలకు 
స్వదేశీ-ఖద్దరు ఉద్యమాన్ని ఆచరణాత్మకంగా పరిచయం చేశారు. ఆ కారణంగా మహాత్ముడు పలు మార్లు ఆతియా కృషిని బహిరంగంగా ప్రశంసించారు. 
1919 నాటి ఖిలాఫత్‌-సహాయనిరాకరణ ఉద్యమంలో ఆమె చురుగ్గా పాల్గొన్నారు. మహాత్ముని సూచనల మేరకు అతి స్వల్పకాలంలో లక్ష రూపాయల 
“తిలక్‌ ఫండ్‌’ సమీకరించి అందించారు. 1921లో వేల్స్‌ రాకుమారుడి రాక సందర్భంగా నిరసన వ్యక్తం చేస్తూ సభలు, సమావేశాలు నిర్వహించారు. 
జాతీయోద్యమ కార్యక్రమాలన్నిటిలో పాల్గొంటూ వచ్చిన ఆతియా బేగం భారతీయ సంగీతం గురించి ప్రసంగాలు చేయడం మాత్రమే కాకుండా పలు 
ప్రామాణిక గ్రంథాలను కూడా వెలువరించి, అనాటి ప్రముఖ రచయితల, విమర్శకుల ప్రశంసలను అందుకున్నారు. మొదటి రౌండ్‌ టేబుల్‌ సమావేశాలకు 
హజరయ్యి ఇందియా తిరిగి వస్తున్న మహాత్మాగాంధీ ప్రయాణిస్తున్న నౌకలో ఆమె కూడా ప్రయాణించి తన అటోగ్రాఫ్‌ పుస్తకంలో ఆయన సంతకంతోపాటుగా 
ఆయన రక్తపు బొట్టు మరకను కూడా స్వీకరించి అందరిని ఆశ్చర్యచకితుల్ని చేశారు. భారత విభజన తరువాత పాకిస్తాన్‌ వెళ్ళిన అతియా Hd బేగం 
1967 జనవరి నాలుగున కరాచీలో కన్నుమూశారు. * 


ATHIYA FYZI BEGUM (1877-1967) 


Athiya Fyzi Begum, who demanded modern education to women, reform in traditional 
practices, participation of women in organizations social, political and educational and played a direct 
role as a women leader in the activities of Indian National Movement, was born in 1877 in Istanbul in 
Turkey. Her father was Ali Hussain and Mother Ameerunnisa. Athiya Begum came to Mumbai in her 
childhood. She went to London for higher education with government scholarship and gained higher 
proficiency in painting and music besides several languages. She returned to India and married Samuel Raheemin 
across religion. Though her action, opinions and decisions became controversial, she went ahead fearlessly. As a result 
several organizations had to change their ways. Athiya Begum, who founded women’s associations and worked for 
them actively with an aim of progress of women in all walks of life, was attracted towards the activities of Mahatma 
Gandhi. She participated in Swadeshi Movement, wore Khadi and burnt foreign goods and clothes. She made efforts 
to see to it that there was a charkha in every household and made every house wife spin and wear Khadi as part of 
Khadi campaign. She opened Khadi stores and made Khadi clothes available to people. For this she made extensive 
tours, conducted meetings, built campaign teams and introduced Swadesh-Khadi to women ina practical way. Because 
of this Mahatma Gandhi extolled her efforts publicly. She participated actively in the Khilafath, Non cooperation 
Movements in 1919. As per the suggestion of Gandhiji she raised one lakh rupees for ‘Tilak Fund’ at a short notice and 
handed over to Mahatma. At the time of Prince of Wales visit to India, she organised several protest meetings. Besides 
taking part in all the activities of the Indian National Movement, Athiya Begum used to deliver lectures on Indian Music, 
authored authoritative books on music and won acclaim from the noted writers of the day. While returning to India after 
attending the first round table conference, she surprised everybody by taking on her autograph book the blood stain 
of Gandhiji besides his signature, who was travelling in the same ship. After the partition of India, Athiya Fyji Begum 
went to Pakistan and passed away on 4 January 1967 in Karachi. 


చరితార్జులు - 2 499 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


SANAAA AAO CECT CETTE 


AACS 


“ 


nt Da aA i Di nin iti OE a Na a Tie a | 
{$ ZEEE NEN SEN SENSES SEN SEEN SENSE NSE NCES నా SENSE SEEN SAN SEN SSN SSN SS NSN SNS NNN | 


GS 


న TUN a N EN TNN TN TENN TN TEN TENNIN N ENC 
VÄS REER NNN NEB TN 


> 
వా 
= 
> 
~ 
> 
~ 
> 
ie 
> 
~ 
2? 
? 
~ 
> 
~ 
> 
~ 
2 
> 
~ 
= 
> 
> 
~ 
> 
= 
~ 
= 
~ 
= 
> 
= 
~ 
- 
~ 
= 
లం 
= 
= 
= 
> 
+ 
s 
= 
- 
ఓం 
= 
- 
- 
+ 
= 


EEEE EN 


అంతం తంతి ం కతు తుం తంతి తంతు తు త తంతి ADDAA AAS గా DEMOS 


సమా ఎ OE > - 


d v ~ 


BEGUM SUGHRA KHATOON 
(-1968) 


Source: Bharatheeya Swatantrata Sangram me Mahilaen (Hindi), Dr. Banto Sartaz, Moderan Publishing House, New Delhi, 2012. 


చరితార్జులు - 2 200 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 


rio సురా బాతూన్‌ (-1968) 


జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాల పట్ల ప్రత్యేక ఆసక్తి చూపటమే కాక లోతైన అధ్యయనంతో జ్ఞానపరంగా పరిణితి 
"| చెందిన మహిళలలో ఒకరు బేగం సుగ్రా ఖాతూన్‌. ఆనాడు నిజాం సంస్థానంలో భాగంగా ఉన్న ఉస్మానాబాద్‌లో సుగ్రా 
ఖాతూన్‌ జన్మించారు. ఆమె తల్లి సైదున్నిసా, తండ్రి సయ్యద్‌ హాదీ. పదమూడు సంవత్సరాల వయస్సులో జమిందారీ 
కుటుంబానికి చెందిన ముహమ్మద్‌ జమోర్‌తో ఆమెకు వివాహమయ్యింది. ఆ తరువాత ఆరు సంవత్సరాలకు ఆమె భర్తను 
కోల్పోయారు. అత్తింట తలెత్తిన ఆస్తి వివాదాల కారణంగా ఆమె ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలోని మేనమామ ఇంట చేరారు. ఆ సమయంలో ఖిలాఫత్‌- 
సహాయనిరాకరణ ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. జాతీయోద్యమ వార్తలు ఆమెను నిలువనివ్వ లేదు. ఆమెలోని దేశభక్తి భావనలు ఆమెను 
నిర్లిప్తంగా కూర్చోనివ్వలేదు, దాంతో ఆమె జాతీయోద్యమంలో (ప్రవేశించారు. మహాత్ముని పిలుపు మేరకు విదేశీ వస్తు బహిష్మరణోద్యమంలో అత్యంత 
విలువైన తన వస్తాలను విసర్జించటమే కాక, విదేశీ వస్తు విక్రయశాలల ఎదుట పికెటింగ్‌ కార్యక్రమాలలో ఆమె స్వయంగా పాల్గొన్నారు. ఆ 
కార్యక్రమాలలో సరోజినీ నాయుడు, మోతీలాల్‌ నెహ్రూలతో కలసి పాల్గొని పలు మార్లు పోలీసుల లారీ దెబ్బలను రుచి చూశారు. ఆమె ఉద్యమ 
కార్యక్రమాలలో చురుకైన భాగస్వామ్యాన్ని అందించటం, నిరంతరం ఆ కార్యకలాపాలలో మునిగితేలటం స్వజనులకు రుచించలేదు. ఎటువంటి 
తీవ్ర వ్యతిరేకత ఎదురైనా ఖద్దరు చుడీదార్‌-కుర్తాలను ధరించి ఉద్యమ కార్యక్రమాలలో స్వేచ్చగా పాల్గొన్నారు. ఖిలాఫత్‌ ఉద్యమ నిధుల కోసం 
ఆబాది బానో బేగం లక్నో పర్యటనకు రాగా 50 తులాల బంగారాన్ని, విలువైన వజ్రాలను జాతీయోద్యమ నిధికి విరాళంగా సమర్పించారు. ఆమె 
మంచి వక్త మాత్రమే కాక మంచి రచయిత్రి కూడా. ఆమె రాసిన రచనలు హందర్డ్‌, జమీందార్‌, హందం లాంటి సుప్రసిద్ధ ఉర్దూ పత్రికలలో 
చోటుచేసుకున్నాయి, ఆమె పలు నవలలు కూడా రాశారు. క్విట్‌ ఇండియా ఉద్యమంలో KT ఖాతూన్‌ చురుగ్గా పాల్గొన్నారు. కుటుంబ సమస్యల 
కారణంగా ఆమె పలుమార్లు హైదరాబాద్‌ పర్యటనలు జరపాల్సి రావటంతో, ఆ తరువాత జాతీయోద్యమంలో క్రియాశీలక పాత్ర నిర్వహించలేక 
పోయారు. భారత దేశ స్వతంత్ర భానుడు ఉదయించాక ప్రజాసేవలో నిరంతరం గడిపిన బేగం సుగ్రా ఖాతూన్‌ 1968 మే 10న తనువు 
చాలించారు. + 


BEGUM SUGHRA KHATOON (-1968) 


Begum Sughra Khatoon was one of the rare women who had profound knowledge 
besides keen interest in national and international affairs. She was born in Osmanabad 
which was a part of Nizam Princely state. Her mother was Saidunnisa and father Syed 
[ ie | Hadi. She was married to Mohammed Zameer of a Zameendar family at the age of 13 
years. She lost her husband six years after her marriage. Consequent upon the disputes that arose about 
property at her in-law's home, she took shelter in the house of her maternal uncle in Lucknow, Uttar 
Pradesh. At that time Khilafath-Non cooperation movement was in full swing. News about Indian National 
Movement did not allow her to sit quietly as she had strong patriotic feelings. Immediately she joined 
National Movement and threw away all her valuable clothes as a part of boycotting foreign goods in 
Swadeshi Movement. She herself took part in these programmes along with Sarojini Naidu and Motilal 
Nehru and was injured in lathi charge by the police. Her being active and busy in these movements was not 
palatable to her relatives. Ignoring all the criticism and opposition she wore khaddar Chudidar-Kurtha 
while participating in the activities of National Movement as it was convenient for her. She donated all 
her gold and diamonds for the fund of National Movement when another great freedom fighter Abadi 
Bano Begum came to Lucknow to collect Khilafath fund. She was not only a good orator but a good writer 
too. Her articles and poems found place in Urdu periodicals such as ‘Hamdard’ ,‘Zamindar’and ‘Hamdam’. 
She wrote novels also. She participated actively in Quit India Movement. Later she was unable to play any 
special role in the activities of National Movement as she had to go to Hyderabad several times due to 
family problems. Sughra Khatoon, who spent her life in the service of people even after the Sun of 
independence rose on the horizon of India, passed away on 10 May, 1968. 


చరితార్జులు - 2 201 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


NEN TENES NE NEEN TN a N NN TN TAN TENN TN TN STEEN N NENE 


NSN 


$ 
2 
గ్గ 
గ 
/ 
y 
; 
é 
i 
4 
4 
4 
Z 
4 
A 
A 
A 
4 
A 
గ 
A 
A 
A 
y 
A 
4 
7 


`N 


సహన 
158 నలి కలి కతి నతి 59 58 5 తంతి తిక తిక తంతి 5 ఉక తిం OT తం OTOL AAS AS తంతు ALAS DY తం AY OT MY త తతి HY YTD DYE SEVP EYE) 


Ra E AOAO D A OOO OOOO DADANA DA DADA A R 
. A DA Dh DAs 


ABDUL KARIM LUNJE 
(-1969) 


Source: Becons of Solapur in Indian Freedom Struggle, Prof Shrikant Yelegaonkar, Indotech Publications Pvt. Lted., Latur, 2014. 


చరితార్జులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


202 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


అంబ్లుల్‌ 5go ence? (-1969) 


భారతీయుల అపూర్వ త్యాగాలు, అద్వితీయ పోరాటాల (ప్రతిఫలంగా ఆంగ్లేయుల ఉక్కుపిదికిలి నుండి ఇండియాకు 
విముక్తి లభించిన చారిత్రాత్మక ప్రకటనకు సంబంధించి బ్రిటిష్‌ వైశ్రాయి విడుదల చేసిన అధికారిక పత్రాలలోని 450 మంది 
ప్రముఖుల తోపాటుగా తన పేరును నమోదు చేసుకున్న అదృష్టవంతులు wend కరీం లుంజీ. మహారాష్ట్ర రాష్ట్రంలోని షోలాఫూర్‌లోని 
ప్రఖ్యాత లుంజీ కుటుంబంలో ఆయన జన్మించారు. పదవ తరగతి వరకు చదువుకున్న కరీం లుంజీ షోలాపూర్‌లోని ఒక కాటన్‌ 
మిల్లులో 150 రూపాయల జీతంతో ఉద్యోగం చేశారు. మహాత్మాగాంధీ అహింసాయుత పోరాటం పట్ల ఆకర్షితులైన ఆయన డాక్టర్‌ కె. యం. అంత్రోలికార్‌ 
సహచర్యంలో భారత జాతీయ కాంగ్రెస్‌ సభ్యత్వం స్వీకరించి జాతీయోద్యమంలో పాల్గొన్నారు. ఖిలాఫత్‌-సహాయనిరాకరణ ఉద్యమంతో ఆరంభించి 
జాతీయోద్యమ కార్యక్రమాలకు పూర్తి స్థాయిలో అంకితమయ్యారు. ప్రజలను ఉత్తేజితుల్ని చేసి, సమీకరించడం, సభలు-సమావేశాలు లాంటి కార్యక్రమాల 
ద్వారా బ్రిటిష్‌ వ్యతిరేకతను ప్రజలలో పెంచసాగారు. ఆయనను నిలువరించేందుకు ఆంగ్లేయాధికారులు ఆయన ఉద్యోగాన్ని ఊడ బెరికించారు. ఆర్థిక 
సమస్యలు చుట్టుముటనా ఆమన ఏమాత్రం వెరవలేదు. యువతను ఆకర్షించే విధంగా కార్యక్రమాలను నిర్ధెశించుకుని ముందుకు సాగుతున్న కరీం 
లుంజీ ని ఆరెస్టు చేసిన ప్రభుత్వం రెండు సంవత్సరాల జైలుశిక్షకు గురిచేసింది. 1932లో “ఆజాద్‌ దినపత్రికను ఆరంభించి ఆంగ్లేయ దుశ్చర్యలను 
వెల్లడి చేస్తూ యువత ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఆంగ్ల ప్రభుత్వ దాడులను తట్టుకుని ఆర్థికంగా నిలదొక్కుకోలేక పత్రికకు స్వస్తి చెప్పారు. జాతీయ 
భావాలను ప్రచారం చేస్తున్న ఇతర పత్రికలకు ప్రతినిధిగా ఉద్యమ కార్యక్రమాల ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసారు. 1938లో చైనా మీద జపాన్‌ 
దాడి చేసిన సందర్భంగా భారత జాతీయ కాంగ్రెస్‌ పిలుపు మేరకు చైనా ప్రజలకు వైద్యసేవలు అందించానికి డాక్టర్‌ ద్వారకానాథ్‌ కొట్నీస్‌ వెళ్ళారు. ఆ 
సందర్భంగా అవసరమగు సరంజామా సమకూర్చడంతోపాటు ఘనంగా వీడ్కోలు సభను ఏర్పాటు చేసి కరీం లుంజీ ప్రజల మన్నన పొందారు. 1942 
నాటి క్విట్‌ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఆయన షోలాపూర్‌లో జాతీయ పతాకాన్ని ఎగురవేసి నిర్బంధానికి గురయ్యారు. ఇండియాకు 
స్వాతంత్ర్యం లభించాక నిజాం సంస్థానం మీద సాగిన భారత సైనిక చర్య వలన ప్రజలు ఎదుర్శొన్న కష్టాలు, కడగండ్లను స్వయంగా చూసిన కరీం 
లుంజీ ప్రజల వెతలను ప్రధాని నెహ్రూ దృష్టికి తెచ్చి బాధితులకు సహాయం, పునరావాస కార్యక్రమాలను చేపట్టారు. స్వతంత్ర భారతావనిలో ప్రజల 
పక్షంగా చివరి వరకు సేవలందించిన “ప్రజల మనిషి wend కరీం లుంజీ 1969 మే ఆరున షోలాఫూర్‌లో తనువు చాలించారు. * 


ABDUL KARIM LUNJE (-1969) 


Abdul Karim Lunje, who was fortunate enough to be among the 450 names mentioned 
in the historic statement made by the British Viceroy on the eve of declaration of 
Independence to India from the shackles of British rule as a result of unprecedented 
sacrifices and struggle of Indians He was born in the famous Lunje family in Sholapur of 
Maharashtra State. After passing tenth class, he worked in a cotton mill for a salary of 
150 rupees. Attracted by the non-violent struggle of Gandhiji, he took membership of Indian National 
Congress along with Dr. K. M. Anthrolikar and joined Indian National Movement. Starting with Khilafat 
and Non-cooperation Movements, he devoted himself fully to the activities of National Movement. He 
went on spreading anti-British ideas among people by organizing meetings. The British officers, who 
wanted to stop him from doing this, got him removed from his job. When Karim Lunje, undaunted by the 
financial troubles, continued to organize activities to attract the youth, the British Government arrested 
and sent him to jail for two years. In 1932 he started a daily paper ‘Azad’ to reveal the evil deeds of the 
British Government and appealed to the youth to rise in revolt. He closed down ‘Azad’ which was unable 
to withstand financially the onslaughts of the British Government and worked for other papers which 
were spreading nationalistic ideas. When Japan attacked China in 1938, Karim Lunje procured medicines 
and other equipment needed and arranged for a grand farewell for Dr. Dwarakanath Kotnis who, in response 
to the call given by Indian National Congress was heading to China to extend medical services to Chinese 
People.Abdul Krim Lunje was arrested in 1942 when he hoisted the tricolor in Sholapur during Quit India 
Movement. Post Independence, Kareem Lunje witnessed the hardships faced by the people’s side as a 
result of the military action on Nizam province, brought it to the notice of the Prime Minister Nehru and 
organized relief and rehabilitation programmes. Abdul Kareem Lunje, who stood on people in Independent 
India till his last breath, passed away in Sholapur on 6 May 1969. 


చరితార్జులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


203 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


{2 


aA CMOS Me rir Pe pe re Pe he De PETE UL YT వ మందం మం పం హంత: be ptt Pe en Pe ee ee er 3513 DD 
d 3 7 2 7 7 ; Jiii 5 DAY PRO ల PRDPRD AR - DAAC ళ్‌ ర్‌ > ఇ శే SES 


7 


ahaha Da Dha ADADDA DADDA DADANE DNEM (౪) (౪) (౪) (౪) (౪) ౪) (౪) (9) (ఇ) (+) (౪ (9) 


ve 


వానలా 


ఫ3 ఉంటు ALAS తం తం తం తిం తంత తతి DY NT NY DY DY DT DY DY DY DY T 


- a es =e. ee a es es ఆ అలంటి he Be eA A +> a- ` ` 
2S SSS SSS SSNS NN NN నాల నాల నా SN NE NE NE NE Ne 


et) 4 


ENTON TENTEN TENTEN TENTENE: 


IN 


NSE 


SENN 


VANIA NIRA NIANIA YEW RWW NNN NEN 


= 
వ 
© 
= 
e 


SD aa 


వాసవ ఎమ ఎ హా ఎవ ఎవం స ఎ ఎ AYA 
తో DAC Y 


NIYAMATULLAH ANSARI 
(1903-1970) 


Source: Mr.Tanvir Salim (Relative of freedom fighter Niyamatullah Ansari), Nuclear Engineer, United States of America. 
చరితార్జులు - 2 204 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 


ఇియామతుల్లా అన్సారి (1903-1970) 


వ్యక్తి సత్యాగ్రహోద్యమంలో మహాత్మునిచే గోరక్‌పూర్‌ జిల్లా ప్రథమ సత్యాగ్రహిగా ఎంపికయిన ఖ్యాతిని దక్కించుకున్న నియామతుల్లా 
అన్సారి సెప్టంబర్‌ 28, 1903లో ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం, గోరఖ్‌పూర్‌లో జన్మించారు. తండ్రి మియాం రహ్మతుల్లా అన్సారి ప్రముఖ వ్యాపారి. 
విద్యాభ్యాసం నిమిత్తం కలకత్తా వెళ్ళిన అన్సారి స్వాతంత్రోద్యమం దిశగా నడక ఆరంభించడంతో, ఆయన తండ్రి గోరక్‌పూర్‌ రప్పించి 
Mi a స్థానిక కళాశాలలో చేర్పించారు. ఆయనలోని బలమైన స్వాతంత్ర్యేచ్చ నిలువనివ్వకపోవడంతో చదువుకు స్వస్తి చెప్పారు. మహాత్ముడి 
నెహ్రూను ఆదర్శంగా తీసుకున్న అన్సారి స్థానికంగా భారత జాతీయ కాంగ్రెస్‌ నిర్మాణం మీద దృష్టి Dery. 1924లో గోరఖ్‌పూర్‌ కేంద్రంగా భారత జాతీయ 
కాంగ్రెస్‌ ఏర్పాటు చేసారు. క్రమక్రమంగా జిల్లా నుండి జాతీయ స్థాయి వరకు పదవులను చేపట్టి సమర్ధవంతంగా నిర్వహించారు. మహాత్ముని ఆదేశాల మేరకు 
1930లో ఉప్పు సత్యాగ్రహం నిర్వహణ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించారు. 1931 నాటి వ్యక్తి సత్యాగ్రహ ఉద్యమంలో గోరఖ్‌పూర్‌ జిల్లా స్థాయిలో 
ప్రధమ సత్యాగ్రహిగా పాల్గొన్న అన్సారి ఒకటిన్నర సంవత్సరం జైలుళిక్షకు గురయ్యారు. 1939లో జాతీయ స్థాయి “మోమిన్‌ అన్సారి కాన్ఫెరెన్స్‌'ను భారీ స్థాయిలో 
గోరఖ్‌పూర్‌లో నిర్వహించి అంగ్ల పాలకుల నుండి విముక్తి కోసం ప్రతి ఒక్కరూ పోరాడాలని తీర్మానం చేయించారు. ఆంగ్ల పాలకుల పెత్తనం, దోపిడీ తదితర 
అంశాలను వివరిస్తూ జమీందార్‌, నిగార్‌ లాంటి ఉరూ ప్రతికలలో కవితలు, సమాచారయుక్తమైన సాధికారిక వ్యాసాలను అన్సారి రాశారు. స్వాతంత్రం కోసం 
మాత్రమే కాకుండా సామాజిక అంతరాలకు, వివక్షకు వ్యతిరేకంగా కూడా అన్సారి పోరాడారు. ముస్లింలను 'ఉన్నత-నిమ్న వర్గాలుగా విభజిస్తూ నిమ్నవర్గాల 
నుండి veros టాక్స్‌” పేరుతో స్థానిక జమీందారు సాగిస్తున్న బలవంతపు వసూళ్ళకు వ్యతిరేకంగా నియామతుల్లా ఆన్సారి న్యాయపోరాటం సాగించి 'నిమ్మోన్నతి 
వివక్షతను రూపుమాపారు. 1940లో ముస్లింలీగ్‌ విభజన తీర్మానాన్ని తీవ్రంగా ఖండించిన అన్సారి విభజన వ్యతిరేక ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. స్వాతంత్రోద్యమం 
దిశగా ప్రజలను తన ప్రసంగాలు, రచనల ద్వారా ఉత్తేజితుల్ని చేయడం మాత్రమే కాకుండా కార్యక్రమాల నిర్వహణలో కూడా కార్యదక్షతతో తన సత్తా చూపారు. 
ఆ కారణంగా అన్సారిని ఆంగ్ల ప్రభుత్వం “ప్రమాదకర వ్యక్తిగా పరిగణించింది. భౌతిక-ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నా ఆయన వెనుకడుగు వేయలేదు. 1942 
నాటి ‘క్విట్‌ ఇండియా” ఉద్యమంలో అన్సారి చురుగ్గా తాను పాల్గొనడమే కాకుండా ప్రజా సమూహాలను కూడా సమర్ధవంతంగా కదిలించిన కారణంగా రెండున్నర 
సంవత్సరాలు జైలు పాలయ్యారు. స్వాతంత్ర్యం లభించాక ప్రజల సంక్షేమం, పార్టీ ప్రయోజనాలను కాపాడేందుకు నిస్వార్థంగా కృషి సాగించిన అన్సారి 1962 
నాటి అసెంబ్లీ ఎన్నికలలో గోరఖ్‌పూర్‌ శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. ప్రజాప్రతినిధిగా చేనేత వృత్తిదారుల, వివక్షకు గురవుతున్న ఇతర వర్గాలను సంఘటితం 
చేస్తూ ఆయా వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి సాగించిన నియామతుల్లా అన్సారి 1970 జూలై ఎనిమిదిన కన్నుమూశారు. @ 


NIYAMATULLAH ANSARI (1903-1970) 


Niyamthullah Ansari, who was chosen by Gandhiji as the first ‘Sathyagrahi’ form Gorakhpur 
district, was born on 28 September 1903 in Gorakhpur, Uttara Pradesh. His father, Mian Rahamthullah 
“a Ansari was a famous business man. As Niyamathullah was attracted towards Freedom struggle when 
Yo he was in Calcutta for education, his father brought him back to Gorakhpur and admitted him ina 
= local college. As his desire for freedom of country was too strong to allow him to concentrate on 
studies, he gave up studies. Mahatma Gandhi and Pandit Nehru were his role models. He successfully formed a unit 
of Indian National Congress in Gorahpur in 1924 and gradually he held various positions from District level to National 
level. He organized Salt Sathyagraha in 1930 as per the instructions of Mahatma Gandhi. He had to spend a year and 
a half in jail for taking part in Individual Sathyagraha Movement in 1931 as the first ‘Sathyagrahi’ from Gorakhpur 
District. He organized National level ‘Momin Ansari Conference’ in Gorakhpur in 1939 in which it was resolved that 
everyone should fight for the freedom from British rule. He wrote inspiring poems and informative essays in Urdu 
periodicals like ‘Zamindar’, and ‘Nigar’ on the hegemony and exploitation by the British Government. Besides fighting 
for freedom, he also fought against social disparities and discrimination. He waged a successful legal battle against 
Gorakhpur Zamindar, who divided Muslims into higher and lower classes and levied ‘Razalat Tax’ on lower Muslims. 
He abolished the misconceptions and notions of higher class Muslims and lower class Muslims among the people. 
Ansari vehemently opposed the resolution of Muslim League to divide the nation and actively participated in anti- 
partition movement. His ability to mobilize people through various activities besides inspiring people through his speeches 
and writings made British Government consider him a ‘dangerous person’. Although he had to face several troubles 
both physical and financial he went ahead with his activities because of the cooperation from his wife Kaneez Fathima. 
He had to spend two years in jail as a result of his activities in Quit India Movement and mobilization of people during 
the movement. Post-independence, he worked selflessly for the welfare of the people and for the party and he was 
elected to Gorakhpur Assembly in 1962. Niyamathullah Ansari, who worked relentlessly to organize weavers and 
other sections of people against discrimination, passed away on 8 July, 1970. 


చరితార్జులు - 2 205 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


2) 


ty 


À uu 
| వారా వా వా నా వా వా వ వా వా వా వ వ వ వ వ సల ల నా వానా నా SN NS NE NS NS NE Ne 


UNTAN NEN SN NNN NTEN RENREN NEN EY 


తంతి తం తిం తంతి) తం తంత: తంతి తం తం తంతి తత? తతి DY DT DT DY DY DTD DY DY DY TY 


SHAQLIAEA oa“ x_«ca wma wma nwa rw Nes RNB NTR NF NN వసువ వనవాస నలిన. 


ఇ 
> 
~ 
> 
a 
> 
ow 
> 
nS 
? 
= 
> 
z 
Es 
~ 
> 
> 
~ 
> 
~ 
ES 
~ 
PS 
> 
~ 
= 
~ 
=~ 
అ 
= 
or. 
శ 
~ 
> 
= 
= 
= 
~ 
> 
~ 
> 
~ 
= 
= 
7 
= 
7 
= 
7 
= 


త = -a 


ENET AVAT QTE QE QL AT AVF సహా OY QE DL QS OOO DS AVATA OE OE OE OE OE OEE OEE OE OE OE! OEE E o 
A A 4 y 4 v v యా Ea -~ v ad ఖా ~ ఖా తన 4 al ఖా జీ -< a v L Ae < od A - v న్‌ v న "d 


SHARIFA HAMEED ALI 
(1883-1971) 


Source: Path Breakers (The Twentieth Century Muslim Women in India) Muslim Women Forum, New Delhi. 
చరితార్లులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 
e 206 షు Z 
THE IMMORTALS - 2 


aah aed అతి (1863-1971) 


ఆంగ్లేయులకు భారతావనిలో వ్యతిరేకంగా ప్రజ్వరిల్లిన స్వాతంత్ర్య సంగ్రామంలో మూడు తరాలుగా క్రియాశీలకంగా 
| పాల్గొంటున్న ప్రముఖ SA కుటుంబానికి చెందిన ఆడపడుచు షరీఫా హమీద్‌ అలీ 1883లో గుజరాత్‌కు చెందిన 
H వదోరాలో జన్మించారు. ఆమె తండ్రి జస్టిస్‌ అబ్బాస్‌ తయ్యల్దీ, తల్లి బేగం అమినా తయ్యల్దీ. తల్లితండ్రులు ఇరువురు కూడా 
మహాత్మాగాంధీ బాటలో జాతీయోద్యమంలో (ప్రముఖ పాత్ర వహించారు. ప్రగతిశీల భావాలకు ప్రతీకగా నిలచిన కుటుంబంలో 
జన్మించినందున ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆమె ఉన్నత విద్య సాగింది. ఆమె పలు భాషలను అలవోకగా నేర్చుకున్నారు. చిన్ననాటి నుండి 
SÂ కుటుంబాన వ్యక్తమవుతున్న బ్రిటిష్‌ వ్యతిరేక భావజాలాన్ని బాగా వంట పట్టించుకున్న షరీఫా హమీద్‌ అలీ చిన్ననాటనే జాతీయోద్యమంలో 
అడుగు పెట్టారు. 1907 నుండి ఆమె భారత జాతీయ కాంగ్రెస్‌ కార్యక్రమాలలో పాల్గొనడం ఆరంభించారు. మహాత్మాగాంధీకి తన తల్లితండ్రులు 
మాత్రమే కాకుండా తమ యావత్తు తయ్యాబ్ది కుటుంబీకులు అనుచరులు కావడంతో గాంధిజీ మార్గదర్శకంలో గుజరాత్‌లో ఆరంభమైన ప్రతి 
కార్యక్రమంలో ఫరీఫా పాల్గొన్నారు. (ప్రధానంగా స్వదేశీ ఉద్యమంలో ఆమె ప్రముఖ పాత్రను నిర్వహించారు. స్వదేశీ వస్తువుల వాడకం, విదేశీ 
వస్తువుల నిషేధం గురించి ప్రచార కార్యక్రమాలను ముమ్మరంగా సాగించారు. మద్యపాన నిషేధం, హరిజనులకు సాంఘిక న్యాయం కల్పించటం 
కోసం అవిశ్రాంతంగా ఉద్యమించారు. భారత జాతీయ కాంగ్రెస్‌ సభ్యురాలిగా పలు కార్యక్రమాలను చురుగ్గా నిర్వహించిన ఆమె అఖిల భారత 
జాతీయ మహిళా కాన్ఫెరెన్స్‌ ఏర్పాటుకు (శ్రమించారు. శ్రీమతి సరోజిని నాయుడు, శ్రీమతి రాణి రజవాడే, శ్రీమతి కమలాదేవి ఛటోపాధ్యాయలతో 
కలసి అఖిల భారత మహిళా కాన్ఫెరెన్స్‌ వ్యవస్థాపక సభ్యురాలిగా షరీఫా అలీ గణుతికెక్కారు. అఖిల భారత జాతీయ మహిళా కాన్ఫెరెన్స్‌ నాయకురాలిగా 
మహిళల హక్కుల సాధనకు పూనుకున్నారు. ప్రధానంగా మహిళల వివాహ వయస్సు పెంపుదల, ముస్లిం మహిళల వివాహ హక్కులతోపాటుగా పలు 
న్యాయపరమైన సంస్కరణల కోసం ఆమె శ్రమించారు. ముస్లింల నిఖానామాను ఆమె రూపొందించి, ఆ నిఖానామాను అమలుకు కృషి చేశారు. 
మహిళల హక్కుల సాధనకు ఆమె సాగించిన ప్రయత్నాలలో భాగంగా జాతీయ, అంతర్జాతీయ వేదికల నుండి తన వాణిని విన్సించారు. భారతదేశం 
పక్షాన పలు అంతర్జాతీయ సంస్థలలో విభిన్న బాధ్యతలు సమర్దవంతంగా నిర్వహించిన షరీఫా హమీద్‌ అలీ 1971లో తన 88 ఏండ్ల వయస్సులో 
బొంబాయి మహానగరంలో కన్నుమూశారు. * 


SHARIFA HAMEED ALI (1883-1971) 


Sharifa Hamid Ali, who belonged to the family of ‘Tayyabjis’ who took part actively 
| in the Indian freedom struggle that flared all over India against the English, was born in 
1883 in Vadora of Gujarat. Justice Abbas Tayyabji was her father and her mother Ameena 

: | Tayabji. Her parents played active role in the Indian National Movement in the path of 
Mahatma Gandhi. Having been born in a family that symbolized progressive idea, her higher education 
went on without hindrance. She learnt several languages with great ease. She deeply internalized the anti 
British ideology that has been prevailing in Tayyabji’s family since her childhood and joined National 
Movement with great zeal. She started participating in the activities of Indian National Congress since 
1907. As the whole of her family, not merely her parents, were followers Mahatma Gandhi, she participated 
in every programme in Gujarat under the guidelines of Gandhiji. Mainly she played an important role in 
Swadeshi Movement. She conducted extensive campaigning about use of swadeshi goods and boycott of 
foreign goods. She worked untiringly for prohibition of liquor and for social justice to Harijans. Besides 
organising several programmes, as a member of Indian National Congress, she took pains to form All 
India National Women Conference. Sharifa Ali came to be well known as a founder member of All India 
National Women Conference along with Smt Sarojini Naidu, Smt Rani Razawade and Smt Kamala Devi 
Chatopadhayaya. As a leader of All India National Women Conference she undertook to achieve women’s 
rights. She strove for several legal reforms including mainly enhancing the age of marriage for women 
and marriage related rights for Muslims women. She designed Nikhanama for Muslims and made efforts 
for its implementation. She spoke on several national and international fora for achieving women’s rights. 
Sharifa Hameed Ali, who discharged ably different responsibilities in several national and international 
organizations, passed away in 1971 at the age of 88 in Bombay. 


చరితార్జులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


207 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


X 
f 
| 
| 
| 
| 
| 
2 
: 
| 
f 
f 
f 
í 
| 
4 
| 
f 
| 
4 
| 
| 
| 
í 
; 
| 
| 
í 
| 
4 


NSO NSE NTN NSN RENEE NTE NSE NN BANS NNR 


SSNS GG PNG NGG AGT 
SS OL ఉత నతన OSL AL తం తం తుం తం AS తంత ALAS తం తం తిం తిం తంత తతి తతత టా తపతి టట 


> 
~ 
> 
D 
"5 
“7 
3? 
~ 
పశ్య 
అమన 
2 
~ 
2 
w 
> 
~ 
>= 
> 
> 
or 
= 
er; 
= 
~ 
= 
~ 
= 
~ 
>= 
> 
~ 
= 
~ 
= 
లం 
+ 
= 
= 
> 
> 
= 
~ 
= 
- 
D 
= 
- 
= 
s 
i 
= 
a 
= 
~ 
- 
7 
> 


aN a aS a a ALVQVAFTAF AV AV బా బం OTS DERE nT CN os es oe es NT NT NT NNT RN > he 
y PF Oe Fe er ere Se os oF DK DD a DD Vv) 97 OO] 0” A శ 9) ౪) ౪) ౪)” ౪) 


MAULANA GULAM RASOOL MEHAR 
(1895-1971) 


Source: https://www.rekhta.org/Authors/ghulam-rasool-mehar/all 
208 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 
THE IMMORTALS - 2 Syed Naseer Abammed 


చరితార్జులు -2 


వలు గుణం twee} మెహర్‌ (1895-1971) 


| మాతృభూమి విముక్తి పోరాటం దిశగా ప్రజలను చైతన్యవంతుల్ని చేసిన కలం యోధులలో ఒకరైన మౌలానా గులాం 

రసూల్‌ మెహర్‌ పంజాబ్‌ రాష్ట్రం జలంధర్‌ జిల్లా ఫూల్‌పురాలో 1895 ఏప్రిల్‌ 15న జన్మించారు. ప్రాధమిక విద్యను poer, 
ప్రాధమికోన్నత విద్యను జలంధర్‌లో పూర్తి చేసిన ఆయన లాహోర్‌ వెళ్ళీ ఇస్లామియా కళాశాలలో ఉన్నత విద్యాభ్యాసం గావించారు. 
పరాయిపాలనలో మగ్గుతున్న స్వదేశం, ఇక్కట్లు ఎదుర్కొంటున్న ప్రజల సమస్యల నేపధ్యంలో యువకుడు గులాం రసూల్‌ 
స్వాతంత్రోద్యమం దిశగా నడక సాగించారు. 1912లో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ ప్రారంభించిన విప్లవోద్యమ 
సంస్థ “హిజ్‌బుల్లా'లో చేరి వలసపాలకుల నుండి మాతృభూమి విముక్తి కోసం ప్రాణాలను అర్చించడానికి సిద్ధమని ఇతర సభ్యులతో పాటు ఆయన కూడా 
దీక్షపూనారు. మౌలానా ఆజాద్‌ స్థాపించిన “అల్‌హిలాల్‌ stp పత్రికలోని కవితలు, వ్యాసాల ఆయనను ఆకట్టుకున్నాయి. అక్షరాల ఆకర్షణలో పడిన 
ఆయన 1921లో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు మౌలానా జఫర్‌ అలీ ఖాన్‌ పునఃప్రారంభించిన “జమీందార్‌” ఉర్దూ పత్రికలో చేరారు. 
జాతీయోద్యమంలో భాగంగా ఖిలాఫత్‌-సహాయనిరాకరణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్నప్పుడు ఆయన “జమీందార్‌ పత్రికలో ప్రధాన బాధ్యతలు 
చేపట్టి కలంయోధునిగా తన సత్తా చాటారు. ఆ పత్రికలో పనిచేస్తున్న సమయాన ఆయనకు ప్రముఖ కవులు అల్లామా షిన్లీ నొమాని, అల్లామా ముహ్మద్‌ 
ఇక్బాల్‌, నవాబ్‌ వఖార్‌-ఉల్‌-ముల్మ్‌ లాంటి ప్రముఖులతో పరిచయం ఏర్పడింది. ఆ క్రమంలో మంచి ఉద్యోగం ఆశిస్తూ హైదరాబాద్‌ సంస్థానం వెళ్ళి 
కొంత కాలం గడిపి సాహిత్యం-రాజకీయం పట్ల వినూత్న ఆలోచనలతో ఆయన తిరిగి లాహోర్‌ చేరుకున్నారు. 1927లో “ఇంక్విలాబ్‌ ఉర్దూ పత్రికను 
మిత్రులు అబ్బుల్‌ మజీద్‌ సహకారంతో వెలువరించారు. ఒకవైపు స్వేచ్చా-స్వాతంత్ర్యాలు కోరుతూ సాగుతున్న జాతీయోద్యమంలో పాల్గొంటూ, 
అక్షరయోధునిగా రచనా వ్యాసాంగాన్ని తన ప్రధాన వ్యాపకంగా చేసుకున్న మౌలానా గులాం రసూల్‌ స్వయంగా చారిత్రిక, సాహిత్య సంపదను 
సృష్టించారు. స్వంత రచనలు మాత్రమే కాకుండా వందలాది పుస్తకాలను తర్జుమా చేసి ప్రజలకు అందించారు. వృత్తిరీత్యా పెషావర్‌లో స్థిరపడ్డారు. 
ఆయన భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి భారత్‌-పాకిస్థాన్‌ లుగా విభజన జరిగాక పెషావర్‌ను కార్యస్థానం చేసుకుని పాకిస్థాన్‌లో ఉండిపోయారు. 
ఎక్కడున్నా ఎంతటి గొప్ప స్థానంలో ఉన్నా ‘Sw స్వగ్రామంలో ఉన్నప్పుడు స్వర్గంలో ఉన్నట్టు అనిపిస్తుంది. హఠాత్తుగా అక్కడి నుండి పెకలించే సరికి 
ఎడారిలో గమ్యం ఎరుగని గమనంలో ఉన్నట్టుగా అన్పిస్తుంది” అంటూ స్వగ్రామాన్ని స్వర్గంగా అభివర్ణిస్తూ, స్వంత గడ్డ మీద అపారమైన ఆపేక్షను 
వ్యక్తంచేసిన మౌలానా గులాం రసూల్‌ మెహర్‌ 1971 నవంబర్‌ 16న పెషావర్‌లో అంతిమ శ్వాస విడిచారు. * 


MAULANA GULAM RASOOL MEHAR (1895-1971) 


Maulana Gulam Rasool Mehar, who was one of the freedom fighters who inspired people 
through their books to move towards the struggle for the emancipation of the motherland , was born 
on 15 April, 1895 in Phoolpura of Jalandhar district of Punjab state. He completed his primary 
education in Khambra and upper primary education in Jalandhar. Then he went to Lahore to pursue 
his higher education in Islamia College. Then the young man was drawn towards Freedom Struggle 
in the backdrop of the hardships faced by the people of his country, which was reeling under foreign rule. He joined 
‘Hizbullah’, a revolutionary organization launched by the famous freedom fighter Maulana Abul Kalam Azad and took 
a pledge along with the other members of the organization that he was ready to lay down his life for the sake of his 
motherland. He was inspired by the poems and articles published in the Urdu paper ‘Al Hilal’ which was founded by 
Moulana Azad. In 1921 he joined ‘Zamindar’, an Urdu paper revived by the famous freedom fighter Moulana Zafar 
Ali Khan. He proved the power of his pen when he took up the reins of ‘Zamindar’ during the height of Khilafat —- Non 
cooperation Movements. It was during that time, he got acquaintance with the famous poets Allama Shibli Nomani, 
Allama Mohammed Iqbal and Nawab Wakhar-ul-Mulk. Then he went to Hyderabad Princely State with the hope of 
getting a good job, spent some time there and returned to Lahore with new ideas about politics and literature. In 1927 
he launched an Urdu paper ‘Inqilab’ with the cooperation of his friend Abdul Majeed. Later he continued his literary 
endeavour by creating a wealth of historical literature while participating in National Movement with the aim of achieving 
freedom and independence for his motherland. Besides books of his own, he translated hundreds of books for the 
benefit of the people. Post independence and partition of the country into India and Pakistan, he settled in Peshawar as 
his career was anchored there. Wherever he was and however great position he was in, he never lost his love for his 
native village Phoolpura in India. Maulana Gulam Rasool Mehar, who expressed his immense love for his native village 
saying ‘I felt like living in paradise when I was in my native village. But when suddenly uprooted from there I had the 


feeling of wandering into a desert without destination ’, took his last breath in Peshawar on 16 November, 1971. 
చరితార్జులు - 2 209 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


5 oe, ied eth elite fetid) ie tte tt tet ke tte తుం 25:95 SSO revere sesere లం 


N 


HTT 


ఎ మదం టమాట. టి a న Rel మాక మంతం తె పేతం తరవత ఈడు ఇ శత Maar tg th E E iM ఉల తుం... అక 
నానా నా నా నానా న వ వా వా వా నా వ వ వ వ నల చల aaa 


A 
A 


D 


ప ట్ర! 
కావా Rea SEONG SENSE NTE NE NTN 
Ne 
se క యాను 


fA, 


యన. 


SSeS 
VIRVAR VJA RVR NIANIA NNN NNN NN NN 


` 


= 
> 
= 
> 
p< 
> 
= 
> 
kar 
> 
“sd 
> 
ch ee 
> 
> 
3 
> 
= 
> 
- 
~ 
= 
= 
> 
z 
= 
sf 
> 
ar; 
S 
x 
= 
~ 
= 
= 
= 
= 
= 
> 
= 
> 
3 
ళ్‌ 
> 
PS 
+ 
z 
> 


N N ~ VIAN 
Warara raara rara AADA V7 YY? తంత Se ee Le ed DT 


వపా సప సహ ఎమ ఎవ ఎవ ఎ AY rr > 
7 4 P v 4 wa dl EA A 


DR. SHOUKATHULLAH SHAH ANSARI 
(1908-1972) 


Source: https://alchetron.com/Shaukatullah-Shah-Ansari 


చరితార్లులు - 2 
= 210 


సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


డాక్టర్‌ ఇెంకతుల్లాప్‌ వాపా esaa (1908-1972) 


జాతీయోద్యమకారుల సన్నిహిత సహచర్యంలో బాల్యం గడిపిన డాక్టర్‌ షాకతుల్లా షాహ్‌ అన్సారి ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం 
మిర్జాపూర్‌లో విద్యావంతుల కుటుంబంలో 16 జూన్‌, 1908లో జన్మించారు. తండ్రి అహ్మదుల్లా షాహ్‌ జిల్లా న్యాయమూర్తి. 
ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు డాక్టర్‌ ముక్తార్‌ అహ్మద్‌ అన్సారి ఆయనను దత్తత చేసుకున్నారు. డాక్టర్‌ షాకతుల్లాహ్‌ 
విద్యాభ్యాసం స్విర్టుర్‌లాండ్‌లోని జెనీవా ఉన్నత పాఠశాలలో సాగింది. అనంతరం ప్యారిస్‌లో వైద్యశాస్త్రంలో పట్టా పొందిన డాక్టర్‌ 
షాకతుల్లా ఇండియా వచ్చి ఢిల్లీలో వైద్యవృత్తిని చేపట్టారు. దత్తతండ్రి డాక్టర్‌ యం. ఏ అన్సారి గృహం 'దార్‌-ఉస్‌-సలాం” (02-15-5212) జాతీయోద్యమంలో 
పాల్గొంటున్న మహామహుల నుండి సామాన్యకార్యకర్తలతోపాటుగా ఆధ్యాత్మిక పండితులకు, వివిధ రంగాలలో సుప్రసిద్ధులైన (ప్రముఖులకు వసతిగృ్భహంగా 
సౌకర్యాలు కల్పించింది. ఆ వాతావరణంలో పెరిగిన డాక్టర్‌ షౌకతుల్లా చిన్ననాటి నుండి ఆంగ్రేయ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగిన సభలు సమావేశాల్లో 
పాల్గొంటూ జాతీయోద్యమకారులకు సేవలందించారు. జాతీయోద్యమ కార్యక్రమాలలో డాక్టర్‌ అన్సారికి సహకరిస్తూ వచ్చిన ఆయన, మహాత్ముడి పిలుపు 
మేరకు సహాయనిరాకరణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. 1926లో డాక్టర్‌ షొకతుల్లా డాక్టర్‌ యం.ఏ అన్సారి దత్తపుత్రిక బేగం జోహరాను 
వివాహం చేసుకున్నారు. ఆ దంపతులిరువురు DASA ప్రభుత్వ వ్యతిరేక వాతావరణంలో పెరగడంతో జాతీయోద్యమ కార్యక్రమాలలో మరింత క్రియాశీలక 
పాత్ర నిర్వహించారు. భారత విభజన ఆలోచనలను చేస్తున్న ముస్లింలీగ్‌ను సైద్ధాంతికంగా ఎదుర్కొంటూ, ముస్లింలలో వేర్పాటువాద వ్యతిరేకతను ప్రోది 
చేయడానికి డాక్టర్‌ షౌకతుల్లా పలు సంస్థలను ఏర్పాటు చేసి నిర్వహించారు. 1944లో డాక్టర్‌ అన్సారి “పాకిస్థాన్‌ 2 ఎ ప్రాబ్లం ఆఫ్‌ ఇండియా” గ్రంథాన్ని 
వెలువరించారు. 1946 నాటి ఎన్నికలలో జాతీయ భావజాలం గల వ్యక్తుల విజయాన్ని ఆకాంక్షిస్తూ రంగంలోకి దిగారు. ముస్లింలీగ్‌ను ఎదుర్కొనడానికి 
నిధుల అవసరం ఏర్పడింది. అపార దాతృత్వగుణం వలన కుటుంబ అస్తులు కరిగిపోగా, డాక్టర్‌ యంవఏ అన్సారి నివాస గృహం 'దార్‌-ఉస్‌-సలాంి ను 
విక్రయించి ఎన్నికలలో పోటీచేస్తున్న జాతీయ కాంగ్రెస్‌ అభ్యర్థులకు నిధులు సమకూర్చారు. స్వాతంత్ర్యం సిద్ధించాక 1952లో జరిగిన ప్రధమ లోక్‌సభ 
ఎన్నికల్లో బీదర్‌ నియోజకవర్గం నుండి విజయం సాధించారు. 1957లో జరిగిన ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం రస్రా (Rasra) నుండి పోటీ చేసిన 
ఆయన పరాజితులయ్యారు. ఆ తరువాత భారత ప్రభుత్వంలో పలు అత్యున్నత పదవులు నిర్వహించారు. 1968 నుండి 1971 వరకు ఒరిస్సా 
గవర్నరుగా పనిచేసిన డాక్టర్‌ షాకతుల్లా షాహ్‌ అన్సారి డిసెంబర్‌ 26 1972లో తనువు చాలించారు. ఈ 


DR. SHOUKATHULLAH SHAH ANSARI (1908-1972) 


Dr. Shoukathullah Shah Ansari, who spent his childhood in the company of activists 
of Indian National Movement, was born on 16 June 1908 in an educated family in Mirzapur 
of Uttar Pradesh state. His father, Ahmadullah Shah, was a district judge. He was adopted 
by Dr. Mukthar Ahmed Ansari, who was a famous freedom fighter. He had his schooling in 
a High School in Geneva, Switzerland. Later he graduated in Medicine in Paris, returned 
to India and practiced Medicine in Delhi. The residence of his adopted father, Dr. M.A. Ansari, was like 
a guest house for leaders and activists in Indian National Movement and spiritual scholars and prominent 
persons of different walks of life. Having been brought up in such an environment, Dr. Shoukathullah 
used to participate in meetings organised against British rule and rendered service to activists and leaders 
of Indian Freedom Movement. He participated actively in Non-cooperation Movement in response to the 
call given by Mahatma Gandhi. In 1936 he married Begum Johara who was also an adopted daughter of 
Dr. MA Ansari. The couple played a more active role in the activities of National Movement. Dr. 
Shoukathullah launched several organizations to counter Muslim League and to mobilise people’s opinion 
against Muslim league proposal’s of partition of India. In 1944 he released a book titled ‘Pakistan: a 
Problem to India’. In the elections held in 1946 he faced dearth of funds to confront Muslim League and 
to work for the victory of candidates with nationalist ideology. As All the properties of the family melted 
away due to the limitless generosity of Dr. M.A. Ansari, he sold away their palatial residence ‘Dar-us- 
Salam’ and procured the needed funds. Post-independence, he contested in Lok Sabha elections two 
times: in 1952 he was elected from Bidar constituency and in 1957 he was defeated from Rasra, Uttar 
Pradesh. Dr. Shoukathullah Shah Ansari worked in several top positions in the Government of India and 
he was the Governor of Orissa State from 1968 to 1971 and passed away on 26, December 1972. 4 


చరితార్జులు - 2 af సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


£ 
25 
$ 
నే 
= 
R 
? 


AA] 


ea oN a a a Ya a aa a > నమా 
WOOO 


ABDUL HAMEED ANSARI 
(1906-1972) 


Source: Abdul Hameed Anasri, by Javeed Jamaluddin, Popular Prakashan, Mumbai, 2004. 
చరితార్జులు -2 


242 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 
THE IMMORTALS - 2 


esane} saan esmga (1906-1972) 


ఆంగ్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారత జాతీయ కాంగ్రెస్‌ మార్గదర్శకంలో జాతీయోద్యమంలో చురుగ్గా పాల్గొనడం 
మాత్రమే కాకుండా కలంయోధుడిగా కూడా బ్రిటిష్‌ ప్రభుత్వ చర్యల మీద అక్షరాగ్నులు కురిపించిన wend హమీద్‌ అన్సారి 
1906 డిసెంబర్‌ 81న బొంబాయిలో జన్మించారు. ఆయన తల్లి బన్నీబేగం, తండ్రి హఫీజ్‌ నిజాముద్దీన్‌. ఆయన తల్లితండ్రులు 
ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం నుండి బొంబాయికి వలస వచ్చి స్థిరపడ్డారు. చిన్నవయస్సులోనే తల్లితండ్రులను పొగొట్టుకున్న wand హమీద్‌ 
అక్క సంరక్షణలో పెరిగారు. చదువు పట్ల మంచి ఆసక్తి చూపిన ఆయన వడ్రంగం పనిచేస్తూ విద్యాభ్యాసం సాగించారు. ఆ DOGS పూర్తికాక ముందే 
ఆయన జాతీయోద్యమ భావాల పట్ల ఆకర్షితులయ్యారు. ఆనాడు ముంబాయి కేంద్రంగా ఆంగ్ల ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతుల్ని 
చేస్తున్న “ది ORS పియంబరి మ్‌ఫిలొ అను సంస్థ సభ్యత్వం చేపట్టి ఆ సంస్థ నిర్వహించిన బ్రిటిష్‌ వ్యతిరేక కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొన్నారు. 
చిన్న వయస్సులోనే ఖిలాపత్‌-సహాయనిరాకరణ ఉద్యమంలో పాల్గొన్న ఆయన భారత జాతీయ కాంగ్రెస్‌ చేపట్టిన విముక్తి పోరాటాలలో Hera 
పలుసార్లు జైళ్ళ పాలయ్యారు. జాతీయోద్యమ కార్యక్రమాలలో పాల్గొంటూ “అక్ళర్‌-ఎ-హిలాలొ పత్రికలో పాత్రికేయునిగా పనిచేస్తూ తన స్నేహితునితో 
కలసి బాంబులు తయారి మీద వ్యాసం రాసారు. అందుకు ఆగ్రహించిన ఆంగ్ల ప్రభుత్వం ఆయనను ఆయన మిత్రుడు హఫీజ్‌ అలీని యరవాడ జైలులో 
నిర్చింధించింది. 1930 నాటి శాననోల్లంఘన ఉద్యమంలో భాగంగా ఆయన 1931 లో అరెస్టు అయ్యారు. జైలు అధికారుల క్రూరత్వానికి వ్యతిరేకంగా 
గాంధీజీ మార్గంలో 17 రోజుల పాటు నిరాహార దీక్ష చేపట్టడం వలన గాంధీ -ఇర్విన్‌ ఒప్పందం (ప్రకారం ఇతర జాతీయోద్యమకారులను విడుదల 
చేయగా wend హమీద్‌ను మాత్రం విడుదల చేయకుండా శిక్షాకాలం పొడిగించారు. (బ్రిటిష్‌ ప్రభుత్వానికి క్షమాపణలు BH) జైలు నుండి విముక్తి 
పొందమని ఆధికారులు ఇచ్చిన సలహాను తిరస్కరించడం వలన 1933 తరువాత ఆయన విడుదలయ్యారు. ఆ తరువాత కూడా ఆంగ్ల ప్రభుత్వ 
చట్టాలను ఖాతరు చేయకుండా ప్రవర్తించడంతో పలుమార్లు నిర్భంధాలకు గురయ్యారు. ఒక వైపు జాతీయోద్యమంలో చురుగ్గా పాల్గొంటూ మరోవైపు 
కలం యోధునిగా వివిధ ఉర్దూ పత్రికలలో పనిచేసారు. ఆ తరువాత 1936లో స్వయంగా “అల్‌ హిలాలొ పేరుతో ఉర్జూ పత్రికను ఆరంభించారు. 
1938లో “ఇంక్విలాబ్‌ BOP పత్రికను అధునిక సాంకేతిక సదుపాయాలతో ఆరంభించి చరిత్ర సృష్టించారు. ఆ తరువాత కాలంలో ఆయన పత్రికారంగానికి 
పరిమితం అయ్యారు. మాతృభూమికి స్వాతంత్ర్యం సిద్ధించాక పాకిస్థాన్‌ కు రమ్మని ప్రముఖుల నుండి వచ్చిన ఆహ్వానాలను తిరస్కరించి స్వదేశంలోనే 
ధార్మిక, సాహిత్య, విద్యా రంగాల అభివృద్ధికి కృషిచేస్తూ గడిపిన wend హమీద్‌ అన్సారి 1972 మార్చి ఏడున కన్నుమూసారు. @ 


ABDUL HAMEED ANSARI (1906-1972) 


Abdul Hameed Ansari, who breathed fire at the British government as a writer, while 
participating actively in the National Movement under the guidance of Indian National Congress, was 
born on 31 December , 1906 in Bombay. Bunny Begum was his mother and Hafeez Nizamuddin 
was his father. His parents migrated from Uttar Pradesh to Bombay and settled there. Having lost his 
parents at a very young age, he grew up under the guardianship of his sister. As he was very much 
interested in education, he studied while working as a carpenter. Before completing his studies he was attracted 
towards National Movement. He participated in anti-British activities by becoming a member of ‘The Afzal Payambari 
Mehfil’, an organization which was enlightening people against the policies of the British government with Bombay as its 
base. Hameed Ansari who participated in Khilafat-Non cooperartion Movements at a young age, went to jail several 
times while participating in the activities of freedom struggle spearheaded by Indian National Congress. While participating 
in the activities of the national movement, he worked as a journalist in ‘Akbar-e-Hilal’ paper and wrote an article in the 
paper on the process of making bombs which angered the British government and landed him in Yarawada Jail along 
with his friend Hafeez Ali. He was arrested in 1931 during Civil Disobedience Movement of 1930. He undertook a 
fast in Gandhian way for 17 days in jail against the cruelty of the jail authorities. As a result, he was not released along 
with other prisoners as per Gandhi-Irwin Pact and his jail term was extended further. The jail authorities offered to 
release him if he offered apology to the British government for which he refused to do so and was released after 1933. 
Even after that, he was arrested several times for defying British laws. He fought with his pen as a weapon against the 
British government as a journalist in various Urdu papers while participating in the activities of the National Movement. 
In 1936 he launched an Urdu paper ‘Al Hilal’ and in 1938 he made history by launching an Urdu paper ‘Inqilab’ with 
modern printing technological facilities. Later he confined himself to the field of journalism. Abdul Hameed Ansari, 
who after independence rejected several invitations to come to Pakistan from prominent persons and who spent the 
rest of his life making efforts in the fields of spirituality, literature and education, passed away on 7 March, 1972. 


చరితార్జులు - 2 213 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


ese s6 


è 


INTAN 


AS 


PS LOR 


> 
~~ 
> 
~ 
> 
~ 
> 
ie 
1 
ie 
> 
వా 
? 
aed 
> 
~ 
> 
~ 
> 
~ 
> 
~ 
> 
~ 
= 
~ 
> 
or 
= 
=: 
~ 
a 
~ 
= 
లం 
> 
w 
= 
~ 
Ps 
~ 
= 
~ 
= 
> 
“ఇ 
> 
= 
bY 
= 
- 
- 
a 


TIEFE I] 


అంతం తంతి: తన తం తం aaa anaa ఉం తంత తంతు తంతి తంతి తతి తటి DY DY DY DY DY DY IY DY DY DY THY 


SRS ~~ NaN aa aa a a గ” 7 . 
TA YY DY prer AYAVAVOY SYaYAYAVaVaS BYOVOVOVOVOVOV OV OV AY VOY VV ట్య Te 


SHAIK ALI SAHEB 
(1915-1972) 


Source: Bhara Swatantrodyamamlo Paschima Godavary Zilla Yodhulu (Telugu), Dr Gadam Gopalaswamy, Attili, 2016. 


సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


చరితార్లులు - 2 
= 214 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


a5 ed ఎంపాబ్‌ (1915-1972) 


పదునాలుగేళ్ళ పిన్న వయస్సులో మహాత్మాగాంధీ బోధనలకు ప్రభావితులై జాతీయోద్యమంలో ప్రవేశించిన షేక్‌ అలీ 
క్‌ సాహెబ్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో 1915లో జన్మించారు. ఆయన తండ్రి ముహమ్మద్‌ యాసిన్‌, 
Epa ' de] 82 తహ్‌సీన్‌బి. కుటుంబ ఆర్థిక పరిస్థితుల మూలంగా చదువును మధ్యలో ఆపేసి షేక్‌ అలీ చిరు వ్యాపారం ఆరంభించారు. 
E E 1929 ఏప్రిల్‌ మాసంలో మహాత్మాగాంధీ భీమవరం వచ్చారు. ఆ సందర్భంగా ఆయన దర్శనం చేసుకోవడం మాత్రమే కాకుండా 
ఆయన ప్రసంగంతో అలీ బాగా ప్రభావితులయ్యారు. 1930లో గాంధీజీ పిలుపు మేరకు షేక్‌ అలీ ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. ఆనాటి నుండి 
భారత జాతీయ కాంగ్రెస్‌ సభ్యునిగా అటు జాతీయోద్యమంలో, ఇటు ప్రజాహిత కార్యక్రమాలల్లోను పాల్గొంటూ ప్రజల మన్నన పొందారు. ఆ కారణంగా 
1936లో భీమవరం పురపాలక సంఘ సభ్యునిగా ప్రజలు ఆయనను ఎన్నుకున్నారు. భారత జాతీయ కాంగ్రెస్‌ భీమవరం శాఖ బాధ్యులుగా 1941లో 
గాంధిజీ అనుమతితో వ్యక్తి సత్యాగ్రహంలో ఆయన పాల్గొన్నారు. ఆగ్రహించిన ఆంగ్ల ప్రభుత్వం 1941 జనవరి ఏడున ఆయనను అరెస్టు చేసి నాలుగు 
మాసాల పాటు రాజమండ్రి కేంద్ర కారాగారానికి పంపింది. ఆ తరువాత 1942 నాటి క్విట్‌ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొనడం మాత్రమే 
కాకుండా శాసనోల్లంఘనలో భాగంగా ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి, దాడులు, విధ్వంసం తదితర సంఘటనలలో షేక్‌ అలీ భాగస్వామి అయ్యారు. 
ఆ కార్యక్రమాల సందర్భంగా జాతీయోద్యమ కార్యకర్తల మీద సాగిన దాష్టికాన్ని ఎదుర్కొంటూ స్వయంగా పోలీసులతో తలపడ్డారు. జాతీయోద్యమ 
కార్యకర్తలకు అండదండలు అందిస్తూ ఉద్యమించిన ఆయన చర్యల పట్ల ఆంగ్ల ప్రభుత్వం ఆగ్రహించింది. ఆ కారణంగా 1943 జనవరిలో షేక్‌ అలీ 
రెండు సంవత్సరాల జైలుశిక్షకు గురయ్యారు. 1946లో జైలు నుండి విడుదలయ్యాక, అఖిల భారత ముస్లింలీగ్‌ ముందుకు తెచ్చిన భారత విభజన 
ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఆయన ఉద్యమించారు. భారతదేశ సమైక్యత-సమగ్రతకు విభజన ప్రతిపాదన భంగకరం అంటూ సభలు, సమావేశాలు 
నిర్వహించి ముస్లిం లీగ్‌ నాయకుల వేర్పాటువాదాన్ని ఎదుర్కొన్నారు. స్వజనుల నుండి, ముస్లింలీగ్‌ నాయకులు, కార్యకర్తల నుండి ఎదురైన భౌతిక-మానసిక 
దాడులను సహిస్తూ భారత విభజన డిమాండ్‌కు వ్యతిరేకంగా ప్రచారం Servo. మాతృభూమికి స్వాతంత్ర్యం సిద్ధించి, భారత విభజన జరిగాక 
తమవెంట పాకిస్థాన్‌కు రమ్మంటూ బంధు, మిత్రుల నుండి ఎంతటి ఒత్తిడి వచ్చినా పుట్టిపెరిగిన గడ్డను వదలిపెట్టి ఎక్కడికో వెళ్ళేది లేదని షేక్‌ అలీ 
కరాఖండిగా స్పష్టంచేశారు. స్వతంత్ర భారతదేశంలో ప్రజాహిత కార్యక్రమాలలో పాల్గొంటూ ప్రజాసేవకునిగా ప్రజల మన్నన పొందుతూ అత్యంత 
సామాన్యుడిగా అతి నిరాడంబర జీవితం గడిపిన షేక్‌ అలీ 1972 జనవరి 24న కన్నుమూసారు. @ 


SHAIK ALI SAHEB (1915-1972) 


Shaik Ali Saheb, who was influenced by the teachings of Mahathma Gandhi at a 
young age of fourteen years and joined National Movement, was born in 1915 in 
Bhimavaram , West Godavari district, Andhra Pradesh. Mohammed Yaseen was his father 
and Tahseen Bi his mother. Due to financial troubles he discontinued his education and 
started a small business. When Mahathma Gandhi visited Bhimavaram in 1929, Ali saw 
him and was immensely influenced by his speech. In 1930 Ali participated in Salt Satyagraha in response 
to the call given by Mahathma Gandhi. Since then he continued to participate in the activities of the 
National Movement on one hand and in social service activities on the other and won the admiration of 
all. It was with that admiration, the people of Bhimavaram elected him member of the Municipal Council 
in 1936. As an office bearer of the Indian National Congress unit of Bhimavaram, he participated in 
individual Satyagraha with the permission of Mahathma Gandhi in 1941. Angered at this, the British gov- 
ernment arrested him and sent to Rajahmundry Central Jail. Later in 1942 he participated in Quit India 
Movement and also in picketing, attacking and destruction of Government offices as a part of Civil Dis- 
obedience Movement. While protesting the police atrocities on the activists of the National Movement 
during these activities, he personally took on the police. As a result of this, he had to be in jail for two 
years. After his release in 1946, he agitated against the proposal of the Muslim League to divide India. 
Saying that partition is detrimental to the unity and integrity of India, he took on the separatism of Mus- 
lim League by conducting meetings and conferences. Enduring the physical and mental assaults made on 
him by his own community, Muslim League leaders and activists, he went ahead with his relentless ef- 
forts opposing the demand to divide India. After independence and partition, he made it clear to his 
relatives and friends that he would not leave his birth place and go anywhere when they pressurized him to 
come to Pakistan along with them. Shaik Ali Saheb, who won the admiration of all as a public servant and 
led a very simple life in the service of the people, passed away on 24 January, 1972. 


చరితార్జులు - 2 245 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


i క ప... లయ లల ల ల ల se 


N 


% 


~~ 
ఇ 
~ 
> 
w 
> 
t 
> 
oe 
> 
—~ 
> 
t= 
> 
> 
> 
> 
> 
~ 
> 
~ 
= 
~ 
= 
~ 
> 
~ 
S 
~ 
= 
~ 
> 
> 
~ 
> 
~ 
> 
> 
+ 
= 
v 
- 
= 
= 
= 
~ 
= 
= 
- 
> 
= 
- 


= AS 


AUN EN TENAN SENSES NSPS NEN 


a de. we: 


PRE. ra AIG 
RE PAPI A 
TANN 


ము 


WEASEL NENA ననున నా మాపై నునా మవ నవాని NNN NNN NN 
అనతి తంతు ఉం తంతు తు ఉం తంతు ఉంచు తం తిం తిం తంతి తి తతి తపాల DADA ఫటగ టాటా 


v 


DR. MUHAMMED IQBAL SHAIDAI 
(1888-1974) 


Source: Azad Hind Fouz : Muslim Poraata Yodhulu (Telugu), Syed Naseer Ahamed, AHP, Undavalli, 2019. 
చరితార్లులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 
2 216 షు 2 
THE IMMORTALS - 2 


0D aside), D 254,60) aceon (1888-1974) 


భారతీయుల స్వేచ్చా, స్వాతంత్రాల దిశగా అవిశ్రాంతంగా సాగిన పోరాటాల ప్రేరణ -స్సూర్తిని, అలనాటి యోధుల 
పోరాట పటిమ సంతరింపజేసిన అనుభవాలను రంగరించుకుని, ద్వితీయ ప్రపంచ సంగ్రామ సమయంలో యూరప్‌లోని “అక్ష 
రాజ్యాల) సహకారంతో ప్రవాస భారత ప్రభుత్వాన్ని సైనిక వ్యవస్థను, ప్రసార వ్యవస్థలను, మందీమార్చలాన్నీ, సమకూర్చుకుని 
బ్రిటిష్‌ మిత్రపక్షాల బలగాలతో తలపడడానికి సిద్ధపడిన యోధులు డాక్టర్‌ ముహమ్మద్‌ ఇక్బాల్‌ షైదాయి. ఆయన ప్రస్తుత 
పాకిస్తాన్‌లోని పంజాబ్‌ రాష్ట్రంలోని సియోల్‌కోట్‌లో 1888లో జన్మించారు. ఆయన తండ్రి గులాం అలీ భుట్టో. 1914లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన 
డాక్టర్‌ ఇక్బాల్‌ మాతృభూమి విముక్తి పోరాట దిశగా చురుగ్గా అడుగులు వేశారు. డాక్టర్‌ ముహమ్మద్‌ ఇక్సాల్‌ షైదాయి కార్యక్రమాలను నియంత్రించేందుకు 
1915లో ఆంగ్ల ప్రభుత్వం ఆయనను “ప్రమాదకర వ్యక్తిగా ప్రకటించింది. చివరకు భారత వాయవ్య సరిహద్దు ప్రాంతం నుండి బహిష్మరించింది. 
1918లో “హిందూస్థాన్‌ గదర్‌ పార్టీతో డాక్టర్‌ షైదాయికు మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. 1920 నాటి “హిజ్రత్‌ ఉద్యమంలో పాల్గొని అయన 
ఆసఫ్టనిస్తాన్‌ వెళ్ళారు. అక్కడ పరిస్థితులు అనుకూలించక 1922లో రష్యా వెళ్ళారు. అక్కడి నుండి టర్కీ రాజధాని అంకార, అటునుండి ఇటలీ చేరుకున్నారు. 
1938 మార్చిలో హిందూస్తాన్‌ గదర్‌ పార్టీ, SLOWS విప్లవకారుల ప్రతినిధిగా డాక్టర్‌ షైదాయి స్విట్టర్‌ల్యాండ్‌ లోని లూసన్‌ (Luson చేరారు. అక్కడ 
ఇటలీ అధినేత BOS AHDI సోదరుడు ఆర్నాల్లో ముస్ఫోలినితో ఆయనకు స్నేహం కుదరడంతో 1941లో డాక్టర్‌ ఇక్బాల్‌ షైదాయి ఇటలీ 
చేరుకుని బ్రిటిష్‌ ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా పలు కార్యక్రమాలను చేపట్టారు. తొలుతగా A ఫెండ్స్‌ ఆఫ్‌ ఇండియా” అను సంస్థను ఏర్పాటు చేశారు. 
ఆ తరువాత 1941 ఆరంభంలో స్వతంత్ర ప్రవాస భారత ప్రభుత్వం ఏర్పాటు చేశారు. OS మిత్రరాజ్యాల సైన్యాలకు వ్యతిరేకంగా పోరాటం 
సాగించేందుకు 1942 జూలైలో “ఆజాద్‌ హిందూస్తాన్‌ బెటాలియన్‌” ఏర్పరచి, రేడియో హిమాలయా” పేరుతో ప్రసార-ప్రచార వ్యవస్థ స్థాపించారు. 
ప్రపంచ యుద్ధంలో భాగంగా 1944లో బ్రిటిష్‌ మిత్రరాజ్యల సైన్యాలు సిసిలీ, రోమ్‌లను స్వాధీనం చేసుకునేంత వరకు డాక్టర్‌ షైదాయి ప్రవాస భారత 
ప్రభుత్వ వ్యవహారాలు సాగించారు. 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వేచ్చా, స్వాతంత్ర్యాలు లభించాక డాక్టర్‌ షైదాయి స్వదేశమైన పాకిస్థాన్‌ 
వెళ్ళారు. అటు తరువాత డాక్టర్‌ షైదాయి ఇటలీ వెళ్ళీ, అక్కడి ట్యూరిన్‌ విశ్వవిద్యాలయంలో ede భాషాచార్యులుగా కొంతకాలం పనిచేశారు. 
1964లో తిరిగి పాకిస్థాన్‌ చేరిన డాక్టర్‌ ముహమ్మద్‌ ఇక్బాల్‌ షైదాయి 1974 జనవరి 18న చివరిశ్వాస విడిచారు. * 


DR. MUHAMMED IQBAL SHAIDAIT (1888-1974) 


Dr. Muhammed Iqbal Shaidai, who with the inspiration he got from the fighting 
spirit of the freedom fighters who fought untiringly for the freedom and independence of 
Indians, formed Government of India in exile, developed military system, procured man 
power and communication systems to fight against the ‘allied powers’, was born in 1888 
in Sialkot of Punjab in present day Pakistan. Gulam Ali Bhutto is his father. Dr. Iqbal who completed his 
graduation in 1914 proceeded actively in the direction of the struggle to liberate motherland from for- 
eign rule. In 1915 the British government declared him a ‘dangerous person’ to curb his anti British 
activities. At last the British government extradited him from Noth-West Frontier Region. In 1918 Dr. 
Shaidai happened to have relations with Hindustan Gadar Party. In 1920 he took part in ‘Hijrat Movement’ 
and went to Afghanistan. As the conditions there turned adverse, he went to Russia from Afghanistan.From 
Afghanistan he reached Ankara, the capital of Turkey and from there to Italy. In March 1938 he reached 
Luson in Switzerland as a representative of Hindustan Gadar Party and Wazeeristan revolutionaries. There 
he made friendship with Arnaldo Musslolini, brother of Italy Prime Minister Benito Mussolini. He reached 
Italy in 1941 and started activities against the British government. There he started ‘Friends of India’ and 
then he formed ‘Azad Hindustan Battalion’ to fight against the armies of Britain and other Allied powers. 
He founded a communication system with the name ‘Radio Himalaya’. He looked after the affairs of the 
Government of India in exile till the armies of the Allied powers captured Sicily and Rome in 1944 as a 
part of world war Il. When India became independent on 15 August 1947 Dr Shaidai went to his native 
place in Pakistan. Later he went back to Italy and worked as Urdu professor in Turin University. In 1964 
Dr. Mohammed Iqbal Shaidai returned to Pakistan and breathed his last on 13 January 190744 


చరితార్జులు - 2 oa సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


i303 a 


fa 


THLE 
è 


f PUNTEN NRN TENNENE, 


Day 


PANAN NAAN మూలానా J 


INSEE 


aN 


~ 
F 
E 
F 
= 
> 
x 
> 
~ 
~ 
> 
P 
= 
= 
~ 
> 
= 
వె 
~ 
= 
శె 
~ 
= 
> 
> 
= 
> 
>= 
శ్‌ 
ఇ 
PS 
PS 
= 
> 
> 


BEM తుం AE OTOL ALAS AS తంతు ALAS AS ASAT ASAI ADT తంతి తటి టిటో DIDLARI LOITOY 


le a ee ae 
సవా సవ ఎమ హా ఎవ ఎవ Vay AA DY DAVAYA AVAVA F VRE NV ORE OE OV OE ONE OP OF) 
జ >. oe o-oo DA PA DADA DAHA DA DOOM 


MAULANA MUHAMMED ISMAIL SAMBHALI 
(1899-1975) 


Source: The Milli Gazette, Fortnightly (16-31 March 2016), Page 22, New Delhi. 


చరితార్జులు - 2 218 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


యా టా. 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


aidera aside, ఇఎెళ్తియింల్‌ సంభతి (1899-1975) 


బ్రిటిష్‌ బానిసత్వం నుండి విముక్తి కోసం పోరుబాట సాగాలని ప్రజలను తన అనర్గళ ఉపన్యాసాలతో ఉత్తేజపర్చి 'చిచ్చరపిడుగు 
లాంటి SY గా ఖ్యాతిగాంచిన మౌలానా ముహమ్మద్‌ ఇస్మాయీల్‌ సంభలి 1899లో ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం సంభల్‌ జిల్లా మొరాదాబాద్‌ కు 
చెందిన దీపాసరాయ్‌ లోని విద్యావంతుల కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి మున్ని కిఫాయతుల్లా గొప్ప పండితుడిగా విఖ్యాతుడు. 
ప్రాధమిక విద్యను స్థానికంగా పూర్తి చేసిన మౌలానా సంభలి కొంతకాలం ఆంగ్ల విద్యను అభ్యసించారు. అనంతరం బహవల్‌పూర్‌లోని 
జామియా ఉస్మానియాలో ఆనాడు గొప్పపండితులుగా, స్వాతంత్ర సమరయోధులుగా ఖ్యాతి గడించిన పలువురు పండితుల వద్ద ఆయన అరబిక్‌ విద్య నేర్పారు. 
ఈ క్రమంలో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, చారిత్రాత్మక సిల్మ్‌ రుమాలు కుట్రకేసులో పాల్గొన్న మౌలానా ముహమ్మద్‌ మియాం మంసూర్‌ అన్సారి 
సహచర్యం లభించింది. ఆ పరిచయంలో ఆయన పూర్తి స్థాయి బ్రిటిష్‌ వ్యతిరేక పోరాటయోధులయ్యారు. 1919లో జరిగిన జలియన్‌వాలాబాగ్‌ దుస్సంఘటకు 
నిరసనగా సంభల్‌లో జరిగిన ప్రజా ప్రదర్శనలో మౌలానా ముహమ్మద్‌ ఇస్మాయీల్‌ సంభలి తొలిసారిగా ఆంగ్లప్రభుత్వ చర్యలను దుయ్యబడ్తూ చేసిన ప్రసంగం 
ప్రజలను బహుథా ఆకట్టుకోగా, ఆంగ్ల ప్రభువుల ఆగ్రహానికి గురయ్యింది. ఆయనలోని విప్లవాత్మక భావాలకు, పదునైన ప్రసంగాల తీరుతెన్నులకు కలవరం 
చెందిన బ్రిటిష్‌ ప్రభుత్వం 1921 ఫిబ్రవరి 22న ఆరెస్టు చేసి రెండు సంవత్సరాల జైలుళిక్షకు గురిచేసింది. బ్రిటిష్‌ ప్రభుత్వ చర్యలకు ఏమాత్రం జంకని మౌలానా 
సంభలి ఒకవైపున విద్యాభ్యాసం సాగిస్తూ మరోవైపున భారత జాతీయోద్యమంలో చురుకైన భాగస్వామి అయ్యారు. 1930 నాటి శాననోల్లంఘన ఉద్యమంలో 
ఆయన మరోమారు ఆరుమాసాల పాటు కఠిన కారాగారశిక్షను అనుభవించారు. 1939లో ద్వితీయ ప్రపంచ యుద్ధం ఆరంభమయ్యాక జాతీయ కాంగ్రెస్‌ చేపట్టిన 
కార్యక్రమాలలో పాల్గొన్న మౌలానా ముహమ్మద్‌ ఇస్మాయీల్‌ సంభలిని బ్రిటిష్‌ ప్రభుత్వం మురాదాబాద్‌లో అరెస్టు చేసి తొమ్మిది మాసాల జైలు శిక్షకు గురిచేసింది. 
1942లో ఆరంభమైన 'క్విట్‌ ఇండియా” ఉద్యమంలో తన ఆలోచనాత్మక ప్రసంగాలతో ప్రజలను ఆకర్షించిన మౌలానా సంభలి పట్ల ఆగ్రహించిన ఆంగ్ల ప్రభుత్వం 
ఆయనను గృహ నిర్బంధానికి గురిచేసి సంవత్సరం తరువాత విడుదల చేసింది. 1946లో జరిగిన ఎన్నికలలో మౌలానా Sos) శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. 
1952 నాటి ఎన్నికలలో ఆయన పాల్గొనలేదు. ఢిల్లీ కేంద్రంగా ఏర్పడిన 'నాజిం-ఎ-ఆల-ఆఫ్‌ జమియతుల్‌ ఉలైమా” విద్యాసంస్థలో అధ్యాపకునిగా బాధ్యతలను 
చేపట్టారు. ఆయన ఆ తరువాత పలు ప్రాంతాలలో వివిధ విద్యాసంస్థలకు మార్గదర్శకం చేస్తూ గడిపారు. ఈ సందర్భంగా పలు గ్రంథాలను కూడా ఆయన 
రచించి, ప్రచురించారు. చివరివరకు ఆధ్యాత్మిక విద్యాబోధన తోపాటుగా, సాంఘిక, రాజకీయ రంగాలలో కూడా పలు కార్యక్రమాల నిర్వహణలో చురుగ్గా గడిపిన 
మౌలానా ముహమ్మద్‌ ఇస్మాయీల్‌ సంభలి 1975 నవంబర్‌ 23న సంభల్‌లో కన్నుమూశారు. * 


MAULANA MUHAMMED ISMAIL SAMBHALI (1899-1975) 


Maulana Muhammed Ismail Sambhali, who inspired people through his eloquent 
speeches to march on the path of freedom from the slavery of British Raj, was born in an 
educated family in Deepa Sarai near Moradabad of Sambhal District in Uttar Pradesh in 
the year 1899. His father Munshi Khifayathullah was a well known scholar. Sambhali had 
his primary education locally and then learned English for some time. Later he had Arabic 
education from well known scholars and freedom fighters at Jamia Osmania in Bahawalpur. There he 
became associated with Muhammed Mian Mansoor Ansari, a well known freedom fighter who was in- 
volved in Silk Rumaal Conspiracy Case. With this association he became a full-fledged anti-British fighter. 
His first speech made in a rally in Sambhal organised to protest the Jalian Wallah Bag Massacre of 1919 
debunking the British Government impressed the people but attracted the ire of the British. Perturbed by 
his revolutionary ideas and provoking speeches, the British Government arrested him on February 22, 
1921 and jailed for two years. Undaunted by these actions of the British Government, he continued his 
education on one hand and participated actively in the Indian National Movement on the other hand. He 
underwent six months of rigorous imprisonment during the Civil Disobedience Movement of 1930. He 
was again arrested in Moradabad for participating in the activities of Indian National Congress in 1939 
when the World War II started and he was put in jail for 9 months. Finally he was kept under house arrest 
for one year in 1942 during Quit India Movement when his thought provoking speeches angered the 
British. In 1946 Sambhali was elected to Central Legislative Assembly. He did not contest in 1952 elec- 
tions. He became a teacher in an educational institution in Delhi-Nazim-e-Ala-aaf Jamiathul-Ulema. Later 
he guided various educational institutions in several regions. He published several books. Maulana 
Muhammed Ismail Sambhali who actively spent his life in diffrent programmes in spiritual, educational, 
social and political arenas till his last breath, passed away on 23 November, 1975 in Sambhal. + 


చరితార్జులు - 2 219 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


> 
+ 
రి 
ఖీ 
o 


rA 


è 


హద ee La e ei a a ఆ A et Be rrada na m ౨ aa = 
| నానా నా చా న వా వా వ వా వా వా వ వ వ వ చం నాల చల నాఆ నాల నాల నా నాల నాఆ నా అనా అనా అచనాఅానాఅవనాఆనచ్లా | 


— 


=~ 


ag! i Oe pee 


NSN SEEN SENSING NEN 


HUTT IY DY DY HY HTT 


SENSES 
DEA 


A.W GS Va ie VG NEN NE NEE NNN NNN EN 
$ Iz A gz ల్‌ 


` 


~N ~ N “XN 
VERE తం తంతు తం త తంతి ఉంచి AS ASAT తిం తం త తంతి త 


శ: 
= 
ఇ 
d 
> 
ల 
> 
= 
> 
ధో 
> 
— 
> 
= 
~ 
- 
> 
= 4 
+ 
~ 
J 
s 
= 
> 
~ 
~ 
గానో 
= 
= 
=~ 
= 
= 
= 
~ 
a 
> 
> 
d 
= 
= 
> 
= 
5 
= 
PS 
ళ్‌ 
> 


vias 


వాసవ ఎమ ఎ హా PNW 


BEGUM REHANA ABBAS TAYYABJI 
(1900-1975) 


Source: Bharatiya Swatantra Andolan Aur Muslim Mahilayne (Urdu), Dr Nuzhat Fatima, Sahithya Sangam, Allahabad, 2016 
చరితార్జులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 
2 220 ము 2 
THE IMMORTALS - 2 


బేగం రెహానా అబ్బాస్‌ e5025 (1900-1975) 


జాతీయోద్యమంలో తాత, తల్లితండ్రులతోపాటుగా మాత్రమే కాకుండా మెట్టినింట చేరాక కూడా భర్త కుటుంబీకులతో 
కూడా కలసి పోరుబాట నడిచిన బేగం రెహానా అబ్బాస్‌ SÀ 1900 జనవరి 275 గుజరాత్‌లో జన్మించారు. ఆమె తల్లి 
ఆమిన SÂ, తండ్రి జస్టిస్‌ అబ్బాస్‌ తయ్యబ్దీ. ఆధునిక విద్యతోపాటుగా సాంప్రదాయక విద్యను కూడా అభ్యసించిన 
రెహానా గ్రాడ్యుయేషన్‌ చేయటంతోపాటుగా ఆంగ్ల, హిందీ, గుజరాతీ, ఉర్దూ భాషలలో మంచి ప్రావీణ్యం సంపాదించారు. 
చిన్ననాటనే రెహానాకు గాంధీజీతో పరిచయం కలిగింది. ఆమెను ప్రియపుత్రి, చిరంజీవి, రెహానా బేటిగా, బేటి రెహానా, ఉస్తాది సాహెబా, పాగల్‌ 
రెహానా, భోలి బేటి అని గాంధిజీ సంబోధించారు. మహాత్ముని 'సేవాగ్రాం ఆశ్రమంలో రెహానా Sas గడిపిన సందర్భంగా ఆమె గాంధీజీకి ఉర్దూ 
భాష నేర్పారు. ఆ కారణంగా అమెను ఉస్తాదినీ సాహెబా అని గాంధిజీ తన లేఖలలో సంబోధించారు. ఆమె అన్ని మతాల పట్ల సమాన గౌరవం 
చూపారు. ఆమె తాత్వికత విశ్వమానవ సోదరభావం దిశగా సాగింది. ఆమె చక్కని రచయిత్రి. ఆధ్యాత్మిక గీతాలు మాత్రమే కాకుండా జాతీయోద్యమంలో 
ఉద్యమకారులను ఉత్తేజపర్చేందుకు ఉద్యమ గీతాలు కూడా రాశారు. గుజరాత్‌లో మద్యపాన నిషేధ ఆందోళన, విదేశీవస్తువుల బహిష్మరణ ఉద్యమాల 
నిర్వహణకు మహిళల సమావేశాన్ని గాంధీజీ ఏర్పాటు చేసిన సందర్భంగా ఆమె ప్రధాన పాత్ర వహించారు. భారతదేశానికి మార్గదర్శకమైన ఈ 
ఉద్యమం సందర్భంగా మహిళలను సంఘటితం చేసేందుకు రెహానా ప్రత్యేక బాధ్యతలు నిర్వర్తించారు. భారత జాతీయ కాంగైస్‌ యువజన విభాగం 
యూత్‌ లీగ్‌ కు ఆమె నాయకత్వం వహించారు. 1942 నాటి క్విట్‌ ఇండియా ఆందోళనలో చురుగ్గా పాల్గొన్నందుకు ఆమె లారీ దెబ్బలను రుచి 
చూశారు. జైలు శిక్షలను అనుభవించారు. అరెస్టులు, లారీ దెబ్బలు, జైళ్ళు స్వాతం త్రోద్యమకారులకు సత్మారాలుగా భావించిన రెహానా Saws’) 
చివరి వరకు జాతీయోద్యమంలో విరామమెరుగక పాల్గొన్నారు. భారత జాతీయోద్యమంలో ఆమె తనదైన బృహత్తర పాత్ర నిర్వహించారు. సూఫి 
తాత్విక భావజాలంతో ప్రభావితురాలైన అమె సర్వమానవ సోదరభావానికి, విశ్వశాంతి పరిరక్షణకు కృషి సల్పారు. మాతృభూమికి స్వేచ్చా-స్వాతంత్ర్యాలు 
లభించాక ప్రజలు అన్ని రుగ్మతల నుండి విముక్తి పొందాలని ఆకాంక్షిస్తూ చివరిక్షణం వరకు తనదైన మార్గంలో ఉద్యమించిన ధార్మికవేత్త బేగం 
రెహానా తయ్యబ్దీ 1975 మే 16న అవివాహితగా కన్నుమూశారు. * 


BEGUM REHANA ABBAS TAYYABJI (1900-1975) 


Begum Rehana Abbas Tayyabji, who fought for the freedom of the motherland along 
with not only her grandfather and parents but also her husband’s family members after her 
marriage, was born in Gujarat on 27 January, 1900. Her mother was Ameena Tayyabji and 
her father Justice Abbas Tayyabji. She pursued traditional education besides modern edu- 
cation, She completed her graduation and gained good proficiency in English, Hindi, Guajarati and Urdu 
languages. She happened to meet Gandhiji when she was very young. Gandhiji used to address her as 
Priya Puthri, Chiranjeevi, Rehana Beti, Beti Rehana. When Rehana was in Sevagram Ashram, she taught 
Urdu to Gandhi and for that reason Gandhiji used to address her as ‘Ustadni Saheba’. She was respectful 
towards all religions and universal fraternity was her philosophy. She was a good writer. She wrote not 
only devotional songs but also songs that inspire activists of National Movement. She played a major role 
in the meetings of women convened by Mahatma Gandhi to organise agitations of prohibition and boycott 
of foreign goods in Gujarat. Rehana discharged special responsibilities in organizing women in these 
movements which served as guiding lights to India. She led the youth league, the youth wing of Indian 
National Congress. She took part actively in the Quit India Movement in 1942 and was injured in lathi 
charge and served jail terms. Considering the lathi injuries and jail terms as the felicitations to freedom 
fighters, she continued to take part in freedom struggle till the end without break. She played a major role 
in National movement. Deeply influenced by the Sufi ideology, she strove hard for universal brother- 
hood and universal peace. Wishing that the people of this country should be freed from all kinds of 
maladies after achieving independence, Rehana Tayyabji continued her efforts in that direction till the 
end and passed away on 16 May, 1975, as a maiden. 


చరితార్జులు - 2 224 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 
THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


SOE SUS 


> 


మ i వ్‌ oe 
SENN వాల వాల వా నా వా వా వా స ES చాల నాల నాల NE నాల NS వాల NE NS NS NE NS NS NN 


N 


Ms UNSEEN STEN ENEN EN E N N RNN N చా చయలు చలు TENN ENE NEN Nf NEN 


తం తం తంతు తంతి తుం తు aS తంతు ATA DY OV MY DY HY DHT HY DY DY DY DY DY DY DY DY DY DY THY 


DONN N SNS N NNN NNN N N N E NN AN ANN ANN NSN పమ లను 


`~ 
> 
= 
> 
= 
> 
= 
> 
ee 
> 
= 
> 
= 
> 
=F 
> 
ac 
> 
= 
> 
~ 
= 
ES 
È 
> 
= 
= 
~ 
= 
= 
4 
= 
~ 
శా 
> 
= 
> 
=~ 
= 
= 
= 
= 
శ 
> 
> 
PS 
ళ్‌ 
€ 
= 
p 
= 
Fs 
౧ 


TEE E] 


SYED SAJJAD ZAHEER 
(1905-1973) 


Source: /www.jamhoor.org/read/2018/5/25/revisiting-the-legacy-of-sajjad-zaheer-founder-of-the-all-india-progressive-writers-association 


చరితార్లులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 
= 222 య్య = 
THE IMMORTALS - 2 


001.6 wet 223906 (1905-1973) 

భారతీయుల స్వేచ్చా-స్వాతంత్ర్యాల సాధన కోసం మాత్రమే కాకుండా సామ్యవాద వ్యవస్థ స్థాపన లక్ష్యంగా కూడా 
ఉద్యమించిన కలం యోధులు సయ్యద్‌ Seed జహీర్‌ ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని లక్నోలో 1905 నవంబరు ఐదున జన్మించారు. 
తండ్రి సర్‌ సయ్యద్‌ వజీర్‌ హుస్సేన్‌ న్యాయాధికారి. సంపన్న కుటుంబానికి చెందిన సజ్ఞాద్‌ జహీర్‌ లక్నోలో బి.ఎ పూర్తిచేసి 
ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం వెళ్ళారు. అక్సృఫర్డ్‌ విద్యార్థిగా ఆయన 1932లో తెచ్చిన “అంగారే' కథల సంపుటిని 1933లో బ్రిటిష్‌ 
ప్రభుత్వం నిషేధించింది. 1985లో న్యాయవాది పట్టా పొంది తిరిగి ఇండియా వచ్చిన ఆయన ఆంగ్లేయ వలసపాలకుల నుండి మాతృభూమిని విముక్తం 
చేయడానికి భారత జాతీయ కాంగ్రెస్‌ సాగిస్తున్న జాతీయోద్యమం పట్ల ఆకర్షితులయ్యారు. భారత జాతీయ కాంగ్రెన్‌ అలహాబాద్‌ ప్రాంతం ప్రధాన 
కార్యదర్శిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. మహాత్మాగాంధీ బాటలో నడిచి ఖద్దరు ధరించడం, ఖద్దరు ప్రచారం లాంటి జాతీయోద్యమ కార్యక్రమాలలో 
పాల్గొన్నారు. విద్యార్థి దశలోనే సామ్యవాద భావజాలం దిశగా మొగ్గుచూపిన ఆయన భారత జాతీయ కాంగ్రెస్‌లోని ఏకీభావన గల మిత్రులతో కలసి 
1934లో ‘కాంగ్రెస్‌ సోషలిస్టు పార్టీ ఏర్పాటులో ప్రధాన భూమిక నిర్వహించారు. ప్రగతిశీల భావాలు కలిగిన మిత్రులతో కలసి 1935 ‘Ho భారత 
ప్రగతిశీల రచయితల సంఘం” స్థాపించి, ప్రగతిశీల రచయితల ఉద్యమానికి సారధ్యం వహించారు. 1935లో కవయిత్రి సయ్యద్‌ రజియా బేగం 
(1917-1979) ను వివాహమాడారు. 1939 నాటి ద్వితీయ ప్రపంచ యుద్ధం సందర్భంగా ఆంగ్ల ప్రభుత్వం ఆయనను ఆరెస్టు చేసి 1944లో 
విడుదల చేసింది. భారత దేశానికి స్వాతంత్ర్యం లభించి, ఇండియా -పాకిస్థాన్‌లు ఏర్పడ్డాక భారత కమ్యూనిస్టుపార్టీ ఆదేశాల మేరకు పాకిస్థాన్‌లో 
కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటుకు ఆయన పాకిస్థాన్‌ వెళ్ళారు. ప్రముఖ రచయిత HS అహ్మద్‌ PES కలసి పాకిస్థాన్‌ కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా 
అత్యంత రహస్యంగా పని చేస్తూ పార్టీ నిర్మాణానికి కృషి చేశారు. ఆ సందర్భంగా 'రావల్పిండి కుట్రకేసులో నిందితుడిగా సజ్ఞాద్‌ జహీర్‌ జీవితఖైదు శిక్షకు 
గురయ్యారు. పండిత జవహర్‌లాల్‌ నెహ్రూ జోక్యంతో పాకిస్టాన్‌ కారాగారం నుండి విడుదలయ్యి 1955లో ఇండియా వచ్చారు. ఇండియా తిరిగి 
వచ్చాక భారత కమ్యూనిస్టు పార్టీ మార్గదర్శకత్వంలో అఖిల భారత ప్రగతిశీల రచయితల ఉద్యమం, భారత ప్రజల రంగస్థలం కార్యక్రమాలతోపాటుగా 
PL జంగ్‌’, ‘wards BE’ లాంటి పార్టీ అధికారిక పత్రికలకు సంపాదకునిగా బాధ్యతలు నిర్వహించారు. ఈ క్రమంలో పలు గ్రంథాలను రచించి 
వెలువరించిన సయ్యద్‌ సజ్ఞాద్‌ జహీర్‌ 1973 సెప్టెంబరు 18న కన్నుమూశారు. + 


SYED SAJJAD ZAHEER (1905-1973) 


A Syed Sajjad Zaheer, who fought not only for the independence of Indians but also for a social- 
Y ist society for them, was born on 5 November, 1905 in a well-to-do family in Lucknow, the capital of 
అ 7. Uttar Pradesh. His father Syed Wazeer Hussain was a judicial officer. Sajjad Zaheer completed his 
degree in Lucknow and went to Oxford University for higher education. While he was an Oxford 
_ he brought out a collection of stories titled ‘Angare’ in 1932 and which was banned by the British government 
in 1933. He completed Law degree and returned to India as a lawyer. Then he was attracted towards National 
Movement being led by Indian National Congress with the aim of achieving independence for India from the British 
rule. Later he took charge of Allahabad area chapter of Indian National Congress as its General Secretary. He took 
part in the activities of National Movement such as wearing khadi and campaigning for khadi following the path of 
Mahatma Gandhi. As he had an inclination for socialist ideology right from his student days, he played main role in the 
formation of ‘Congress Socialist Party’ with like-minded friends in Indian National Congress in 1934. Together with 
the friends having progressive ideas, he founded Progressive Writers Association of India in 1935 and led progressive 
writers’ movement. In 1935 he married poetess Syed Raziya Begum (1917-1979). The British government arrested 
him during Second World War and released him in 1944. After independence and partition he went to Pakistan to form 
Communist Party there as per the decision of the Communist Party of India. As the General Secretary of The Commu- 
nist Party of Pakistan, he worked in a most clandestine manner for building the party along with the famous writer Faiz 
Ahmed Faiz. During this process he was convicted in ‘Rawalpindi Conspiracy Case’ and was sentenced to life impris- 
onment. He was released from jail with the intervention of Pandit Jawaharlal Nehru and returned to India in 1955. 
After returning to India, he became active again in the programmes of All India Progressive Writers Movement and 
Indian People’s Theatre Association as per the directions of The Communist Party of India. He also worked as the 
Editor of ‘Quami Jung’ and ‘Awami Dour’, the official organs of the Communist Party of India. In this process he 
authored several books. Syed Sajjad Zaheer passed away on 13 September, 1973. 


చరితార్జులు - 2 223 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 
THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


ఛాలా Phe dh he te tte Dk dd he Dd he De ke త తంత తంతి (త sey 


è 


MUNS 


es 


r, 


oN APNE <n Sein ARE 


N 


> 
- 
? 
t 
> 
> 
> 
~ 
2 
=! 
? 
~ 
> 
x 
> 
~ 
2 
~ 
= 
~ 
= 
~ 
> 
~ 
= 
= 
~ 
> 
~ 
= 
a 
= 
ba 
= 
~ 
= 
~ 
= 
~ 
= 
= 
= 
> 
= 
= 
a 
= 
> 
= 
a 
= 
= 
~ 
> 


OSOSOSOS SOL ALO తం తం తం తంతు AAS OSA ALAS BY HV HY AT MY DY HY HY DY NY DY DY DY DY DY DY DY NTT, 


“4 


ABAD KHAN 
(1897-1975) 


Source: Boughs and Bonquets, Dr Mian Sohail Inshah, University Publishers, Pehawar, Pakistan, 2008. 
చరితార్లులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 
2 224 షు Z 


THE IMMORTALS - 2 


esr ఖాస్‌ (1897 - 1975) 


బ్రిటిష్‌ ప్రభుత్వం కళ్ళుగప్పి కలకత్తా నుండి తప్పించుకుని ఒక పఠాన్‌ వేషంలో పెషావర్‌ నుండి కాబూల్‌కు వెళ్ళ 
Poa స్వాతంత్యసంగ్రామ యోధులు, నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌కు పఠాన్‌ ప్రజల ఆచార, సంప్రదాయాలు, ఆహారం, 
a. అలవాట్లను ఆచరణాత్మకంగా అవగాహన కల్పించిన ఆబాద్‌ ఖాన్‌ 1897లో ప్రస్తుత పాకిస్థాన్‌లోని నౌషేరా జిల్లాలోని 
వ పీర్‌పాయ్‌ గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి ఈసా ఖాన్‌, తల్లి హవాస్‌ నూరా. చిన్నతనంలో re నుండి బ్రిటిషర్ల దోపిడి 
విధానాన్ని తెలుసుకున్న ఆబాద్‌ ఖాన్‌, విద్యార్థి దశ నుండే ఆంగ్లేయ ప్రభుత్వం పట్ల ఆగ్రహం వ్యక్తంచేస్తూ వచ్చారు. చదువు తరువాత పలు ప్రాంతాలలో 
చిన్నాచితక ఉద్యోగాలు చేసిన ఆయన చివరకు ట్రిటిష్‌ భారత సైన్యంలోని రవాణా వ్యవస్థలో చేరారు. ఆ సందర్భంగా అనుచితంగా వ్యహరించిన ఆంగ్ల 
అధికారి మీద తిరగబడి నిర్భంధానికి గురయ్యారు. సహోద్యోగి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన మరో ఆంగ్రేయుడికి వ్యతిరేకంగా సహచరుల చేత సమ్మె 
చేయించి 1921లో ఉద్యోగం పోగొట్టుకున్నారు. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న, ప్రజలను చైతన్యవంతుల్ని చేస్తున్న వ్యవస్థలకు, సంస్థలకు 
ఆయన అన్ని విధాల మద్దతు ఇచ్చారు. ఆది నుండి విప్లవోద్యమాల పట్ల ఆసక్తి చూపిన ఆబాద్‌ ఖాన్‌ సుభాష్‌ చంద్రబోస్‌ స్థాపించిన ఫార్వర్డ్‌ బ్లాక్‌లో చేరి, 
మిత్రులు మియాం అక్బర్‌ షాహ్‌తో కలసి ప్రధాన భూమిక నిర్వహించారు. కలకత్తా నుండి తప్పించుకున్న సుభాష్‌ చంద్రబోస్‌ 1940 డిసెంబర్‌ 19న 
పెషావర్‌ చేరుకున్నారు. ఆఫ్రిది తెగకు చెందిన పఠాన్‌ల నివాసప్రాంతాల గుండా ఆయన కాబూల్‌ ప్రయాణం సాగాల్సి ఉన్నందున ఆయన రూపురేఖలు, 
నడత, నడకలో మార్పులు తెచ్చేందుకు ఏడురోజుల పాటు తన ఇంట ఆయనకు ఆతిధ్యం, ఆశ్రయం కల్పించి ఆబాద్‌ ఖాన్‌ రహస్యంగా శిక్షణ గరిపారు. 
పఠాన్‌ల ఆచార, సంప్రదాయాలు, మాటామంతి, మంచి నీరు త్రాగటం, తిండి తినడం, నడక, నడత, మస్టిద్‌లకు వెళ్ళడం, నమాజ్‌ చేయడం, దర్గాలను 
సందర్శించడం, సంబోధన-(ప్రతిసంబోధనలు తదితర విషయాలను ఆయన సుభాష్‌ చంద్రబోస్‌కు ఎరుకపర్పారు. ఆ కారణంగా ఆగ్రహించిన ఆంగ్ల 
ప్రభుత్వం 1941 అక్టోబర్‌లో నిర్బంధించి, పలు RAL తరలిస్తూ ఆయనను ఇక్కట్ల పాల్టేసింది. ఆ తరువాత ద్వితీయ ప్రపంచ యుద్ధం ముగిసిన 
తరువాత మాత్రమే ఆబాద్‌ ఖాన్‌ను ఆంగ్ల ప్రభుత్వం విడుదల చేసింది. ఆంగ్లేయుల నుండి స్వాతంత్ర్యం లభించాక కూడా స్వజనుల స్వేచ్చా, స్వాతంత్రాలకు 
అవరోధం కలిగినప్పుడల్లా ఆగ్రహిస్తూ, సామ్యవాద భావజాలంతో పాకిస్టాన్‌ రాజకీయ రంగాన కొనసాగిన అబాద్‌ ఖాన్‌ పలుమార్లు నిర్బంధాలకు 
గురయ్యారు. అనునిత్యం ప్రజల పక్షం వహించి చివరివరకు పోరుబాటన సాగి ఆటుపోట్లను ఎదుర్శొన్న పోరాట యోధులు ఆబాద్‌ ఖాన్‌ 1975 జనవరి 
23న కన్నుమూశారు. ఈ 


ABAD KHAN (1897-1975) 


Abad Khan, who gave practical training to the great freedom fighter Netaji Subhash Chandra 


Bose in the customs, traditions, food habits and attire of Pathans when Nethaji escaped from 
oo hoodwinking the British Government and wanted to go to Kabul from Peshawar in the 
F ofa Pathan, was born in 1897 in Peerpai village of Noushera district of present day Paki- 
stan. A han was his father and Hawas Noora his mother. Ever since he came to know from his teacher in his school 
days about the exploitation by the British, Abad Khan kept expressing his anger with the British Government. After 
completing his education, he did several insignificant jobs and finally joined the transport department of British Indian 
Army. It was during that time that he rebelled against the British Officer who behaved improperly and was arrested as 
aresultofthat. In 1921 he made his colleagues strike work, when another Britisher misbehaved with a colleague and 
consequently lost his job. Since then he started supporting the organizations which were fighting against the British 
government. Abad Khan who had an inclination right from the beginning towards revolutionary movements joined 
Forward Bloc formed by Netaji Subhash Chandra Bose and played a key role in it along with his friend Akbar Shah. 
When Netaji Subhash Chandra Bose, who reached Peshawar after escaping from Calcutta, had to travel to Kabul 
through the residential areas of Pathans belonging to Afridi tribe, Abad Khan gave shelter to Netaji in his home for 7 
days and secretly gave him practical training to match his looks and behavior with those of pathans. He made Nethaji 
aware of Pathans’ ways of talking, eating, drinking, walking, doing Namaz, going to Dargas and Masjids, salutations 
and such other things. Angered at this, the British government arrested him in 1941 and kept him in several jails and put 
him to many hardships. He was released only when the Second World War ended. Even after independence he 
moved on with socialist ideology and was arrested several times for standing up for the people whenever their freedom 
was at stake. Abad khan, who had faced many vicissitudes in his life while fighting always on people’s side till the end 
of his life, passed away on 23 January, 1975. 


చరితార్జులు - 2 225 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 
THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


Pore tr te ie re re he he Ve hie hr he Ve re he we he Ve ie pe ye it Ne it it tt Oi Ot Ne oe ee Da oe > 
J Deis Dende Dr PRR అ ఆం ఆల ఆం అల ఆం అ అ అం అ AADA DAA అ అ అం అ అహం అం PA PR 


Yè 


@ 
= Pans at As al Dt toes a n కమత మి m M O M z = Se 


| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
|| 
4 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
A| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 


Ss 
> 
~ 
> 
nw 
"> 
~ 
> 
> 
= 
> 
~ 
> 
4 
> 
> 
= 
> 
- 
= 
= 
~ 
వు 
> 
= 
~ 
= 
= 
~ 
= 
> 
-= 
= 
= 
= 
5 
ఇ 
> 
PS 
> 
Eg 


nae 


G 


NRUN TUNTUN TEN TENIEN ENEY | | 


ie a 


INS 
ళ్‌ 
లో 


“SE యమ మము! 


Paes or 


droe 
75 


SE SE a a a a NAN ERRE] 
s> 9 ag ht iT eve 


తం తం తం తుం తు ఉం తంతు aay aay NTL ST SLL ANNA JL NANA NLL 


ys as 


mabe కన న. = 


ATAVAA AEDE FEAT స” (> [ఎట DY DYA DVA arava DFA OOA TE 


MUHAMMAD ABDUL WAHID KHAN 
(1883-1977) 


Source: Prof Shakira Khanam (Grand Daughter of Mahammad Abdul Wahid Khan), Bangalore, Karnataka. 
చరితార్జులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 
2 226 షు 2 
THE IMMORTALS - 2 


aside, 6 అబ్లుల్‌ arani ఖాన్‌ (1863-1977) 


స్వదేశీయుల మీద బ్రిటిషర్ల ఆధిపత్యాన్ని అవహేళనను ఏమాత్రం సహించని ముహమ్మద్‌ అబ్బుల్‌ వాహిద్‌ ఖాన్‌ కర్నాటక 
రాష్ట్రం శ్రీరంగపట్నం సమీపాన గల బన్నూర్‌ గ్రామంలో 1883లో జన్మించారు. తండ్రి ఆదం ఖాన్‌ సైన్యంలో ఉండటం వలన 
అబ్బుల్‌ వాహిద్‌ విద్యాభ్యాసం తమిళనాడు రాష్ట్రం వెల్లూరులోని ధార్మిక విద్యాసంస్థలో సాగింది. BOP, కన్నడం, అరబిక్‌, 
పర్షియన్‌ భాషలో ప్రావీణ్యత సంపాదించిన ఆయనకు ఆంగ్లంలో కూడా మంచి ప్రవేశం లభించింది. ఆంగ్లేయుల పట్ల వ్యక్తం 
చేస్తున్న వ్యతిరేకత వలన ఆయన వెల్లూరు నుండి బహిష్కరణకు గురయ్యారు. బన్నూరు తిరిగి వచ్చిన ఆయనకు ముంబాయి ఓడరేవులో ఉద్యోగం 
లభించింది. ఆయన పని స్వభావం వలన పలు దేశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు దర్భన్‌లో మహాత్మాగాంధీ పరిచయం అయ్యారు. 
1914లో విదేశీ పర్యటలను ముగించుకుని ముంబాయి వచ్చిన ఆయనను ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారంటూ ఆంగ్ల (ప్రభుత్వం 
ఆయనను నిర్భంధించింది. ఆయన విదేశీ పర్యటన మీద నిషేధం విధించింది. భారత జాతీయోద్యమంలో భాగంగా 1919లో ఆరంభమైన 
ఖిలాఫత్‌-సహాయనిరాకరణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. అనర్గళ ప్రసంగాలతో ప్రజలను జాతీయోద్యమం దిశగా ప్రజలను మళ్ళించడంలో 
దిట్టగా ఖ్యాతిగాంచిన ఆయన జాతీయ కాంగ్రెస్‌ అగ్రనాయకుల ప్రశంసలు అందుకున్నారు. ఆ ప్రసంగాలు వలన ఆయన ఆంగ్ల ప్రభుత్వం ఆగ్రహానికి 
గురయ్యారు. 1920లో నాగపూర్‌లో జరిగిన అఖిలభారత జాతీయ కాంగ్రెస్‌ సమావేశాల తరువాత ఆయనను ప్రభుత్వం నిర్భంధించి రెండు 
సంవత్సరాలపాటు ఎరవాడ కారాగారంలో బంధించింది. ఆ జైలు జీవితానికి, లాఠిదెబ్బలకు ఏమాత్రం వెరవకుండా జాతీయోద్యమంలో ముందుకు 
సాగిన ఆయనను 1925లో మరోమారు ఆంగ్ల ప్రభుత్వం అరెస్టు చేయగా మూడు సంవత్సరాల పాటు బెంగళూరు జైలులో మగ్గవలసి వచ్చింది. అఖిల 
భారత జాతీయ కాంగ్రెస్‌ నేతృత్వంలో సాగిన ప్రతి కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్న ఆయన 1940లో ముస్లిం లీగ్‌ ప్రతిపాదించిన పాకిస్థాన్‌ 
ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ మేరకు ప్రచార కార్యక్రమాలను కూడా ఆయన నిర్వహించారు. మాతృభూమికి స్వాతంత్ర్యం లభించాక ఆయన 
సంఘసేవా కార్యక్రమాలను, రచనావ్యాసంగాన్ని చేపట్టారు. ప్రాధమిక, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు ఉర్దూ పాఠ్య గ్రంథాలను రూపొందించి అందించారు. 
అనాధ బాలల భవిష్యత్తును తీర్చి దిద్దడానికి అనాథాశ్రమం ఏర్పాటు చేశారు. 1952 నుండి 1960 వరకు కర్నాటక రాష్ట్ర విధానమండలి సభ్యునిగా 
ఆయన సేవలందించారు. కర్నాటక ప్రజలచే “ముస్లిం వెల్లూరి అంటూ ప్రేమాభిమానాలతో పిలువబడిన ముహమ్మద్‌ అబ్బుల్‌ వాహిద్‌ ఖాన్‌ చిట్టచివరి 
వరకు సంఘసేవలో గడుపుతూ 1977 అక్టోబర్‌ 31న కన్నుమూశారు. ఈ 


MUHAMMAD ABDUL WAHID KHAN (1883-1977) 


Muhammad Abdul Wahid Khan, who could not bear the supremacy and contempt of 
Britishers on his native people, was born in 1883 in Bannur village near Srirangapatnam 
in Karnataka State. As his father Adam Khan was in army, he had his education in a reli- 
gious educational institution in Vellore, Tamilanadu. He gained proficiency in Urdu, 
Kannada, Arabic and Persian languages and good working knowledge in English. He was 
expelled from Vellore for his anti-British attitude. He returned to Bannur and after some time got a job in 
Mumbai Sea Port. He toured several countries as part of his job and he had an acquaintance with Mahatma 
Gandhi in Durban. When he returned to Mumbai in 1914, he was arrested on the charges of involvement 
in anti-British government activities. He was banned from visiting other countries. He participated ac- 
tively in Khilfath-Non cooperation movements in 1919 as part of National Movement. He was com- 
mended by the top leaders of Indian National Congress for his eloquent speeches which motivated people 
toward National Movement. His speeches angered the British government, which arrested him after the 
Indian National Congress National conference held at Nagpur in 1920. He was imprisoned in Erawada 
Jail for two years. Undaunted by imprisonment and lathi blows he went ahead with his anti British activi- 
ties after his release. He was arrested once again in 1925 when he had to be in Bangalore prison for three 
years. He had been actively associated with all the programmes of Indian National Congress and he vehe- 
mently opposed Muslim League’s proposal of Pakistan in 1940. He organised anti-partition campaign 
against this proposal. After Independence he took up writing and social service activities. He prepared 
Urdu text books for primary and secondary school students. He founded an orphanage for the bright 
future of orphan children. He rendered his services as a member of Karnataka Legislative Council. 
Muhammad Abdul Wajid Khan,who was affectionately called by the people of Karnataka as Muslim Velluri’ 
spent his life till the last moment in the service of the people and passed away on 31 October 1977.¢ 


చరితార్జులు - 2 527 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


> 


ee i కడి 5 త రతం మంత మర డం దంతం తంత వుం తటి 5 తత తంత (తతత త ల 


& 


Vy 
= 
ఇ 
స్‌ో 
> 
w 
> 
iw 
> 
~ 
> 
= 
> 
= 
= 
> 
4 
> 
తాః 
> 
= 
= 
~ 
= 
S 
~ 
> 
> 
=~ 
> 
= 
శా 
~ 
= 
= 
~ 
= 
= 
v 
= 
> 
3 
= 
BS 
s 
+ 
> 
> 


స 
y= 


wie అ కు. కలిత. i Cee Rl eae ఉతమ Ala Me ca ca మి ek o MM = 
శీ గ rn nn a a ____________ Í 


ENTEN TENTEN TN TENEN TENE 


మ 


సమ మన మయ 


_NEANYEANEANEAWEAAN NINN సప మొ కలిని maxed 


TENGE 


da 


MAULANA USMAN GHANI 
(1896-1977) 


Source: Mr Rehan Ghani (Grand Son of Maulana Usman Ghani), Patna, Bihar. 


చరితార్జులు - 2 228 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 
THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


adena ఉనాన గన (1896-1977) 


[Ser ప్రతినిధులను జాతి, మత, Ho ప్రాంతీయతలకు అతీతంగా ప్రతిభా-సామర్దాలు, ప్రజాసేవాకాంక్ష ఆధారంగా 
మాత్రమే ఎంపిక చేసుకోవాల్సిందిగా దశాబ్దాల క్రితమే బలంగా చాటిచెప్పిన దార్శనికుడు, జాతీయవాది, స్వాతంత్ర్య సమర 
యోధులు మౌలానా ఉస్మాన్‌ గని. ఆయన బీహార్‌ రాష్ట్రం, గయా జిల్లా దియోర గ్రామంలో 1896 జనవరి ఒకటిన జన్మించారు. 
ఇంటి పట్టున ÖP, పర్షియన్‌ భాషల అధ్యయనం తరువాత “ఫాజిల్‌ కోర్సు పూర్తి చేయడానికి ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం దేవ్‌బంద్‌ 
వెళ్ళిన ఆయనకు అక్కడ ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు మౌలానా ఒబేదుల్లా సింధీతో సాన్నిహిత్యం ఏర్పడింది. మౌలానా సింధీ స్థాపించిన 
'జమీయత్‌ ఉల్‌ అన్సార్‌ స్థాపనలో ఆయనకు తోడ్పాటునిచ్చారు. 1918లో బీహార్‌ తిరిగి వచ్చిన ఆయన బీహార్‌ రాష్ట్రంలో 'జమీయత్‌ ఉల్‌ ఉలేమా ఎ 
హింద్‌ రాష్ట్ర శాఖ ఏర్పాటు చేశారు. ఆంగ్లేయ ప్రభుత్వం పట్ల దృఢమైన వ్యతిరేకత గల ఆయన ఖిలాఫత్‌-సహాయ నిరాకరణ ఉద్యమంలో చురుగ్గా 
పాల్గొన్నారు. (ప్రజలను జాతీయోద్యమం దిశగా కార్మోన్ముఖులను చేయడం లక్ష్యంగా ఆంగ్ల ప్రభుత్వ ఆగడాలను వివరిస్తూ పలు గ్రంథాలు రాశారు. 
ఆయన రచించి వెలువరించిన Tark-e-Mawalat, Jurm-e-yazeed గ్రంథాలు ఆంగ్ల ప్రభుత్వం నిషేధానికి గురయ్యాయి. మౌలానా అబుల్‌ కలాం 
ఆజాద్‌ సలహా మేరకు '“ఇమారత్‌-ఎ-షరియహ్‌” సంస్థను స్థాపించారు. ఆంగ్ల ప్రభుత్వ చర్యలను తీవ్రంగా గర్జిస్తూ ముందుకు సాగిన మౌలానా గని 
శాసనోల్లంఘన ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. జాతీయోద్యమానికి చేయూత ఇస్తూ ఆంగ్ల ప్రభుత్వ ప్రజావ్యతిరేక చర్యలను ప్రజల దృష్టికి తెచ్చేందుకు 
“ఇమారత్‌ BOP పక్షపత్రికను ఆయన ఆరంభించారు. ఆ పత్రిక కూడా ఆయన (omer ఆంగ్ల ప్రభుత్వ ఆగ్రహానికి గురయ్యి త్వరితగతిన మూతపడింది. 
ఆంగ్లేయాధికారులు ఎంతటి దాష్టికానికి పాల్పడినా బ్రిటిష్‌ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలను వ్యతిరేకించడంలో మౌలానా గని ఏమాత్రం రాజీ 
పదకుండా జాతీయోద్యమానికి తనదైన భాగస్వామ్యాన్ని అందించారు. అధికార రాజకీయాలలో ముస్లింలకు తగిన భాగస్వామ్యం లభించినప్పుడు 
మాత్రమే ఆ సమూహాల సర్వతోభివృద్ధి సాధ్యమవుతుందని భావించారు. మౌలానా సజ్ఞాద్‌ (1880-1940) నేతృత్వంలో ఏర్పడిన “ముస్లిం ఇండిపెండెంట్‌ 
పార్టీ” నిర్మాణంలో ఆయన క్రియాశీలక తోడ్పాటు అందచేశారు. ఐక్యభారతాన్ని ఆక్షాంక్షించిన మౌలానా మతం ఆధారంగా విభజన-వేర్చాటువాదాన్ని 
పూర్తిగా తిరస్మరించారు. స్వాతంత్ర్యం సిద్ధించాక ఏర్పడిన రాజకీయ వాతావరణంలో ప్రజల పక్షం నిలచి పోరాడారు. ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టత, 
ప్రజల సంక్షేమం -అభివృద్ధి ప్రధానంగా ఆకాంక్షిస్తూ సాగిన మౌలానా ఉస్మాన్‌ గని, 1977 డిసెంబర్‌ ఎనిమిదిన కన్నుమూశారు. @ 


MAULANA USMAN GHANI (1896-1977) 


Maulana Osman Ghani, who proclaimed emphatically several decades back that 
people should elect their representatives on the basis of their talent, ability and passion 
for public service beyond the considerations of caste, creed, or religion, was born on 1 
January, 1896 in Deora village, Gaya district, Bihar state. After learning Urdu and Persian 
languages at home, he did his Fazil course in Deoband in Uttar Pradesh where he devel- 
oped intimacy with the famous freedom fighter Maulana Obaidullah Sindhi. He was helpful to Maulana 
Sindhi at the time of founding ‘Jamiat Ul Ansar’. When he returned to Bihar in 1918 he started a branch of 
‘Jamiat ul Ulama e Hind’ in Bihar state. As a man of strong anti-British attitude, he participated in Khilafat- 
Non cooperation Movements. He wrote several books explaining the evil deeds of the British govern- 
ment and with the aim of motivating people towards National Movement. His books Tark-e-Mawalat, 
Jurm-e-Yazeed were banned by the British government. He founded ‘Imarat-e-Sharia’ on the advice of 
Maulana Abul Kalam Azad. Maulana Ghani resented the British government’s actions severely and took 
an active part in Civil Disobedience Movement.He started an Urdu fortnightly ‘Imarat’ to help the Na- 
tional Movement by making people aware of the anti-people policies of the British government. This 
paper also, like his books, attracted the ire of the British government and was soon closed down. Unde- 
terred by the obstacles created by the British officers, Maulana Ghani went on opposing the evil deeds of 
the British government and participating in the activities of the National Movement. As he believed that 
all round development of the Muslims was possible only when they had adequate partnership in political 
power, he played an active role in founding ‘Muslim Independent Party’ under the leadership of Maulana 
Sajjad (1880-1940). He completely rejected the idea of dividing India on the basis of religion as he 
cherished the ideal of an United India. Even after Independence in 1947, he continued to fight on people’s 
side. Maulana Osman Ghani, who strove to strengthen democracy and for the welfare and development 
of people all his life, passed away on 8 December, 1977. 


చరితార్జులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


229 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


7, 


im 
పదవా నా న నానా వా వ వా వా వా న వ వ చ వా నల నల నాల నా నాల NES నాఆ NE NS SS NS NS Ne Ne 


LIDDY 


EE SEWN 


aa తం తం asa as aS aaa aS aA తంత త తంతి త తత DY DY ITY HY 


ఫస న 


i 
e 
aw 
> 
a 
> 
a 
"> 
er 
కా 
“శః 
> 
te 
> 
ne 
> 
= 
> 
> 
2 
> 
- 
> 
= 
> 
= 
~ 
> 
> 
=> 
4 
= 
శా 
S 
~ 
= 
~ 
= 
= 
x 
= 
= 
= 
> 
> 
ళ్‌ 
= 
s 
PS 
ళ్‌ 
-- 
= 
> 


~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ 


~ ~ ~ ~ N > 


(EN ORL ER RT LTTE TE CREE TREAD = COTE Niet, RE AG GEE OT = ఎంట 
LSE QUAI DE QED LALA ARYA DY DY OLAV AY టా టా OV OE OV OE OY OV AE YY 
j P ` 4 క v v w అ v- లా v v Y లా < e ~ > v © 


SHAH MUHAMMAD UMAIR 
(1903-1978) 


Source : Shah Imran (Grnad son of Shah Mohammad Zubair), Arwal, Bihar. 
230 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 
THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


చరితార్జులు -2 


alsi ముహమ,ద్‌ ఉమేర్‌ (1903-1978) 


అద్భుతమైన భారతీయ బహుళ సంస్కృతిని పరిరక్షించుకొవడానికి అవసరాలను అధిగమించాలని, అవకాశాలను త్యాగం 
9 చేయాలని ప్రకటించిన షాహ్‌ ముహమ్మద్‌ ఉమేర్‌ బీహార్‌ రాష్ట్రం మోంగేర్‌ (Munger) జిల్లాలోని జెహానాబాద్‌లో 1908లో 
జన్మించారు. ఆయన తండ్రి షాహ్‌ అష్బాఖ్‌ హుస్సేన్‌ సంపన్న జమీందారు. ప్రాధమిక విద్య స్వగృహంలో చేసిన షాహ్‌ ముహమ్మద్‌ 
ఉమేర్‌ గయాలో ఉన్నత విద్యాభ్యాసం చేస్తూ, ఖిలాఫత్‌-సహాయనిరాకరణ ఉద్యమంలో పాల్గొనేందుకు చదువుకు స్వస్తి పలికారు. 
ఆయన సోదరులు షాహ్‌ ముహమ్మద్‌ జుబేర్‌ కూడా జాతీయోద్యమంలో ప్రముఖ పాత్ర నిర్వహించారు, భారత జాతీయ కాంగ్రెస్‌ సభ్యత్వం చేపట్టిన 
ముహమ్మద్‌ ఉమైర్‌ జాతీయోద్యమ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొన్నారు. భారత జాతీయ కాంగ్రెస్‌లో క్రియాశీలకంగా పనిచేస్తూ స్థానిక శాఖల స్థాయి 
నుండి జాతీయ స్థాయి విభాగాలలో ఆయన తనదైన పాత్రను నిర్వహించారు. అభిప్రాయ వ్యక్తీకరణలో రాజీలేనితనం, ముక్కుసూటితనం వలన ఆయన 
స్వయంగా సమస్యల్లో చిక్కుకోవడం కాకుండా భారత జాతీయ కాంగ్రెస్‌ నాయకత్వాన్ని కూడా ఇరుకున పెట్టిన సందర్భాలున్నాయి. మహాత్మాగాంధీ 
సన్నిహిత సహచరుడిగా మెలిగిన ఆయన 1930 నాటి శాసనోల్లంఘన ఉద్యమంలో చురుగ్గా పాల్గొని రెండు సంవత్సరాల జైలు శిక్షకు గురయ్యారు. 
ప్రజలతో సన్నిహితంగా మెలుగుతూ పలు స్థానిక సంస్థలలో ప్రజాప్రతినిధిగా ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తూ ప్రజల మన్నన పొందారు. 1934లో 
అర్వాల్‌ ప్రాంతంలోని నాలుగు వందల పేద కుటుంబాల గృహాల నిర్మాణం కోసం తన స్వంత భూమిని, నిర్మాణ సామగ్రిని కూడా అందజేసి మంచి 
వదాన్యుడిగా ప్రశంసలను అందుకున్నారు. 1939లో బీహార్‌ శాసన మండలి సభ్యునిగా బాధ్యతలు చేపట్టిన ఆయన స్వాతంత్ర్యం వచ్చాక కూడా 1951 
వరకు శాసన మండలి సభ్యునిగా కొనసాగారు. ఆ సందర్భంగా ఆయన పార్లమెంటరీ సెక్రటరీగా, ఫ్లోర్‌ లీడర్‌ బాధ్యతలను కూడా సమర్ధవంతంగా 
నిర్వహించారు. 1940లో అఖిల భారత ముస్లిం లీగ్‌ చేసిన భారత విభజన తీర్మానాన్ని ఖండిస్తూ “భయానక, తుంటరి అడుగు” గా ఆ తీర్మానాన్ని 
తూర్చారపట్టారు. భారత విభజన తగదంటూ వేర్పాటువాదాన్ని విమర్శించారు. 1942 నుండి 1944 వరకు హజారిబాగ్‌ జైలులో ఉన్నప్పుడు ఆయన 
రచించిన 'తలాష్‌ ఎ మంజిల్‌ (Talash 6 Manzil) గ్రంథంలో మిశ్రమ సంస్కృతి పరిరక్షణావశ్యకతను గట్టిగా నొక్కి వక్కాణించారు. ముస్లిం ప్రజానీకాన్ని 
మరింతగా జాతీయోద్యమం దిశగా మళ్ళించేందుకు ఉద్దేశించబడిన “ముస్లిం మాస్‌ కాంటాక్ట్‌ మూమెంట్‌ కార్యక్రమంలో ఆయన ముమ్మరంగా పాల్గొన్నారు. 
మాతృభూమి స్వాతంత్ర్యం సాధించుకున్నాక రాష్ట్ర రాజకీయాలల్లో ప్రధాన భూమిక నిర్వహించారు. 1956 నుండి 1962 వరకు రాజ్యసభ సభ్యునిగా 
ప్రజాసేవలో గడిపిన షాహ్‌ ముహమ్మద్‌ ఉమేర్‌ 1978 ఫిబ్రవరి 20న కన్నుమూసారు. ఈ 


SHAH MUHAMMAD UMAIR (1903-1978) 


Shah Muhammad Umair, who declared that necessities should be transcended and opportu- 
nities should be relinquished in order to preserve the wonderful syncretic culture of India, was born in 
1903 in Jehanabad of Mungir district of Bihar state. His father Shah Ashfaq Hussain was a wealthy 
zamindar. After completing his primary education at home , for further education he went to Gaya 
where he discontinued his education to participate in Khilafat-Non-cooperation Movements. His brother Shah 
Muhammed Zubair also played a prominent role in the National movement. He took membership in the Indian National 
Congress and participated actively in the activities of the National Movement. Working actively in the Indian National 
Congress, from the level of local units of the organization he rose to work in its National level wings. Sometimes his 
uncompromising nature in the expression of opinions and his straightforwardness not only landed him in troubles but 
also caused embarrassment to the leadership of the Indian National Congress. He moved closely with Mahathma 
Gandhi and participated actively in the Civil Disobedience Movement of 1930 for which he was jailed for two years. 
He won the admiration of the people moving closely with them as a peoples representative in several local self govern- 
ments. His charity in donating plots and building material to build houses for 400 poor families in Arwal region was well 
appreciated by people. Shah Muhammad Umair who became a member of Bihar Legislative Council in 1939 contin- 
ued in that position till 1951. During that period he ably discharged the responsibilities as Parliamentary Secretary and 
as Floor Leader. In 1940 he vehemently condemned Muslim League’s Resolution for partition of India terming it as a 
“dreadful and mischievous step’. In his book ‘Talash-e-Manzil’ which he wrote when he was in Hazaribagh Jail from 
1942 to 1944, he stressed the need to preserve the wonderful syncretic culture of India by transcending the necessities 
and relinquishing the opportunities. He extensively participated in the ‘Muslim Mass Contact Programme’ which was 
intended to mobilize Musilim population towards National Movement. Shah Muhammad Umair, who played a promi- 
nent role in Bihar politics in independent India and served as a member of Rajya Sabha between 1956 and 1962, 
passed away on 20 February, 1978. 


చరితార్జులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


231 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


56 Ne ais ©; Sic et lead om రయ ర Bee, seve saa, రత కటకం శి) wes erie pe it ee Hee se ee 0ye 


>: 


yey 


I i el వము ITT OTT INT FT ము. ౨ 
EERE SSS SRST SETAE CEASE ETN 


v9 


Y 


ఖై 


NENTEN TEN RENTEN EN ENE 


SS NENEANEAAW EN INN ON NAN R RN EN 


LaLa aa ALAA AAS NT NLL NY NLA NANL NANA DY 


Ss 
SS 
© 
as 
> 
a 
> 
రా 
> 
~~ 
> 
w 
F 
= 
> 
> 
~ 
> 
> 
> 
S 
~ 
> 
= 
~ 
వ 
= 
= 
= 
~ 
= 
= 
x 
= 
= 
= 
> 
= 
BS 


a 


EET EES IE 
330501353135 


CL Ea A a - A EE TPT 
ప ప ఎస ప ఎస వ ప ఎ RNY dod di i hh hod doin యా ko oho ho ion eo fo eon టా eo ki 


HAFEZ MOHAMMAD IBRAHEEM 
(1889 - 1978) 


Source: https://commons.wikimedia.org/wiki/File: Hafiz_Mohammad_lIbrahim.jpg 


చరితార్జులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


Syed Naseer Ahamed 


232 


THE IMMORTALS - 2 


aaz మువాము,ద్‌ anino (1869-1978) 
భారత జాతీయోద్యమంలో భాగస్వామి కావడం మాత్రమే కాకుండా స్వతంత్ర భారతంలో కూడా అత్యున్నత పదవులను 


అలంకరించిన అదృష్టవంతులు హఫీజ్‌ ముహమ్మద్‌ ఇబ్రాహీం. ఆయన 1889 ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం బిజినోర్‌ జిల్లా SAS పట్టణంలో 
జన్మించారు. ఆయన తల్లి అజ్మత్‌-ఉల్‌-నిషాన్‌, తండ్రి హఫీజ్‌ SaS హుదా. చిన్న-సన్నకారు రైతు కుటుంబ సభ్యుడైన ముహమ్మద్‌ 


ఇబ్రాహీం ధార్మిక విద్యతో విద్యాభ్యాసం ఆరంభించారు. మదరసా విద్యార్థిగా ఖురాన్‌ KoPA పూర్తిగా కంఠతా పట్టి “హఫిజ్‌ 
అయ్యారు. ఆర్థిక లేమితో సమమతమవుతున్నా కూడా ఆయన రాజకీయ దీక్షా విద్యాలయంలో చదివారు. ఆ తరువాత అలీఘర్‌లోని “డ్యూటీ సోసైటీ” 
ఆర్థిక సహకారంతో 1908 నుండి 1915 వరకు అలీఘర్‌ విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. అలీఘర్‌ విద్యార్థి సంఘం కార్యదర్శిగా 
బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన దృష్టి జాతీయోద్యమం దిశగా మళ్ళింది. 1937 నాటి ఉత్తరప్రదేశ్‌ శాసనసభ ఎన్నికలలో ముస్లింలీగ్‌ అభ్యర్థిగా ఆయన 
విజయం సాధించారు. ఆనాటి అత్యంత నాటకీయ రాజకీయ పరిణామాలలో హఫీజ్‌ ముహమ్మద్‌ ఇబ్రాహీం తనదైన వ్యవహార సరళితో అందరి దృష్టిని 
ఆకర్షించారు. ఆ తరువాత భారత జాతీయ కాంగ్రెస్‌ సభ్యత్వం చేపట్టిన ఆయన ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం పొందారు. 1942 క్విట్‌ 
ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొని నిర్బంధానికి గురయ్యారు. చివరకు ఫతేపూర్‌ జైలులో శిక్షను కూడా అనుభవించారు. భారత విభజన 
డిమాంద్‌ను తెరమీదకు తెచ్చిన ముస్లింలీగ్‌ వేర్పాటువాదాన్ని ఖండించిన ఆయన, మతం ప్రాతిపదికన భారత విభజన అరిష్టదాయకం అన్నారు. భారత 
జాతీయ కాంగ్రెస్‌ నాయకునిగా జాతీయోద్యమ కార్యక్రమాలలో చివరి వరకు చురుగ్గా పాల్గొన్న హఫీజ్‌ ఇబ్రాహీం, స్వాతంత్ర్యం సిద్ధించాక జవహర్‌లాల్‌ 
నెహ్రు నేతృత్వంలో ఏర్పడిన కేంద్ర ప్రభుత్వంలో మంత్రి పదవి చేపట్టారు. ఈ సందర్భగా వక్స్‌ ఆస్తుల రక్షణ మీద ప్రత్యేక శ్రద్దను చూపిన ఆయన వక్స్‌ 
పరిరక్షణకు చట్టపరమైన చర్యలను తీసుకున్నారు. భారత్‌-పాకిస్థాన్‌ల మధ్యన సమస్యగా మారిన సింధూ నదీ జలాల పంపిణి అంశాన్ని అందరికి 
ఆమోదయోగ్యమైన రీతిలో పరిష్కరించడంలో SHE ఇబ్రాహీం ప్రధాన పాత్ర వహించారు. 1964 మే నాలుగు నుండి 1965 BYow ఒకటి వరకు 
పంజాబ్‌ గవర్నర్‌ పదవిలో ప్రజలకు సేవలందించారు. 1958 నుండి 1968 వరకు దఫ-దఫాలు రాజ్యసభ సభ్యునిగా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. 
చివరి వరకు ఎదోఒక ఉన్నత అధికార పదవిలో కొనసాగుతూ ప్రజలకు సేవలందించిన హఫీజ్‌ ముహమ్మద్‌ ఇబ్రాహీం 1978 జనవరి 24న 
అనారోగ్యంతో చికిత్స పొందుతూ కన్నుమూసారు. * 


HAFIZ MAHAMMAD IBRAHEEM (1889 — 1978) 


Hafiz Mahammad Ibraheem, who participated in National Movement and was for- 
tunate to hold highest positions in independent India, was born in 1889 in Nagina town of 
Bijnore district in Uttar Pradesh. Azmat-Ul-Nishan was his mother and his father Hafez 
Najmul Huda, was a small marginal farmer. Mohammad Ibraheem started his education 
with religious education. As a Madarasa student he got the Quran by heart and became a ‘Hafiz’. Later he 
studied in Diksha University amidst financial troubles and after that with the financial help of ‘Duty 
Society’, he completed his education in Aligarh University between 1908 and 1915. When he was the 
Secretary of Aligarh Student Association, he was drawn towards National Movement. In 1937 he was 
elected to Uttar Pradesh Legislative Assembly as a Muslim League candidate. In the most dramatic devel- 
opments of those days, he impressed all with his characteristic style of functioning. He took the mem- 
bership of Indian National Congress and got a position in Uttar Pradesh Cabinet. In 1942 he participated 
in Quit India Movement and was arrested. At last he served a jail term in Fatepur jail. He said that Partition 
of India on religious lines was harmful to all and condemned the separatist agenda of Muslim League. 
Hafiz Ibraheem participated actively in the activities of the Indian National Congress till the end and after 
independence, he became a minister in the cabinet formed under the leadership of Jawarharlal Nehru in 
the Government of India. He paid special attention on Wakf properties and took several legal measures 
for the protection of Wakf. He played a key role in finding an amicable solution to the problem of Sindhu 
river water distribution between India and Pakistan. He served the people of Punjab state as its Governor 
from 4 May, 1964 to 1 September 1965.He had been a member of Rajya Sabha several times between 
1958 to 1968. Hafiz Mohammad Ibraheem, who had been in the service of the people in one position or 
the other till the end, passed away on 24 January, 1978 while being treated for an ailment. 


చరితార్జులు - 2 233 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


h 
/ 
| 
| 
4 
í 
4 
4 
f 
/ 
| 
f 
4 


Rea RNS NSN మ! 


A 
sii 
AL 
న 
; 
é 
4 
A| 
A| 
4|| 
A 
A 
4 
2 
A 
A 
A 
A 
Z 
| 
| 
A 
7 

A 

4 


EOLO కతి వతి నతి HO HO SOSA CEOS తంతి: తం తం తం తం తంత తంతు ఉం తంతు తంతి తంతి AT తిం తి? తత? DNT OE 


SYED SHAH MUHAMMED HASAN 
(1901-1978) 


Source: https://www.tawarikhkhwani.com/tag/bihar/ 
చరితార్లులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 
= 234 es — 


THE IMMORTALS - 2 


000), D ఆహా anana, D హసన్‌ (1901-1978) 


మాతృభూమిని ఆంగ్లేయుల దాస్యశృంఖలాల నుండి విముక్తం చేయడం లక్ష్యంగా సాగుతున్న స్వాతంత్ర్య సమరయోధులలో 
సాహసోపేత త్యాగమయ స్ఫూర్తిని నింపేలా సాగిన అద్భుత గేయం “షర్భరోషికి తమన్నా ఆబ్‌ హమారే దిల్‌ మే హై ...” అందించిన 
కవివర్యులు సయ్యద్‌ షాహ్‌ ముహమ్మద్‌ హసన్‌. బీహార్‌ రాష్ట్రం, ఖుస్రూపూర్‌ లోని జమీందారి కుటుంబంలో 1901లో జన్మించారు. 
తండ్రి సయ్యద్‌ షాహ్‌ అల్‌ హసన్‌ బారిష్టర్‌. చిన్నవయస్సులో తండ్రిని కోల్పోయిన ఆయన మాతామహుల వద్ద ఎక్కువ కాలం గడిపారు. 
ప్రాధమిక విద్య గృహంలో ఆరంభమై పాట్నా ఖుస్రూపూర్‌లలో ఉరూ, ఆరవిక్‌, పర్షిన్‌ భాషలను ఆయన నేర్చుకున్నారు. ఆయన 
మాతామహులు ate కవి పండితులు, మేనమామ సయ్యద్‌ షాహ్‌ మొహియుద్దీన్‌ కమాల్‌ ప్రముఖ ate కవి. ఆయన మార్గదర్శకంలో సయ్యద్‌ షాహ్‌ 
ముహమ్మద్‌ హసన్‌ చిన్నతనం నుండి కవితలు రాయడం ఆరంభించారు. తండ్రి, సోదరులను త్వరితగతిన కోల్పోవడం వలన కుటుంబ భారం మీద పడిన ఆయన 
కవిత్వాన్ని ప్రేమించడం మాత్రమే కాకుండా హోమియో వైద్యశాస్త్రం పట్ల కూడా ఆసక్తి చూపారు. గ్రామీణ ప్రాంతంలో హోమియో వైద్యునిగా ప్రజలకు 
సేవలందించారు. ఆయన చుట్టూ ఉన్న సాంఘిక, సాహిత్య వాతావరణం ప్రభావం వలన ప్రముఖ ete కవి షాహిద్‌ ఆజమాబాది మార్గంలో, ప్రముఖ ede కవి, 
పండితుల సహచర్యంలో “బిస్మిల్‌ ఆజమాబాది కలం పేరుతో ప్రకృతి, తన చుట్టూ తిరుగాడుతున్న సామాజిక స్థితిగతులను వస్తువుగా కవితలు, గజల్స్‌ రాసారు. 
ఖిలాఫత్‌-సహాయనిరాకరణ ఉద్యమంలో ఆంగ్లేయాధికారుల క్రూరత్వాన్ని సవాల్‌ చేస్తూ యువకులు ఉద్యమిస్తున్న వాతావరణంలో తనదైన మార్గంలో యువతను 
ఉత్సాహపర్చడానికి పూనుకున్నారు. మాతృభూమి (ప్రేమికుల హృదయాలను రంజింపచేస్తూ, విప్లవకారులను ఉత్తేజపర్చుతూ దేశభక్తిని మరింతగా (ప్రేరేపిస్తూ, 
శత్రువుకు సవాల్‌ విసురుతూ, జాతీయోద్యమ ఉర్దూ సాహిత్యంలో ప్రముఖ స్థానాన్ని సాంతం చేసుకున్నారు. ఆయన “షర్భరోషి కి తమన్నా ఆబ్‌ హమారే దిల్‌ మేం 
హైం... దేఖ్నా హై జోర్‌ కిత్నా బాజుయేం ఖాతిల్‌ మె హై...” (త్యాగాలు చెయ్యాలన్న కాంక్ష మా హృదయాల్లో ఉంది, చూద్దాం తలారి భుజాల్లో బలమెంత ఉందో 
l...) అను అద్భుత గీతాన్ని సయ్యద్‌ షాహ్‌ ముహమ్మద్‌ హసన్‌ 1921లో రచించారు. ఈ కవిత ఢిల్లీ నుండి ప్రచురితమయ్యే “సబా పత్రికలో ప్రచురితమయ్యింది. 
ఈ గీతాన్ని ఆనాటి విప్లవ యోధులు పండిత్‌ రాంప్రసాద్‌ బిస్మిల్‌ తరుచుగా పాడటం, తన రచనల్లో ఎక్కువగా ప్రస్తావించడం, సర్దార్‌ భగత్‌ సింగ్‌, అషాఖుల్లా ఖాన్‌ 
లాంటి వీరులకు ఇది ప్రబోధ గీతంగా నిలవడంతో బహుళ ప్రాచుర్యం పొందింది. సయ్యద్‌ షాహ్‌ ముహమ్మద్‌ హసన్‌ విస్తృతంగా సాహిత్య సృష్టి చేసినప్పటికి 
ఎక్కువ భాగం అందుబాటులో లేకుండా పోయింది. అందుబాటులో ఉన్న బిస్మిల్‌ ఆజమాబాది సృజనను సయ్యద్‌ షాహ్‌ EPA హసన్‌, సయ్యద్‌ షాహ్‌ హాది 
హసన్‌లు సేకరించి 'హకాయత్‌-ఎ-హస్తి' అను పేరుతో సంకలనం చేయగా, బీహార్‌ ఉర్దూ అకాడమీ ఆయన సాహిత్యాన్ని ప్రచురించి ఉర్దూ సాహిత్యలోకానికి 
అందించింది. ఈ రకంగా ఉర్దూ సాహిత్య ప్రపంచంలోనే కాకుండా, జాతీయోద్యమ సాహిత్యరంగంలో కూడా ఆగ్రగామిగా నిలచిన ప్రబోధగీతాన్ని అందించిన 
సయ్యద్‌ షాహ్‌ మొహమ్మద్‌ హసన్‌ 20 జూన్‌ 1978న చివరిశ్వాస విడిచారు. @ 


SYED SHAH MUHAMMED HASAN (1901-1978) 


Syed Shah Muhammed Hasan, who wrote the wonderful song ‘Sarfaroshi ki tamanna ab 
hamare dil meñ hai, dekhna hai zor kitna bazu-e-qatil meñ hai’ which kindled a spirit of courageous 
sacrifice among the freedom fighters, was born in 1901 in a zamindari family of Khusrupur of Bihar 
state. His father, Syed Shah Al Hasan, was a barrister. Having lost his father at a very young age, he 
spent most of his childhood with his maternal grandfather, who was an Urdu scholar and a poet. His schooling started 
in Khusrupur continued in Patna where he learned Urdu, Arabic and Parsian languages. His maternal uncle was a noted 
poet. Under his guidance Hasan started writing poems. As he lost his father and brothers in quick succession, he had to 
bear the burden of his family. So he studied Homeopathy besides loving poetry. He served the people in villages as a 
Homeopathic Physician. Under the contemporary social and literary influences and in the company of famous Urdu 
poets and scholars, he wrote poems and Gazals with the pen name ‘Bismil Azamabadi’ on the themes of nature and 
social conditions following the path shown by Shahid Azamabadi, a famous poet. He tried to cheer up with his songs the 
youth who were challenging the cruelty of British authorities and agitating against the British rule. In 1921 he penned the 
song ‘Sarfaroshi ki tamanna ab hamare dil meñ hai dekhna hai zor kitna bazu-e-qatil meñ hai’ (we have a desire in our 
hearts to do sacrifices, let us see how much strength there is in the shoulders of the hangman), which gained a prominent 
place in the nationalist Urdu literature. This song which provided a source of inspiration was printed in ‘Sabha’ a Urdu 
paper published from Delhi. This song gained wide popularity as it was frequently sung by revolutionaries such as 
Pandit Ram Prasad Bismil and for Sardar Bhagath Singh, Ashfhaghullah Khan it was an inspirational one. Though 
Syed Shah Mohammed Hasan wrote a lot, much of it is not available. All the available literature of Hasan was 
collected by Syed Shah Mehdi Hasan and Syed Shah Hadi Hasan and Bihar Urdu Academy published it with the title 
‘Hikayat-e-Hasthi’. Syed Shah Muhammed Hasan, who wrote the very inspirational song which gained a prominent 
place not only in Urdu literature but also in the nationalist literature, breathed his last on 20 June, 1978. 


చరితార్జులు - 2 235 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


—————— LL 22 
SENS NNN వా వ వా వా NS వ వ వాల వల వల NE NE నాల NE SN NS NS NS NS NS Ne Ne 


NSE NSS NSE RGN NSE NAN NSE NE NEN oy 


MAW ANAVAN ANE NENA EAE ANIAN VIRNA NIRIA NN NNN NNN EN 1 | 


~ 


> 
rier 
Se 
iw 
a 
“శః 
> 
> 
₹3 
> 
- 
? 
> 
- 
> 
- 
> 
- 
= 
= 
= 
~ 
> 
> 
= 
- 
= 
ži 
= 
= 
~ 
= 
= 
= 
v 
> 
= 
= 
> 
ఇ 
PS 
PS 
PS 
> 
= 
= 
> 
7 
Fx 
` 


ష్య 


VOD చింత తం OS తంతి TTT తం తంతు తం త తంతి ఉంచి తిం తిక తక తిం తంతి LE TTYL NLL ALANA 


KHAN SHAKIR ALI KHAN 
(1904-1978) 


Source: Mr Shanwaj Khan, (Grand sond of Khan Shakir Ali Khan) Advocate, Bhopal, MP. 
చరితార్లులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 
2 236 షు Z 
THE IMMORTALS - 2 


aon) ఇంకెర్‌ అలీ బాన (1904-1978) 
ఆంగ్లేయుల కరుణాకటాక్షాల నీడలో పాలన సాగిస్తున్న సంస్థానాధీశులు తమను విమర్శించడం కంటె కూడా ఆంగ్లేయులకు 


వ్యతిరేకంగా ఆలోచనలు రావడం మహానేరంగా భావిస్తున్న రోజులవి. అటు సంస్థానాధీశులకు, ఇటు ఆంగ్లేయుల నిరంకుశ చర్యలకు 
వ్యతిరేకంగా శ్రమజీవుల పక్షాన నిలచి “షేర్‌-ఎ-భోపాల్‌ గా విఖ్యాతులైన ఖాన్‌ షాకిర్‌ అలీ ఖాన్‌ 1904లో మధ్యప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని 
భోపాల్‌లో జన్మించారు. ఆయన ఉరూ, పర్షియన్‌ భాషల మీద మంచి పట్టు సంపాదించారు. బ్రతుకు దెరువు కోసం భోపాల్‌ సంస్థానం 
సైన్యంలోని సుల్తానియ కాల్బలంలో THE’ Te ఉద్యోగం చేశారు. చిన్నతం నుండి పేద ప్రజల పక్షంగా, స్వేఛ్చా, స్వాతంత్రాల దిశగా తన కార్యకలాపాలను 
నిర్దేశించుకున్న ఆయన 1926-27లో ఢిల్లీ, కలకత్తా ల నుండి వెలువడిన '“రియాసత్‌, “హింద్‌” అను పత్రికల్లో పాత్రికేయునిగా సేవలందించారు. పరాయి 
పాలకుల పెత్తనం నుండి స్వాతంత్ర్యాన్ని బడుగు జీవుల సంక్షేమం ఆశిస్తూ సంస్థానాధీశుల నియంతృత్వాన్ని వ్యతిరేకిస్తున్న అయనను 1932లో పాలకులు 
ఉద్యోగం నుండి తొలిగించారు. ఈ మేరకు లభించిన స్వేచ్చతో ఖాన్‌ షాకిర్‌ అలీ ఖాన్‌ 1933లో 'అంజుమన్‌ ఖుద్దాం-ఎ-వతన్‌” అను సంస్థను స్థాపించారు. 
1934లో ‘Sabah-e-Watan’ అనే BOP పత్రిక ప్రారంభించారు. పాలకుల, పాలనా వ్యవస్థ, న్యాయవ్యవస్థల చర్యలను గేలిచేస్తూ పత్రికలో ప్రచురితమైన వ్యంగ్య 
చిత్రం ఫలితంగా ఆయనను ఆరెస్టు చేసి, పత్రికను జప్తు చేసి రెండు మాసాల జైలు శిక్షను ప్రభుత్వం విధించింది. ప్రజాగ్రహం ఫలితంగా 17 రోజులలోపు జైలు 
నుండి ఆయనను విడుదల చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆంగ్లేయుల కనుసన్నలలో పాలన సాగిస్తున్న సంస్థానాధీశుల నియంతృత్వాన్ని ప్రతిఘటిస్తూ, ఆంగ్లేయుల 
పెత్తనాన్ని నిరసిస్తూ ప్రజల పక్షంగా ఉద్యమించడానికి తగిన (adea కల్పించేందుకు 1938లో “ప్రజా మండలి” స్థాపించారు. ఆయన కార్యక్రమాలు, పత్రికల్లో 
రాతల పట్ల ఆగ్రహించిన పాలకులు మరోమారు ఆరెస్టు చేసి రెండు సంవత్సరాల కఠినకారాగార శిక్షను విధించారు. ఆ శిక్షాకాలం పూర్తి చేసిన ఖాన్‌ షాకిర్‌ అలీ 
ఖాన్‌ “'మజ్లూర్‌ సభి ఏర్పాటు చేసి కార్మిక-కర్షక జన ప్రయోజనాల కోసం ఉద్యమించారు. ఇండియాకు స్వాతంత్ర్యం లభించాక, భోపాల్‌ సంస్థానాన్ని ఇండియన్‌ 
యూనియన్‌లో విలీనం చేయాల్సింగా డిమాండ్‌ చేస్తూ ఆరంభమైన ప్రజోద్యమానికి, ఆ తరువాత భోపాల్‌ను మధ్యప్రదేశ్‌ రాజధానిగా ప్రకటించాలంటూ సాగిన 
ఉద్యమానికి ఆయన నాయకత్వం వహించారు. అంతులేని కడగండ్లను ఎదుర్కొంటూ కూడా నిరంతరం ప్రజల పక్షాన, ప్రధానంగా శ్రమజీవుల పక్షంగా 
పోరాడుతూ సాగిన ఆయన 1952లో ‘కిసాన్‌ Sard మండల్‌, “భారత కమ్యూనిస్టు పార్టీ భోపాల్‌ రాష్ట్ర శాఖలకు నాయకత్వం చేపట్టారు. ప్రజల మనిషిగా 
భోపాల్‌ ప్రజానీకం గుండెల్లో నిలచిన ఖాన్‌ షాకిర్‌ అలీ, మొదట 1957లో శాసన సభ్యునిగా ఎన్నికయ్యారు. ఆ తరువాత 1962, 1967, 1972లలో కూడా 
శాసనసభ్యునిగా విజయం సాధించారు. చివరిక్షణం వరకు ప్రజల సేవలో గడిపిన ఖాన్‌ షాకిర్‌ అలీ ఖాన్‌ 1978లో భోపాల్‌లో తనువు చాలించారు. + 


KHAN SHAKIR ALI KHAN (1904-1978) 


Khan Shakir Ali Khan, who was known as ‘Sher-e-Bhopal’ for standing by the side of toiling 
people against the cruel actions of the British Government and the Kings of Princely States in those 
days when it was considered it a crime even to think against the British rulers, was born in 1904 in 
Bhopal and the present capital city of Madhya Pradesh state. He gained a good command over Urdu 
and Persian languages. To earn a living he worked as a ‘Nayak’ in the Sultania infantry of Bhopal 
province Army. Shakir Ali Khan, who oriented his activities towards helping the poor and participating in freedom 
struggle right from his childhood, started working as a journalist during 1926-27 in “Riyasat’ and ‘Hind’ newspapers 
which were published from Calcutta and Delhi. He was removed from the job in 1932 for writing against the tyranny 
of the rulers of the province and in favour of the welfare of the poor and independence from the British rule. Making 
use of the new found freedom, Khan Shakir founded ‘League of Servants of Fatherland’ (Anjuman Khuddam-e- 
Watan). In 1934 he started an Urdu paper “Sabah-e-Watan’. He was arrested and imprisoned for two months and his 
paper was confiscated for publishing a satirical cartoon mockering the actions of Judiciary and Government. Conse- 
quent upon public anger against his imprisonment, he had to be released after 17 days. In 1938 he founded ‘Praja 
Mandal?’ to protest against the tyranny of the rulers of the province who were dancing to the tunes of the British and 
inspired the people to agitate against the hegemony of British rulers. He was again arrested and jailed for two years of 
rigorous term for his anti British activities and writings. Soon after serving the jail term, Khan Shakir started ‘Mazdoor 
Sabha’ and worked for protecting the interest of workers. Post-independence, he led the agitations demanding merger 
of Bhopal province in the Indian Union and later led the agitation demanding declaration of Bhopal as the capital of 
Madhya Pradesh. Khan Shakir who always fought for the welfare of the people in general and toilers in particular in 
spite of the endless hardships he faced, assumed leadership of ‘Kisan Mazdoor Mandal’ and the Madhya Pradesh state 
unit of Communist Party of India in 1952. He lived in the hearts of the people and was elected to the legislative assembly 
of Madhya Pradesh in 1957, 1962, 1967 and 1972. Khan Shakir Ali Khan who spent all his time in the service of the 
people passed away in 1978. 


చరితార్జులు - 2 237 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


savas ఏంత fe thet) డం తరం తంత తం TETIERE REEERE EEES 


= 


WNSaNSENSNSENS వావ వా అజ. 


ÄM T a 


_NDAWEANEANEANEAWYENEANENEWYANR NN NEN | 


NEN 
Wal asa ఉం తంతు SINT YY NT VSL YT NLYLYY NL NLL NL NL SL NLL NAN 


WS EAN: WEAN 


> 
డ్‌ 
> 
= 
> 
= 
> 
Ler 
> 
₹3 
> 
= 4 
> 
> 
= 
> 
= 
> 
= 
3 
= 
- 
> 
= 
=> 
~ 
PS 
> 
= 
a 
~ 
=~ 
= 
= 
= 
> 
= 
> 
= 
s 
= 
ళ్‌ 
> 
PS 
+ 
= 
> 
> 
> 
S 
> 


Pantages ఆ. 
వా సవం ఎమ ఎ హా ఎన ఎవం వ TF AQT QT QT Oe OT OTA OOOO aS Os OO ENE NNT ENET ENET ENET ENE ONET NET ANET ANE, 
d ” y v y v À- v v ~ ఖా ఖా థా - యా v ఇ తా ఇ e v vr ™ had < ad 7 


> 


ALLAMA SYED SIBTUL HASAN 
(1910-1978) 


Source: Rezavi & ASHA’s History & Archaeology Blog 


చరితార్జులు - 2 238 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


esena సయీద్‌ సిబతుల్‌ హన్‌ (1910-1978) 


చిన్ననాటనే జాతీయోద్యమంలో ప్రవేశించిన అల్లామా సయీద్‌ సిబతుల్‌ హసన్‌ 1910లో ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో జన్మించారు. 
బాల్యంలో తల్లిని కొల్పోవడం వలన ఆయన బాల్యం -విద్యాభ్యాసం బెనారస్‌లో సాగింది. (బ్రిటిష్‌ పాలకుల నుండి విముక్తి 
కోరుకుంటున్న భారతీయులు వివిధ మార్గాలలో సాగిస్తున్న స్వాతంత్ర్య పోరాటం పట్ల ఆయన చిన్నతనంలోనే ఆకర్షితులయ్యారు. 
మహాత్మాగాధథీ నాయకత్వంలో ఆరంభమైన సహాయనిరాకరణ ఉద్యమంలో ఆయన తనతోటి బాలలతో కలసి పాల్గొన్నారు. 
ఆనాడు ఖిలాఫత్‌ ఉద్యమం, సహాయనిరాకరణ ఉద్యమం జమిలిగా సాగాయి. ఆ ఉద్యమకారులకు అవసరమైన సహాయ, సహకారాలు, రహస్య 
సమాచారం చేరవేయడం ద్వారా ఆయన జాతీయోద్యమంలో పాత్రధారులయ్యారు. జాతీయోద్యమకారులకు చేయూత ఇవ్వడానికి 1930లో “వానరసేని 
పేరుతో ఇందిరా నెహ్రూ ఏర్పాటు చేసిన బాలబాలికల సంఘంలో అల్లామా సయీద్‌ సిబతుల్‌ హసన్‌ సభ్యులయ్యారు. ఆంగ్ల ప్రభుత్వ దమనకాండ, 
పోలీసుల దాష్టికాలకు ఏమాత్రం భయపడకుండా ప్రభుత్వ, పోలీసుల రాకపోకలను, ఎత్తుగడల సమాచారాన్ని జాతీయోద్యమకారులకు చేరవేయడం, 
జాతీయోద్యమం ప్రచురించిన నిషేధిత కరపత్రాలను, బ్యానర్లను, పుస్తకాలను రహస్యంగా ప్రజలలో పంపిణీ చేయడంలో ఆయన ప్రముఖ పాత్ర 
నిర్వహించారు. జాతీయోద్యమ కార్యక్రమాలలో పాల్గొంటూనే విద్యాభ్యాసం పట్ల అత్యంత శ్రద్ధ చూపిన ఆయన అరబిక్‌, పర్షియన్‌, ఉర్దూ భాషల్లో 
మంచి పాండిత్యాన్ని సంపాదించారు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని లక్నోలోని ప్రఖ్యాతి చెందిన మహమూదాబాద్‌ ప్రభుత్వ గ్రంథాలయంలో అధికారిగా 
ఉద్యోగ బాధ్యతలను నిర్వహించారు. (ప్రతికూల పరిణామాలను ఎదుర్కొంటూ జాతీయోద్యమకారునిగా అల్లామా సయీద్‌ సిబ్బతుల్‌ హసన్‌ ద్విజాతి 
సిద్ధాంతాన్ని, భారత విభజన ప్రయత్నాలను, ప్రచారాన్ని సునిశితంగా విమర్శించారు. భారత విభజన తరువాత బంధువర్గం పాకిస్థాన్‌ తరలి వెడుతుండగా 
ఆయన మాత్రం భారతావని వదలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. స్వాతంత్రానంతరం, మహమూదాబాద్‌ ప్రభుత్వ గ్రంథాలయంలో అధికారిగా ఆయన 
చూపిన సమర్ధతను గమనించిన పండిత జవహర్‌లాల్‌ నెహ్రూ, డాక్టర్‌ జాకీర్‌ హుస్సేన్‌ల ఆహ్వానం మేరకు 1953లో అలిఘర్‌ విశ్వవిద్యాలయానికి 
చెందిన మౌలానా ఆజాద్‌ గ్రంథాలయం ప్రధాన (గంథాలయాధికారిగా బాధ్యతలు చేపట్టారు. ఆ [గ్రంథాలయం అభివృద్ధికి పూర్తిగా అంకితమయిన 
ఆయన 1971లో పదవీవిరమణ గావించారు. ఆ తరువాత విస్తృతంగా రచనలు చేస్తూ తాను గడించిన జ్ఞాన సంపదను ప్రజల పరం చేయ 
సంకల్పించి మొత్తం మీద 33 విశిష్ట గ్రంథాలను రచించారు. చివరి గ్రంథం 'తజ్‌కిర్‌-ఎ-మాజిద్‌' ను 1978 DOS ఆరున పూర్తి చేసిన అల్లామా 
సయీద్‌ సిబతుల్‌ హసన్‌ ఆ మరుసటి రోజున, అనగా 7 ఏప్రిల్‌ 1978లో చివరి శ్వాస విడిచారు. ఈ 


ALLAMA SYED SIBTUL HASAN (1910-1978) 


Allama Syed Sibtul Hasan, who joined Indian National Movement at a very young age, was 
born in 1910 in Uttar Pradesh. As he lost his mother in his early childhood, his childhood and educa- 
tion were in Banaras. He was attracted at a young age towards the Indian freedom struggle under- 
taken by Indians longing to gain freedom from the British rule. He participated along with his fellow 
boys and girls in the Non cooperation Movement led by Mahatma Gandhi. As the Non cooperation 
and Khilafat Movements happened simultaneously, he played a role in the two movements by extending help and 
cooperation to activists by passing the needed information to them. Allama Syed Sibtul Hasan joined the ‘Monkey 
Brigade’ started by Indira Nehru in 1930 to extend help to the activists of Indian National Movement. He played a key 
role in passing information about the movements of police and their strategies to the activists and in distributing to 
people the banned pamphlets, books and banners supplied by the underground activists of Indian National Movement. 
While participating in the activities of the National Movement he showed keen interest in education and gained pro- 
found scholarship in Arabic, Hindi, and Persian languages. Later he worked as a librarian of famous Mohamudabad 
Government Library in Lucknow, the capital of Uttar Pradesh state. Facing all the adversities as an activist of Indian 
National Movement, Allama Sayeed Sibbatul Hasan sharply criticized the attempts and propaganda to divide India in 
the name of two-nation theory. When his relatives were migrating to Pakistan, he made it clear to them that there was 
no question of his leaving India. Post independence, he assumed charge as the chief Librarian of Moulana Azad 
Library of Aligarh Muslim University in 1953 on the invitation of Pandit Jawaharlal Nehru and Dr Jakir Hussian who 
praised his efficiency as the librarian of Mohamedabad Government Library in Lucknow. After rendering dedicated 
service for the development of the library he took retirement in 1971. Later he wrote extensively to impart the wealth of 
his knowledge to people and published 33 distinguished books. In that process he completed his last book ‘Tazkir-e- 
Majid’ on 6 April 1978 and on the next day i.e., on 7 April 1978, Allama Syed Sibtul Hasan breathed his last . 


చరితార్జులు - 2 239 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


sé ry be, gí Mrs ais ee ros oe త, oe) SSeS ae va ఉడత, తం ఉంచ! ఆత ర్త అలయ ల A ల సు 


’ 


<7, 


క్ట క్ష క్ష RAN AN ASNAN U NS NOM NAN NIHAN $ 
tarara ra rAr తంతు తంతు AY OY NY MY HY DY BY HY HY IY DY DY DY DY DY DY DY DNI DNT 


pi _________ __ .______ 


Ss 


ST ae కీ... 


మయ నన మ మము మమ మమ 
ద్దు 


Q 


NAYA aV ము NINNIN] J 


nen 


NINANEAN 


4) 
~ 
= 
~~ 
> 
S 
> 
— 
> 
ow 
> 
- 
> 
~ 
> 
> 
> 
~ 
> 
> 
= 
~ 
~ 
~ 
3 
> 
~ 
> 
~ 
= 
= 
= 
~ 
= 
= 
= 
= 
~ 
~ 
= 
వ్‌ 
= 
> 


NN NRAN 


x 


EE EC EE EE 


~ 


x 


పూసా ఎమ ఎ హా ఎవ ఎవ ఎ grrr av av ava avave ST thoy thos Lv kone kay kd Los Sos kos ks th > Ls Lo a > e- 
y Pi FY F- er: ౪ > Pi Us దత pe కాల ల్‌ Ds Di ` ` 


SHAIKH ABDUL MAZEED SINDHI 
(1889-1978) 


Source: Shaikh Abdul Majeed Sindhi: Life & Achievements, Khan Mohammad Panhwar, Royal Book Company, Karachi, 1984. 


చరితార్జులు - 2 240 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


aaj అబ్లుల్‌ sn2sti mod) (1889 - 1978) 


(ప్రజానీకం ప్రాథమిక హక్కుల పరిరక్షణకు అటు పరాయి ప్రభువుల మీద, ఇటు స్వజన పాలకుల మీద కూడా రాజీలేని 
ప్రజాస్వామిక పోరాటం సాగించిన షేఖ్‌ అబ్బుల్‌ మజీద్‌ సింధీ 1889 జూలై 7న ప్రస్తుత పాకిస్థాన్‌లోని సింధ్‌ ప్రాంతంలో 
జన్మించారు. ఆయన తండ్రి లీలారాం, తల్లి లీలాన్‌. 1908లో ఇస్లాంను స్వీకరించిన ఆయన షేక్‌ అబ్బుల్‌ మజీద్‌ సింధీగా వలస 
పాలకులను అక్షరాయుధంతో ఎదుర్కొన్నారు. ఆంగ్లేయ పాలకుల Taps ప్రజల ఎరుకలోకి తెస్తూ ఆంగ్లేయులకు వ్యతిరేకంగా 
పోరుబాట సాగేలా ప్రజలలో ప్రేరణ కల్పించాలన్న సంకల్పంతో ప్రారంభమైన “అల్‌ అమీన్‌ సింధి” పత్రికకు సంపాదకులుగా వ్యవహరించారు. ఆ 
కృషిలో భాగంగా మౌలానా మహ్‌ిమూదుల్‌ హసన్‌ మార్గదర్శకత్వంలో మౌలానా ఒబేదుల్లా సింధి తదితరులు సాగించిన 'సిల్ము రుమాలు కుట్ర కేసు లో 
అబ్బుల్‌ మజీద్‌ సింధి భాగస్వాములయ్యారు. ఆ కారణంగా 1919లో మూడు సంవత్సరాల కఠిన కారాగారవాసం ప్రాప్తించింది. ఆ తరువాత ఆంగ్ల 
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొడ్తూ ప్రసంగాలు చేస్తున్నారన్న నేరారోపణ మీద మరో రెండు సంవత్సరాల జైలుశిక్షకు గురయ్యారు. 
1924లో “అల్‌ SH అనే మరో పత్రిక సంపాదకులుగా ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాటం సాగించారు. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా సాగుతున్న 
ఆ పోరాటం విజయవంతం కావాలంటే అన్ని రాజకీయపక్షాలు మాత్రమే కాకుండా అన్ని సాంఘిక జనసముదాయాలు కూడా ఐక్యంగా కృషి సాగించాలంటూ 
భావించిన ఆయన ఆ దిశగా కార్యాచరణ చేపట్టారు. 1935 నాటి భారత ప్రభుత్వ చట్టం నేపధ్యంలో 1937లో జెతానంద్‌ నియోజకవర్గం నుండి 
పోటీచేసి సుప్రసిద్ధ భుట్టో కుటుంబానికి చెందిన ప్రత్యర్థిని పరాజితుడ్ని చేశారు. అఖిల భారత ఖిలాఫత్‌ కమిటీ, అఖిల భారత ముస్లిం లీగ్‌ సభ్యులుగా 
బాధ్యతలు నిర్వహించిన ఆయన అంతర్జాతీయ, జాతీయ రాజకీయాలు, చరిత్ర మీద మంచి పట్టు సంపాదించి అ(గనేతలలో ఒకరయ్యారు. బొంబాయి 
ప్రాంతం నుండి సింధ్‌ను విడగొట్టాలని సాగిన ఉద్యమంలో ఆయన విజయవంతంగా కృషిచేశారు. 1943లో ముస్లిం లీగ్‌ నుండి వైదొలగిన ఆయన 
సరిహద్దు గాంధీ ఖాన్‌ అబ్బుల్‌ గఫ్ఫార్‌ ఖాన్‌ నేతృత్వంలోని ‘eS పాకిస్థాన్‌ ward తెహ్‌రికొలో ఆయన చేరారు. స్వాతంత్ర్యం లభించాక ప్రజల పక్షాన 
నిలచిన ఆయన నియంతృత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తూ “పిటీషన్‌ ఆఫ్‌ రైట్స్‌” అను చారిత్రక డాక్యుమెంటును రూపొందించారు. ఆ కారణంగా ప్రభుత్వ 
ఆగ్రహానికి గురై 85 ఏండ్ల వయస్సులో కటకటాల పాలయ్యారు. “ప్రజల ప్రజాస్వామిక హక్కుల రక్షణ, స్వేచ్భా-స్వాతం త్ర్యాల పరిరక్షణలో ఎన్ని ఇక్కట్లు 
ఎదురైనా దృఢ సంకల్పంతో ప్రభుత్వాధినేతలకు ఎదురు నిలిచారు. ప్రజలను చైతన్యవంతుల్ని చేస్తూ పలు పత్రికలు నడపటమే కాకుండా పలు 
[గ్రంథాలను కూడా రచించిన షేఖ్‌ అబ్బుల్‌ మజీద్‌ సింధీ ప్రజాస్వామిక పోరుబాటలో సాగుతూ 1978 మే 24న కన్నుమూశారు. * 


SHAIKH ABDUL MAJEED SINDHI (1889-1978) 


Shaikh Abdul Majeed Sindhi, who fought democratically against foreign rulers and native 
rulers for the protection of fundamental rights of people, was born on 7 July 1889 in Sindhi region of 
the present Pakistan. His father was Lula Ram and Leelan was his mother. He converted to Islam in 
1908 and was known then on as Shaikh Abdul Majeed Sindhi. He confronted the colonial British 
rulers with the pen as his weapon. He was the editor of “Al Amin Sindhi’ paper which was started with 
the aim of stimulating people to fight against the British rule and to expose the evil acts of the British rulers. As a part of 
that endeavour he became a part of what is known as Silk Rumal Conspiracy case along with Moulana Obidullah 
Sindhi under the guidance of Moulana Muhamoodul Hasan. He was awarded three years of rigorous imprisonment in 
that case in 1919. He was awarded two more years’ jail term on the charge of making speeches that instigated people 
against the British Government. He continued his fight against the British as the editor of another paper ‘Al Wahad’. He 
asserted that the fight against the British would achieve success only when concerted efforts were made not only by 
political parties but also the social communities and proceeded with his action in that direction. He contested from 
Jethamand Constituency in 1937 elections conducted in accordance with Government of India Act 1935 and defeated 
his rival from the famous Bhutto family. As a member of All India Khilafath Committee and All India Muslim League, he 
gained command over National and International politics and history and rose to be one of the top leaders of Sindh. He 
successfully worked in the movement aimed at separation of Sindh form Bombay region. In 1943 he left Muslim 
League. Post independence he joined ‘All Pakistan Awami Thehriq’ which was under the leadership of Frontier Gandhi 
Khan Abdul Gafar Khan. He always stood on the side of people and fought against dictatorial tendencies of the rulers 
and prepared a historic document called ‘Petition of Rights’ which landed him in jail at the age of 85. He challenged 
heads of the state with a strong determination for the protection of freedom and democratic rights of people. Invigorat- 
ing people in that direction he wrote several books besides editing several news papers. Continuing his fight for democ- 
racy Shaikh Abdul Majeed Sindhi passed away on 24 May, 1978. 


చరితార్జులు -2 


oA సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


Pore ere tee Te et ie he te ie ne Ne ie ee te it te Se ie i te ete త తం తతత se, 


N; 


|. 


క a _________________—_ 


N 


TNTE NEN TN TENTEN NTN EN RENE 


ENI 


అంతం ఉం తం తం తం తంతు ఉం తంతు తంతు తతి తిం తంతి? త తంతి DY ITD DY DY DY IY DY DY DY TY 


oe 


ee 


SEE ENA RAR RW SEQ VNB ANNE NNER NEN లము. 


4 
> 
t 
> 
~~ 
> 
~ 
? 
~ 
> 
> 
> 
~ 
> 
లీ 
? 
> 
~ 
> 
~ 
2 
= 
~ 
> 
~ 
= 
అ 
S 
ar; 
S 
~ 
= 
~ 
= 
~ 
= 
~ 
= 
ba 
= 
~ 
= 
= 
వై 
= 
= 
"న 
= 
Ps 
a 
> 
= 
= 
"న 


ఖీ లిం 


QV ee” ay erer DYAYAYaY ఫా ఖా ఖగ ఫా ఖా టక నస క క మ నమ ర స ప స EV EV OVS FAAVAE Fie < 


BEGUM SURAYYA BADRUDDIN TAYYABJI 
(1919-1978) 


Source: https://feminisminindia.com/2018/12/10/surayya-tyabji-designed-national-flag/ 


చరితార్లులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 
ర 242 య్య = 
THE IMMORTALS - 2 


బేగం సురయ్యా ated తయ్సుజ్ఞ (1919-1978) 


భారత స్వాతంత్రోద్యమం చిట్టచివరి రోజుల్లో, స్వతంత్ర భారతం తొట్టతొలి ఘడియలలో, జాతీయ పతాకం రూపకల్పన 
విషయంలో నిర్ణయాత్మక పాత్రను నిర్వహించిన బేగం సురయ్యా బద్రుద్దీన్‌ Ss ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ 
1919 మార్చి 18న జన్మించారు. ఆమె తల్లి లైలా హసన్‌ లతీఫ్‌ కాగా, తండ్రి అమీర్‌ అలీ. 1857 నాటి ప్రథమ స్వాతంత్ర్య 
సంగ్రామంలో భాగంగా హైదరాబాద్‌లో సాగిన పోరాటానికి మార్గదర్శకులైన మౌల్వీ సయ్యద్‌ అల్లావుద్దీన్‌ వంశజురాలయిన 
సురయ్యా తయ్యబ్దీ, జాతీయోద్యమంలో మూడు తరాలుగా ప్రముఖ పాత్ర వహించిన SÀ కుటుంబానికి చెందిన సివిల్‌ సర్వీస్‌ అధికారి బద్రుద్దీన్‌ 
ఫయాజ్‌ Scope) (1907-1995) ని 1939లో వివాహమాడారు. ఆమె ఇటు పుట్టినిల్లు అటు మెట్టినిల్లు నుండి జాతీయభావాలను సంతరించుకున్నారు. 
1947లో బ్రిటిష్‌ ప్రధాని అట్లీ నుండి అధికార మార్పిడి ప్రకటన వెలువడినాక స్వతంత్ర భారత ప్రభుత్వ వ్యవస్థల ఏర్పాటుకు తాత్మాలిక భారత 
ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ చర్యలలో భాగంగా స్వతంత్ర భారతదేశం కోసం జాతీయ పతాకం రూపకల్పనకు ఏర్పడిన కమిటీ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ 
రాష్ట్రం, కృష్ణా జిల్లా, భట్లపెనుమర్రులో జన్మించిన పింగళి వెంకయ్య (1876-1963) చే రూపకల్పన చేసినట్టుగా చెప్పబడుతున్న స్వరాజ్య పతాకానికి 
మార్పులు చేర్పులు చేసి సరికొత్త పతాకాన్ని తయారుచేయాలని సూచించింది. ఆ సమయంలో భారత ప్రభుత్వ తాత్మాలిక ప్రధాన మంత్రి పండిత 
జవహర్‌ లాల్‌ నెహ్రూ వద్ద అధికారిక బాధ్యతలు నిర్వహిస్తున్న సురయ్యా భర్త బద్రుద్దీన్‌ ఫయాజ్‌ SÀS ఆ పని అప్పగించారు. అప్పుడు సురయ్యా 
Stops) స్వరాజ్య పతాకంలో ఉన్న “రాట్నం” బదులుగా “అశోకుని ధర్మచక్రం” అమర్చినట్టయితే బాగుంటుందని సూచించారు. ఆ సూచనల మేరకు 
చిత్రకారిణి అయినటువంటి ఆమె రాట్నం బదులుగా అశోక ధర్మచక్రంతో “జాతీయ పతాకం” రూపొందించారు. అశోక SOSE నలుపు రంగులో 
ఆమె రూపొందించగా మహాత్మాగాంధీ సూచన మేరకు నలుపును నీలం రంగులోకి మార్చారు. ఆ తరువాత సురయ్యా Ss సూచనల మేరకు 
రూపొందిన పతాకాన్ని 1947 జూలై 17న ప్రధాన మంత్రి కార్యాలయం జాతీయ పతాకంగా సిఫారస్సు చేసింది. ఆ పతాకాన్ని ప్రధాన మంత్రి పండిత 
జవహర్‌ లాల్‌ నెహ్రూ రాజ్యాంగ సభలో 1947 జూలై 22న ప్రవేశపెట్టగా రాజ్యాంగ సభ ఆ పతాకాన్ని ఆమోదించింది. భారత స్వాతంత్ర్య దినోత్సవ 
సంబంరాల సందర్భంగా అశోకుని ధర్మచక్రం గల మూడు రంగుల జెండా 1947 అగస్టు 15న ఎర్రకోట మీద రెపరెపలాడింది. అప్పటి నుండి భారత 
ప్రజలు ఎంతో గౌరవ ప్రపత్తులను వ్యక్తంచేస్తూ, BIr0h అని అభివందనం చేస్తూ గర్వపడే భారత జాతీయ పతాకం రూపకల్పన ప్రక్రియలో భాగం 
పంచుకున్న ప్రముఖ చిత్రకారిణి సురయ్యా బద్రుద్దీన్‌ SÀ 1978 జూన్‌ 28వ తేదిన కన్నుమూశారు. + 


BEGUM SURAYYA BADRUDDIN TAYYABJI (1919-1978) 


x | Begum Surayya Badruddin Tayyabji, who played a decisive role in designing Indian National 

| Flag during the last days of the Indian Freedom Struggle and early days of Independent India, was 
| by born in 1919 march 18 in Hyderabad city, the capital of the present day Telengana State. Laila Hasan 
$7 Wa Latif was his mother and Amir Ali his father. She was a descendant of Moulvi Syed Allauddin, who 
was a guiding light of the rebellion in Hyderabad as a part of the First War of Indian Independence. 
She married to civil service officer Badruddin Fayaz Tayyabji (1907-1995) in 1939, who belonged to the famous 
Tayyabji family which played a prominent role in the National Movement for three generations. She acquired national- 
istic ideas from her parental side as well as from the side of her in-laws. Pursuant to the British Prime Minister Clement 
Atlee’s declaration of transfer of power, the Provisional Indian Government started taking measures to have various 
systems of governance in place. In that process, the committee formed for designing the National Flag, was asked to 
make necessary changes to the Swarajya Flag said to be designed for Indian National Congress by Sri Pingali Venkayya 
(1907-1963) of Bhatlapenumarru of Krishna District in the present Andhra Pradesh State in order to design a new flag. 
The Prime Minister of the Interim Government of India, Pandit Jawaharlal Nehru entrusted that responsibility to 
Badruddin Fayaz Tayyabji who was discharging official responsibilities under him. Surayya Tayyabji, wife of Badruddin 
Fayaz Tayyabji, suggested that the Wheel in the Swarajya Flag may be replaced with ‘Ashoka Chakra’. Being an artist 
she designed the flag accordingly. Initially she painted the Ashoka Chakra in black, but changed it into blue as sug- 
gested by Mahatma Gandhi. The flag that took shape in accordance with Surayya Tayyabji’s suggestions was approved 
as the National Flag by the Prime Minister’s Office on 17 July, 1947. Later, the Prime Minister Pandit Jawaharlal 
Nehru placed it before the Constituent Assembly which approved it on 22 July, 1947. The Tricolor flag with Ashoka 
Dharma Chakra was unfurled on the Red Fort on the occasion of the celebrations of Independence Day on 15 August, 
1947. Surayya Badruddin Tayyabji, the artist who took part in the process of designing the Indian National Flag to 


which the people of India salute with utmost respect and take pride chanting Jai Hind, passed away on 23 june1978.@ 
చరితార్జులు - 2 243 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


అంతంత తత 


rm 
న నా నా నా నానా వా వ వా వా వదా వ వ వ న వ నాల చాల నాఆ నాల నాల NS నాల నాఆ నా అనా అవా NS NS NS 


FHA HINT DY VDT IY DY 


కక వరా రాకా రారారా నరనరానా 
PSOE తంతి తక తం తంతు తం తం DIAS తం తంతి) తంతి తిం aS 


A 
? 
A 
é 
Al 
Al 
Al 
4 
zn 
Z 
A) 
A 
4 
7 
Al 
/ 

7 
A, 
Al 
Al 
A| 
A 

A 

4 

4 

Z 

A 

4 


SOHAIL AZIMABADI 
(1911-1979) 


Source: Suhail Azimabadi, Majeeer Ashik, Sahithya Academy, Delhi, 2000. 
చరితార్లులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 
= 244 య్య మ్మ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


సుహాల్‌ అజముంబంది (1911-1979) 

పరాయి పాలకులను ప్రాలదోలడానికి అక్షరాలను ఆయుధాలుగా చేసుకుని ఒకవైపున బ్రిటిష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 
ప్రజలు ముందుకు సాగేందుకు ప్రేరణ కల్పించటం, మరోవైపున పాలకవర్గాలను బలహీనపర్చడానికి అవసరమైన మానసిక 
స్థితిని పెంపొందించడానికి కృతనిశ్చయంతో ముందుకు సాగిన కలం యోధులలో ఒకరు సుహేల్‌ అజీమాబాది. ప్రస్తుత బీహార్‌ 
రాష్ట్రం పాట్నాలో 1911 జూలై ఒకటిన ఆయన జన్మించారు. ఆయన తండ్రి మీర్‌ హబీబుర్‌ రహ్‌మాన్‌ కాగా సుహేల్‌ అజీమాబాది 
అసలు పేరు ముహమ్మద్‌ ముజీబుర్‌ రహ్‌మాన్‌. ఆయన ఉర్దూ సాహిత్య ప్రపంచాన 'సుహేల్‌ అజీమాబాది'గా గణుతికెక్కడంతో HES అజిమాబాది'గా 
ఆయన పేరు స్థిరపడిపోయింది. చిన్నతనం నుండి ఆంగ్లేయపాలకుల చర్యలు నచ్చని ఆయన బ్రిటిష్‌ ప్రభుత్వంలో నౌకరీ చేయడం ఇష్టంలేక 1931లో 
పాట్నా నుండి కలకత్తా చేరుకున్నారు. అప్పటికే ఉర్దూ బాష మీద పట్టు సాధించిన ఆయన కలకత్తాలోని పలు పత్రికలకు వ్యాసాలు, కవితలు 
రాయసాగారు. ఆ క్రమంలో 1981లో 'హందర్జ్‌' ఉర్దూ పత్రికలో ఉద్యోగం చేపట్టారు. ఆ పత్రిక సంపాదకులు మౌలానా షఫాతుల్లా ఖాన్‌ జాతీయవాది 
బ్రిటిష్‌ ప్రభుత్వ వ్యతిరేకి. ఆయన మార్గదర్శకత్వంలో సువాల్‌ అజీమాబాది తన రచనలు సాగిస్తూ, జాతీయవాదులైన ప్రముఖ కవులు, రచయితల 
సాంగత్యంలో గడుపుతూ, ఆనాటి ate పత్రికా రంగంలో మంచి పేరు సంపాదించారు. 1936లో సరిహద్దుగాంధీ తనయుడు వలి ఖాన్‌ ముల్లాన్‌ 
జైలులో చేపట్టిన నిరాహార దీక్షను సమర్థిస్తూ; ఆంగ్ల పాలకుల చర్యలను తీవ్ర పదజాలంతో విమర్శిస్తూ సుహేల్‌ అజీమాబాది సంపాదకీయం రాశారు. 
ఆగ్రహించిన ఆంగ్ల ప్రభుత్వం 'హందర్టొను మూసివేయించి, అజీమాబాదిని జైలు GHG. పత్రిక మూతపడటంతో కలకత్తా నుండి పాట్నా చేరుకున్నారు. 
స్వేచ్చా-స్వాతంత్ర్యాల సాధన మాత్రమే కాకుండా అంతరాలకు అవకాశం లేని సామ్యవాద వ్యవస్థ ఏర్పాటు లక్ష్యంగా అఖిల భారత జాతీయ కాంగ్రెస్‌లో 
భాగంగా 1934లో ఏర్పడిన కాంగ్రెస్‌ సోషలిస్ట్‌ పార్టీ పట్ల ఆయన ఆకర్షితులయ్యారు. మహాత్మాగాంధీ అడుగుజాడల్లో ఆయన జాతీయోద్యమంలో 
చురుగ్గా పాల్గొన్నారు. భారత స్వాతంత్రోద్యమంలో అవసరమగు సాహిత్య సృష్టిగావిస్తూ జాతీయోద్యమ కార్యక్రమాలలో ఆయన భాగస్వాములు 
అయ్యారు. భారత విభజనను వ్యతిరేకించిన సుహేల్‌ అజీమాబాది హిందూ-ముస్తింల ఐక్యత కోసం కృషి సాగించారు. 1947లో స్వాతంత్ర్యం 
సిద్ధించాక పూర్తిస్థాయిలో ఉర్దూ సాహిత్య సృజనకు అంకితమయ్యారు. 1956 నుండి 1970 వరకు ఆల్‌ ఇండియా రేడియోలో పనిచేసిన ఆయన పలు 
విలక్షణ కార్యక్రమాల రూపకల్పన చేశారు. ప్రపంచ ఉర్దూ సాహిత్య వినీలాకాశంలో విశిష్ట తారగా వెలుగొందిన సుహేల్‌ అజీమాబాది 1979 నవంబర్‌ 
29న అలహాబాద్‌లో కన్నుమూశారు. @ 


SOHAIL AZIMABADI (1911-1979) 


Sohail Azimabadi was one of the fighters who, with his literature, inspired people 
to fight against the British government on one hand and weakened the British rulers psy- 
chologically on the other. He was born on 1 July, 1911 in Patna of the present day Bihar 
state. Mir Habibur Rehaman was his father. Sohail Azimabadi’s original name was 
Mohammad Mujibur Rehaman. As he was renowned as Sohail Azimabadi in the world of 
Urdu literature, he came to be called Sohail Azimabadi by one and all. Right from his childhood Sohail 
resented the actions of the British government, and did not want to do any job under that government. So 
he went to Calcutta from Patna in 1931. There he started writing articles and poetry for several news 
papers as he already had proficiency in Urdu language. In that process he took up a job in ‘Hamdard’, an 
Urdu news paper in 1931. The editor of that newspaper, Moulana Shafatullah Khan was a nationalist and 
anti British. Sohail Azimabadi continued writing under the guidance of Shafatullah Khan, spent his time in 
the company of famous poets and writers and became popular in the field of Urdu journalism. In 1936 he 
wrote an editorial supporting the fast undertaken by Frontier Gandhi’s son, Wali Khan in Multan jail and 
criticized the actions of the British rulers in caustic terms. Enraged at this, the British government closed 
‘Hamdard’ and sent him to jail. After the closure of ‘Hamdard’, he returned to Patna. Then he was attracted 
towards the ‘Congress Socialist Party’ which was formed in 1934 as a part of Indian National Congress 
with the aim of establishment of a socialist society devoid of social and economic disparities in addition 
to the aim of achieving independence. Following the footprints of Mahatma Gandhi he took part in the 
National Movement while creating literature needed for the Movement. He opposed partition of India on 
the basis of religion and made efforts for Hindu-Muslim unity. After attainment of independence to the 
motherland in 1947, he devoted all his time for creating literature and worked in All India Radio from 
1956 to 1970 and designed distinctive programmes. Sohail Azimabadi, who shone like a star in the sky of 
the world Urdu literature, passed away in Allahabad on 29 November, 1979. 


చరితార్జులు - 2 245 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


Oe ee rr it i i ie ee i ee te et et ఉత ee ke ete త తత ee (తం తా 


జ] 
~ 
k 
~ 
> 
య 
> 
— 
> 
Se 
> 
a 
> 
= 
> 
z 
> 
~ 
> 
> 
> 
~ 
sS 
~ 
> 
> 
~ 
= 
> 
= 
> 
= 
= 
~ 
= 
~ 
= 
x~ 
= 
> 
= 
= 
> 
= 
> 
s 
z 
> 


è 


be 

@ 
a నట. టమ వ లేవీ ౬ మమమ. ల. చీకను. తాలం కందెన ఆ శతి. మగా టెం. మకు ము _ 4. కం l A సా 
| SSNS నా చ NNN వ వ NNN NEN NE NNN ES NOE నా నా నాల SE NSE NSS SE NS | 


= 


తం తంత తంత తుం తు ఉం తంతు asaya aaa తి? DOT HY DY DY DY DY NY DT DY HY ఫి 


merere 


MNENE RT TRN N N N 


Nagase a 


INI NEANEEAWAAW ENV EAGAN NN EN 


—ie vans 
Re cant reps 


s Aa T 


NNN 
= 
2 


Nt 


A a N N 


~ 


~ 


x 


otze nan ne ae i a = న 
ODDS TST THT HTT ALT DY OVA AY OTROS 
} } y DC De DE DM టన మక, 


SYED FIDA HUSSAIN 
(1900-1980) 


Source: https://www.tawarikhkhwani.com/tag/bihar/ 


~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ` ` > aN 


చరితార్జులు - 2 246 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 


సయ్యద్‌ ఫిదా హుస్సేన్‌ (1900-1980) 


మాతృభూమి విముక్తి పోరాటంలో చిన్ననాటి నుండి గాంధేయ మార్గాన సాగటం ఆరంభించి ఆ మార్గాన కడవరకు సాగి 
మగధ గాంధీగా సుప్రసిద్ధులైన సయ్యద్‌ ఫిదా హుస్సేన్‌ 1900 జనవరి ఒకటిన బీహార్‌ రాష్ట్రం జహానాబాద్‌ జిల్లా పింజోరా 
పట్టణంలో జన్మించారు. తండ్రి సయ్యద్‌ అబ్బుల్‌ అజీజ్‌, తల్లి రాబియా ఖాతూన్‌. స్వస్థలంలో ప్రాధమిక విద్య తరువాత కలకత్తా 
వెళ్ళి ఉన్నత విద్య పూర్తిచేశారు. 1920లో గయలో జరిగిన ఖిలాఫత్‌ ఉద్యమ సభలో పాల్గొనడం ద్వారా ఆయన భారత 
జాతీయోద్యమంలో ప్రవేశించారు. మహాత్మాగాంధీ, మౌలానా ఆజాద్‌, మౌలానా షౌకత్‌ అలీ తదితర ప్రముఖులతో కలసి సహాయ నిరాకరణ-ఖిలాఫత్‌ 
ఉద్యమాల విస్తృతికి ఆయన పలు పర్యటనలు జరిపారు. భారత జాతీయ కాంగ్రెస్‌ క్రియాశీలక సభ్యునిగా పలు కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొన్న 
సయ్యద్‌ ఫిదా హుస్సేన్‌ 1922లో గయాలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్‌ మహాసభల ఏర్పాట్లలో క్రియాశీలకంగా వ్యవహరించారు. మహాత్మాగాంధీ 
అడుగుజాడలో సాగిన ఆయన ఖాది ధారణ (ప్రచారం, అంటరానితనం నిర్మూలన కోసం, మత్తుపదార్థాల సేవనం, విక్రయానికి వ్యతిరేకంగా పలు 
కార్యక్రమాలను నిర్వహించారు. 1930లో దండి సత్యాగ్రహంలో పాల్గొనడం మాత్రమే కాకుండా విదేశీవస్తువుల బహిష్కరణ, విదేశీ వస్త్రాల దగ్ధం 
లాంటి కార్యక్రమాలలో స్వయంగా పాల్గొన్నందున ఆంగ్ల ప్రభుత్వం ఆయనను నిర్బంధించి, ఆరు మాసాల పాటు జైలు పాల్టేసింది. 1931లో సర్దార్‌ 
భగత్‌ సింగ్‌కు ఆంగ్ల ప్రభుత్వం ఉరిశిక్ష విధించాక విప్లవ కార్యక్రమాల పట్ల మొగ్గుచూపిన సయ్యద్‌ ఫిదా హుస్సేన్‌ మంచి గుర్తింపు పొందారు. (బ్రిటిష్‌ 
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను విప్లవింపచేయడానికి 'చింగారి” పేరుతో Sip పత్రికను జహానాబాద్‌ కేంద్రంగా ఆయన వెలువరించారు. జాతీయ 
కాంగ్రెస్‌ సభ్యునిగా జాతీయోద్యమంలో భాగంగా బ్రిటిష్‌ వ్యతిరేక పోరాట కార్యక్రమాలలో ఆయన క్రియాశీలకంగా వ్యవహరించారు. 1940లో 
జహానాబాద్‌ నుండి తొలి వ్యక్తిగత సత్యాగ్రహిగా ఆయన పాల్గొన్నారు. 1942 నాటి క్విట్‌ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఆయనను ఆంగ్ల 
ప్రభుత్వం నిర్బంధించి కారాగారానికి పంపింది. 1947లో రగిలిన మతకలహాల నివారణకు మహాత్మాగాంధీ, ఖాన్‌ wend గఫ్ఫార్‌ ఖాన్‌లతో కలసి 
మగధ ప్రాంతం అంతా పర్యటించి శాంతి స్థాపనకు అవిశ్రాంతంగా శ్రమించారు. స్వాతంత్ర్యానంతరం 1957, 1967 లలో బీహార్‌ శాసన సభకు 
జహానాబాద్‌ నియోజకవర్గం నుండి ఆయన ఎన్నికయ్యారు. ప్రజాసేవయే శ్వాసగా నిరంతరం గడిపిన సయ్యద్‌ ఫిదా హుస్సేన్‌ 1980 డిసెంబర్‌ 31న 
చివరి శ్వాస విడిచారు. * 


SYED FIDA HUSSAIN (1900-1980) 


Syed Fida Hussain, who was known as ‘Magadha Gandhi’ for his being on the Gandhian Path 
froma very young age in the struggle for the freedom of the mother land, was born on 1 January 1900 
in the town Pinjoora in Jahanabad District of Bihar State. Syed Abdul Azeej was his father and Rabia 
khatoon his mother. After his primary education in his native place, he went to Calcutta for higher 
education. Later on he joined Indian National Movement by participating in a meeting held in Gaya as a part of 
Khilafath movement. He toured along with Mahatma Gandhi, Moulana Azad, Moulana Showkath Ali and other lead- 
ers to spread the Non-cooperation — Khilafath movements. As an active member of Indian National Congress he took 
part actively in its several programmes. He played an active role in making arrangements for the All India Congress 
Conference that was held in Gaya in 1922. He followed the footprints of Mahatma Gandhi and organised programmes 
in support of Khadi and eradication of untouchability and against the buying and consumption of alcoholic drinks. As a 
result of his role in the Dandi Sathyagraha in 1930 besides boycott of foreign goods and burning foreign clothes, the 
British Government arrested and jailed him for six months. Syed Fida Husain got good recognition when he evinced 
more interest in revolutionary activities after the British Government awarded death sentence to Sardar Bhagat Singh. 
He published an Urdu periodical ‘Chingaari’ from Jahanabad with the aim of making people revolt against the British 
Government. He became very active in anti British activities. In 1940 he was the first individual sathyagrahi from 
Jahanabad. The British Government arrested him and sent to jail for participating in Quit India Movement in 1942. He 
toured extensively in Magadha region along with Mahatma Gandhi and Khan Abdul Gaffar Khan to pacify the commu- 
nal tensions and to restore peace in the region. Post-independence he was elected twice to Bihar Legislative Assembly 
in 1957 and 1967. Syed Fida Hussain, who spent all his life in the service of the motherland and the people, breathed 
his last on 31 December 1980. + 


చరితార్జులు - 2 ve సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


N 


Ta N Tu NENN N TE NN REN RTN TEN REN TENIEN TENE 


SSNS NE SN SS వ సల SS నా నాలా నాలా SS es Sc Ss Ss cs Se 


LENE ye) 


LMAIDEDEMEDIDIAT OD 


A 
4 
ž 
$ 
4 
$ 
4 
2 
= 
$ 
- 
- 
శ 
ల 
ల 
- 


న్న సన య మమ నున టు 


SE వమన WEAN 


a) 


v 


SESE Oo 
DA DA DA 


MEER TAJ MOHAMMED KHAN 
(-1981) 
Source: http://www.imshahrukhkhan.com/shahrukh-khan-biography-2/ 


చరితార్లులు - 2 
2 248 


సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


ఖుర్‌ తాజ్‌ మొహమద్‌ ఖాన్‌ (-1981) 

భారత స్వాతంత్రోద్యమంలో పిన్న వయస్సులోనే భాగస్వామ్యం వహించిన మీర్‌ తాజ్‌ మొహమ్మద్‌ ఖాన్‌ ఆంగ్లేయులకు 
వ్యతిరేకంగా సాగిన పలు చారిత్రాత్మక శాంతియుత-సాయుధ పోరాటాలకు కూడలిగా నిలచిన ప్రస్తుత పాకిస్థాన్‌లోని లాహోర్‌ 
నగరం ఖిస్సాఖాని బజార్‌లో జన్మించారు. “సరిహద్దు గాంధీగా సుప్రసిద్ధులైన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు ఖాన్‌ wend 
గఫ్ఫార్‌ఖాన్‌ మార్గదర్శకంలో ఆయన జాతీయోద్యమంలో పాల్గొన్నారు. మహాత్మాగాంధీ సిద్ధాంతాలకు అనుగుణంగా అహింసాయుత 
పద్ధతులతో ఆంగ్లేయుల మీద పోరాటం సాగించేందుకు “సరిహద్దు గాంధీ? నేతృత్వంలో ఏర్పడి చరిత్ర ప్రసిద్ధి చెందిన “ఖుదా -యి-ఖీద్మత్‌గార్‌ొ సంస్థకు 
మీర్‌ తాజ్‌ మొహమ్మద్‌ ఖాన్‌ సేవలందించారు. ఆయన “క్విట్‌ ఇండియా” ఉద్యమంలో పాల్గొన్నారు. పదహారేండ్ల వయస్సులో లాహోర్‌ వదలి బయలుదేరిన 
ఆయన కాళ్ళీర్‌ తదితర ప్రాంతాలలో సంచరిస్తూ చివరకు భారత విభజనకు ముందుగా ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీలో ఉన్నత విద్యాభ్యాసం సాగించిన మీర్‌ 
తాజ్‌ మొహమ్మద్‌ యం.ఎ., యల్‌.యల్‌.బి చేశారు. ఆంగ్ల, హిందీ పంజాబి, పుసో, సంస్కృత, పర్షియన్‌ భాషలపై బాగా పట్టు సాధించారు. ప్రముఖ 
స్వాతంత్ర్య సమరయోధులు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌కు అత్యంత సన్నిహితుడిగా వ్యవహరిస్తూ, “భారత జాతీయ సైన్యం'లోని రెండవ డివిజన్‌కు 
సైన్యాధికారిగా నేతృత్వం వహించిన మేజర్‌ జనరల్‌ షానవాజ్‌ ఖాన్‌కు ఆయన సన్నిహిత బంధువు. ఆ అనుబంధాలతో మేజర్‌ జనరల్‌ షానవాజ్‌ ఖాన్‌ 
దత్తకుమార్తె, ప్రస్తుత తెలంగాణా రాష్ట్రం రాజధాని హైదరాబాద్‌కు చెందిన లతీఫ్‌ ఫాతిమాను ఆయన వివాహం చేసుకున్నారు. లతీఫ్‌ ఫాతిమా దక్షణ 
భారతదేశ భాషలన్నిటి లో మాట్లాడేవారు. ఈ వివాహంతో భారత జాతీయోద్యమంలో ప్రముఖ పాత్ర వహించిన స్వాతంత్ర్య సమరయోధులతో తాజ్‌ 
మొహమ్మద్‌ అతి సన్నిహితంగా మెలగటం మాత్రమే కాకుండా బంధుత్వం కూడా ఏర్పర్చుకున్నారు. తాజ్‌ మొహమ్మద్‌ న్యాయవాదిగా కొంతకాలం 
ప్రాక్టిస్‌ చేసి ఆ తరువాత ఢిల్లీ, బొంబాయి, గుర్‌గావ్‌ కేంద్రాలుగా పలు వ్యాపారాలు చేస్తూ చివరకు బొంబాయిలో స్థిరపడ్డారు. స్వాతంత్ర్యం సిద్ధించాక 
స్వతంత్ర భారతదేశంలో జరిగిన ఎన్నికలలో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ ప్రత్యర్థిగా మీర్‌ తాజ్‌ మొహమ్మద్‌ 
ఖాన్‌ ఎన్నికల సమరాంగణంలో నిలిచి పరాజితులయ్యారు. ఓ మహోన్నత వ్యక్తి చేతిలో పరాజయం కూడా ఎంతో గౌరవప్రదమని తాజ్‌ మొహమ్మద్‌ 
భావించారు. అంతర్జాతీయ చలన చిత్రరంగంలో ఈనాడు సుప్రసిద్ధనటుడిగా వెలుగొందుతున్న షారూఖ్‌ ఖాన్‌ ఆయన కుమారుడు. అన్ని మతాల పట్ల 
సమభావన కలిగి, చివరివరకు అతి సామాన్యుడిగా, నీతి, నిజాయితీలతో బ్రతుకు బండిని నడిపిన మీర్‌ తాజ్‌ మొహమ్మద్‌ ఖాన్‌ క్యాన్సర్‌ బాధితుడిగా 
1981లో కన్నుమూశారు. * 


MEER TAJ MOHAMMED KHAN (-1981) 


Meer Taj Mohammed Khan, who participated in the Indian Freedom struggle at a 
very young age was born in Khissakhani Bazar of Lahore city, Pakistan, which was the 
cockpit of several historic anti-British struggles both peaceful and armed. He took part in 
the national movement under the guidance of famous freedom fighter Khan Abdul Gafar 
Khan whe popularly known as ‘Frontier Gandhi’. Meer Taj Mohammed Khan worked for ‘Khuda-e- 
Khidmathgar’ which was formed under the leadership of Frontier Gandhi to fight against the British in 
Gandhian non-violent ways. He took part in Quit India Movement. He left Lahore at the age of sixteen, 
wandered through Kashimr and other areas and finally reached Delhi, He became proficient in Hindi, 
English, Punjabi, Pusto, Sanskrit and Persian languages, He was a close relative of Major General Shah 
Nawaz Khan who led the Second division of Indian National Army and moved closely with the famous 
freedom fighter Nethaji Subhas Chandra Bose. Meer Taj Mohammed Khan married Latif Fathima, adopted 
daughter of Major General Shah Nawaz Khan. Latif Fathima spoke all South Indian languages as she 
belonged to Hyderabad of Telangana State. With this marriage, Taj Mohammed established relationship 
with famous freedom fighters besides moving closely with them. He practiced law for some time, did 
several businesses in Delhi, Gurgoan and Bombay and finally settled in Bombay. Post independence, he 
contested in elections against the great freedom fighter Maulana Abul Kalam Azad and did not succeed. 
Taj Mohammed considered it was a great honour for him even to be defeated by a great personality like 
Moulana Abul Kalam Azad. The world famous Hindi film actor Shah Rukh Khan is his son. Meer Taj 
Mohammed Khan, who had respect for all religions and led a simple and honest life, became a victim of 
cancer and breathed his last in 1981.¢ 


చరితార్జులు - 2 249 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 
THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


L_a 
SENN NSN SN వ SS వ సాల SN NE నాలా నాల NE NS NS NS NS NS 


— 
> 
— 
> 
— 
> 
= 
> 
= 
> 
33 
> 
b 
> 
Sá 
> 
> 
2 
> 
~ 
= 
= 
= 
~ 
> 
= 
= 
~ 
= 
er; 
> 
4 
= 
~ 
> 
x 
= 
~ 
= 
= 
> 
> 
Ps 
= 
BS 
ha 
PS 
జ్‌ 
ఆ 
> 
> 


(4 


గటా 


A 
"Fe 


నను DDN nenna అక. 


MENEN 


~ 


~ 


tye EBL SAR, LIT Pp 


VAWANEsSGane Vases VW SSS 


N 


WS EAN 


x 


LOLOL తం తం తం OLAS తు AS తంతు ATTY AV HY MT MY త తతి తతత DY DY DY NY DY DY DY DT Ts: 


a =. E 


పు సప సహ TN ఎవ ఎవ ఎప ఎన BYAaVaYaY DY DYA grr Eaa ANANN ANNT ENT ENANTA DTT NNN SN RN ET en 
) ళీ 7 S ~ F DA v DA DADA < € @ 


> 


MAJOR MALIK MUNAWAR KHAN 
(1921-1981) 


Source: Azad Hind Fouj : Muslim Poraata Yodhulu (Telugu), Syed Naseer Ahamed, AHP, Undavalli, 2019. 
చరితార్లులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 
2 250 = Z 
THE IMMORTALS - 2 


మేజర్‌ మాలిక్‌ మునవ్వర్‌ ఖాన్‌ (1921-1981) 


అసమాన క్రీడా ప్రతిభతో చిన్నతనంలోనే ఆంగ్లేయాధికారులను ఆకట్టుకుని ప్రభుత్వ సహకారంతో సాధారణ 
విద్యతోపాటు సైనిక విద్యను కూడా అభ్యసించిన మేజర్‌ మాలిక్‌ మునవ్వర్‌ ఖాన్‌ ప్రస్తుత పాకిస్థాన్‌లో భాగమైన పంజాబ్‌ 
ప్రాంతంలోని చక్వాల్‌ జిల్లాలో 1921లో జన్మించారు. 1938లో డెహరాడూన్‌లోని ఇండియన్‌ మిలటరీ అకాడమీలో చేరి 
సైనిక శిక్షణ పూర్తిచేసి బ్రిటిష్‌ భారత సైన్యంలోని 1/14 పంజాబ్‌ రెజిమెంటులో సైన్యాధికారిగా మునవ్వర్‌ ఖాన్‌ బాధ్యతలు 
చేపట్టారు. 1939లో ఆరంభమైన ద్వితీయ ప్రపంచ యుద్ధంలో భాగంగా రంగూన్‌ పట్టణ రక్షణకు బ్రిటిష్‌ భారత సైనిక పటాలాలతో మాలిక్‌ 
మునవ్వర్‌ ఖాన్‌ బర్మా యుద్ధక్షేత్రానికి వెళ్ళారు. 1942 మార్చిలో జపాన్‌ సైన్యాలకు బ్రిటిష్‌ భారత సైన్యం లొంగిపోవటంతో బ్రిటిష్‌ భారత 
సైనికులు, అధికారులు జపాన్‌కు యుద్ధఖైదీలయ్యారు. జపానీయుల నిర్బంధంలో ఉన్న మాలిక్‌ మునవ్వర్‌ అసాధారణ వేగంతో జపానీయుల 
భాషను నేర్చుకున్నారు. జపాన్‌ సైనికాధికారులకు జపాన్‌ భాష తర్జుమా విషయంలో సహకరించడంతో సంతసించిన జపాన్‌ సైన్యాధికారులు 
మాలిక్‌ మునవ్వర్‌ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపటం మాత్రమే కాకుండా, ఆయనకు ప్రత్యేక వసతులు, రాయితీలు కల్పించారు. జపాన్‌ సహకారంతో 
భారత జాతీయ సైన్యం ఏర్పడటం, దానిని సుభాష్‌ చంద్ర బోస్‌ పునఃనిర్మించి “ఛలో ఢిల్లీ నినాదంతో బ్రిటిష్‌ భారత సైనిక బలగాల మీద యుద్దాన్ని 
ప్రకటించడంతో మాలిక్‌ మునవ్వర్‌ ఖాన్‌ భారత జాతీయ సైన్యంలో చేరారు. మాతృభూమి విముక్తి కోసం బర్మా యుద్ధక్షేత్రం నుండి బ్రిటిష్‌ భారత 
సైన్యం మీద సాగిన పోరాటంలో ఆయన పాల్గొన్నారు. ద్వితీయ ప్రపంచ యుద్ధంలో జపాన్‌ పరాజయం తరువాత భారత జాతీయ సైనిక యోధులను 
బ్రిటిష్‌ భారత సైన్యం నిర్బంధించి, ఆంగ్ల సైనిక న్యాయస్థానాలలో విచారణ జరిపి, ఉరిశిక్షలు, జైలు శిక్షలను విధించింది. ఆ శిక్షలన్నీ 1947 
ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం లభించడంతో రద్దయ్యాయి. స్వేచ్చా-స్వాతంత్రాలను పొందిన మాలిక్‌ మునవ్వర్‌ ఖాన్‌ స్వస్థలం 
చేరుకుని తొలుత వ్యాపారం ఆరంభించారు. ఆ తరువాత పాకిస్థాన్‌ ప్రభుత్వాధినేతల ఆహ్వానం మేరకు పాకిస్థాన్‌ సైన్యంలో ఉన్నతాధికారిగా చేరిన 
మేజర్‌ మాలిక్‌ మునవ్వర్‌ ఖాన్‌ 1981లో చివరి శ్వాస విడిచారు. ఈ 


MAJOR MALIK MUNAWAR KHAN (1921-1981) 


Major Malik Munawar Khan, who impressed British officers with his unusual tal- 
ent in sports in his childhood and pursued military training with their cooperation along 
with general education, was born in 1921 in Chakwal district of Punjab region which is in 
the present day Pakistan. He completed his military training in Indian Military Academy 
in Deharadun in 1938 and joined 1/14 Punjab Regiment of British Indian Army. In 1939 during World 
War II Malik Munawar Khan went to Burma Warfield along with the British Indian Army Battalion for the 
protection of Rangoon city. British Indian Army surrendered to Japanese Army in March 1942 and Japa- 
nese Army took them as Prisoners of War. Malik Munawar while he was in Japanese custody, learnt 
Japanese language in a very short time and helped Japanese army officers in translation work. The Japa- 
nese officers were pleased with this and took special care of him and provided him special comforts and 
concession. With the formation of Indian National Army with the cooperation of Japan and Subhash 
Chandra Bose restructuring it with ‘Chalo Delhi’ slogan and declaring war on British Indian Army. Malik 
Munawar joined Indian National Army in Burma war field for the liberation of the Mother land. After 
Japan’s Defeat in the World War II, British Indian Army arrested the soldiers of Indian National Army, 
tried them in British Military courts and sentenced them to death or Jail terms. When India got indepen- 
dence on 15 August 1947, all the punishments awarded by the British Military courts were abolished. 
After his release from jail, Malik Munawar Khan went to his native place and started business. Later on 
Malik Munwar Khan joined Pakistan Army as a senior officer on the invitation of Pakistan Government. 
Major Malik Munawar Khan passed Away in 1981. 


చరితార్జులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


251 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


— 
ESSN SE వా వ RRRS శ 


DnR 


+ 
ye 
(త్‌ 
à 
= 
K 
> 
@ 
< 
ye 
S 
శ 
> 
2 
> 
S 
22 
sa 
xa 
@ 
> 
$ 
=~ 
4 
Se 
be 
+ 
Se 
4 
న్‌ 
2 
న్‌ 
= 
4 
= 
4 
& 
శ 
ê 
¢ 
శ 
= 
2 
¢ 
p 
3 
= 


చిలక. n aa OE 


PAPAYAT QL QL QV AVF AVF బాధా బాకా బుక QV OT LL AFATA FE OVE OE OE OE OE OE OE OE OE OEE ONT À 
/ j F e y v vyv" Pe టన నే. “శత బన. vr 9 7 ee, న. న్‌, DA 


BEGUM KHURSHEED KHAJA 
(1896-1981) 


Source: Bharatiya Swatantra Andolan Aur Muslim Mahilayne (Urdu), Dr Nuzhat Fatima, Sahithya Sangam, Allahabad, 2016. 
చరితార్జులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


Syed Naseer Ahamed 


252 


THE IMMORTALS - 2 


జగం ఖుల్సీద్‌ anez (1896-1981) 


జాతీయోద్యమంలో జైలుకు వెళ్ళటం గౌరవం మాత్రమే కాదు బాధ్యత కూడా అని భావించిన ఉద్యమస్ఫూర్తిగల 
కుటుంబ సభ్యురాలు బేగం ఖుర్నీద్‌ ఖాజా ప్రస్తుత తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ నగరంలో 1896లో జన్మించారు. ఆమె 
తండ్రి సర్‌ బులంద్‌ జంగ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఆమె తాత సమీఉల్లా. ఆయన సర్‌ సయ్యద్‌ గా ప్రఖ్యాతి చెందిన 
సర్‌ సయ్యద్‌ అహ్మద్‌ ఖాన్‌ సన్నిహిత మిత్రులలో ఒకరు. స్వగృహంలో బేగం ఖుర్నీద్‌ సాంప్రదాయక విద్యను పూర్తి చేశారు. 
తండ్రితో పాటుగా హైదరాబాదులో నివాసం ఉన్నప్పుడు ఆమెకు సరోజిని నాయుడుతో పరిచయమయ్యింది. ఆ పరిచయం ద్వారా ఆమె స్వేచ్చా, 
స్వాతంత్ర్య భావాలతో ప్రభావితులయ్యారు. ఆ క్రమంలో జాతీయోద్యమం పట్ల ఆకర్షితులయ్యారు. 1920లో ఆమె ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ 
సభ్యులయ్యారు. ఆనాటి నుండి 1981లో కన్నుమూసే వరకు ఆమె కాంగ్రెస్‌ సభ్యురాలుగా ఉన్నారు. ఆమె అలీఘర్‌కు చెందిన న్యాయవాది ఖాజా 
అబ్బుల్‌ మజీద్‌ను వివాహం చేసుకున్నారు. భర్త మజీద్‌ జాతీయోద్యమకారులు. వివాహానంతరం భర్తతో కలిసి ఆమె జాతీయోద్యమంలో ప్రత్యక్షంగా 
ప్రవేశించారు. 1921 డిసెంబరు 24, 25 తేదీలలో హైదరాబాద్‌ నగరంలో జరిగిన ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ సమావేశాలలో ఆమె ఉత్తరప్రదేశ్‌ 
రాష్ట్ర ప్రతినిధిగా భారత జాతీయ కాంగ్రెస్‌ సబ్జెక్ట్‌ కమిటీకి ప్రాతినిధ్యం వహించారు. ఖిలాఫత్‌-సహాయ నిరాకరణోద్యమ కార్యకలాపాలలో అవిశ్రాంతంగా 
పాల్గొంటూ పలువురికి ఆదర్శమయ్యారు. అరెస్టు కావటం, జైలుకెళ్ళటం ప్రతి ఉద్యమకారుని కర్తవ్యంగా ఆమె ఈ సందర్భంగా ప్రకటించారు. బేగం 
ఖుర్నీద్‌ దంపతుల త్యాగగుణ సంపన్నతను వివరిస్తూ, “మహానీయురాలైన ప్రతిష్టాత్మక ధర్మపత్ని అను శీర్షికతో గాందీజీ ఒక వ్యాసం రాసారు. 
జాతీయ విశ్వవిద్యాలయం జామియా మిలియా ఇస్లామియా కులపతిగా బాధ్యతలు నిర్వహిస్తున్న భర్తను ఆంగ్ల పోలీసులు అరెస్టు చేసారు. ‘ar భర్త 
గైర్లాజరీలో జామియా మిలియా ఇస్లామియా (అలీఘర్‌) కార్యకలాపాల బాధ్యతలనన్నిటి నీ నేను నిర్వహించేందుకు కృషి చేస్తాను” అని గాంధీజీకి 
లేఖ రాసి జామియా మిలియా ఇస్లామియా విద్యా కేంద్రం కార్యకలాపాలను స్యయంగా పర్యవేక్షించారు. మహాత్ముని బాటలో ఖద్దరు ప్రచారం పట్ల 
ఆసక్తి చూపిన ఆమె ఖద్దరు ధారణ చేశారు. భారత జాతీయ కాంగగైస్‌ కార్యక్రమాలన్నిటి లో చురుగ్గా పాల్గొన్న ఆమె భారత విభజన వలన 
మనస్తాపానికి గురయ్యారు. చివరిలో క్రియాశీలక రాజకీయాల నుండి వైదొలగి విద్య, సామాజిక సేవారంగాలకు అంకితమైన బేగం ఖుర్నీద్‌ ఖాజా 
1981 జులైలో తుదిశ్వాస విడిచారు. $ 


BEGUM KHURSHEED KHAJA (1896-1981) 


Begum Khursheed Khaja, who hailed from a family that considered going to jail in 
Indian National Movement was not only an honour but also a responsibility, was born in 
1896 in Hyderabad in the present day Telangana. Her father Sir Buland Jung was High 
Court Chief Justice. Her grandfather Sameullah was one of the close friends of Sir Syed 
Ahmed Khan who was famous as Sir Syed. She completed her traditional education at 
home. When she was with her father in Hyderabad, she became familiar to Sarojini Naidu. Through this 
acquaintance she came under the influence of ideas of freedom and independence. In this process she was 
attracted towards National Movement and became a member of Indian National Congress in 1920. Since 
then till her death in 1981 she was a member of the Congress Party. She married an advocate of Alighar 
KhaJa Abdul Majid, who was also an activist in Indian National Movement. After her marriage she Joined 
National Movement along with her husband. Begum Khursheed represented Uttar Pradesh in Indian Na- 
tional Congress Subject Committee during All India Congress Conference held in Hyderabad on 24, 25 
December 1921. She stood exemplary to other activists by participating untiringly in the activities of 
Khilafath and Non Cooperation. During that time she declared that it was the duty of every activist to get 
arrested and go to jail. Describing the abundant generosity of Begum Khursheed couple Mahatma Gandhi 
wrote an article under the title ‘A great dignified wife’. When her husband, who was the vice chancellor of 
Jamia Millia Islamia, was arrested by British police, she wrote to Mahatma stating that she would dis- 
charge her husband’s duties in his absence and supervise the activities of JMI Educational Institute. Fol- 
lowing the footprints of Gandhiji she campaigned for Khadi and she herself wore Khadi clothes. She 
actively took part in all the activities of Indian National Congress and felt sad about partition of India. In 
the end she withdrew from active politics and dedicated herself to educational and service activities. 
Begum Khursheed Khaja breathed her last in July 1981.® 


చరితార్జులు - 2 253 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


1 
~ 


-~ 
$ 
-= 
> 
~ 
> 

iw 
> 

~~ 
> 

—-_ 
> 
~ 
> 

2s 
= 

~ 
> 
> 
> 
~ 
PS 
~ 
iz 
> 
~ 
= 
~ 
> 
> 
= 
= 
+ 
= 
~ 
~ 
= 
ba 
= 
సో 
= 
= 
s 
= 
= 
"న 
= 
s 
> 
> 
= 
s 


n 
AAA NN A చ వ సల నల నాల నాల నాల నాలా నాల NE NES NS NS NS NS NN 


4 


ONSEN RONSON RENN RENNER 


VA WA. GAGE NW SSS 


NI 


సవా N N N 


SOL OleOle aa aaa ASAA ATA DY VOT HY MOY HY DY DY DY DY DY DY DY DY DY DY THY 


TIPE E 


wes ~ ~~ 


eee i 
చ స స STD SYST A DTD DY DVR DVO DTT HY OV OV OVOV OV OYaVOVEV OVS 


MUHAMMAD CHIRAG ALI 
(1890-1981) 


Source: Muzibur Rahaman, (Grandson of Muhammad Chirag Ali), Journalist, Hyderabad, Telangana. 


చరితార్జులు - 2 254 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


amsaa, 5 చిరాగ్‌ అతి (1890-1981) 


అటు జాతీయోద్యమం, ఇటు నిజాం సంస్థానం విలీనోద్యమం రెండింటిలో పాల్గొన్న ముహమ్మద్‌ చిరాగ్‌ అలీ ప్రస్తుత 


తెలంగాణ రాష్ట్రం మహబూబ్‌నగర్‌ జిల్లా వనపర్తిలో 1890 ఫిబ్రవరి 28న జన్మించారు. తండ్రి ముహమ్మద్‌ హుస్సేన్‌, తల్లి wHd 
బి. వనపర్తి సంస్థానాధీశుడు అవ్వల్‌ రాజా రామేశ్వరరావు సంస్థానంలో ఆయన తండ్రి సేనాధిపతి. చిన్నతనంలో తండ్రి చనిపోగా 
సంస్థానాధీశుని సహకారంతో ముహ్మద్‌ చిరాగ్‌ అలీ చదువును సాగించి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి 1927లో 
న్యాయశాస్త్రంలో పట్టభద్రుడయ్యారు. అచిరకాలంలో న్యాయవాదిగా మంచి పేరు సంపాదించిన చిరాగ్‌ అలీ వనపర్తి సంస్థానం అధికారిక న్యాయవాదిగా 
మాత్రమే కాకుండా నిజాం సంస్థానంలోని వ్యాజ్యాలను కూడా నిర్వహించారు. ఉస్మానియాలో చదువుతున్నప్పుడు జాతీయోద్యమం, భారత జాతీయ 
కాంగ్రెస్‌, గాంధేయ సిద్దాంతాల పట్ల ఆయన ఆకర్షితులయ్యారు. ఆ తరువాత జాతీయ కాంగ్రెస్‌ సభ్యత్వం చేపట్టి మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రాంతంలో 
ప్రముఖ నేతగా చిరాగ్‌ అలీ వెలుగొందారు. స్వజనం నుండి వ్యతిరేకత వచ్చినా లెక్కచేయక మాతృభూమి మీద ఆంగ్లేయుల ఆధిపత్యానికి చరమగీతం 
పాడాల్సిందేనంటూ 1938లో ఏర్పడిన “హైదరాబాద్‌ రాష్ట్ర కాంగ్రెస్‌” నేత రామానంద తీర్ధతో కలసి జాతీయోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. 1942 
నాటి క్విట్‌ ఇండియా ఉద్యమంలో గాంధేయవాదిగా ఆయన క్రియాశీలక పాత్ర నిర్వహించారు. స్వాతంత్ర్యం సిద్ధించాక, ఇండియన్‌ యూనియన్‌లో 
నిజాం సంస్థానం విలీనం కోరుతూ సాగిన పోరాటానికి ఆయన చేయూత నిచ్చారు. జాతీయవాది మాత్రమే కాకుండా ప్రజాస్వామికవాది కూడా అయిన 
చిరాగ్‌ అలీ నియంతృత్వాన్ని రజాకార్ల దురాగతాలను ఖండించారు. ఆ కారణంగా ప్రముఖ జర్నలిస్టు షోయాబుల్లా ఖాన్‌ హత్యానంతరం చిరాగ్‌ అలీ 
తమ లక్ష్యమంటూ రజాకార్ల నుండి వచ్చిన హెచ్చరికలను ఏమాత్రం లక్ష్యపెట్టకుండా ముందుకు సాగారు. ఆయన మాత్రమే కాకుండా తన జేష్ట 
పుత్రుడు ముహమ్మద్‌ జలాలుద్దీన్‌ ను కూడా అటు జాతీయోద్యమం, విలీనోద్యమం దిశగా కూడా DOA అలీ ప్రోత్సహించారు. 1949లో వనపర్తి 
సంస్థానం ఇండియన్‌ యూనియన్‌లో విలీన కార్యక్రమంలో ఆయన ప్రత్యేక ఆహ్వానితుడిగా పాల్గొన్నారు. అసమానతలు లేని లౌకిక ప్రజాస్వామిక రాజ్య 
వ్యవస్థను ఆకాంక్షించిన ఆయన సోషలిస్టు నాయకులు రాం మనోహర్‌ లొహియా, జయప్రకాష్‌ నారాయణలతో కలిసి పనిచేశారు. భూదానోద్యమంలో 
కుమారుడు జలాలుద్దీన్‌ను ప్రోత్సహించి పాల్గొనేటట్లు మాత్రమే కాకుండా పూర్వీకుల నుండి సంక్రమించిన తన భూములను కూడా భూమిలేని నిరుపేదలకు 
అందించాల్సిందిగా కోరారు. 1956లో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడ్డాక జరిగిన పలు విచారకర సంఘటనలకు నిరసనగా ఆయన న్యాయవాద వృత్తిని వదలుకున్నారు. 
ఆ తరువాతి కాలంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమిస్తున్న వ్యక్తులకు, శక్తులకు తన మేధోపరమైన సహకారం అందిస్తూ. అవసరార్గులకు 
అన్ని విధాల సహాయపడుతూ గడిపిన ముహమ్మద్‌ చిరాగ్‌ అలీ 1981 జూన్‌ 30న కన్నుమూశారు. * 


MUHAMMAD CHIRAG ALI (1890-1981) 


Muhammad Chirag Ali, who took active part both in National Movement and in the agitation for 
unification of Nizam princely state in the Union of India, was born on 28 February, 1890 in Vanaparthi of 
Mehboobnagar district in the present Telangana State. Muhmmad Hussain was his father and Abdul Bi 
was his mother. Muhammad Hussain was the Army Chief in the princely State of Vanaparthi. Muhammad 
Chirag Ali lost his father in his childhood and he continued his education with the cooperation of the 
Prince Avval Raja Rameswararao. He completed his graduation in Law from Osmania University in 1927. Soon Chirag 
gained name as a good lawyer and became the official lawyer of Vanaparthy Princely State. He also handled law suits 
related to Nizam Princely State. Chirag was attracted towards National Movement, Indian National Congress and Gandhian 
ideology while he was studying in Osmania University and later he took membership in Indian National Congress and 
shone as a prominent leader of Congress in Mehboobnagar area. Ignoring the opposition from his community for his 
involvement in the National Movement, he participated actively in the National Movement as a leader of ‘Hyderabad State 
Congress’ which was formed in 1938 along with Ramananda Theertha. As a Gandhian he took part actively in the Quit 
India Movement of 1942. He supported the agitationfor the unification of Nizam State in the Union of India. Chirag Ali 
was not only a nationalist but also a democrat. He outrightly condemned dictatorship and the evil deeds of Razakars. 
Consequently Razakars warned that Chirag Ali was their next target after they murdered the famous journalist Shoyabullah 
Khan. Chirag Ali did not care these warnings and went ahead and moreover encouraged his son Muhmmad Jalaluddin to 
join National Movement and the unification Movement. He participated in the programme of unification of Vanaparthi 
princely state in the Union of India as a special invitee in 1949. He aspired for the establishment of a secular, democratic 
state devoid of any inequalities and worked with Socialist leaders such as Ram Manohar Lohia and Jaya Prakash Narayan 
for the realization of that aspiration. He encouraged his son Muhammad Jalaluddin to participate in the Bhoodan Move- 
ment and wanted him to donate his ancestral lands to the landless poor. He relinquished the profession of Law owing to 
certain regrettable incidents that he faced after the formation of Andhra Pradesh State in 1956. Muhammad Chirag Ali, 
who extended intellectual cooperation to persons and forces agitating for the formation of a special state of Telangana and 
kept helping the needy in all possible ways till the end, passed away on 30 June, 1981. 


చరితార్జులు - 2 255 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


శతి 545 


నవనవ ననన నవ నాననా నాననా NT TS SNS సస RGSS STO NSE మ 


| 


i 


4 


f 
f 
f 
f 
f 
j 
f 
j 
f 
j 
f 
f 
f 
/ 


f 


Lax Rna DIN NN మ NEI FINS 


er Here ererererere Prietori prot orior 


er 


Ort 


“re 


కరికి ce గటు ౧4 


hoger? 


rere ara: టక టగటు గ 


ee 


‘Rie 


VV OV OV EVEN 


a 
ఖా 


సలుల పులస Tr OVD VAVAVAYA VEYA VOY 


- v 


v 


4 


v v kd 


OOS 


Cd 


vere 


(> 
అఆ 


Was 


MIAN MUHAMMAD SHAH 


‘We 


re 


. eh And v" ళా 


y A 


y J y 


7 


(1908-1982) 


Source: Dr Mian Sohail Inshah, Pabbi, Nowshera District, Khyber Pukhtunkhwa, Pakistan. 


చరితార్లులు - 2 


సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


256 


@ 
THE IMMORTALS - 2 


Syed Naseer Ahamed 


ముయాన్‌ ముహమ్మద్‌ షాహ్‌ (1908- 1982) 

పరాయి పాలకుల పెత్తనానికి చరమగీతం పాడాలని సంకల్పించి సాయుధ పోరాటబాటన సాగుతున్న నేతాజీ సుభాష్‌ 
చంద్రబోస్‌ పెషావర్‌ నుండి కాబూల్‌కు సాగించిన రహస్య ప్రయాణానికి క్రియాశీలక సహకారం అందించిన యోధులు మియాన్‌ 
ముహమ్మద్‌ షాహ్‌ ప్రస్తుత పాకిస్థాన్‌లోని నౌషేరా జిల్లా పబ్బి గ్రామంలో 1908 నవంబరు 25న జన్మించారు. ఆయన తండ్రి 
సుబేదార్‌ మొహమ్మద్‌ ఇమాం, తల్లి సుభాన. స్వగ్రామంలో ప్రాధమిక విద్య తరువాత మియాన్‌ ముహ్మద్‌ షాహ్‌ ఉన్నత విద్య 
పూర్తి చేసి ఉపాధ్యాయునిగా ఉద్యోగంలో చేరారు. స్వజనం మీద పరాయి పాలకుల పెత్తనాన్ని అంతం చేసేందుకు జాతీయోద్యమానికి మార్గదర్శకం 
చేస్తున్న భారత జాతీయ కాంగ్రెస్‌ లాంటి పలు సంస్థలలో భాగస్వామిగా వివిధ కార్యక్రమాలలో ఆయన పాలుపంచుకున్నారు. 1928లో రబాసియా 
బీబిని ఆయన వివాహమాడారు. జాతీయోద్యమంలో చురుగ్గా పాల్గొనేందుకు ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆంగ్లేయ ప్రభుత్వం జోక్యం లేకుండా 
స్థానిక సమస్యలను ప్రజలు తమకు తాముగా పరిష్కరించుకోవాలని ఉద్చోధిస్తూ ఆ దిశగా ప్రజలను కార్యోన్ముఖుల్ని చేసేందుకు కృషి సల్పారు. 
ఖిలాఫత్‌-సహాయనిరాకరణ ఉద్యమంలో, హిజరత్‌ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. సరిహద్దు గాంధీగా విఖ్యాతులైన wend గఫార్‌ ఖాన్‌ స్థాపించిన 
రెడ్‌ agys మియాన్‌ ముహమ్మద్‌ షాహ్‌ సభ్యులయ్యారు. స్వగ్రామంలో ఖుధా-యే-ఖిద్మత్‌గార్‌ సంస్థ శాఖను ప్రారంభించి ఉద్యమ కార్యక్రమాలను 
ఉధృతం చేసారు. అయనకు మంచి ఉద్యోగం ఆశ చూపించి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల నుండి విరమింప చేయాలని పోలీసులు విఫలప్రయత్నాలు 
చేశారు. 1980 నాటి శాసనోల్లంఘన ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న మియాన్‌ ముహమ్మద్‌ షాహ్‌ ను ఆంగ్ల ప్రభుత్వం నిర్బంధించి పలుజైళ్ళలో ఉంచి, 
కాళ్ళకు బేడిలు వేసి పలు విధాల చిత్రహింసలకు గురిచేసింది. 1941 జనవరిలో సహచరులు మియాన్‌ అక్బర్‌ షాహ్‌, ఆబాద్‌ ఖాన్‌ల సహకారంతో 
నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ను అత్యంత రహస్యంగా పెషావర్‌ నుండి కాబూల్‌ నగరం చేర్చడంలో ఆయన ప్రధాన పాత్ర నిర్వహించారు. ఆగ్రహించిన 
ఆంగ్ల ప్రభుత్వం మియాన్‌ ముహమ్మద్‌ షాహ్‌ను అరెస్టు చేసి జైలుశిక్ష విధించి హరిపూర్‌ కేంద్ర కారాగారానికి తరలించింది. మంచి కార్యదక్షుడు, వక్త 
అయిన ముహమ్మద్‌ షాహ్‌ ఆ తరువాత నేతాజీ సుభాష్‌ చంద్ర బోస్‌ నేతృత్వంలో ఏర్పడిన “ఫార్వర్డ్‌ బ్లాక్‌లో చేరి ఆంగ్ల ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు 
పాల్పడుతున్నందున తరుచూ నిర్చంధాలకు గురయ్యారు. స్వాతంత్ర్యం సిద్ధించాక కూడా ప్రజల సంక్షేమం -అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా ఆయన కొనసాగారు. 
ప్రజల ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ ఉద్యమాల్లో చురుగ్గా పాలొన్న మియాన్‌ ముహమ్మద్‌ షాహ్‌ అస్వస్థతకు గురయ్యి 1982 ఆగస్టు 23న 
కన్నుమూశారు. * 


MIAN MUHAMMAD SHAH (1908-1982) 


Mian Muhammad Shah, who extended active cooperation during the secret journey, from 
Peshawar to Kabul, of Nethaji Subhash Chandra Bose who was going ahead on the path of armed 
struggle to put an end to the foreign rule in the motherland, was born on 25 November, 1908 in Pabbi 
village, Noushera district in the present day Pakistan. Subedar Mohammed Shah was his father and 
Subhana was his mother. After having primary education in his native village, he completed higher 
education and became a teacher. Then he took part in various activities of Indian National Congress which was giving 
a direction to National Movement to end the hegemony of foreign rulers. In 1928 he married Rabasiya Bibi. He 
resigned from the job to participate in the National Movement in full measure. He made great efforts to motivate people 
to solve their local problems on their own without the intervention of the British government. He took an active part in 
Khilafat-Noncooperation Movement and Hijarat Movement. He took membership in ‘Red Shirts’, an organization 
founded by Khan Abdul Gafar Khan who was popularly known as Frontier Gandhi. He started a branch of Khuda-e- 
Khidmatgar in his native village and started intensifying its activities. The British Police officers tried but in vain to lure 
him away from anti-government activities by offering him a lucrative job. When he took part in the Civil Disobedience 
Movement in 1930, British government imprisoned him in various jails where they tied his legs with chains and tortured 
him. In the month of January, 1941, Mian Muhammad Shah played a key role in sending Nethaji Subhash Chandra 
Bose to Kabul from Peshawar most clandestinely with the cooperation of his local freedom fighters Mia Akbar Shah 
and Abad Khan. This act of his attracted the wrath of the British government which arrested him and sent to Haripur 
Central Jail. Being a man of good workflow and eloquence, he later joined ‘Forward Bloc’ founded by Nethaji 
Subhash Chandra Bose and was detained several times on account of his anti-British activities. Even after indepen- 
dence. he continued to be on the public arena with the aim of welfare and development of the people. Mian Muhammad 
Shah, who actively participated in the movements for the protection of democratic rights of the people till the end, fell 
ill and passed away on 23 August, 1982. + 


చరితార్జులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


AOU OOOO 


| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
f 
f 
| 
| 
| 
| 
| 
| 
| 
| 


నిరాకార రానా మన్‌ మమమ ననన NY 


ట్ర SN NRE వ్యతపత వప ప్రవ న నప NENG ENGNG 


~ 
> 
= 
> 
-~ 
2 
- 
> 
> 
> 
lel 
? 
~ 
? 
~ 
> 
~ 
2 
~ 
= 
~ 
= 
> 
= 
~ 
> 
సుక! 
= 
~ 
> 
i~ 
> 
చ 
= 
Y, 
= 
~ 
sS 
~ 
శ 
~ 
> 
= 
= 
> 
> 
2 
= 
= 
- 
సం 
= 
- 
i 
= 
- 
a 
= 
= 
a 
z 
= 
a 
= 
= 
> 
- 
= 
> 


బి కది CORO SO తంతి కతి వతం తంతి) ALO OAL తం Aaa ఉం TATA DY A HY OT MY DY HY MY DY DY DY IDDIEN NNA 


COLONEL SYED MUHAMMED ISHAQ 
(1913-1983) 


Source: Picture received from Captain Syed Muzaffar Jamil (Son of Colonel Syed Mohammad Ishaque) Noida, UP. 


చరితార్జులు - 2 258 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


కల్నల్‌ సయ్యద్‌ ముహామ్మద్‌ ఇస్తాఖ్‌ (1913-1983) 


(ప్రముఖ స్వాతంత్ర్య సంగ్రామ యోధులు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ నేతృత్వంలో జర్మనీలో ఏర్పడిన “స్వేచ్చా భారత 
సైన్యంలో భాగస్వామ్యం వహించిన కల్నల్‌ సయ్యద్‌ ముహమ్మద్‌ ఇస్తాఖ్‌ 1918 జూలై 31న బీహార్‌ రాష్ట్రం జహానాబాద్‌ జిల్లా 
దౌలత్‌పూర్‌లో జన్మించారు. ఆయన తండ్రి సయ్యద్‌ మొహమ్మద్‌ ఖుద్రతుల్లా, తల్లి BONY. ఇస్తాఖ్‌ తండ్రి ఖుద్రతుల్లా ఆంగ్ల 
ప్రభుత్వంలో న్యాయాధికారి. 1932లో పాఠశాల చదువు పూర్తిచేసిన సయ్యద్‌ ఇస్తాఖ్‌ పాట్నాలోని పశువైద్య కళాశాల నుండి 
1937లో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశారు. 1937లో బేగం అనీస్‌ జమానీని వివాహమాడిన ఆయన బ్రిటిష్‌ భారత సైన్యంలో అధికారిగా చేరారు. 1989లో 
ఆరంభమైన రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా బ్రిటిష్‌ భారత సైన్యంలో భాగంగా మలయా-సింగపూర్‌ యుద్ధక్షేత్రాలకు తరలివెళ్ళారు. ప్రపంచ 
యుద్దం ప్రధమార్ధంలో జర్మనీ-జపాన్‌ కూటమికి (బ్రిటన్‌ కూటమి మీద లభించిన ఆధిపత్యం కారణంగా సయ్యద్‌ ఇస్తాఖ్‌ మరికొందరు అధికారులు, 
సైనిక బలగాలు మలయా యుద్ధక్షేత్రం నుండి జర్మనీ యుద్దక్ష్మేత్రానికి యుద్ధఖైదీలుగా వెళ్ళాల్సి వచ్చింది. జర్మనీ వెళ్ళిన ఆ బృందంలోని సయ్యద్‌ 
ముహమ్మద్‌ nes, నేతాజి సుభాష్‌ చంద్రబోస్‌ ఏర్పాటు చేసిన స్వేచ్చా భారత సైన్యంలో భాగస్వాములయ్యారు. ఆ కారణంగా సుభాష్‌ చంద్రబోస్‌ 
ఆదేశాల మేరకు మిత్రపక్షాలయిన జర్మనీ-జపాన్‌ పక్షంగా శత్రుసైన్యాలతో సాగిన పోరాటంలో పాల్గొన్నారు. ప్రపంచ యుద్ధం చివరి దశలో బ్రిటిష్‌ 
కూటమి జర్మనీ-జపాన్‌ కూటమి మీద విజయం సాధించడంతో జర్మనీలో అమెరికన్‌ సైన్యాలకు పట్టుబడిన స్వేచ్చా భారత సైన్యంలోని అధికారులను 
బ్రిటన్‌కు అప్పగించారు. ఆ విధంగా బ్రిటన్‌ జైళ్ళలో నిర్బంధానికి గురయ్యిన కల్నల్‌ ఇస్తాఖ్‌ భారతదేశానికి స్వాతంత్ర్యం లభించినా OA జైలు నుండి 
విముక్తికి నోచుకోలేదు. కల్నల్‌ ఇస్తాఖ్‌ తండ్రి సయ్యద్‌ మొహమ్మద్‌ ఖుద్రతుల్లా సాగించిన న్యాయపోరాటం ఫలించి ASH జైళ్ళ నుండి విముక్తి పొందిన 
ఆయన 1948 ప్రధమార్థంలో స్వదేశం చేరుకున్నారు. 1948లో కల్నల్‌ సయ్యద్‌ ముహమ్మద్‌ ఇస్తాఖ్‌ జకార్తలో భారత దౌత్యప్రతినిధిగా ప్రథమ 
కార్యదర్శి హోదాలో భారత ప్రభుత్వం చేత నియుక్తులయ్యారు. ఆ క్రమంలో పశువైద్య విద్యాభివృద్ధి పట్ల ప్రత్యేక ఆసక్తి చూపిన ఆయన బీహార్‌ పశువైద్య 
కళాశాల ఆచార్యునిగా బాధ్యతలు చేపట్టి నిర్వహించారు. బీహార్‌ రాష్ట్రం లోని రాంచి నగరంలో “బిర్సాముండా పశువైద్య కళాశాల” స్థాపనకు శ్రమించి ఆ 
కళాశాల తొలి ప్రధానాచార్యునిగా కళాశాల అభివృద్ధికి కృషి సల్పారు. 1974లో పదవీవిరమణ తరువాత ఇతర పలు అధికారిక-అనధికారిక పదవులను 
సమర్ధవంతంగా నిర్వహించి ఇటు ప్రజల అటు పాలకుల మన్నన పొందిన కల్నల్‌ సయ్యద్‌ మొహమ్మద్‌ ఇస్టాఖ్‌ ప్రశాంత జీవితం గడుపుతూ 1983 
ఏప్రిల్‌ మూడున కన్నుమూసారు. * 


COLONEL SYED MUHAMMED ISHAQ (1913-1983) 


Colonel Syed Muhammed Ishaq, who was a part of the ‘Azad Hind Fouj’ which was founded 
in Germany under the leadership of famous freedom fighter Nethaji Subhash Chandra Bose, was 
born on 31 July, 1913 in Doulatpur of Jehanabad district in Bihar state. Syed Mohammed Khudratullah 
was his father and Sharfunisa was his mother. Ishaq’s father Khudratullah was a judicial officer in the 
British government. Syed Ishaq completed his school education in 1932 and finished his graduation 
at Veterinary College in Patna in 1937. In the same year he married Begum Anis Jamani and joined British Indian Army 
as an officer. When the Second World War broke out in 1939, he went to the war fields of Malaya-Singapore along 
with the British Indian Army. In the first half of the World War Germany-Japan coalition gained upper hand over Britain 
coalition and as a result of that Syed Ishaq and some other officers and their troops were shifted to the war fields of 
Germany as prisoners of war. Syed Mohammed Ishaq along with the troops that reached Germany became a part of 
the Azad Hind Fouj founded by Nethaji Subhash Chandra Bose. Pursuant to the orders of Subhash Chandra Bose, he 
took part in the battles fought against the enemy forces on behalf of Germany-Japan coalition. In the final phase of the 
World War, Britain Coalition defeated Germany-Japan coalition and consequently the officers of Azad Hind Fouj who 
were caught by American forces were handed over to Britain. Thus Colonel Ishaq who was detained in a British jail 
was not released even after independence. The legal struggle under taken by Colonel Ishaq’s father Syed Mohammed 
Khudratullah finally bore fruit and he was released and reached his motherland in the first half of 1948. In the same year 
Colonel Ishaq was appointed as the first secretary in Indian consulate in Jakarta by Indian Government. Later Colonel 
Ishaq evinced interest in veterinary education and worked as a professor in Bihar Veterinary College. Colonel Ishaq 
made great efforts for the establishment of Birsamunda Veterinary College in Ranchi of Bihar State and strove for its 
development as its founder Principal. Colonel Syed Mohammed Ishage , who adorned several official and unofficial 
positions successfully after his retirement in 1974 and won the admiration of both the government and the people, led a 
peaceful life and passed away on 3 April, 1983. 


చరితార్జులు - 2 259 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 
THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


నస నానా NSN SS వ వ వ చ వ నల నల నాల నా నాల NS SS SS Ses NS es SS Se 


N 


హౌరా TAN TEE NEN TN RTN TENEN ENNEN 


4) 1౪+ ఆ) (4) 4 1౪) (ఆ) (౪) (+) (౪) (౪) ( 


SL NAN ANEENEAGAASAAES NANA NEA NNN NNN NEN NNN 


= 
A 
= 
= 
= 
జట! 
> 
~ 
>= 
~ 
= 
= 
ఇ 
> 
> 
s 
æ 
* 
శ్ర 
థు 
> 
> 
= 
PS 
` 
S 
È 
శ 


T Fl.) 


VO రతి SOSA కతి వతిం తంతి OTOL తం A eal aa AS తంత ALATA తిం తిం తంతి? AT HY HY DY NY DY DY DY DY DY DL DY YT 


TA e A A A AA A A ఖా అలగా ఖా అ A A DA అగా DAAA అం DA DA అ భా DAONA VAFAN E Ten 


MUFTHI ZIA UL HASAN 
(1918-1983) 


Source: https://www.youtube.com/watch?v=PfK8jOrf2hk 


చరితార్జులు - 2 260 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


alla) జయం ఉల్‌ dowa (1918-1983) 

(ప్రముఖ స్వాతంత్యసమరయోధులు మౌలానా ఒబేదుల్లా సింధి శిష్యరికంలో OSH పాలకులకు వ్యతిరేకంగా పోరాటంలో 
పాల్గొన్న Sw} జియా ఉల్‌ హసన్‌ 1918లో పంజాబ్‌ రాష్ట్రం లూధియానలో జన్మించారు. ఆయన తండ్రి šv ముహమ్మద్‌ 
నయీం.ఆయన బ్రిటిష్‌ వ్యతిరేక పోరాటయోధుల కేంద్రంగా భాసిల్లిన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం దేవ్‌బంద్‌లోని దారుల్‌ ఉలూంలో 
చదువుకుని, మాతృభూమి విముక్తి పోరాటంలో ప్రముఖ పాత్రవహిస్తున్న 'జమియత్‌ ఎ ఉలేమా హింద్‌ నాయకులు. ప్రాధమిక 
విద్య లూధియానాలో పూర్తిచేసిన జియా ఉల్‌ హసన్‌ తండ్రి బాటలో దేవ్‌బంద్‌ వెళ్ళి చదువు పూర్తిచేసుకుని 1940లో లూధియాన 
చేరుకున్నారు. ఆయన తండ్రి ముహమ్మద్‌ నయీంను ఆంగ్లేయులు ఆరెస్టు చేయడంతో తండ్రి నడుపుతున్న పాఠశాలలో కొంతకాలం బోధన చేశారు. 
బ్రిటిష్‌ సామ్రాజ్యవాద శక్తులకు వ్యతిరేకంగా విదేశాల నుండి సుదీర్హకాలం పోరాడిన మౌలానా ఒబేదుల్లా సింధీ 1939లో లూధియానా చేరుకోగా 
జియా ఉల్‌ హసన్‌ ఆయన మార్గదర్శకంలో ఆంగ్లేయ వ్యతిరేక పోరాటాలకు శ్రీకారం చుట్టారు. విద్యార్జన ద్వారా మాత్రమే ఏ సమాజమైనా అభ్యున్నతి 
సాధిస్తుందన్న భావన బలంగా కలిగిన జియా ఉల్‌ హసన్‌ విద్యాసంస్థల, సేవా సంస్థల స్థాపన దిశగా దృష్టి మళ్ళించి కార్యాచరణ చేపట్టారు. ఆ 
సమయంలో భారతీయులను ద్వితీయ ప్రపంచ యుద్ధంలో భాగం చేసి ఆంగ్ల ప్రభుత్వం చేపట్టిన “యుద్ద నిధి వసూళ్ళ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ 
జియా ఉల్‌ హసన్‌ కార్యక్రమాలు చేపట్టారు. ఆగ్రహించిన ఆంగ్ల ప్రభుత్వం ఆయనను తొలిసారిగా 1942లో జైలులో బంధించింది. అప్పటి నుండి 
ఆంగ్ల ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొన్న జియా ఉల్‌ హసన్‌ పలుమార్లు ఆంగ్లేయాధికారుల క్రూరత్వానికి బలి కావాల్సి వచ్చింది. 
జైలుకు రాకపోక ఆయన నిరంతర కార్యక్రమం అయ్యింది. మతం ఆధారంగా దేశ విభజనను వ్యతిరేకించిన జియా ఉల్‌ హసన్‌ భారత విభజన 
ప్రతిపాదనను నిరసించారు. ఏ అంశం మీద నైనా సాధికారికంగా ప్రసంగాలు చేయగల దిట్టగా పేర్గాంచిన sw} జియా ఉల్‌ హసన్‌ 1945-1946లో 
మౌలానా అబ్బుల్‌ కలాం ఆజాద్‌ ప్రోత్సాహంతో జాతీయ అసెంబ్లీకి పోటిచేసి పరాజితులయ్యారు. భారతదేశానికి స్వాతంత్ర్యం లభించి దేశం 
భారత్‌-పాకిస్థాన్‌లుగా విడిపోయాక ఆయన యావత్తు బంధుగణం, చివరకు కొందరు కుటుంబ సభ్యులు కూడా పాకిస్థాన్‌ తరలి వెళ్ళారు. SoH 
జియా ఉల్‌ హసన్‌ లూధియానాలో ఉండిపోయారు. ఆ తరువాత కొంతకాలానికి పాకిస్థాన్‌ వెళ్ళిన బంధుమిత్రులు, కుటుంబ సభ్యుల ఒత్తిడి అధికం 
కాగా ఏడాది తరువాత ఆయన కూడా పాకిస్థాన్‌ వెళ్ళి కరాచిలో స్థిరపడ్డారు. ప్రజల అభ్యున్నతి దిశగా కార్యక్రమాన్ని రూపొందించుకున్న ప్రజాస్వామికవాదిగా 
ముఫ్లి జియా ఉల్‌ హసన్‌ పాకిస్థాన్‌లోని నియంతృత్వ పోకడలను వ్యతిరేకించడం, పాలక వర్గాలతో రాజీ పడకపోవడం వలన ప్రభుత్వాధినేతల 
ఆగ్రహానికి గురయ్యారు. పలుమార్లు జైళ్ళలో గడపాల్సి వచ్చినా మడమ తిప్పని ముఫ్తి జియా ఉల్‌ హసన్‌ 1983 ఫిబ్రవరి 20న కన్నుమూసారు. ఈ 


MUFTHI ZIA UL HASAN (1918-1983) 


Mufti Zia Ul Hasan, who participated in the struggle for freedom from British rule as a disciple 
of the famous freedom fighter, Obaidullah Sindhi, was born 1918 in Ludhiana in Punjab state. His 
father, Mufti Muhammed Nayeem. He had his education at Darul Uloom in Deoband which was 
shining as a centre of anti-British activists and was a leader of Jamiat-e-ulama-e-Hind. Zia ul Hasan 
completed his primary education in Ludhiana and went to Deoband where he completed his studies and returned to 
Ludhiana in 1940. When his father was arrested, he taught for some time in the school being run by his father. 
Obaidullah Sindhi, who had fought against the British rule from other countries for a long time, came to Ludhiana in 
1939 and Zia Ul Hasan started participating in the anti-British struggles under his guidance. Zia Ul Hasan strongly 
believed that education is the gate way to the progress of any society and hence focussed on establishing educational 
institutions and service organizations. At that time the British government made India fight in the World War II and was 
collecting War Fund. Zia Ul Hasan opposed the collection of War Fund and organized several programmes resenting 
the collection of funds. Angered at this the British government imprisoned him for the first time in 1942. Since then he 
had to go to jail several times. He opposed the idea of dividing the country on the basis religion and resented the 
proposal for partition. He gained the name that he could speak authoritatively on any topic. He contested for National 
Assembly in 1945-46 with the encouragement from Maulana Abul Kalam Azad but was defeated in the election. After 
independence, all his relations and some of his family members went to Pakistan to settle there but Zia Ul Hasan 
remained in Ludhiana. After sometime he visited his family members in Pakistan and as their pressure mounted, after 
one year he too went to Pakistan and settled there. Even in Pakistan, as a democrat, Zia Ul Hasan opposed the 
tyrannical trends there and did not compromise with the ruling class and became the butt of anger of the heads of the 
governments there. Mufthi Zia Ul Hasan, who never compromised with his ideals even when he had to go to jails 
several times, passed away on 20 February, 1983. 


చరితార్జులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 
THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


భ్‌ 


ee i CETTE ఉంటుం తంత తరత ð edd యే లమ నల ల టలు ల 3133333 యో 


7a 


è 


హద పతం a కక. తిను... _. . a ee 8 ft 


al cee a ll I i ees Ca ఆశ ellen దరద. కకం Oe mc కస... 3 
PESTS NSN SENS NESS SENN SEEN STEN SESE NES NSE NOTE NSS ENS నానా నానా SS NSN ST | = 


Wu 


INI SNES NSN ENN NRE NEN SENTENCE NORTE NRE 


~ 


PW VAWANEANEAWAAN ENN RAN NNN 


~ 


IAN 
= 
oe 
-= 
శ్వా 
gn 
> 
a 
> 
= 
AP 
i 
> 
tim 
> 
ల్‌ 
+ 
= 4 
> 
=F 
> 
= 
> 
= 
=> 
b 
శై 
= 
3 
~ 
= 
= 
> 
PS 
=; 
A 
3 
~ 
= 
> 
x 
a 
= 
v 
- 
> 
= 
= 
PS 


PI maaha 


TATATATA EAEE SEEYA AA తంతి త NY NY DY తతి EENEN EYEN EY | 


ot 


వాసవ ఎమ ఎ హా ఎవ ఎవ ఎ ఎన grrr PY SYSTYITYSYIPIE HARLAN ALLAN ALAN AON LOS AL LN 
7 j y లో v ఖా v w a v=- o d న్‌ ళా జీ <_< Ld జీ > hed < ~ 


DR. SYED SHAH WAJIUDDIN MINHAJI 
(1907-1984) 


Source: Mr. Syed Azad Minhaji (Son of Dr Syed Shah Wajihudeen Minhaji), Arwal, Bihar. 


చరితార్జులు - 2 262 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


డాక్టర్‌ సయ్యద్‌ abs వజయిబ్లిన్‌ spaas (1907-1984) 


ఆంగ్ల ప్రభుత్వం మీద అజ్ఞాతంగా అక్షరాగ్నులు కురిపిస్తూ ప్రజలను విముక్తి పోరాట దిశగా మళ్ళిస్తూ ప్రభుత్వానికి అంతుబట్టని 
రహస్య వ్యక్తిగా మిగిలిన డాక్టర్‌ సయ్యద్‌ షాహ్‌ వజియుద్దీన్‌ dare 1907 బీహార్‌ రాష్ట్రం రోహాస్‌ జిల్లా సహస్‌రాంలో జన్మించారు. ఆయన 
తొమ్మిదేళ్ళ వయస్సులో తల్లి మరణించడంతో గయా, కలకత్తా తదితర ప్రాంతాలలో చదువు సాగింది. జాతీయ భావాలు, ఆంగ్ల ప్రభుత్వ 
వ్యతిరేక భావజాలం గల ఉపాధ్యాయుల మార్గదర్శకంలో సయ్యద్‌ మిన్లాజి మంచి వక్త, కవిగా రూపొందారు. 15 ఏండ్ల వయస్సులో 
ఆంగ్ల ప్రభుత్వ చర్యలను విమర్శిస్తూ ప్రసంగించగా, పోలీసులు అరెస్టు చేసినా పిన్న వయస్స్ముడిగా పరిగణించిన న్యాయస్థానం సయ్యద్‌ PBA విడుదల చేసింది. 1923లో 
గయాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్‌. ఖిలాఫత్‌ కమిటీ తదితర సంస్థల జాతీయ సమావేశాల్లో ఆయన స్వచ్చంద సేవాకార్యకర్తగా సేవలందించారు. ఆ క్రమంలో 
“'జమియతుల్‌ ఉలమా” గయా విభాగం నాయకత్వాన్ని చేపట్టిన ఆయన, 19316 హిందూస్తాన్‌’ పేరుతో లిఖిత పత్రికను ఆరంభించారు. ఆ పత్రికలో ఆంగ్ల ప్రభుత్వ 
చర్యలను తూర్పారపడుతూ విమర్శలు గుప్పించడంతో ప్రభుత్వం పత్రికను జప్పుచేసింది. ఆంగ్లేయులతో పోరాటం తప్ప సర్దుబాటు ఇష్టం లేని ఆయన, తండ్రి అభిష్టానికి 
వ్యతిరేకంగా పాట్నా వెళ్ళి అటునుండి 'ఇత్తెహాద్‌ కాన్ఫెరెన్స్‌ కార్యక్రమాలలో పాల్గొంటూ కలకత్తా చేరుకున్నారు. (బ్రతుకుదెరువు కోసం పలు పనులు చేస్తూ వివిధ 
ప్రాంతాలలో సంచరిస్తూ వచ్చిన ఆయన 1932లో కలకత్తాలో జరిగిన 'ఇత్తెహాద్‌ కాన్ఫెరెన్స్‌” కు బీహార్‌ ప్రతినిధిగా పాల్గొన్నారు. “ఆల్‌ ఇండియా ముస్లిం కాన్ఫెరెన్స్‌” 
సభలను వ్యతిరేకించి కలకత్తాలో సమర్థత గల యువజన నాయకుడిగా గుర్తింపు పొందారు. ఆ తరువాత 'మజ్లిస్‌-ఎ-అహరారుల్‌ ఇన్లాం) బెంగాల్‌ శాఖ కార్యదర్శిగా 
బాధ్యతలు చేపట్టారు. ఆంగ్లప్రభుత్వం 1932 జూన్‌ 15న ఆయనను అరెస్టు చేసి పలు జైళ్ళలో నిర్చంధించింది. చివరకు న్యాయస్థానం విధించిన యాభై రూపాయల 
జరిమానా చెల్లించడం అవమానంగా భావించి 35 రోజుల జైలుశిక్షను అనుభవించారు. అరెస్టులకు, నిర్చంధాలకు భయపడని ఆయన మరోమారు PA (విద్రోహి) అను 
లిఖిత పత్రికను ఆరంభించి, ప్రభుత్వ చర్యలలోని దుర్మార్గాన్ని బయటపెడుతూ, పోరాట మార్గాలను సూచిస్తూ ప్రజలకు తిరగబడమని ప్రత్యక్షంగా పిలుపునిచ్చారు. 
స్వయంగా పత్రికను తయారు చేయడం మాత్రమే కాకుండా అతి రహస్యంగా పత్రికను పలు ప్రాంతాలలోని ప్రజలకు స్వయంగా అందించసాగారు. ఈ పత్రిక మీద 
ప్రభుత్వం దృష్టి సారించినా కూడా ఆ పత్రిక వివరాలు తెలుసుకోలేక పోయింది. ఈ పత్రికలో వ్యాసాలు, కవితలు రాస్తున్న వ్యక్తి ఆచూచి తెలిపినట్టయితే పదివేల 
రూపాయల బహుమతిని ఆంగ్ల ప్రభుత్వం ప్రకటించినా, “ప్రమాదకర అజిమాబాది” అను అద్భశ్యవ్యక్తి నడుపుతున్నట్టుగా భావించి సరిపెట్టుకుంది. ఆనుమానాలతో ఆయన 
మీద పలు నేరారోపణలు చేస్తూ 1941లో ప్రభుత్వం ఆయనను భాగల్పూర్‌ జైలులో కొంతకాలం బంధించింది. వ్యక్తిగా, వక్తగా, కవిగా, సంపాదకునిగా ప్రత్యక్షంగా, 
పరోక్షంగా జాతీయోద్యమంలో చివరివరకు పాల్గొన్నారు. భారత విభజన (ప్రతిపాదనను బహిరంగంగా వ్యతిరేకించారు. స్వతంత్ర భారతదేశంలో హోమియో వైద్యశాస్త్రం 
మీద పట్టు సంపాదించి ప్రజా వైద్యునిగా అనునిత్యం ప్రజాసేవలో గడిపిన డాక్టర్‌ సయ్యద్‌ షాహ్‌ వజియుద్దీన్‌ మిన్హాణి 1984 నవంబర్‌ 15న కన్నుమూశారు. * 


DR.SYED SHAH WAJIUDDIN MINHAJI (1907-1984) 


Dr. Syed Shah Wajiuddin Minhaji, who attacked the British Government through his writings 
incognito to lead the people to fight for freedom and yet remained a mystery to the government, was 
born in 1907 in Sahasram in Rohtas District of Bihar He lost his mother at the age of nine; so he had 
his schooling in Gaya and Calcutta. He developed nationalistic ideas under the guidance of his teachers 
who were ideologically oriented against the British rule. Soon Minhaji became a good speaker and poet. 
He was arrested when he was 15 years old, for speaking against the actions of British, but he was released by the court 
on the ground of his being a minor. He served as a volunteer in the National Conferences of Indian National Congress and 
Khilafath Committee which were held in Gaya in 1923. Later he assumed leadership of the Gaya Branch of Jamiath ul 
Ulema and started a manuscript news paper ‘Hindustan’ in 1931. The newspaper was confiscated by the government as 
it debunked the anti-people policies of the British Government. He went to Patna against the wishes of his father, as he did 
not like to confine himself to family. From Patna he moved to several places to eke out a living and finally reached 
Calcutta in 1932 where he participated in ‘Ittehad Conference’ as a delegate form Bihar. He opposed ‘All India Muslim 
Conference’ meetings and got recognition as an able youth leader. After that he assumed as the secretary of Bengal 
Branch of ‘Majlis-e-Ahrarul-Islam’. The British Government arrested him on 2 June 1932 and imprisoned in several jails. 
He served a jail term of 35 days in lieu of a fine of fifty rupees imposed by the court as he felt it an insult to pay fine. 
Undaunted by arrests and imprisonments, Minaji started another manuscript news paper ‘Bhagi’. Through this paper he 
exposed the evil deeds of the Government, and gave a call to people openly to revolt against the British. He himself wrote 
the newspaper and handed copies of it secretly to people in several regions. Though the government cast its eyes on the 
newspaper, they could not get details of it. So the British Government announced an award of ten thousand rupees to the 
person who would give information about the person who was writing poems and articles in ‘Bhagi’. Unable to get any 
information about him, the government came to the conclusion that an invisible person called ‘Dangerous Ajamabadi’ was 
running the paper. In 1941 the British imprisoned him in Bhagalpur jail for some time suspecting him and charging him on 
several counts. Throughout the National Movement, Minhaji took active part directly or indirectly as an activist, poet, 
orator and editor. He openly opposed the proposal of partition of India. Post independence, he gained mastery over Homeo 
Therapy and served people as a physician. Dr. Syed Shah Wajiuddin Minhaji, who spent all his life in the service of 
people , passed away on 15 November, 1984. 


చరితార్జులు - 2 263 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


vp 


Wr 


alas ala తంత ATHY BY HV తంతి DY త తతి HY NYT DY DY DY DNT DT 


ISIA 


Ie 
~ 
o> 
> 
Sd 
> 
a 
io 
~~ 
> 
ho 
> 
i 
> 
i 
Es 
~ 
> 
> 
~ 
> 
~ 
> 
~ 
= 
> 
~ 
~ 
~ 
= 
> 
= 
~ 
> 
~ 
= 
~ 
> 
= 
= 
సే 
= 
+ 
= 
= 
+ 
= 
S 
= 
= 
a 
= 
- 


eat ae: -mai 


PAPAYAT RAPRA Y AYAY aYaVAY av av బ్రా అంబ PaE బం బాబులా OE OE OE OE OE OE OE OEE SS a A 
) , Sle 5 “తే ఎత ర చన చక నకు క గక క సత టక సయ! ‘ m 


SHAIK ABDUL WAHAB 
(1908-1985) 


Source: Shaik Abdul Tajuddin (Grand Sond of Shaik Abdul Wahab) Tenali, Guntur Dist., Andhrapradesh. 
చరితార్జులు - 2 264 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 
THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


25 అంబ్లుల్‌ వహాబ్‌ ( 1908-1985 ) 


మహాత్ముని మార్గదర్శకత్వంలో సాగిన జాతీయోద్యమంలో చురుగ్గా పాల్గొనడం మాత్రమే కాకుండా, స్వతంత్ర భారతావనిలో 
ప్రజా ప్రతినిధిగా కూడా తన విద్యుక్తధర్మాన్ని నిబద్ధతతో నిర్వహించిన షేక్‌ అబ్బుల్‌ వహాబ్‌ 1908లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం 
గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించారు. ఆయన తండ్రి షేక్‌ ఫరీద్‌, తల్లి షేక్‌ ఇమాంబి. అబ్బుల్‌ వహాబ్‌ యస్‌.యస్‌. యల్‌.సి 
వరకు చదువుకున్నారు. చిన్నతనం నుండి స్వేచ్చా-స్వాతంత్రాలను అభిలషించిన అబ్బుల్‌ వహాబ్‌ జాతీయోద్యమం పట్ల 
ఆకర్షితులయ్యారు. 1929లో మహాత్మాగాంధీ తెనాలి వచ్చినప్పుడు షేక్‌ అబుల్‌ వహాబ్‌ సతీమణి షేక్‌ చాంద్‌బీ తన వంటి మీదున్న బంగారు 
నగలన్నిటి నీ జాతీయోద్యమ నిధికి విరాళంగా ఇచ్చి భర్తకు తగ్గ భార్యగా ప్రశంసలందుకున్నారు. 1940లో అఖిల భారత ముస్లింలీగ్‌ పాకిస్థాన్‌ 
ఏర్పాటును ప్రతిపాదించి వేర్పాటువాదాన్ని ముందుకు తెచ్చినప్పుడు షేక్‌ వహాబ్‌ మతం ప్రాతిపదికన దేశ విభజన సరైనది కాదంటూ చివరివరకు 
వ్యతిరేకించారు. 1942లో తొలిసారిగా తెనాలి పురపాలక సంఘం కౌన్సిలర్‌గా ఎన్నికయి 1942-1944 వరకు పురపాలక సంఘం చైర్మన్‌గా ఆయన 
బాధ్యతలు నిర్వహించారు. ఆ తరువాత కూడా పలుమార్లు ప్రజల ప్రతినిధిగా ఎన్నికవుతూ 36 ఏండ్లపాటు వివిధ హోదాలలో (ప్రజలకు సేవలందించి 
చరిత్ర సృష్టించారు. భారత విభజన సమయంలో కొందరు మతవిద్వేషాలను రెచ్చగొట్టగా ఆయన రంగంలోకి దిగి వైషమ్యాల వ్యాప్తిని నిలువరిస్తూ 
ఏర్పాటు చేయించిన “హిందూ-ముస్లిం రోడ్దు హిందూ-ముస్లింల ఐక్యత దిశగా ఆయన సాగించిన నిరంతర కృషికి గుర్తుగా ఈనాటికీ మిగిలి ఉంది. 
1947లో స్వాతంత్ర్యం సిద్ధించిన తరువాత స్వాతంత్ర్య సమరయోధునిగా ఆయనకు పెన్షన్‌, భూమి ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు రాగా, మాతృభూమికి 
అందజేసిన సేవలకు పరిహారం పుచ్చుకోవడం ఇష్టంలేదని గదప వద్దకు వచ్చిన ఆర్థిక -HPD సహిత ప్రయోజనాలను సున్నితంగా తిరస్కరించారు. 
1963 నుండి 1966 వరకు 'తెనాలి బెంచ్‌ ఆఫ్‌ DERS లో సభ్యునిగా ప్రజలకు న్యాయం అందించారు. జాతీయోద్యమంలో గాని, స్వతంత్ర 
భారతంలో గాని తన సహచరులకు, అనుచరులకు తనకున్న విలువైన భూమిని ప్లాట్లుగా మార్చి నివాస స్థలాలను అందించటంతోపాటు పలు 
గుప్తదానాలకు ఆయన పేర్గాంచారు. ఆ కారణంగా తెనాలి పట్టణంలోని “వహాబ్‌ చౌక్‌), “వహాబ్‌ రోడ్‌), “వహాబ్‌ పార్క్‌ “వహాబ్‌ రీడింగ్‌ రూంలు 
ఈనాటికి ఆయన పట్ల ప్రజలలో నిలచి ఉన్న గౌరవాభిమానాలకు చెరగని గుర్తులుగా మిగిలి ఉన్నాయి. ప్రజాహిత కార్యక్రమాలతో అందరి మనిషిగా 
వెలుగొంది ప్రజల మనస్సులను చూరగొన్న షేక్‌ అబ్బుల్‌ వహాబ్‌ 1985 ఆగస్టు 20న తెనాలిలో కన్నుమూశారు. @ 


SHAIK ABDUL WAHAB (1908-1985) 


Shaik Abdul Wahab, who not only took part actively in the National Movement that 
was led by Mahatma Gandhi, but also discharged his duties sincerely as a people’s repre- 
sentative in independent India, was born in 1908 in Tenali, Guntur district Andhra Pradesh 
state. Shaik Farid was his father and Shaik Imam Bi his mother. He studied up to S. S.L.C. 
Then he was attracted towards National Movement as he had an aspiration for freedom 
and independence right from his childhood. His wife Shaik Chand Bi donated all her gold jewellery for 
the fund of National Movement when Mahatma Gandhi came to Tenali in 1929, and won acclaim as a wife 
quite on par with her husband in patriotism. Shaik Wahab opposed the proposal to divide the country on 
the basis of religion when the separatist proposal was mooted by Muslim League and was opposed to it 
till the end of his life. He was elected as councillor to Tenali Municipality in 1942 and was its Chairman 
from 1942 to 1944. Even after that he was elected several times as peoples representative and created 
history by serving people for 36 years in various capacities. When communal hatred flared up during 
partition he got a Hindu-Muslim Road laid in Tenali which bears testimony till today to the efforts he 
made to stall the spread of the hatred and to forge unity between Hindus and Muslims. After the attain- 
ment of independence in 1947 the government offered him freedom fighters pension and some land but 
he politely rejected the offer saying that he did not like to be paid for the service he did for his mother- 
land. He dispensed justice to the people from 1963 to 1966 as a member of ‘Tenali Bench of Magis- 
trates’. He converted his valuable land into house plots and distributed them to those who worked along 
with him in National Movement and after independence and did several such charities without any public- 
ity. The respect and admiration people have for him remains indelible till today and ‘Wahab Chowk’, 
‘Wahab Road’, ‘Wahab Park’, and ’Wahab Reading Room’ in Tenali stand testimony to it. Shaik Abdul 
Wahab, who won the hearts of the people of Tenali with his people-oriented activities throughout his life, 
passed away on 20 August, 1985 in Tenali. + 


చరితార్జులు - 2 265 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


Teh he Te COL CC ee ee De ee eC ee ee ee ee 


AEF 


అ . ee E 
i ESSN NSN ES SE SO నానా ననా a | శ 


నన SN SENSE NNN NEN య NEE NTE మమ NOT NT 


SINS AEN AW QAVQ1«AncoanweQa sansa NINN A EE 


SOS తంతి 3 తక త్రం తిం తం తంతి: తంత) తం తంత తంతి: DIMI తంతి త? తతత త NTN DY DTI HY HY 


NAZIR HUSSAIN 
(1922-1987) 


Source: https://www.networthlist.org/nasir-hussain-net-worth-172422 
చరితార్లులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 
2 266 షు 2 


THE IMMORTALS - 2 


wees హుస్పన్‌ (1922-1987) 

ఆంగ్లేయాధికారుల పట్ల, ఆంగ్ల ప్రభుత్వం పట్ల నిరసనతో స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనాలన్న లక్ష్యంతో భారత 
జాతీయ సైన్యంలో చేరిన యోధులు నాజిర్‌ హుస్సేన్‌. 1922 మే 15న ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం ఘాజియాపూర్‌ జిల్లా దిల్‌దార్‌నగర్‌ 
పట్టణానికి సమీపాన గల ఉసియా గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి షాహబ్‌జాద్‌ ఖాన్‌ రైల్వే గార్డు. లక్నోలో నాజిర్‌ 
హుస్సేన్‌ బాల్యం గడిచింది. ఆయన తండ్రి రైల్వేలో పనిచేస్తున్నందున యువకుడైన నాజిర్‌ హుస్సేన్‌ కొంతకాలం రైల్వేలో 
“ఫైర్‌మన్‌గా పనిచేశారు. ఆ తరువాత బ్రతుకుదెరువు కోసం బ్రిటిష్‌ భారత సైన్యంలో చేరారు. రెండవ ప్రపంచ యుద్ధం సందర్భంగా బ్రిటిష్‌ 
ప్రభుత్వం బ్రిటిష్‌ భారత సైన్యాలను మలయా, సింగపూర్‌, బర్మాలకు తరలించగా, ఆ బలగాలతో నాజిర్‌ హుస్సేన్‌ కూడా మలయా వెళ్ళారు. 
ప్రపంచ యుద్ధం తొలిదశలో జపాన్‌ విజయం సాధించాక ఆయన యుద్దఖైదీ అయ్యారు. ఆ తరువాత పరిణామాల ఫలితంగా చిన్ననాటి నుండి 
స్వదేశీయుల మీద పెత్తనం చలాయిస్తున్న ఆంగ్లేయాధికారుల పట్ల విముఖత గల నాజిర్‌ హుస్సేన్‌ భారత జాతీయ సైన్యంలో చేరారు. జనరల్‌ 
మోహన్‌ సింగ్‌, నేతాజీ సుభాష్‌ చంద్ర Sho నేతృత్వంలో బర్మా యుద్ధక్షేత్రం నుండి బ్రిటిష్‌ మిత్రపక్షాల సైన్యాలతో జరిగిన పోరాటంలో నాజిర్‌ 
హుస్సేన్‌ పాల్గొన్నారు. ప్రపంచ యుద్ధంలో జపాన్‌ ఓటమి పాలయ్యాక బ్రిటిష్‌ మిత్రపక్షాల సేనలకు భారత జాతీయ సైన్యాలు లొంగి పోయాయి. 
బ్రిటిష్‌ బలగాలచే అరెస్టు చేయబడిన భారత జాతీయ సైనికుల తోపాటుగా నాజిర్‌ హుస్సేన్‌ ఇండియాకు తరలించబడ్డారు. భారతదేశానికి 
స్వాతంత్ర్యం లభించాక నాజిర్‌ హుస్సేన్‌ బ్రిటిష్‌ నిర్భంధ శిబిరాల నుండి విముక్తమయ్యారు. భారత జాతీయ సైనికులను భారత సైన్యంలోకి 
తీసుకోకపోవడంతో బ్రతుకుదెరువు కోసం సినిమా రంగ (ప్రవేశం చేశారు. భారత జాతీయ సైన్యం సాగించిన పోరాటం ప్రధానాంశంగా బిమల్‌రాయ్‌ 
1950లో తీసిన “పహ్‌లా ఆద్మీ చలనచిత్ర నిర్మాణంలో WAS హుస్సేన్‌ పాల్గొన్నారు. ఆనాటి నుండి నాజిర్‌ హుసైన్‌ సుమారు 500 చిత్రాలలో 
నటించారు. ఆయనకు 'భోజ్‌పూరి” భాష పట్ల ఉన్న అమితాసక్తిని గమనించిన భారత రాష్ట్రపతి డాక్టర్‌ బాబూ రాజేంద్ర ప్రసాద్‌ భోజ్‌పూరిలో 
చలనచిత్రాలను తీయమని ప్రోత్సహించారు. ఆనాటి నుండి పలు భోజ్‌పూరి చిత్రాల నిర్మాణానికి ఆయన సేవలందిచారు. ఆ కారణంగా 'భోజ్‌పూరి 
చలనచిత్రాల పితామహుడిగా ఖ్యాతి గడించిన నాజిర్‌ హుస్సేన్‌ 1987 అక్టోబర్‌ 16న కన్నుమూశారు. @ 


NAZIR HUSSAIN (1922-1987) 


Nazir Hussian, who joined Indian National Army with resentment against British 
Government and its officers and with the aim of taking part in Freedom struggle, was born 
on 15 May, 1922 in Usia village near Dildarnagar in Ghaziapur District of Uttar Pradesh 
State. His father, Shahabzad Khan, was a railway guard. Nazir Hussain spent his childhood 
in Lucknow. Later he worked as Firemen in Railway for some time, as his father was also working in 
Railways. Later he joined British Indian Army to make a living. When the British Government moved 
British Indian Army to Burma, Malaya and Singapore during World War I; Nazir Hussain went to Malaya 
along with the forces. In the early years of World War II, Japan won the battles in the region. Later on 
British Indian Army suffered defeats in the hands of Japan. Hence Nazir Hussain was among the prisoners 
of war. As a consequence of subsequent developments and because of the anti-British tendency he had 
from the childhood, Nazir Hussain joined Indian National Army. He took part in the battles that were 
fought against British and allied forces in the Burma Warfield under the leadership of General Mohan 
Singh and Nethaji Subhash Chandra Bose. When Japan lost at the war, Indian National Amry surrendered 
to the British and allied forces. He was among the arrested soldiers who were moved to India. After India 
achieved Independence Nazir Hussain was released from the British detention camps. After Indepen- 
dence Government of India did not take soldiers of Indian National Army into Indian Army, Nazir Hussain 
entered cinema field to make a living. Nazir Hussain first took part in the film ‘Pahla Aadmi’ produced in 
1950 by Bimal Roy. Later he acted in about 500 films. The President of India Dr. Babu Rajendra Prasad 
noticed Nazir’s immense interest in Bhojpuri language and encouraged him to produce movies in Bhojpuri. 
Since then Nazir Hussain rendered his services to Bhojpuri films and came to be known as the ‘father of 
Bhojpuri films’. Nazir Hussain passed away on 16 October, 1987.¢ 


చరితార్జులు - 2 507 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


z కా 
E 
PENNEN 


OAO 


LMI RLM DEDIDIRLOLOTS 


$ 
$ 
2 
2 
4 
చె 
$ 
5 
2 
= 
- 
- 
శ 
z 
- 
శ 


"వరా రారారా రారా యాతా NSE NTO 


~ 


BEGUM FATHIMA ISMAIL 
(1903-1987) 


Source: Path Breakers (The Twentieth Century Muslim Women in India) Muslim Women Forum, New Delhi, 2020. 
268 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 
THE IMMORTALS - 2 Syed Naseer Abammed 


చరితార్జులు -2 


Zino ఫాతిమా సాయిల్‌ (1903-1987) 


అటు జాతీయోద్యమంలో ఇటు సేవారంగంలో అద్వితీయమైన పాత్ర నిర్వహించిన బేగం ఫాతిమా ఇస్మాయిల్‌ 1903 
ఫిబ్రవరి నాలుగున బొంబాయిలో జన్మించారు. ఆమె తండ్రి యూసుఫ్‌ DEI, సోదరులు ఉమర్‌ సోహాని, ఉస్మాన్‌ సోహానిలు 
కూడా జాతీయోద్యమకారులు. చిన్నతనం నుండే (బ్రిటీష్‌ వ్యతిరేక భావాలను పుణికి పుచ్చుకున్న ఫాతిమా స్వాతంత్రోద్యమ 
అభిమాని ప్రభుత్వ ఉన్నతోద్యోగి అయిన హసన్‌ ఇస్మాయిల్‌ను వివాహమాడారు. స్వదేశీ ఉద్యమంలో పాల్గొనటం ద్వారా 
ఫాతిమా ఇస్మాయిల్‌ జాతీయోద్యమ రంగప్రవేశం చేశారు. స్వదేశీ వస్తువులను విక్రయించేందుకు, వినూత్న ఏర్పాట్లు చేసి ప్రజల, ప్రముఖుల దృష్టిని 
ఆకర్షించారు. 1934లో సమాజోద్ధరణలో భాగంగా మహిళలను చైతన్యవంతుల్ని చేసి సంఘటిత పర్చేందుకు సంఘాలు, సంస్థలు స్థాపించారు. 
1935లో ఆమె అఖిల భారత మహిళా సమావేశానికి కార్యదర్శిగా నియుక్తులయ్యారు. బొంబాయి ముస్లిం మహిళలలో వయోజన విద్యా వ్యాప్తికి 
నిరంతరం కృషిచేశారు. 1942 నాటి క్విట్‌ ఇండియా ఉద్యమంలో పోలీసుల అరెస్టులను తప్పించుకుంటూ పనిచేశారు. ఖద్దరు, స్వదేశీ ఉద్యమ 
ప్రచారం, స్వదేశీ ఉత్పత్తులకు ప్రోత్సాహం, హిందూ-ముస్లింల ఐక్యత ప్రధాన లక్ష్యాలుగా ముందుకు సాగారు. అనారోగ్యం, పేదరికం పట్టి 
పీడిస్తున్న కార్మికుల అజ్ఞానం, ఆర్థిక బలహీనతలతో బానిసల కంటే దుర్భరంగా బ్రతుకులీడుస్తున్న మహిళల సాంఘిక అసమానతలు, సామాజిక 
దురాచారాలను, అంటరానితనంతో అత్యంత హీనంగా చూడబడుతున్న దళిత జనసముదాయాల దుర్భర పరిస్థితుల నివారణకు కృషి ఆరంభించారు. 
జాతీయ, అంతర్జాతీయ సంస్థల పిలుపు మేరకు, పోలియో వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన చర్యలను, పసిబిడ్డల పట్ల తీసుకోవాల్సిన ప్రత్యేక 
జాగ్రత్తలను వివరిస్తూ పలు విదేశీ పర్యటనలు జరిపారు, ఆమె స్వయంగా పలు చోట్ల శిక్షణ పొందారు. స్వదేశంలో పలు స్వచ్చంద సేవా సంస్థలకు 
చేయూతనిచ్చారు. ఆమె ఆచరణాత్మక సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 1957లో పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది. స్వదేశంలోనే కాకుండా 
విదేశాలలో కూడా ఆమెకు గౌరవసత్మారాలు లభించాయి. ప్రజాసేవారంగాలలో జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక 
గుర్తింపు పొందిన ఫాతిమా ఇస్మాయిల్‌ 1979 లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. చరమాంకం వరకు వివిధ రంగాల ద్వారా ప్రజాసేవలో గడిపిన 
పద్మశ్రీ బేగం ఫాతిమా ఇస్మాయిల్‌ 1987 అక్టోబర్‌ 11న కన్నుమూశారు. + 


BEGUM FATHIMA ISMAIL (1903-1987) 


Begum Fathima Ismail, who played a remarkable role in both National Movement 
and Social service, was born on 4 February, 1903 in Bombay. Her Father Yusuf Sohani and 
Brothers Umar Sohani and Usman Sohani were also activists in Indian National Move- 
ment. Fathima, who imbibed anti-British ideas right from her childhood, married Hasan 
Ismail, who was a senior government officer and admirer of Freedom Movement. Fathima 
Ismail joined national movement by participating in Swadeshi Movement. She adopted novel methods to 
sell swadeshi goods and attracted the attention of the people as well as leaders. She launched several 
societies and organizations in 1934 for enlightening and organising women for their social upliftment. In 
1935 she was appointed as secretary for All India Women Conference. She worked relentlessly for spread- 
ing adult education among Muslim women in Bombay. Begum Fathima Ismail worked in Quit India Move- 
ment escaping from being arrested by police. She went ahead in this way with Khadi, Swadeshi move- 
ments and Hindu-Muslim unity as her main aims. She started making efforts for alleviating the hardships 
faced by workers who were plagued by ill health and poverty; women who were leading lives worse than 
slaves with ignorance and poverty; and Dalits who were living in inhuman conditions. In response to the 
call given by National and International organizations, Fathima Ismail toured several countries to create 
awareness about the measures to be taken to prevent polio and the special precautions to be taken about 
infants. She took training at several places to serve the needy. Begum Fathima Ismail extended her help- 
ing hand to several voluntary organizations in India. Government of India honoured her with ‘Padmasree’ 
in 1957 in recognition of her services. She received similar honours in other countries too; She was 
elected to Rajya Sabha in 1979. Padmasree Begum Fathima Ismail, who got special recognition not only 
at national level but also at international level for her selfless social service, spent her life in service to 
humanity till the end and passed away on 11 October, 1987. 


చరితార్జులు - 2 269 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


SADE ASAE ALDER AEA REAS AEA AS AS RSL AL AS LSA ASD 


= ~ = = == = S = ~ న్‌ > 


SOV Ow Oy + 


TT 


; 
; 
; 
: 
: 
le 
ig 
$ 
$ 
: 
é 
$ 
è 
è 
: 
è 
> 
© | 
2 
è 
> 
è 
2 
2 
ie 


TNNT eT ET ay T a ot oY TTA ld TA ee ee ee a: ee ee ee ee 


OPP SEPSIS SSN ENSA SEN NAN TN SEEN న... 


A 
SSeS ESS SS SSS 


ACAPACAE RENO AE NE SE NEN 


A 


EO తం ధ్ర... త్రం వైన ఊం ప్రల ఊం EEEE E EE 


MAULANA IMDAD SABRI 
(1914-1988) 


Source: https://www.heritagetimes.in/maulana-imdad-sabri-the-most-ardent-comrade-of-subhas-chandra-bose/ 
270 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 
THE IMMORTALS - 2 Syed Naseer Alaned 


చరితార్జులు -2 


alder అందంట ఇ (1814-1988) 


ఆంగ్రేయ ప్రభుత్వం విధిస్తున్న ఆంక్షలు-నిషేధాలు, గృహనిర్బంధాలు, కఠిన కారాగార శిక్షలకు ఏమాత్రం వెరవకుండా 
ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొన్న యోధులు మౌలానా ఇందాద్‌ ad సాటి. ఆయన ఢిల్లీలోని మౌలానా 
QOS హఖ్‌ సిద్ధీఖి ఇంట 1914 అక్టోబర్‌ 16న జన్మించారు. తల్లితండ్రులు ఆయనకు 'ఇందాద్‌ ఉల్‌ రషీద్‌ అని నామకరణం 
చేయగా ఆయన మాత్రం sors ఉల్‌ DAT చలామణి అయ్యారు. 1930 లో పంజాబ్‌ విశ్వవిద్యాలయం నుండి ఉన్నత 
విధ్యను అభ్యసించిన ఆయన ఢిల్లీలోని జామియా మస్టిద్‌ కేంద్రంగా ముస్లింల వ్యవహారాలలో సంస్కరణలు కోరుతూ సాగించిన రాజకీయ ప్రసంగాల 
కారణంగా తొలిసారిగా నిర్బంధానికి గురయ్యారు. 1937లో ఆయన భారత జాతీయ కాంగ్రెస్‌ సభ్యత్వం స్వీకరించి జాతీయోద్యమ కార్యక్రమాలలో 
చురుగ్గా పాల్గొనడం ఆరంభించిన ఆయన 1937 నుండి 1939 వరకు ఢిల్లీ కాంగ్రెస్‌ కమిటీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ 
కారణంగా పలుమార్లు కారాగార శిక్షలకు గురయ్యారు. భారత జాతీయ కాంగ్రెస్‌ నేతలలో సుభాష్‌ చంద్రబోస్‌ను అనుసరించిన ఇందాద్‌ ఉల్‌ సాట్రి 
1939లో నేతాజీ స్థాపించిన ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌లో చురుకైన పాత్ర నిర్వహించారు, సుభాష్‌ చంద్ర బోస్‌ గృహనిర్బంధంలో ఉన్నప్పుడు 
పోలీసుల కళ్ళుగప్పి ఆయనకు అవసరమైన సమాచారాన్ని ఎంతో చాకచక్యంగా సరఫరా చేసారు. ప్రజలను చైతన్యవంతుల్ని చేయాలన్న లక్ష్యంతో 
“ఇంతియాద్‌), 'చింగారి” అను పత్రికలను ప్రచురించారు. ఆయన కార్యకలాపాలను నియంత్రించడానికి ఆంగ్ల ప్రభుత్వం 1942 ఆగస్టు 15 నుండి 
1943 నవంబరు 30 వరకు ఆయనను గృహనిర్బంధంలో ఉంచింది. ఆజాద్‌ హింద్‌ షాజ్‌కు చేయూతనిస్తున్న జపానీయులకు సహకరించారన్న 
నెపం మీద 1945లో ఆయనను అరెస్టు చేసి ఢిల్లీ, ముల్ద్చాన్‌ జైళ్ళల్లో ఉంచారు. ఆయన ఢిల్లీ జైలులో ఉన్నప్పుడు ఉరిశిక్షకు గురయిన ఐదుగురు 
ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ యోధుల పక్షంగా ప్రజాపోరాటం సాగించి వారిని ఉరిశిక్ష నుండి తప్పించారు. ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ చరిత్ర, ఇతర స్వాతంత్ర్య 
సమరయోధుల చరిత్రను ను పలుకోణాల నుండి విశ్లేషిస్తూ ఆయన రాసిన చరిత్ర పుస్తకాలు ఆంగ్లేయ ప్రభుత్వం ఆక్షేపణలకు, నిషేధానికి 
గురయ్యాయి. అజాద్‌ హింద్‌ ఫౌజ్‌ అధినేత సుభాష్‌ చంద్రబోస్‌ విమాన ప్రమాదంలో మరణించారన్న వార్తను చివరి వరకు ఏమాత్రం నమ్మని 
మౌలానా ఇందాద్‌ ad సాట్రి స్వాతంత్ర్య లభించాక మాతృభూమి సేవలో గడుపుతూ 1988 అక్టోబర్‌ ఒకటిన ఢిల్లీలో కన్నుమూసారు. * 


ANNE MAULANA IMDAD SABRI (1914-1988) 


Maulana Indad UI Sabri was a freedom fighter who, undaunted by the sanctions and 
house-arrests and rigorous imprisonments imposed on him by the British government, 
=i / | participated actively in the activities of both Indian National Congress and Azad Hind 
«thy | Fouz. He was born into the family of Sharful Haq Siddiqui in Delhi on 16 October, 1914. 
While he was christened as ‘Imdad Ul Rashid’ by his parents, he came to be known as 
‘Imdad Ul Sabri’. He pursued higher education in Punjab University. He was first imprisoned for making 
critical political speeches seeking reforms in the affairs of Jamia Masjid affairs in Delhi. He joined 
Indian National Congress in 1937 and actively participated in the activities of Indian National Movement.He 
was the General Secretary of Delhi Congress Committee from 1937 to 1939 and was jailed several 
times. Among the leaders of Indian National Congress he followed Subhash Chandra Bose and played an 
active role in All India Forward Bloc which was established by Nethaji in 1939. When Subhash Chandra 
Bose was under house arrest, he sneakily passed on to him the required information without being no- 
ticed by the police. He published ‘Inthiad’ and ‘Chingari’ periodicals with the aim of creating awareness 
among the people.In order to curb his activities,the British government kept him under house-arrest from 
15 August, 1942 to 30 November, 1943. He was arrested in 1945 and was kept in the jails of Delhi and 
Multan on the charge that he extended cooperation to the Japanese who were giving support to Azad Hind 
Fouz. During his stay in Delhi jail he fought on behalf of the five freedom fighters of Azad Hind Fouz who 
were sentenced to death and saved them from death sentence. He wrote several books on the history of 
Azad Hind Fouz and other freedom fighters analyzing them from various perspectives were banned by the 
British government. He did not believe till his last moment the news that the head of Azad Hind Fouz 
Subhash Chandra Bose was killed in an air crash. Maulana Imdad Ul Sabri spent the rest of his life in the 
service of his motherland in Independent India and passed away in Delhi on 1 October, 1988. 


చరితార్జులు - 2 271 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


——— నన ననన... ననన. 
| దానా వా నా ననన వా వ వా వా వా వ నన నన ననన ననన నన న ననన న నన నన న ననున ననన నానన. 


= 
> 
పీ 
> 
లా 
~ 
= 
> 
= 
> 
= 
> 
= 
> 
> 
> 
> 
= 
> 
= 
~ 
= 
= 
= 
లా 
న్‌ 
= 
y 
= 
= 
= 
చ్‌ 
> 
s 
>. 
= 
a 
> 
PS 
a 
= 


NENTEN TEN TENEN TEN N ENE 


AVANEN 


~ 


SWANEANEANEAWAAWN ENN NNN 


SENS 


NNO Y EAN 


` 


VANJANS 


పా సవం ఎమ ఎ హా ఎవ ఎవ ఎ న rr ఎన క ఎట MWaAVayr VRE RN ORE OE OE LOS టా మా యా యా. 
) j y ) pA oF Y శన నేన. DA Us దత. = 24 ~v 


v 


BEGUM ZOHRA ANSARI 
(-1988) 


Source: Photo Gallery of Syed Naseer Ahamed, Undavalli, Guntur Dist., AP. 


చరితార్జులు - 2 573 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 
THE IMMORTALS - 2 


జం esdas eog (- 1988) 


మహాత్మాగాంధీజి చే 'వస్తాద్‌ & అని పిల్పించుకున్న భారత జాతీయోద్యమకారిణి బేగం జొహ్రా అన్సారి ఢిల్లీలో జన్మించారు. 
ఆమె స్వాతంత్ర్య సమరయోధులు డాక్టర్‌ ముక్తార్‌ అహ్మద్‌ అన్సారి, బేగం షంషున్నీసా అన్సారిల దత్తపుత్రిక. ఆమె తల్లితండ్రులు 


గృహం 'దార్‌-ఉస్‌-సలాం”' జాతీయోద్యమంలో పాల్గొంటున్న మహామహుల నుండి సామాన్య కార్యకర్తల తోపాటుగా ఆధ్యాత్మిక 
పండితులకు, వివిధ రంగాలలో సుప్రసిద్ధులైన ప్రముఖులకు వసతిగృ్భహంగా సౌకర్యాలు కల్పించింది. ఈ బాధ్యతలను తల్లి షంసున్నీసా అన్సారి 
నిర్వహిస్తుండగా జొహ్రా ఆమెకు సహకరించేది. ఆ కారణంగా ఆమె మహాత్మాగాంధీ, అబుల్‌ కలాం ఆజాద్‌, పండిట్‌ నెహ్రు, అలీ సోదరులు లాంటి 
పెద్దలతో సన్నిహితంగా గడపటం మాత్రమే కాకుండా వారందరికి సేవలందించారు. చిన్నతనం నుండి సాహిత్యం-చరిత్ర-సామాజిక శాస్త్రాల పట్ల 
ఆసక్తి చూపిన ఆమె, ఉర్దూ, అరబిక్‌, పర్షియన్‌, హిందీ భాషల్లో దిట్ట అయ్యారు. బేగం SSF అన్సారి చాలా కాలం PES A ఆశ్రమంలో మహాత్మా 
గాంధీజీకి సేవలందించారు. ఆ సమయంలో ఉర్దూ భాష మీద ఆమెకు ఉన్న పట్టును తెలుసుకున్న మహాత్ముడు జొప్ర వద్ద ede నేర్చుకోవడం 
ఆరంభిచారు. ఆమెను తన లేఖలలో SG వీ బేటి” అని ఆయన సంబోధించారు. జొహ బేగం మహాత్మా గాంధీల మధ్య వివిధ విషయాల మీద 
ఉత్తరప్రత్యుత్తరాలు సాగాయి. ప్రతివారం ఆమె నుండి వచ్చే లేఖ కోసం తాను ఎదురు చూసేవాడను అంటూ డాక్టర్‌ అన్సారికి 1932 డిసెంబర్‌ 22 
తేదిన రాసిన లేఖలో గాంధీజీ పేర్కొన్నారు. ఆమెను బేటి” అంటూ తన లేఖలలో సంబోధించారు. జాతీయోద్యమంలో భాగంగా జైలుకు వెళ్ళి 
నిర్బంధాలకు గురయిన తల్లితండ్రుల్లాగే Sr కూడా చిన్నతనం నుండి తాను కూడా జైలుకెళ్ళాలని ఆశించారు. ఈ విషయమై గాంధీజీకి లేఖ 
రాయగా “ఓర్పు వహించు...జైలు కెళ్ళడానికి నేను తప్పకుండా అనుమతిస్తాను' అని 1941 జూన్‌ 22న ఆమెకు సమాధానమిస్తూ స్వయంగా లేఖ 
రాశారు. ఆమె తమ బంధువు, జాతీయోద్యమకారుడు డాక్టర్‌ షౌకతుల్లా షా అన్సారిని (1908-1972) వివాహం చేసుకున్నారు. ఆ తరువాత 
1936లో తండ్రిని 1938లో తల్లిని కోల్పోయిన ఆమె భర్తతో కలసి జాతీయోద్యమ కార్యక్రమాలలో ముమ్మరంగా పాల్గొన్నారు, భారత విభజన 
ప్రతిపాదనను ఆ భార్యాభర్తలిరువురు నిర్ద్వంద్వంగా వ్యతిరేకించారు. 1946 నాటి ఎన్నికల్లో వేర్పాటువాదులైన ముస్లింలీగ్‌ అభ్యర్థులను పరాజయాన్ని, 
భారత జాతీయ కాంగ్రెస్‌ నేతల విజయాన్ని ఆకాంక్షిస్తూ కృషి చేసిన ఆమె పార్టీ ఫండ్‌ కోసం చరిత్ర ప్రసిద్దమైన 'దార్‌-ఉస్‌-సలాం” విక్రయించారు. 
స్వాతంత్ర్యం సిద్ధించాక సాధారణ జీవితం గడిపిన బేగం SEF అన్సారి 1988 జూలై 28న ఇంగ్లాండ్‌లో కన్నుమూశారు. @ 


» | BEGUM ZOHRA ANSARI (-1988) 


Begum Zohra Ansari, an activist of Indian National Movement whom Mahatma 
Gandhi addressed as ‘Vasthad Bi’, was born in Delhi. She was the adopted daughter of 
freedom fighter Dr. Mukthar Ahmed Ansari and Begum Shamsunnisa Ansari. Besides play- 
ing an important role in National Movement, her parents provided hospitality to leaders 
and cadre of Indian National Movement and scholars and people of repute in different 
walks of life in their residence ‘Dar-us-Salam’, which was very spacious like a royal palace. While 
Begum Shamshunnisa Ansari was busy in these responsibilities, Zohra helped her. Thus she had an oppor- 
tunity to see from close quarters leaders such as Mahatma Gandhi, Pandit Nehru and Ali Brothers and to 
serve them. Right from childhood she evinced interest in literature, history and social sciences and gained 
proficiency in Urdu, Arabic, Persian and Hindi. Zohra Ansari rendered her services in Wardha Ashram for 
a long time. Gandhiji came to know about her command over Urdu and started learning the language from 
her. He used to address her in his letters as ‘Vastad Bi’ and ‘Beti. Zohra and Gandhiji used to have regular 
correspondence on various issues. In his letter dated 22 December, 1932 to Dr Ansari, Gandhiji re- 
marked that he used to look forward to Zohra’s letter every week. When Zohra expressed her desire to go 
to jail as a part of the National Movement, like her parents, Gandhiji asked her to wait and promised to 
allow her to go to jail. Begum Zohra Ansari married Dr Shoukathulla Shah Ansari (1908-1972) who was 
her relative and leader of Indian National Movement. Begum Zohra Ansari lost her father in 1936 and 
mother in 1938. She took active part in Freedom Struggle along with her husband. Both wife and husband 
opposed partition of India. She sold away ‘Dar-us-Salam’ to raise party fund and worked for the victory of 
the candidates of Indian National Congress and for the defeat of the candidates of Muslim League, who 
wanted partition. Post Independence, Begum Zohra Ansari led an simple life and passed away on 28 July 
1988 in England. 


చరితార్జులు -2 


273 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


ia 


ఆ z mt 
— 
NNN a SN TT | 


N 


TTN N N NE oannaam ——-—------- 
గ ల 


న 
+ 
Se 
4 
Ss 
4 
Di 
2 
4 
& 
4 
శ 
2 
ఛీ 
¢ 
శ 
+ 
4 
= 
& 
z 
4 
లే 


SEBO. Vavaveava va way SAN! 


“ 


pss 


CHOWDARY MANGAL KHAN MEWATHI 
(1898-1990) 


Source: https://thepublicworld.com/archives/21550 


చరితార్జులు - 2 OTA సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


BH) మంగల్‌ alan) మేలా (1898-1990) 

ఆంగ్లేయుల నిర్బంధంలో ఉండి కూడా ఆంగ్లేయాధికారి అనుచిత ప్రవర్తనకు ఆగ్రహించి అధికారి ముఖం మీద 
తుపుక్కున ఉమ్మిన ధైర్యశాలి చౌదరి మంగల్‌ ఖాన్‌ మేవాతి హర్యానా రాష్ట్రం మేవాత్‌ జిల్లా Har గ్రామంలో 1898 అక్టోబర్‌ 
ఒకటిన జన్మించారు. ఆయన తండ్రి నవాజ్‌ ఖాన్‌ సామాన్య రైతు. 1924లో కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోడానికి మంగల్‌ 
ఖాన్‌ బ్రిటిష్‌ భారత సైన్యంలో చేరారు. ఆ తరువాత ద్వితీయ ప్రపంచ యుద్ధం సందర్భంగా బ్రిటిష్‌ భారత సైన్యంతోపాటు 
ఆయన కూడా మలయా యుద్ధక్షేత్రానికి వెళ్ళారు. జపాన్‌ సైన్యం విజృంభణ పర్యవసానంగా మలయా యుద్ధక్షేత్రంలో ఏర్పడిన ప్రత్యేక పరిస్థితుల 
దృష్ట్యా రూపు దిద్దుకున్న భారత జాతీయ సైన్యంలో ఆయన చేరారు. ఆ తరువాత సుభాష్‌ చంద్రబోస్‌ బెర్లిన్‌ నుండి బర్మా వచ్చి భారత జాతీయ 
సైన్యాన్ని పునరుద్ధరించిన తరువాత మంగల్‌ ఖాన్‌ మంచి గుర్తింపు పొందారు. భారత జాతీయ సైన్యాధికారి మేజర్‌ జనరల్‌ షానవాజ్‌ ఖాన్‌ 
నాయకత్వంలోని సైనిక పటాలంలో సహాయ లెప్టినెంట్‌గా ఆయన బాధ్యతలు నిర్వహించారు. ప్రపంచ యుద్ధ పరిణామాలు జపాన్‌కు వ్యతిరేకంగా 
మారడంతో బర్మా యుద్ధక్షేత్రంలో భారత జాతీయ సైన్యానికి కూడా ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. ఆ పరిస్థితులలో భారత జాతీయ సైన్యం 
లోని అధికారులను, సైనికులను బ్రిటిష్‌ భారత సైన్యం అరెస్టు చేసి 1945-46లో ఇండియాకు తరలించింది. ఇండియాలో కలకత్తా సమీపాన గల 
జగర్గచ్‌ జైలులో మంగల్‌ ఖాన్‌ తదితరులను నిర్భంధించి చిత్రహింసలు పెట్టారు. జగర్గచ్‌ జైలులోని ఒక ఆంగ్లేయ అధికారి జైలు బ్యారక్‌ను 
సందర్శిస్తూ భారత జాతీయ సైనిక యోధుల పట్ల అమానవీయంగా ప్రవర్తిస్తూ, అగౌరవ పరుస్తూ మాట్లాడసాగాడు. ఆ ఆంగ్రేయుడి ప్రవర్తనతో 
ఆగ్రహించిన మంగల్‌ ఖాన్‌ అధికారి ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ముందుకు వచ్చి నిలబడి అతడి ముఖం మీద ఖాండ్రించి ఉమ్మారు. ఆ 
చర్యతో మండిపడిన ఆంగ్లేయాధికారులు మంగల్‌ ఖాన్‌ మీద విరుచుక పడ్డారు. మంగల్‌ ఖాన్‌ ఏమాత్రం చలించకుండా ఆంగ్లేయుల క్రూరత్వాన్ని 
భరించారు. ఆ తరువాత భారత జాతీయ సైనిక యోధులను సైనిక న్యాయస్థానంలో విచారణ నిమిత్తం డిల్లీ ఎర్రకోటకు తరలించారు. ఆంగ్ల సైనిక 
న్యాయస్థానం భారత జాతీయ సైనిక యోధులకు శిక్షలు విధించినా అవి అమలు కాలేదు. చివరకు 1947లో మాతృభూమికి స్వాతంత్ర్యం 
లభించాక పూర్తి స్వేచ్చతో మంగల్‌ ఖాన్‌ స్వగ్రామం చేరుకున్నారు. ఈ మేరకు మాతృభూమి విముక్తి పోరాటంలో పాల్గొన్న చౌదరి మంగల్‌ ఖాన్‌ 
ప్రశాంత జీవితం గడుపుతూ 1990 సెప్టెంబర్‌ 19న కన్నుమూసారు. + 


CHOWDARY MANGAL KHAN MEWATHI (1898-1990) 


Chowdary Mangal Khan Mewathi, who was courageous enough to spit on the face 
of an English officer who spoke disrespectfully to his fellow detenus, was born on 1 
October 1898 in Khedla Village in Mewath District of Haryana State. His father, Nawaz 
Khan, was an ordinary farmer. In 1924 Mangal Khan joined British Indian Army to sup- 
port his family financially. Afterwards he went to Malaya along British Indian Army dur- 
ing World War II. There he joined Indian National Army which was formed in view of the special situation 
that arose in Malaya war field as a result of triumph of Japanese Army. Later Mangal Khan got good 
recognition when Subhash Chandra Bose returned to Burma from Berlin and revived Indian National 
Army. He discharged his duty as an Assistant Lieutenant in the regiment lead by Major General Shanawaz 
Khan. When the final outcome of the World War II turned out to be against Japan, Indian National Army in 
Burma Warfield also faced adverse conditions. Under these circumstances British Indian Army arrested 
soldiers and officers of Indian National Army and transported them to India during 1945-46. Mangal 
Khan and others were detained and tortured in Jagargach jail near Calcutta. One day an English officer of 
the jail visited the barrack of the jail and started speaking inhumanly and disrespectfully towards the 
soldiers of Indian National Army who were detained in the jail. Enraged at the improper behaviour of the 
officer, Mangal Khan moved forward to answer the questions of the officer and spit on his face. With this 
the English officer went into a rage and cracked down on Mangal Khan who bore it all silently without 
moving. After this incident the soldiers of the Indian National Army were shifted to Red Fort in Delhi for 
a trial by a military court. Though the British Military court awarded punishments to the soldiers of INA, 
they were not implemented. At last in 1947 Mangal Khan went to his village with complete freedom when 
India became free. Chowdary Mangal Khan, who participated in the fight for the freedom of his mother- 
land, led a peaceful life and passed away on 19 September 1990,¢ 


చరితార్జులు - 2 275 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


sass aa, pre te er we eee eee oes cga se ర్త sse se AD +: xe. అ కఫ) + AD ee +(e. 


VAIDYA 


saaa aaa raaa 


నానా నా జ నా నా MG i 


« 
> 


కసా! 


SSE cB INE PR tb oN CRF 


NSU Sa SENSE NSN SENSE NE NST NEN 


పతా 
న ననన ననన నమన టను నునన 


న న ను AERA 


~ 


~ 
> 
t 
> 
er 
> 
~~ 
> 
~ 
> 
s 
~ 
> 
> 
~ 
> 
~ 
= 
~ 
= 
> 
~ 
sS 
~ 
> 
> 
= 
= 
~ 
= 
~ 
= 
a 
= 
ba 
= 
v 
S 
S 
ms 
s 
S 
s 
s 
= 
= 
- 


Cot woke 


v °F సనన - FF SRF పనీ ౪ 


SYED LATHEEF MASTER 
(1913-1990) 


Source: Azad Hind Fouz : Muslim Poraata Yodhulu (Telugu), Syed Naseer Ahamed, AHP, Undavalli, 2019. 
చరితార్లులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 
3 276 es = 
THE IMMORTALS - 2 


PAPAYAT APF RAY AYAY Areve DP SYaYaYaYaVay SLE QE OE OE OE OE OE OE OE OEE OE OE OE OE RE OE e- 
) y ఖో ఆ ఆ (శే సల DA PAPA DT ` v f 


సయ్యద్‌ e239) మాస్తారు (1913-1990) 


మాతృభూమి విముక్తి పోరాటంలో భారత జాతీయ సైనిక యోధునిగా బర్మా యుద్ధక్షేత్రంలో నిలచి, ఆనాటి త్యాగపూరిత 
సేవా దృక్పథాన్ని ఆ తరువాతి కాలంలో ప్రజాపరం చేసిన సయ్యద్‌ లతీఫ్‌ మాష్టారు 1918 జూన్‌ 12న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం 
గుంటూరు జిల్లా గురజాలలో సయ్యద్‌ ఇమాంబి, సయ్యద్‌ రుక్షుద్దీన్‌లకు జన్మించారు. ఆయన తండ్రి, తాత బ్రిటిష్‌ భారత 
సైన్యంలో పనిచేయడంతో 18 ఏండ్ల వయస్సులో సయ్యద్‌ లతీఫ్‌ కూడా బ్రిటిష్‌ భారత సైన్యంలో చేరి “క్వీన్‌ విక్టోరియా LAY 
విభాగంలో ప్రత్యేక సైనికశిక్షణ పొందారు. రెండవ ప్రపంచ యుద్ధంలో భాగంగా 1939లో బ్రిటిష్‌ ప్రభుత్వం తన భారత సైనిక బలగాలను తూర్పు 
అసియా దేశాలకు తరలించింది. ఆ కారణంగా లతీఫ్‌ పని చేస్తున్న సైనిక విభాగం కూడా మలేషియా చేరుకుంది. ప్రపంచ యుద్ధం తొలిదశలో జపాన్‌ 
విజయాలు సాధిస్తున్న నేపథ్యంలో మొదట కెష్టన్‌ మోహన్‌ సింగ్‌, ఆ తరువాత సుభాష్‌ చంద్ర బోస్‌ల నేతృత్వంలో ఏర్పడిన భారత జాతీయ సైన్యంలో 
సయ్యద్‌ లతీఫ్‌ భాగస్వాములయ్యారు. అనంతరం జపాన్‌కు ఎదురురైన పరాజయాల ఫలితంగా భారత జాతీయ సైన్యం వెనుకడుగు వేసింది. భారత 
జాతీయ సైనిక యోధులతోపాటుగా సయ్యద్‌ లతీఫ్‌ అరెస్టులకు, విచారణలకు గురయ్యారు. బ్రిటిష్‌ ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు పాల్పడిన వ్యక్తిగా 
ఆయన బర్మా జైళ్ళలో నిర్భంధించబడ్డారు. మలేషియా, బంగ్లాదేశ్‌ ప్రాంతాలలోని వివిధ జైళ్ళలో చిత్రహింసలకు గురయ్యారు. ఆ తరువాతి పరిణామాల 
ఫలితంగా సయ్యద్‌ లతీఫ్‌ మద్రాసు చేరుకున్నారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు ప్రకాశం పంతులు తదితర నేతలతో ఏర్పడిన సాన్నిహిత్యం 
వలన ఆయన జాతీయోద్యమంలో పాల్గొన్నారు. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం లభించాక హైదరాబాద్‌ రాష్ట్రం ఇండియన్‌ యూనియన్‌లో 
చేరాలని ఆరంభమైన విలీనోద్యమంలో సయ్యద్‌ అతీఫ్‌ పాల్గొన్నారు. చరిత్ర సృష్టించిన తునికిపాడు శిబిరంలో పాల్గొని నైజాం వ్యతిరేక పోరాటంలో 
తనదైన పాత్రను నిర్వహించారు. 1952లో గుంటూరు జిల్లా నుండి నల్గొండ జిల్లాకు కుటుంబాన్ని మార్చారు. నల్గొండ జిల్లాలో మాతృభూమి సేవలో 
వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలకు మార్గదర్శనం చేస్తున్నందున ఆయనను “మాస్టారు” అని ప్రజలు గౌరవంగా పిలవడం వలన సయ్యద్‌ లతీఫ్‌ 
కాస్తా “సయ్యద్‌ లతీఫ్‌ మాస్థారు' అయ్యారు. చివరివరకు నిజాయితీగా, నిరాడంబరంగా ప్రజాసేవలో గడిపిన సయ్యద్‌ లతీఫ్‌ మాష్టారు 1990 జూలై 
ఎనిమిదిన కన్నుమూశారు. + 


SYED LATHEEF MASTER (1913-1990) 


Syed Latheef, who fought against the British Indian armies in the Burma war field 
as a soldier of Indian National Army with a spirit of sacrifice for the liberation of mother 
land, was born on 12 June 1913 in Gurajala, Guntur District, Andhra Pradesh state. His 
father was Syed Ruknuddin and mother Syed Imambi. As his father and grandfather worked 
as soldiers in British Indian Army, Lateef also joined the army at the age of 19 and re- 
ceived special military training in the Queen Victoria division of British Indian Army. When British 
Government moved its Indian forces to East Asia during the World War Il in 1939, the army division he 
was working in was also moved to Malaya. Then and there Latheef joined Indian National Army formed 
first by Captain Mohan Singh in the wake of initial victories of Japan during the World War Il and later 
revived by Subhash Chandra Bose. Later Indian National Army had to retreat as a result of the defeats 
faced by Japan. Syed Lateef was arrested and tried along with other soldiers of Indian National Army. As 
a person involved in anti British activities, he was imprisoned in the jails of Malaya and Bangladesh and 
was subjected to torture. Consequent upon the developments that happened later, Lateef reached Madras. 
As a result of the intimacy he had with Tangutoori Prakasam Panthulu and other leaders, Lateef Joined 
National Movement. When India got independence in 1947, Lateef look part in the movement for the 
unification of Hyderabad State in Indian Union. Syed Lateef participated in the historic Tunikipadu Camp 
and played his part in the anti-Nizam struggle. In 1952 he shifted his residence to Guntur district from 
Nalgonda. As he organised various programmes in the service of motherland guiding the people of 
Nalgonda, they called him respectfully as ‘Master’ and he came to be known as Syed Latheef Master. 
Syed Lateef Master, who spent all his life with honesty and simplicity in the service of motherland, 
passed away on 8 July, 1990.4 


చరితార్జులు - 2 pa సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


సంతం oe) Pili ltt it it it tt bt శం నయ DEA Dake Deke Ped SIS లు 


& 
S 


= 
> 
~ 
> 
a 
> 
= 
> 
ee 
+ 
= 
> 
> 
43 
> 
= శ 
> 
2 
> 
bd 
> 
= 
> 
= 
= 
> 
= 
> 
= 
> 
= 
= 
=i 
= 
> 
~ 
x 
= 
= 
= 
= 
= 
> 
= 
z 
= 
= 
~ 
> 
3 


షం మదట మం miu. తమ. ie a సకం ll చరయ a దరద ఆ ఉత ప lm a Bt tt a u అనీ. 


స 


aN NS ` 
PVT Ye VO VV? VEY? SE NY? WT YT VT YO YT V7 తంతి తి? తి YEE HY DVD DY DT 


MUHAMMAD HANEEF 
(1914-1990) 


Source: Azad Hind Fouz : Muslim Poraata Yodhulu (Telugu), Syed Naseer Ahamed, AHP, Undavalli, 2019. 


చరితార్జులు - 2 278 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


ansa, 5 హొణిఫ్‌ (1914-1990) 

బ్రిటిషర్ల బానిసత్వం నుండి విముక్తితోపాటు అసమాన సమాజం నుండి ప్రజలకు సమానత్వం సాధించేందుకు 
చివరిదాక పోరాడిన యోధులలో ముహమ్మద్‌ హనీఫ్‌ ఒకరు. 1914 మార్చి 15న బాపట్ల ప్రాంతంలో జన్మించారు. తండ్రి 
షేక్‌ మారా సాహెబ్‌ భారత జాతీయ కాంగ్రెస్‌ సానుభూతిపరులు. తండ్రి ఉద్యోగరీత్యా మద్రాసుకు బదిలీ అయిన 
కారణంగా 1922లో తల్లితండ్రులతో కలసి హనీఫ్‌ మద్రాసుకు వెళ్ళి పోయారు. ఆయనకు 1924 ప్రాంతంలో 
జాతీయోద్యమకారుడు శ్రీపాద శంకర్‌తో పరిచయం కలిగింది. ఆ పరిచయంతో సత్యాగ్రహం, పికిటింగ్‌ కార్యక్రమాలలో పాల్గొని చిన్నవయస్సులోనే 
జాతీయోద్యమ కార్యక్రమాలలో ఆయన పాలుపంచుకోవడం ఆరంభించారు. ఈ పికిటింగ్‌ల సందర్భంగా అకృత్యాలకు పాల్పడుతున్న మద్యపాన 
దుకాణాల యజమానుల రౌడీల గుంపుల దాష్టీకాలను తన కండబలంతో భౌతికంగా ఎదుర్కొంటూ ముహమ్మద్‌ హనీఫ్‌ భారత జాతీయ కాంగ్రెస్‌ 
కార్యకర్తలకు అండగా నిలిచారు. ఆయనకు వరహగిరి వెంకట గిరి, మహాత్మాగాంధీ, జవహర్‌ లాల్‌ నెహ్రూ తదితర పెద్దల ఆశీస్సులు లభించడంతో 
జాతీయ కాంగ్రెస్‌ పిలుపు మేరకు పలు కార్యక్రమాలలో చురుకైన భాగస్వామ్యం వహించారు. అరెస్టులు, పోలీసు దాష్టికాలకు ఆయన ఏమాత్రం 
బెదరలేదు. 1934లో ఆయన కుటుంబం స్వగ్రామం చేరుకున్న తరువాత, 1936 నాటి ఎన్నికలలో జాతీయ కాంగ్రెస్‌ అభ్యర్థుల విజయానికి ఎంతో 
కృషి చేశారు. 1939 నాటి వ్యక్తి సత్యాగ్రహంలో ఆయన పాల్గొన్నారు. 1940లో కమ్యూనిస్టు ఉద్యమకారులు కొల్లా వెంకయ్య, దున్నా అశీర్వాదం 
లాంటి ప్రముఖులతో హనీఫ్‌కు ఏర్పడిన పరిచయంతో ఆయన కమ్యూనిస్టుగా మారారు. 1939లో ఆరంభమైన ద్వితీయ ప్రపంచ సంగ్రామాన్ని 
వ్యతిరేకిస్తూ సాగిన యుద్ధవ్యతిరేక ఉద్యమంలో పాల్గొని అరెస్టయ్యారు. 1946 ప్రాంతంలో ప్రముఖ కమ్యూనిస్టు నేత వేములపల్లి శ్రీకృష్ణ నేతృత్వంలో 
ముహమ్మద్‌ హనీఫ్‌ ఆధునిక పద్ధతిలో దండలు మార్చుకుని నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు. 1946లో తొలిసారిగా ఆంధ్రలో మున్సిపల్‌ 
వర్మర్ల సమ్మెను ముహమ్మద్‌ హనీఫ్‌ విజయవంతంగా నిర్వహించారు. స్వతంత్ర భారతదేశంలో మతోన్మాదానికి వ్యతిరేకంగా మతసామరస్యాన్ని 
పటిషం చేసే క్రమంలో కృషిచేస్తూ (ప్రజల మనిషిగా నిలచిన ముహమ్మద్‌ హనీఫ్‌ 1990లో కన్నుమూశారు. * 


MUHAMMAD HANEEF (1914-1990) 


Muhammad Haneef was one of the freedom fighters who fought till the end not 
only for the freedom from British rule but also for socialist society. He was born on 15 
March 1914 in Bapatla, Guntur district, Andhra Pradesh. His father Shaik Meera Saheb 
was a sympathizer of Indian National Congress which spearheaded the Indian National 
Movement. On account of his transfer to Madras in 1922 Haneef’s family moved to Madras of Tamilanadu 
State. Haneef happened to meet the freedom fighter Sripada Sankar around 1924. With that acquaintance 
Haneef started participating in the activities of Indian National Movement such as ‘Sathyagraha’ and pick- 
eting at an early age. Mohammed Haneef was an asset to the activities of Indian National Congress during 
picketing as he physically took on the hooligans deployed by the owners of liquor shops. With the bless- 
ings of great leaders like Varahagiri Venkata Giri, Mahatma Gandhi and Jawaharlal Nehru, he took part 
actively in several programmes in response to the calls given by Indian National Congress. He was not 
daunted by the arrests and high handedness of police. He returned to his native place Bapatla in 1934 and 
made great efforts for the victory of Indian National Congress candidates in the general elections of 
1936. He took part in Individual Sathyagraha in 1940. Haneef became a communist in 1940 when he 
happened to meet communist leaders such as Kolla Venkayya and Dunna Aaseerwadam. He was arrested 
when he participated in anti-war compaign opposing the World War II which broke out in 1939. He got 
married in 1946 in the presence of noted communist leader Vemulapalli Srikrishna in a nontraditional 
way by exchanging garlands. He organized the strike by municipal workers for the first time in 1946 
successfully. Mohammed Haneef who worked untiringly to strengthen religious harmony in independent 
India, passed away in 1990. 


చరితార్జులు - 2 279 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


| 


: 


j 
f 


f 
f 
f 
f 
f 
f 
f 
f 
f 
f 
| 
f 
| 
f 
f 
f 
f 


4 
4 
f 
f 


a DASANAN 


aE EE EEE Er EY 


tere er ererererer et 


MEIER a 


@rOrAarOacec@ré 


~ 


HOEDE DED O టి AE OEE OA 


Ve Ve Ne ye ey. 


VERIO OV LOLA OS 


OEE OE 
A ఖా | Aah PF 4 


evevevevevevey 


(4 


re 


verses 


ళ- DR న న న 


y J y 4 y 


ఆ 


DARYA KHAN 


(1914-1991) 


Source: Mr. Doulath Khan (S/o Darya Khan), Guntur, Andhrapradesh. 


చరితార్లులు - 2 


సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


280 


@ 
THE IMMORTALS - 2 


Syed Naseer Ahamed 


Hus, ఖాన్‌ (1914-1991) 


మాతృభూమి విముక్తి కోసం సాగుతున్న జాతీయోద్యమంలో చురుగ్గా పాల్గొని నిర్బంధాలు, లారీ దెబ్బలు, కారాగారవాస 
శిక్షలను రుచి చూసిన యోధులు దర్యా ఖాన్‌ 1914 సెప్టెంబర్‌ 21న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, గుంటూరు జిల్లా పొన్నూరులో 
జన్మించారు. ఆయన తండ్రి మీరా ఖాన్‌, తల్లి హయాతున్నీసా. గుంటూరు జిల్లా పొన్నూరులోని ఎడ్వర్డ్‌ బోర్డు ఉన్నత పాఠశాలలో 
యస్‌. యస్‌.యల్‌.సి వరకు చదువుకున్నారు. మహాత్మాగాంధీ సిద్ధాంతాల పట్ల ఆకర్షించబడిన దర్యా ఖాన్‌ 1936లో 
జాతీయోద్యమంలో ప్రవేశించారు. భారత జాతీయ కాంగ్రెస్‌ సభ్యత్వం స్వీకరించిన ఆయన జాతీయోద్యమ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొన్నారు. మంచి 
నాయకత్వం లక్షణాలు, కార్యక్రమాల నిర్వహణలో దక్షత చూపుతున్న ఆయనకు గుంటూరు జిల్లా కాంగ్రెస్‌ కమిటీ కార్యదర్శి బాధ్యతలను పెద్దలు 
అప్పగించారు. 1941 వరకు పార్టీ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించిన దర్యా ఖాన్‌, మహాత్ముని పిలుపు మేరకు వ్యక్తి సత్యాగ్రహంలో పాల్గొనేందుకు 
ఎంపికయ్యారు. వ్యక్తి సత్యాగ్రహంలో పాల్గొన్నందున ఆగ్రహించిన ఆంగ్ల ప్రభుత్వం ఆయనను నిర్భంధించగా, Defense of India Rules క్రింద నాలుగు 
మాసాల కఠిన కారాగారవాసం, యాభై రూపాయల జరిమానా చెల్లించాల్సిందిగా ఆంగ్ల న్యాయస్థానం తీర్చు చెప్పింది. జరిమానా చెల్లించకున్నట్టయితే 
మరో నాలుగు మాసాలు జైల్లో గడపాలని ఆదేశించింది. జరిమానా కట్టడం అంటే నేరం అంగీకారం అవుతుంది కనుక దర్యా ఖాన్‌ జరిమానా కట్టకుండా 
1941 జనవరి 10 నుండి మరో నాలుగు మాసాలతో మొత్తం మీద ఎనిమిది మాసాల పాటు తిరుచునాపల్లి, అలీపురం జైళ్ళలో శిక్షను అనుభవించారు. 
తిరుచునాపల్లి కారాగారంలో టంగుటూరి ప్రకాశం పంతులు, వి.వి గిరి, యన్‌.జి రంగా, చక్రవర్తుల రాజగోపాలచారి లాంటి ప్రముఖులతో 
ఆయనకు సాన్నిహిత్యం ఏర్పడింది. ఆ సాన్నిహిత్యం తెచ్చిపెట్టిన ఉత్సాహంతో జైలు నుండి విడుదల తరువాత జాతీయోద్యమ కార్యక్రమాలన్నిటిలో 
దర్యా ఖాన్‌ పాల్గొన్నారు. అఖిల భారత జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షులు అబుల్‌ కలాం ఆజాద్‌ సలహా మేరకు మద్రాసులో జాతీయవాద భావాలు గల 
ముస్లిం ప్రజానీకంతో ఏర్పాటు చేసిన భారీ సమావేశం నిర్వహణలో ఆయన పాల్గొన్నారు. భారత విభజన, వేర్పాటువాదానికి వ్యతిరేకంగా ప్రచారం 
చేస్తూ టంగుటూరి ప్రకాశం పంతులు, మహామ్మద్‌ గౌస్‌ బేగ్‌ లాంటి ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుల మార్గదర్శకంలో దర్యా ఖాన్‌ పలు ప్రాంతాలు 
విస్తృతంగా పర్యటించారు. స్వాతంత్ర్యం సిద్ధించాక ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన ఆయనకు భారత ప్రభుత్వం స్వాతంత్ర్య సమరయోధునిగా పలు 
సదుపాయాలను కల్పించింది. ఆ తరువాత 1969లో ఉద్యోగ విరమణచేసిన దర్యా ఖాన్‌ 1991 ఏప్రిల్‌ 14న కన్నుమూశారు. * 


DARYA KHAN (1914-1991) 


Darya khan, who participated actively in the National Movement which was 
proceeding with the aim of liberating the motherland from foreign rulers and suffered 
arrests, lathi blows and imprisonments, was born on 21 September, 1914 in Ponnuru of 
Guntur district in Andhra Pradesh. Meera Khan was his father and Hayatunnisa was his 
mother. He studied up to S.S.L.C. in Edward Board High School in Ponnuru. Having been 
attracted by the ideology of Mahatma Gandhi, he joined National Movement in 1936. He took membership 
in Indian National Congress and took an active part in its activities. Impressed by his leadership qualities 
and work flow, the elders of the party made him the Secretary of Guntur District Congress Committee. 
After discharging his duties with great ability till 1941, Darya Khan was selected to participate in Individual 
Satyagraha as per the call given by Mahatma Gandhi. As a result of his participation in Individual Satyagraha, 
he was arrested and the British court sentenced him to 4 months rigorous imprisonment and imposed a 
fine of Fifty rupees under Defense of India Rules. The court ordered that he should be in jail for four 
more months if he failed to pay the fine. Thinking that payment of fine amounted to pleading guilty, 
Darya Khan did not pay the fine and was in Tiruchunapalli and Alipuram jails for eight months from 10 
January, 1941. In Tiruchunapalli jail he had close famliarty with prominent leaders like Tanguturi Prakasam 
Panthulu, V.V.Giri, N.G.Ranga, Chkravarthula Rajagopalachari. With the inspiration he had from them in 
jail, he participated in all the activities of the National Movement after his release from the jail. He took 
part in organizing a large meeting of Muslims in Madras on the advice of Moulana Abul Kalam Azad who 
was the President of Indian National Congress. He toured extensively under the guidance of famous 
leaders such as Tanguturi Prakasam Panthulu and Mohammed Gouse Baig to campaign against partition 
of India and separatism. After independence he took a job and the Government of India provided him 
several facilities as a freedom fighter. He retired from his job in 1969 and passed away on 14 April, 
1991. 


చరితార్జులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


Jt L 


uu 
న చానా వనాల వాల నా నా SN వ వ వ వ నాల సాల చల నాల నాల నాల నాలా నాల నాఆ నా అనా అవా NS NS NN 


స 


i 
~ 
> 
rw 
1 
Fw 
a 
43 
> 
Ee 
> 
i 
> 
- 
> 
= శ 
> 
~ 
> 
= 
~ 
~ 
> 
~ 
> 
> 
>= 
> 
> 
= 
= 
= 
~ 
= 
= 
= 
v 
> 
= 
7 
s 
ps 
s 
s 
= 
> 


TOM య 
Sea Rea NRE SN NNN TEN TN N TEN EN ENE 


BOE, SENT Fan 


SWANWANENGEAWAAW EN ININ Ri NEN 


Moe 
SANNA 


భన ము 


N 


saaa raara AATA తంతు DY తం తం DY HY తి? తతి DY DY DY DY DENI DTT: 


NES EEN 


~ 


~n `~ ~ ~ ~ ల ~ an ~ ~ ~ ~ ~ ~ ~ > Sa 


IRR OR a I RAEN ITE SILA = a OARS al ttt తోకా వ్‌ BME = ce 
LYVMIALI RE QLD VA ER FRAY ALD OVA AY OV SF OVATION DNV DV OC OT OE OY OVO OS 
4 r y J a v b ~ vw నో ఆ v- లా ” ళా న్‌ -v < v ~ > ~ v . 


Weve Vee 


MAULANA SALAMATHULLAH BAIG 
(1911-1991) 


Source: https://www.facebook.com/bahraich/photos/a.273413912672876/1780787871935465/?type=3 


చరితార్జులు - 2 282 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


adenan సలామతుల్లాహ్‌ బేగ్‌ (1911-1991) 

మహాత్మాగాంధీ పిలుపు మేరకు 1940 శాసనోల్లంఘన ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న మౌలానా సలామతుల్లాహ్‌ బేగ్‌ 
ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం బహ్‌రైచ్‌ జిల్లా ఫక్రూపూర్‌ లో 1911 డిసెంబర్‌ ఎనిమిదిన జన్మించారు. చిన్నతనం నుండి చదువులో మంచి 
ఆసక్తి చూపుతూ చురుకైన విద్యార్థిగా ప్రశంసలు పొందారు. ప్రాధమిక విద్యను స్వస్థలంలోని ‘DSSS జవహరుల్‌ ఉలూంి లో 
పూర్తి చేసుకున్న ఆయన, ఉన్నత విద్యార్జన కోసం కాన్సూరులోని ధార్మిక విద్యాసంస్థలో చేరారు. ఆ విద్యాసంస్థలో BOR, అరబిక్‌, 
పర్షియన్‌ భాషలను నేర్చుకున్నారు. ఆ తరువాత అత్యున్నత విద్య కోసం ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం దేవ్‌బంద్‌లోని ప్రఖ్యాత విద్యాసంస్థ దారుల్‌ ఉలూంలో భర్తీ 
అయ్యారు. మౌలానా సలామతుల్లాహ్‌ ఏ సంస్థలో ఉన్నా తన అద్వితీయమైన ప్రతిభా సామర్వాలతో ఆయా విద్యాసంస్థల ఉపాధ్యాయులకు చేరువయ్యారు. 
1936లో దారుల్‌ ఉలూం నుండి ‘Sade’ కోర్సును పూర్తిచేశారు. అనాడు స్వాతంత్ర్య సమరయోధులను తీర్చిదిద్దుతున్న దారుల్‌ ఉలూం అధ్యాపకులలో 
అగ్రగణ్యులైన ROS savor” ఖ్యాతి గడించిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు హజరత్‌ మౌలానా సయ్యద్‌ హుస్సేన్‌ అహ్మద్‌ మదని శిష్యరికంలో 
జాతీయోద్యమ స్ఫూర్తిని పొందారు. పరాయి ప్రభువుల పాలనలో స్వజనులు అనుభవిస్తున్న శారీరక-మానసిక హింసలకు స్వస్తి పలకాలని భావించారు. 
ఆ కారణంగా కొంతకాలం విద్యాబోధన నుండి విరామం తీసుకుని 1940 నుండి ఉథృతంగా ఆరంభమైన శాసనోల్లంఘన ఉద్యమం దిశగా మౌలానా 
సాగారు. మహాత్మా గాంధీ పిలుపు మేరకు ఆంగ్లేయ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగిన శాసనోల్లంఘన ఉద్యమంలో ఆయన ప్రవేశించారు. ఆ తరువాత 
జాతీయోద్యమం లోని పలు కార్యక్రమాలలో మౌలానా సలామతుల్లాహ్‌ బేగ్‌ చురుగ్గా పాల్గొన్నారు. అద్భుత ప్రసంగాలు, ఉత్తేజపూరిత రచనల ద్వారా 
ప్రజలను ఆయన జాతీయోద్యమం దిశగా పెద్దఎత్తున మళ్ళిస్తూ బహ్‌రైచ్‌ ప్రాంతంలో ప్రముఖ జాతీయోద్యమ నేతగా ఆయన రూపొందారు. ఆయన 
చర్యలతో ఆగ్రహించిన ఆంగ్లప్రభుత్వం మౌలానాను నిర్భంధించింది. మౌలానా సలామతుల్లాహ్‌ బేగ్‌ ను నిర్బంధంలో ఉంచి చిత్రహింసలకు గురిచేసి 
జాతీయోద్యమం పట్ల విముఖత కల్గించేందుకు ఆంగ్ల ప్రభుత్వం ప్రయత్నించింది. చివరకు జైలు నుండి విముక్తి పొందిన మౌలానా సలామతుల్లాహ్‌ 
ప్రజలను విద్యావంతుల్ని చేయడానికి విద్యా సంస్థల స్థాపనకు పూనుకుని 'నూరుల్‌ sero’ లాంటి పలు ప్రముఖ విద్యాసంస్థలను ఆరంభించి పండిత 
ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. చివరివరకు జాతీయవాదిగా నిలచిన ఆయన ఖద్దరు ధారణను ఏమాత్రం విడనాడలేదు. భారతదేశానికి స్వాతంత్ర్యం 
లభించాక పలు ఉన్నత పదవులను అధిష్టించిన మౌలానా సలామతుల్లాహ్‌ బేగ్‌ చివరిశ్వాస వరకు విద్యారంగానికి సేవలందిస్తూ 1991 జూలై 18న 
కన్నుమూశారు. @ 


MAULANA SALAMATHULLAH BAIG (1911-1991) 


Maulana Salamathullah Baig, who took part actively in Civil Disobedience Move- 
ment in 1940 in response to Mahathma Gandhi’s call, was born on 8 December, 1911 in 
Fukhrpur of Bahraich district in Uttar Pradesh. Right from his childhood he evinced a 
great deal of interest in studies and was always a brilliant student. He completed his pri- 
mary education in ‘Madarasa Jawaharul Uloom’ in his native place and joined a religious 
educational institution in Kanpur for higher education. He learnt Urdu, Arabic and Persian languages in 
that institution. After that he joined the famous Darul Uloom in Deoband for further education. Maulana 
Salamathullah Ullah was extraordinarily brilliant and was always the cynosure of his teachers in all the 
educational institutions he studied in. In 1936 he completed ‘Fazil’ course from Darul uloom. He got 
inspiration for National Movement from his teacher at Darul Uloom the famous freedom fighter Hazarat 
Maulana Syed Hussain Ahamed Madani who was renowned as Shaikul Islam and who used to groom his 
students as freedom fighters. He wanted to put an end to the mental and physical violence his people were 
subjected to under foreign rule. So he took a break from his studies and took a plunge into the Civil 
Disobedience movement which started in 1940 in response to the call given by Mahathma Gandhi against 
foreign rule. He took an active part in the movement. He mobilized people into the National Movement 
with his wonderful speeches and inspiring writings and soon evolved into a prominent leader of Indian 
National Congress in Bahraich region. Irked by his activities, the British government imprisoned him and 
tried to take him away from the National Movement by subjecting him to mental and physical torture. 
When Salamathullah was released, he started educational institutions such as Nurul Uloom to educate the 
masses. Maulana Salamath Ullah who remained a nationalist throughout his life never gave up wearing 
Khadi. Post-independence, Maulana Salamathullah Baig, who enjoyed several high positions, served the 
cause of education till his last breath and passed away on 18 July, 1991. 


చరితార్జులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


283 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


N 


ANN NN N TENEN EN EN NSN TN N N 


AMn AA 
PEE NEN EN SENSES SENSES SEEN SEN SENSE NSS SEEN SESS SEEN SENSE NESSES NES NSN SEN SS NTN NT NN NT, | A 


YEN ENO ENE 


¥ 


కతి త తతి ఖల! 


తక తం తిం తిం తిం తంతు తిం తం తంతి: తంతి: తిక తిం తిం తిం తంతి 


A| 
A 
4 
4 
Al 
11. 
| 
Al 
Al 
| 
Al 
Al 
A| 
A 
A 
Al 
A) 
i 
Al 
7E 
4 
7 
4 
Z| 
at 
AL 
| 


x 


P ప్రాసం బ్రాం ay aver rrr” SYSTYSTSYPSY arara aAA ANT ANA awe od od ho oe oh oh booth sot “ 


YAHYA ALI KHAN 
(1918-1994) 


Source: Mr Shanawaj Khan, (Cousin of Yahya Ali Khan) Advocate and Writer, Bhopal, MP. 


చరితార్జులు - 2 284 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


యహ్యా end) ఖాన్‌ (1918-1994) 


బ్రిటిష్‌ ఆనుకూల సంస్థానాలలో ఆంగ్లేయులకు వ్యతిరేకం చర్యలకు ఉపక్రమించడం కాదుకదా ఆ ఆలోచనలు పొటమరించడం 
కూడా పెద్దనేరంగా పరిగణిస్తూ భయానక శిక్షలకు గురిచేస్తున్న విపత్మర సమయంలో ఆంగ్ల ప్రభుత్వ చర్యలను విమర్శిస్తూ, విముక్తి 
పోరాటం దిశగా ప్రజలను ఉత్తేజపర్చిన కవి, ఉద్యమకారుడు యహ్యా అలీ ఖాన్‌. ఆయన మధ్యప్రదేశ్‌ రాష్ట్రం భోపాల్‌లో 1918లో 
జన్మించారు. ఆయన తండ్రి ముహమ్మద్‌ ఇలియాస్‌ ఖాన్‌. ఆనాడు భోపాల్‌ సంస్థానాధీశులు ఆంగ్లేయులతో మిత్రత్వం నెరుపుతూ, 
స్వాతంత్ర్య సమరం ఛాయలు కూడా తమ సరిహద్దులను తాకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న రోజులు. బ్రిటిష్‌ బానిసత్వంలో సతమతమౌతున్న స్వజనుల 
దుస్థితిని గమనించిన యహ్యో అలీ చిన్నతనం నుండి బ్రిటిష్‌ వ్యతిరేకతను సంతరించుకున్నారు. ఆనాడు భోపాల్‌ కేంద్రంగా పనిచేస్తున్న (ప్రజా మండలి” సభ్యులు 
ఖాన్‌ షాకిర్‌ అలీ ఖాన్‌, ఇమ్రాన్‌ అన్సారి, పండిత చతుర్నారాయణ మాలవ్యా, జౌహర్‌ హాస్మిలతో ఆయన చేరారు. ఆ సాహసికుల బృందంతో చేరిన యహ్యో అలీ, 
జాతీయ భావాలను (ప్రేరేపించగల కవిత్వం రాయడం మాత్రమే కాకుండా ప్రజలను ఉత్తేజపర్చే విధంగా ప్రసంగాలు చేస్తూ జాతీయోద్యమ దిశగా సాగారు. 
ఆంగ్లేయుల పెత్తనం నుండి స్వజనుల విముక్తి సాధించడం ప్రధాన లక్ష్యంగా కుటుంబ బాధ్యతలను పూర్తిగా వదలిపెట్టి ఉద్యమించారు. మహాత్మా గాంధీ, వినోబా, 
నెహ్రూ, పటేల్‌తో ఆయన మంచి సంబంధాలు నెరిపారు. మహాత్మా గాంధీ, వినోబా తదితరులు ఢిల్లీ వెళుతుండగా భోపాల్‌ రైల్వేస్టేషన్‌లో యహ్యో అలీ గాంధీజీని 
కలిశారు. గాందీజీ ఆయనకు ప్రత్యేకంగా టిక్కెట్టు తెప్పించగా రైలులో విదిష వరకు యహ్యా అలీ మహాత్ముడితో ప్రయాణం చేశారు. ఆయన విదిష నుండి భోపాల్‌ 
తిరిగి రాగానే ప్రభుత్వం ఆయనను నిర్భంధించింది. ఆ నిర్భంధాలను ఏమాత్రం ఖాతరు చేయకుండా, ఆనాడు 'భోపాల్‌ సింహం” గా సుప్రసిధ్దులైన ఖాన్‌ షాకిర్‌ 
అలీ ఖాన్‌ నేతృత్వంలో యహ్యో అలీ ఖాన్‌ 'ఆజాది” కార్యక్రమాలల్లో చురుగ్గా పాల్గొనటం పట్ల అధికారులు కఠినంగా వ్యవహరించారు, పలుమార్లు నిర్బంధించారు. 
1939 అక్టోబర్‌ ఒకటి నుండి 1940 సెష్టంబర్‌ 24 వరకు భయంకర జైలుళిక్షలకు గురయ్యారు. 1940 నాటి క్విట్‌ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. 
ఆంగ్లేయుల పెత్తనం ఇక చెల్లదు 'మా మాతృభూమి వదలి పొండి” అని భోపాల్‌ సంస్థానం నుండి గర్జిస్తూ ఆయన రాసిన కవితలు ప్రజలను ఉత్తేజపర్పాయి. 
ఆయన ప్రసంగాలు, రచనలతోపాటు ఉద్యమ కార్యక్రమాలను కూడా నిరోధించేందుకు ప్రభుత్వం 1942లో రెండుసార్లు యహ్యో అలీని నిర్బంధించి బాహ్య 
ప్రపంచానికి దూరం చేసింది. భారత విభజన డిమాండ్‌ను ముస్లిం లీగ్‌ (ప్రకటించగా, ఆ ఆలోచనలను తప్పుపట్టిన యహ్యా అలీ విభజనకు, ముస్లిం లీగ్‌కు 
వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతుల్ని చేయడానికి కలం సహాయం తీసుకున్నారు. ఆ తరువాత భోపాల్‌ సంస్థానాన్ని ఇండియన్‌ యూనియన్‌లో విలీనం 
చేయాలని డిమాండ్‌ చేస్తూ సాగిన కార్యక్రమాలలో ఆయన ముమ్మరంగా పాల్గొన్నారు. భారత ప్రభుత్వం చేత స్వాతంత్ర్య సమరయోధునిగా ఆయన 1972లో 
గుర్తింపు, గౌరవం పొందారు. చివరి వరకు ప్రజల సేవలో గడిపిన యహ్యా అలీ ఖాన్‌ 1994 మే 25న భోపాల్‌లో కన్నుమూశారు. @ 


YAHYA ALI KHAN (1918-1994) 


Yahya Ali Khan was a poet and an activist who criticised the misdeeds of the British and 
inspired the people to fight for freedom at a time when it was considered a big crime in the Princely 
states which were friendly to the British , even to think against the British, let alone act against them. 
Mohammed Iliyaz Khan was his father. Those were the days in which the king of Bhopal was in 
friendly relationship with the British and took great care not to allow even the shadow of the freedom 
struggle to touch the borders of his kingdom. Yahya Ali Khan, who witnessed the miserable conditions of his fellow 
countrymen who were reeling under the slavery to the British Crown, developed anti British ideas night from his child- 
hood. He joined a group of adventurous young men namely Khan Shakir Ali Khan, Imran Ansari, Pandit Chaturnarayana 
Malvya and Johar Hashmi, who were members of ‘Praja Mandali’ a Bhopal based organization. In their company, he 
started writing poetry capable of inspiring nationalist ideas and making stimulating speeches. He renounced all his family 
responsibilities and went ahead to emancipate his countrymen from the British yoke. He had good rapport with Ma- 
hatma Gandhi, Vinoba, Jawaharlal Nehru and Sardar Patel. Yahaya Ali met Gandhi in Bhopal railway station w\hen 
Gandhi, Vinobha and others were travelling to Delhi. Then Gandhi got a ticket for Yahya Ali and he was with Gandhi in 
the train up to Vidisha Station. Soon he returned from Vidisha, he was arrested at Bhopal station. Undaunted by these 
oppressive measures of the government he went on participating in the Azadi activities under the leadership of Shakir Ali 
Khan who was known as ‘Bhopal Lion’. On this count he was imprisoned several times. He served a rigorous jail term 
from 1 October 1939 to 24 September 1940. He took active part in the Quit India Movement of 1942. His forceful 
poems roaring ‘Quit our Mother Land’ inspired the people of Bhopal princely State. He was arrested twice in 1942 
and was made to remain cut off from the people. When Muslim League proposed partition of India, Yaha Ali Khan 
found fault with the ideas of Muslim League. Besides using his pen to mobilize people’s opinion against partition, he 
participated in the activities demanding merger of Bhopal Princely State in the Indian Union. Post independence, Govt. 
of India recognized him as freedom fighter in 1973. Yahya Ali Khan, who spent all his life in the service of the people, 
breathed his last on 25 May 1994. 


చరితార్జులు - 2 285 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


ş Cr Ae YF sM Pr ie he hey Piri ie ie ete ie eee ee seses eres (DAPI DPA DADA PAPA PAY 


è: 


> క in sk i మి 


a ee ముతత i at os wo lee ees Be re 
————————————— _——_ డత 
నా నా STENTS ] 


య, 
) 


THD HY HY THY 


S 


క తం తం AS AS AFIS HY A MY OT EE OLOLLO) 


nett BLD aa 4 Ay. 
IETS SRR SES: 


Ste NEES NRE NEN INSEE 


CS TN, SPS 
aN 


RENAE ANN ASANANANANRAWMRANMA NAN BN NB NNN 


> 
w 
> 
= 
> 
> 
> 
= 
> 
= 
> 
= 
> 
= 4 
> 
> 
> 
= 
> 
> 
= 
> 
4 
= 
= 
> 
= 
= 
ži 
= 
> 
~ 
x 
a 
= 
+ 
~ 
> 
3 
= 
> 
È 
s 
> 


pote veing 


ఉపా సవా ఎమ ఎ హా ఎవ ఎవ ఎ ఎన aYaYAY av SYaYaAYaVYaVay ome doe ath Los dons ove D LAN AON Le ALN AON ALS ks Ls LN Ls Lo 
j y / లా it) న్‌ CDAC Di Ve PAPA DADA DADA DP DA v 


SYED MULLA RABIYABI 
(1926-1995) 


Source: Mr. Mulla Mastan (Grandson of Syed Mulla Rabiyabi) Ananthapuram, Anantapuram Dist., Andhrapradesh. 
చరితార్జులు - 2 286 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 
THE IMMORTALS - 2 


00,6 ముల్లా రాజయా్‌ (1926-1995) 


బ్రిటిష్‌ పోలీసుల దారుణ దాష్టీకాల కంటే, కుటుంబం, సమాజం కల్పించే అధిక ఆటంకాల ప్రభావాన్ని అధిగమించి, 
భారత జాతీయోద్యమంలో పాల్గొన్న సామాన్య మహిళ సయ్యద్‌ ముల్లా రాబియాబీ 1926 ఏప్రిల్‌ ఆరున జన్మించారు. తల్లి 
జైనబ్బీ, తండ్రి మొహిద్దీన్‌. అనంతపురం జిల్లా చియ్యడు గ్రామానికి చెందిన ఆమె ఏడవ తరగతి వరకు చదువుకున్నారు. ఆమె 
1 భర్త సయ్యద్‌ ముల్లా మొహియుద్దీన్‌ సాహెబ్‌ స్వాతంత్ర్య సమరయోధులు. భర్తతోపాటుగా ఆమెను కూడా జాతీయ భావాలు 
ఆకర్షించాయి. మహాత్మాగాంధీ నేతృత్వంలో సాగుతున్న జాతీయోద్యమంలో ఆమె భాగం పంచుకోవాలనుకున్నారు. రాబియావీ ఆలోచనల పట్ల మొహియుద్దీన్‌ 
సాహెబ్‌ కూడా సానుకూలంగా స్పందించారు. విముక్తి పోరాటంలో పాల్గొనాలని అభిలషిస్తున్న ఆమెను ప్రోత్సహించారు. ఆ సమయంలో ద్వితీయ 
ప్రపంచ యుద్ధం సాగుతోంది. భారతీయుల ఇష్టాయిష్టాలతో పని లేకుండా, భారతదేశాన్ని కూడా బ్రిటీష్‌ పాలకులు తమపక్షంలో కలిపేసుకున్నారు. ఆ 
నిర్ణయానికి వ్యతిరేకంగా భారత జాతీయ కాంగ్రెస్‌ ఉద్యమించింది. దేశ వ్యాప్తంగా యుద్ధ వ్యతిరేక ప్రదర్శనలు ఊపందుకున్నాయి. అనంతపురం 
జిల్లాలో జరిగిన యుద్ధ వ్యతిరేక ప్రదర్శన, సత్యాగ్రహంలో రాబియాబీ స్వయంగా పాల్గొన్నారు. soe చాటున వుందే ఒక సామాన్య ముస్లిం మహిళ 
బహిరంగ ప్రదర్శనలో పాల్గొనటం మాత్రమే కాకుండా యుద్ధం వద్దు వద్దంటూ నినదించడంతో (ప్రజలు ఆశ్చర్యపోయారు, ఆమె ధైర్యసాహసాలను 
అభినందించారు. ఆ తరువాత కూడా ఆమె పలు కార్యక్రమాలలో పాలు పంచుకున్నారు. 1941లో అనంతపురం ఆర్ట్స్‌ కళాశాల ఆటల మైదానంలో 
జరిగిన వ్యక్తి సత్యాగ్రహంలో మహిళలను పాల్గొననివ్వాలని ఆలోచనలు సాగినప్పడు తాను పాల్గొంటానని రాబియాబీ ముందుకు వచ్చారు. ఆమె 
స్వయంగా వ్యక్తి సత్యాగ్రహంలో పాల్గొని ప్రత్యేక చరిత్ర సృష్టించారు. ఈ విషయాన్ని “ఆసియా కంపానియన్‌ అను గ్రంథం ఆమె ఛాయాచిత్రంతో 
పాటుగా రాష్ట్రంలో సత్యాగ్రహంలో పాల్గొన్న మొదటి మహిళగా నిర్ధారించి ఆమెను కొనియాడుతూ ఆమె సమాచారాన్ని ప్రచురించింది. 1942లో 
ఆరంభమైన క్విట్‌ ఇండియా ఉద్యమంలో కూడా ఆమె అవిశ్రాంతంగా పాల్గొన్నారు. మాతృభూమికి స్వాతంత్ర్యం సిద్ధించాక ఆమె ప్రజాజీవనానికి 
ఏమాత్రం దూరం కాకుండా భర్త సయ్యద్‌ ముల్లా మొహియుద్దీన్‌తో కలసి సామ్యవాద భావజాలంతో వామపక్ష పార్టీలతో కలసి పనిచేస్తూ పలు 
ప్రజోపకర కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొన్నారు. అవసరార్జ్థులకు తగిన విధంగా సహాయ-సహకారాలు అందిస్తూ అందరి మన్నన పొందిన సయ్యద్‌ 
ముల్లా రాభియాబీ 30 జూన్‌, 1995లో కన్నుమూశారు. * 


SYED MULLA RABIYABI (1926-1995) 


Syed Mulla Rabiyabi, an ordinary Muslim woman who surmounted all the obstacles 
created by family and society to participate in the Indian National Movement, was born 
on 6 April 1926. Her mother was Jainabbi and father Mohiuddin. She belonged to Chiyyedu 
village in Ananthapur district, Andhra Pradesh. She completed 7th class. Her husband 
Syed Mulla Mohiuddin sahib was a freedom fighter. Like her husband she was also at- 
tracted towards nationalistic ideas. She wanted to take part in the National Movement under the leader- 
ship of Gandhiji. Mohiuddin Saheb responded positively towards the ideas of Rabiyabi. He encouraged 
her to participate in the freedom struggle. At that time World War II was going on. British rulers wanted 
India to be on its side in the war unmindful of the willingness or otherwise of Indians. Indian National 
Congress agitated against this decision of British rulers. Anti-war demonstrations were in full swing all 
over India. Rabiyabi participated in the anti-war demonstration and Sathyagraha in Anantapur. People were 
surprised when Rabiyabi, a Muslim woman behind pardah, participated in the demonstration and shouted 
slogans ‘No war...No war’. All appreciated her courage. Later she participated in several other programmes. 
When there was a discussion on the participation of women in Individual Satyagraha in the Arts college 
playground of Ananthapur in 1941. Rabiyabi came forward to participate in Individual sathyagraha. Thus 
She created history as the first woman to participate in Individual Sathyagraha in Andhra Pradesh state. 
This matter along with her photograph was published in a book ‘Asian Companion’. Later she participated 
in Quit India Movement which started in 1942 as a part of National Movement. Even after Independence 
she did not distance herself from people. She along with her husband Syed Mulla Mohiuddin worked with 
left parties and participated actively in several programmes useful to people. Syed Mulla Rabiyabi, who 
won the admiration of all by extending suitable help and cooperation to the needy upto her last, passed 
away on 30 June, 1995. 


చరితార్జులు - 2 287 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


TeV ఉర ఈత ee eeie rere pee ye rt pe pt oe Pt ot hi rt rt Pt ot ee Ba 
ORONG DOROG DADDA READ BRDRPRBPRBKRERPRPRBD-SP RSPR 


> 


% 


~ 
ఇ 
~ 
> 
w 
> 
~~ 
> 
~ 
> 
= 
> 
~ 
> 
= 
> 
ఈ 
> 
> 
~ 
= 
~ 
~ 
~ 
~ 
> 
~ 
= 
~ 
= 
~ 
= 
= 
~ 
> 
~ 
~ 
> 
~ 
= 
x 
> 
a 
= 
= 
= 
> 
= 
= 
> 


a BD ఉల ముం. వన 
నా EE i” 


PEEL ey 


NEUN TNTE NENTEN ENN ENNEN Y 
SALDI NY NU NL Yee eee a DIDY, 


A Ps 
అంతం తంతు తం be ae Se be be te be ve AIAS Le Ye Le}: 


P, 
tes 
ANNEN ANE 


జ 
WAXOWAWA SVR Ra WENA AINE NNN 


~N 


SYED MULLA MOHIUDDIN 
(1917-1995) 


Source: Mr. Mulla Mastan (Grandson of Mulla Rabiyabi) Ananthapuram, Anantapuram Dist., Andhrapradesh. 
చరితార్జులు - 2 288 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 
THE IMMORTALS - 2 


000,60 ముల్లా duana (1917-1995) 


స్వాతంత్రోద్యమంలో తాను పాల్గొనటమే కాకుండా తన సహధర్మచారిణిని కూడా ఆ దిశగా ప్రోత్సహించి చరిత్ర 
సృష్టించిన జాతీయోద్యమకారులు సయ్యద్‌ ముల్లా మొహిద్దీన్‌ ప్రస్తుత అనంతపురం జిల్లా పూలకుంట గ్రామంలో 1917 ఫిబ్రవరి 
2న సామాన్య రైతు కుటుంబాన జన్మించారు. ఆయన తల్లి ముల్లా ఇమాంబీ, తండ్రి ముల్లా గౌస్‌ సాహెబ్‌. చదువు పట్ల ఆసక్తి గల 
ముల్లా మొహిద్దీన్‌ ఎనిమిదవ తరగతి పూర్తిచేసి ఉపాధ్యాయ శిక్షణ పొందారు. జానపద సాహిత్యం పట్ల ఎక్కువ మక్కువ 
పెంచుకున్న ఆయన యువతను చేరదీసి నాటకాలు ఆడించడం, పాటలు నేర్పడం, పద్యాలు చెప్పించడం ఆరంభించారు. ఆ క్రమంలో ఆయనకు 
స్వాతంత్ర్య సమరయోధులు పసలూరి ఎరికలప్ప, ఎర్రమల కొండప్ప తదితరుల సహవాసంతో జాతీయోద్యమం దిశగా ఆయన కార్యాచరణ ఆరంభమైంది. 
1934లో మహాత్మాగాంధీ అనంతపురం రాక సందర్భంగా ఆయనను సందర్శించుకుని ప్రేరణ పొందారు. ప్రజలను జాతీయోద్యమం దిశగా ఆకర్షించేందుకు, 
మహాత్ముడి ఆశయాలు, ఆచరణను ప్రజలకు పరిచయం చేసేందుకు, మద్యపానం, విదేశీ వస్తువుల పట్ల విముఖత కలింగేందుకు, హరిజనోద్ధరణ, 
అస్పృశ్యత నివారణ, హిందూ-ముస్లింల ఐక్యతను పెంపొందించేందుకు ప్రత్యేకమైన సాహిత్య సృష్టిగావించి ప్రచార కార్యక్రమాల నిర్వహణకు ఆయన 
పూనుకున్నారు. చరఖా సంఘాలను ఏర్పాటు చేసి గాంధీజీ మనోగతం మేరకు ఖద్దరు ప్రచారోద్యమాన్ని ఉధృతం చేశారు. యువజన సంఘాలను 
స్థాపించి గ్రంధాలయాలను ఏర్పాటు చేసి పత్రికలు తెప్పించి ప్రజల చేత చదివించి ఆంగ్ల ప్రభుత్వ తీరుతెన్నులను, జాతీయోద్యమకారుల కృషిని ప్రజల 
ఎరుకలోకి వచ్చేందుకు తీవ్రంగా కృషి సాగించారు. ప్రచార కార్యక్రమాలతో సరిపెట్టుకోకుండా 1941లో ఆరంభమైన వ్యక్తి సత్యాగ్రహం, ప్రపంచ 
యుద్ధ వ్యతిరేక పోరాటం, 1942లో ఆరంభమైన క్విట్‌ ఇండియా తదితర ఉద్యమంలో సయ్యద్‌ ముల్లా మొహిద్దీన్‌ తన సతీమణి సయ్యద్‌ ముల్లా 
రాబియాబీ కలసి చురుగ్గా పాల్గొన్నారు. ఆ సందర్భాలలో పలుమార్లు నిర్బంధాలకు, పోలీసుల దాష్టికాలకు గురయ్యారు. జాతీయోద్యమంలో చురుగ్గా 
పాల్గొన్న ఫలితంగా ఆంగ్రేయాధికారుల ఆగ్రహానికి గురయిన సయ్యద్‌ ముల్లా మొహిద్దీన్‌ 1942 జూలై ఏడు నుండి 1942 డిసెంబర్‌ 30 వరకు 
జైలులో గడిపారు. జైలు నుండి విడుదలయ్యాక ఆయన ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు. మాతృభూమికి స్వాతంత్ర్యం లభించాక అవసరార్జులను 
ఆదుకుంటూ, ముఖ్యంగా కార్మికులు-కర్షకులకు అండదండలు అందిస్తూ, సాహిత్య, సామాజిక, రాజకీయ ఉద్యమాలకు సహకరిస్తూ చివరివరకు 
గడిపిన సయ్యద్‌ ముల్లా మొహిద్దీన్‌ 17 జూన్‌ 1995న కన్నుమూశారు. @ 


SYED MULLA MOHIUDDIN (1917-1995) 


Syed Mulla Mohiuddin, who created history by encouraging his wife to take part in 
National Movement along with him, was born in an ordinary farmer’s family in Pulakunta 
village, Ananthapuram District, Andhrapradesh on 2 February 1917. His mother was Mullah 
తె yy Imambi and his father Mulla Gouse Saheb. Being interested in studies, Mulla Mohiuddin 

completed English standard and received teacher training. He developed interest in folk 
literature and started teaching youngsters how to write poems and songs and made them enact plays. In 
this process he came to be associated with freedom fighters such as Pasluri Erikalappa, Erramala Kondappa. 
This led him to take part in Indian National Movement. When Gandhiji came to Ananthapuram in 1934, 
Mullah Mohiuddin visited him and got inspiration. With that inspiration Mulla created suitable forms of 
literature and organized awareness campaigns to attract people into the National Movement and to famil- 
iarize Gandhiji’s ideas and practices among people; to discourage consumption of liquor and foreign 
goods; to help Harijan upliftment and eradication of untouchability and to promote Hindu-Muslim Unity. 
In keeping with the wishes of Gandhiji he organized intensive Khadi campaign by forming Charkha Asso- 
ciation. He founded Youth Associations and libraries to make people read newspapers and become aware 
of the ways of British Government and the efforts being made by the activists of the National Movement. 
Not confining himself to these awareness campaigns, he actively participated along with his wife Syed 
Mulla Rabiyabi Bi in agitations such as Individual Sathyagraha of 1941 and Quit India Movement of 1942. 
He was arrested several times and was in jail from 7 July, 1942 to 30 December 1942 for participating in 
the agitations of the National Movement. After being released from jail he took up teaching profession. 
After attainment of Independence to the motherland, he spent his life helping, supporting the workers and 
peasants movements and extending cooperation to literary, social and political movements. Syed Mulla 
Mohiuddin passed away on 17 June 1995. 


చరితార్జులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


289 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


> 


i A ఈడ ఉర A రయి 5 త NG SN GS 9 GG తంత తం ee ed) ed he de తంత ke dedi de (తంతి! 


Uf, 


ఎన 


INSENSENS 


AVIAS VIRI VARVARA మవ DN NAN NNER 


నక ర. NENG 


~N 


EOE RAN 


xX 


~ 


Si 
= 
‘> 
a 
> 
—~ 
> 
= 
> 
₹3 
> 
పే 
>? 
= 
> 
> 
= 
> 
= 
> 
= 
> 
= 
> 
=> 
= 
= 
= 
> 
= 
=~ 
స 
= 
> 
> 
డ్‌ 
= 
= 
v 
= 
$ 
3 
= 
= 
= 
= 
bd 
= 


మలు `~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ > ` ` 


petag అ ల a a తన చ తనం. = ఎలు 
OTD DESL SLOT OVA Savas a DFEN OES OPE 
} } RK HC స్‌ టక న నన! DEDEDE సట. 


COLONEL RAZA MOHAMMED ARSHAD 
(-) 


Source: Azad Hind Fouz : Muslim Poraata Yodhulu (Telugu), Syed Naseer Ahamed, AHP, Undavalli, 2019. 


చరితార్జులు - 2 290 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 


Se),e) రజా మొహాత్స్మటద్‌ అర్షద్‌ (-) 

భారత జాతీయ సైన్యం అధినేత సుభాష్‌ చంద్ర బోస్‌ ఆదేశాల మేరకు తన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించిన 
| కల్నల్‌ రజా మొహమ్మద్‌ ప్రస్తుత పాకిస్తాన్‌ నివాసి. ప్రపంచ యుద్ధం సందర్భంగా బ్రిటిష్‌ భారత సైనిక దళాలతో పాటుగా 
ఆర్షద్‌ కూడా మలయా వెళ్ళారు. మలయా యుద్ధక్షేత్రంలో ప్రత్యేక పరిణామాల మూలంగా BQN మోహన్‌సింగ్‌ నేతృత్వంలో 
ఏర్పడిన తొలి భారత జాతీయ సైన్యంలో రజా అర్నద్‌ చేరారు. జర్మనీ నుండి సింగపూరు చేరుకున్న సుభాష్‌ చంద్ర బోస్‌ 
తూర్పు ఆసియాలో భారత స్వాతంత్రోద్యమానికి నాయకత్వం చేపట్టి భారత జాతీయ సైన్యం, ఇండియన్‌ ఇండిపెండెన్స్‌ లీగ్‌ లాంటి వ్యవస్థలను 
పునర్నిర్మించాక రజా మొహమ్మద్‌ అర్షద్‌ భారత జాతీయ సైన్యంలో సైనికుల ఎంపిక-శిక్షణ కార్యక్రమాలను పర్యవేక్షించారు. అంతర్జాతీయ 
పరిణామాల మూలంగా ప్రపంచ యుద్ధంలో జపాన్‌ తోపాటుగా బర్భాక్షేత్రం నుండి బ్రిటిష్‌ భారత సైన్యంతో పోరాడుతున్న భారత జాతీయ సైన్యం 
వెనకడుగు వేయాల్సి వచ్చింది. రంగూన్‌ దిశగా OBA భారత సైన్యం బలగాలు ముందుకు వస్తున్నందున సుభాష్‌ చంద్ర బోస్‌ రంగూన్‌ నుండి 
సింగపూర్‌ వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు. ఆ సందర్భంగా రంగూన్‌లో భారత జాతీయ సైన్యానికి మద్దతు పలికిన పౌరుల రక్షణ, బ్రిటిష్‌ 
బలగాలు వచ్చి పూర్తి బాధ్యతలు చేపట్టే వరకు రంగూన్‌లో శాంతి భద్రతలను పరిరక్షించేందుకు కల్నల్‌ లోకనాధన్‌ను 'జనరల్‌ ఆఫీసర్‌ కమాండ్‌” 
గానూ, రజా మొహమ్మద్‌ ఆర్షద్‌ను OH స్టాఫ్‌ ఆఫీసర్‌ గా 1945 ఏప్రిల్‌ 17న నేతాజీ నియమించారు. 1945 ఏప్రిల్‌ 24న నేతాజీ రంగూన్‌ 
వదలిపెట్టాక రంగూన్‌ శాంతిభద్రల పరిరక్షణకు రజా vý ఎనలేని కృషి సల్పారు. 1945 మే నాలుగున రంగూన్‌ ప్రవేశించిన ఆంగ్ల బలగాలు 
భారత జాతీయ సైన్యాధికారి రజా అర్నద్‌ ఇతర అధికారులను అరెస్టు చేసి ఇండియాకు తరలించాయి. ఢిల్లీ లోని చారిత్రాత్మక ఎర్రకోటలో భారత 
జాతీయ సైన్యం అధికారులు మేజర్‌ జనరల్‌ షానవాజ్‌ ఖాన్‌, కల్నల్‌ ప్రేమ్‌ కుమార్‌ సెహగల్‌, కల్నల్‌ గురుబక్ష్‌ సింగ్‌ ధిల్లాన్‌ ల మీద ఆంగ్ల ప్రభుత్వ 
సైనిక న్యాయస్థానంలో 1945 నవంబరు 5న ప్రారంభమైన విచారణలో ఆయన ప్రతివాదుల పక్షంగా నిర్భయంగా సాక్ష్యం పలికారు. 1947 
ఆగస్టు 15న స్వాతంత్ర్యం తరువాత కల్నల్‌ రజా అర్షద్‌ పాకిస్థాన్‌ లోని తన స్వస్థలం వెళ్ళారు. ఆ తరువాత పలుమార్లు ఇండియా సందర్శించారు. 
1996లో కల్నల్‌ రజా మొహమ్మద్‌ అర్షద్‌ కలకత్తా వచ్చి Sard రిసెర్చ్‌ బ్యూరో” నుండి Sard అవార్డ్‌ 1996 అందుకున్నారు. + 


COLONEL RAZA MOHAMMED ARSHAD (-) 


Colonel Raza Mohammed Arshad, who discharged his duties efficiently as per the 
instructions of the Chief of Indian National Army Netaji Subhash Chandra Bose, is a 
native of present day Pakistan. He was a soldier in the British Indian Army. During the 
4 World War II he went to Malaya along with British Indian Army. Consequent upon the 

special developments that cropped up in Malayan war field, Raza Arshad joined the first 
Indian National Army that was formed under the leadership of Captain Mohan Singh. When Subhash Chandra 
Bose moved from Germany to Singapore to take up the leadership of the Indian Freedom Struggle in the 
East Asia and restructured Indian National Army. Then Colonel Raza supervised the recruitment and train- 
ing programmes of Indian National Army. Due to the international developments of the day, Japanese 
Army and Indian National Army which were jointly fighting in the Burma Warfield had to retreat. As the 
British forces were surging towards Rangoon, Netaji decided to withdraw to Singapore from Rangoon. 
Under these circumstances Netaji appointed Colonel Lokanadham as a General Officer of Command and 
Raza Mohammed Arshad as the Chief Staff Officer on 17 April, 1945 to take care of the protection of the 
Civilians of Rangoon who supported INA and law and order in city till the British forces took charge. Ever 
since Netaji left Rangoon on 24 April 1945, Raza Arshad made great efforts to maintain Law and order in 
Rangoon.The British forces entered Rangoon on 4 May, 1945 and arrested Colonel Raza and other offic- 
ers of Indian National Army and shifted to India.Colonel Arshad spoke fearlessly as a witness on behalf of 
the defence in the military court in the historic trial of Indian National Army officers like Major General 
Shanawaz Khan, Colonel Premkumar Sehagal and Colonel Guru Baksh Singh Dhillon, that started on 5 
December, 1945 at historical Red Fort in Delhi. After the Declaration of Independence on 15 August, 
1947, Colonel Raza Mohammed Arshad went to his native place in Pakistan. He visited India several 
times and in 1996 receivee ‘Nethaji Award’ in 1996 from Nethaji Research Bureau, Kolkata. + 


- 


చరితార్జులు - 2 291 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


7 


ee 
I ESSENSE SN NNN NN వా వా NE నా ననన వా NT NOT నల NT NES NES SE NE NS NE ED Ne NN 


N 


NEANGAN E NEN TEN TEE NN RTN ENTENEN EEN NENE 


4 


NI 


జ 


ళా 


; 
4 
4 
4 
2 
4 
é 
4 
4 
4 
4 
4 
A 
4 
A 
Al 
2 
గ 
Z 
A 
7 
A 
A 
A 
f 
7 
A 
A 
AL 
4 


అజా ఖా QE QL QE DFAT బహ QT బాకా QS DO DES DEE DEF PEE NE OE OE OE OE AE OE AE! OE! OE OE NE a 
d ఆ ౮ od y v v kd జీ 4 ణీ v ఖా ఖా జీ 4 v- ౪ బాజీ v జీ ఖా ఖా v L A d vw ind ~~ hed 


ANSAR HARVANI 
(1916-1996) 


Source: The Milli Gazette, Fortnightly (1-15 January 2016), Page 22, New Delhi. 
292 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 
THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


చరితార్జులు -2 


అన్సర్‌ alata) (1916-1996) 

భారత స్వాతంత్ర్య సంగ్రామంలో యువనేతగా ఉద్యమించిన అన్సర్‌ హర్వాని ఫిబ్రవరి 16, 1916న ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం 
బారాబంకి జిల్లా రడౌలి గ్రామంలోని విద్యావంతుల కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి సిహెచ్‌. సిరాజ్‌ ఉల్‌ హఖ్‌. 
విద్యార్థి దశనుండి స్వేచ్చ-స్వతంత్ర భావాలను వ్యక్తంచేస్తూ వచ్చి అన్సర్‌ హర్వాని బి.ఎ తరువాత న్వాయవాది పట్టాను చేపట్టారు. 
లక్నో అలీఘర్‌ కళాశాలల విద్యార్థిగా సహచర విద్యార్థులతో కలసి భారత జాతీయ కాంగ్రెస్‌ పిలుపు మేరకు జాతీయోద్యమ 
కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనటం ఆరంభించారు. ఆంగ్ల ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలకు నాయకత్వం వహిస్తుండటం వలన ప్రభుత్వాధినేతల 
ఆగ్రహానికి పలుమార్లు గురయ్యారు. అలీఘర్‌ విద్యార్థులను ఏకం చేసి “ఆల్‌ ఇండియా విద్యార్థి సమాఖ్యను స్థాపించి, దాని ప్రధాన కార్యదర్శిగా 1936 
నుండి 1939 వరకు బాధ్యతలు నిర్వహించారు. ఆంగ్ల ఆధికారుల నుండి ఎటువంటి బెదిరింపులు వచ్చినా ఆయన వ్యవహార సరళిలోగాని, 
జాతీయోద్యమంలో భాగంగా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల నిర్వహణలోగాని ఏమాత్రం మార్పు రాకపోవడం, ప్రభుత్వ ఆదేశాలకు ఏమాత్రం తలవొగ్గక 
పోవటంతో ఆంగ్ల ప్రభుత్వం ఆయనను విశ్వవిద్యాలయం నుండి బహిష్కరించింది. అంతవరకు మాత్రమే కాకుండా మరే ఇతర విశ్వవిద్యాలయంలో 
కూడా ఆయన చేరడానికి వీలులేకుండా చేసింది. ఆయన మాత్రం ప్రభుత్వ చర్యలను విమర్శిస్తూ, ప్రజలను జాతీయోద్యమంలో పాల్గొనే దిశగా 
కార్యోన్ముఖులను చేస్తూ ప్రత్యేకంగా కరపత్రాలను, చిరుపొత్తాలను రాసి విస్తృతంగా ప్రచురిస్తూ జాతీయోద్యమానికి ఎనలేని తొడ్చాటునిచ్చారు. ఆయన 
చర్యల పట్ల ఆగ్రహించిన ప్రభుత్వం 1940లో నిర్బంధించి 1941లో విడుదల చేసింది. ఆ తరువాత 1942 నాటి క్విట్‌ ఇండియా ఉద్యమంలో 
చురుగ్గా పాల్గొంటూ తన కార్యకలాపాలను మరింతగా ముమ్మరం చేశారు. ఆ కారణంగా 1942 నుండి 1946 వరకు వివిధ జైళ్ళల్లో ఆయన 
నిర్బంధాలకు గురయ్యారు. ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌, ఆల్‌ ఇండియా యూత్‌ లీగ్‌, భారత జాతీయ కాంగ్రెస్‌లలో ప్రాంతీయ, జాతీయ స్థాయి 
పదవులను చేపట్టిన ఆయన విముక్తి పోరాటంలో పలు బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించారు. 1949 ఫిబ్రవరి నాల్లన ఆయన గౌహర్‌ అరా 
బేగంను వివాహమాడారు. స్వాతంత్రానంతరం ద్వితీయ లోక్‌సభ ఎన్నికలలో ఫతేపూర్‌ నుండి (1957-62), తృతీయ లోక్‌సభ ఎన్నికల్లో బిసాలి 
నుండి అన్సర్‌ హర్వాని పార్లమెంటుకు (1962-1967) ఎన్నికయ్యారు. ఆ తరువాత జర్నలిజం ప్రధాన వ్యాపకంగా మలచుకున్న ఆయన “అమిత్‌ 
బజార్‌ లాంటి పలు ప్రముఖ పత్రికల ప్రత్యేక ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తూ చరిత్ర, రాజకీయాలు (ప్రధానాంశంగా పలు గ్రంథాలను వెలువరించారు. 
ఈ మేరకు చివరి వరకు ప్రజల సేవలో గడిపిన అన్సర్‌ హర్వాని 1996 అక్టోబర్‌ 28న న్యూఢిల్లీలో కన్నుమూశారు. * 


ANSAR HARVANI (1916-1996) 


Ansar Harvani, the youth leader who took part in Indian Freedom Struggle, was 
born in an educated family on 16 February 1916 in Radauli village of Barabanki district in 
Uttar Pradesh. His father was Ch. Sirajul Haq. Right from his student days, Ansar Harvani 
was known for his independent thinking. He did his B.A and then took his Law degree. He 
had his education in Lucknow and Aligarh where he started participating along with his 
fellow students in the activities of the Indian National Movement in response to the call given by the 
Indian National Congress. His leadership to the activities against the British Government angered the 
British authorities. He united the students of Aligarh, established All India Students Federation and served 
as its General Secretary from 1936 to 1939. Warnings from British authorities neither had any impact on 
his style of functioning nor was there any change in his organizing anti British activities. Unable to 
tolerate his defiance, the British Government rusticated him from the university, and also made him 
ineligible to join any other university. Even this did not deter Ansar Harvani from participating in the 
anti-British activities. He continued writing and publishing pamphlets in which he criticized the acts of 
government and motivated people to participate in National Movement. Angered at this, the Government 
arrested him in 1940 and released in 1941. Even then Ansar Harvani intensified his activities by taking 
active part in the Quit India Movement of 1942. Consequently he was imprisoned again in various jails 
from 1942 to 1946. Later he discharged several responsibilities at State and National level in All India 
Forward Bloc, All India Youth League and Indian National Congress. On 4 February 1949 Ansar Harvani 
married Gouhar Ara Begum. Post Independence he was elected to Lok Sabha from Fathepur (1957-62) 
and Bisauli (1962-67). Later Ansar Harvani took up journalism as his main activity and worked as a 
special staff reporter of noted newspaper such as Amrith Bazar Pathrika. He also wrote several books on 
history and politics. Ansar Harvani who spent his life in the service of people till his last, passed away on 
28 October 1996 in New Delhi. + 


చరితార్జులు -2 


293 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


f 


M 
వానా నా నా నా నానా నా SS SS వ వ వ SS నాలా నా NS NS నాఆ NS Ss Ns Sts Ses Nes 


VON ENEN ENE LY 


7 


p 


Sa 
= 
Ned 
> 
s 
= 
Kj 
అ 
- 
a 
© 
SA 
4 
= 
ల 
4 
2 
2 
4 
2 
4 
2 
శ 
ఖ్‌ 
4 
శ 
న్‌ 
ల్‌ 
= 
pN 
p 
+ 
* 


sda | 


ray 


x 


SHAIK IMAM SAHEB 
(1909-1996) 


Source: Mee Hakku, (Telugu Monthly), August 2016, Published from Kadapa, Andhrapradesh. 
చరితార్జులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


294 
THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


a5 ఇమాం సాహెబ్‌ (1909- 1996) 

భారత జాతీయోద్యమానికి దశ-దిశ నిర్దేశించడం మాత్రమే కాకుండా ప్రజలను ప్రభావితం చేస్తూ మార్గదర్శకం చేసిన 
| | మహాత్మాగాంధీ అడుగుజాదల్లో చివరివరకు నడిచి ఆయా (ప్రాంతాల జనుల చేత “సరిహద్దు గాంధీ”, 'బెలూచీ గాంధీ, విశాఖ 
గాంధీ మగధ గాంధీ” అని పిలిపించుకున్న స్వాతంత్ర్య సమరయోధుల సరసన చేరిన ధన్యజీవి షేక్‌ ఇమాం సాహెబ్‌. ఆంధ్రప్రదేశ్‌ 
రాష్ట్రం చిత్తూరు జిల్లా మదనపల్లె తాలూకా పెదపాలెంలో 1909లో జన్మించిన షేక్‌ ఇమాం సాహెబ్‌ “గాంధీ ఇమాంిగా 
సుప్రసిద్ధులు. మహాత్మాగాంధీ అహింసా సిద్ధాంతం పట్ల ఆకర్షితులైన ఆయన చిన్న వయస్సు నుండి ఆంగ్ల పాలనకు వ్యతిరేకంగా భారత జాతీయ 
కాంగ్రెస్‌ సాగించిన పలు ఉద్యమాలలో పాల్గొన్నారు. ఖద్దరు ధరించడం మాత్రమే కాకుండా ఖద్దరు ఉద్యమంలో భాగంగా ఖద్దరు ప్రచార కార్యక్రమాలలో 
భాగస్వామం వహించారు. 1930 నాటి శాసనోల్లంఘన ఉద్యమంలో భాగంగా జరిగిన ఉప్పు సత్యాగ్రహంలో షేక్‌ ఇమాం సాహెబ్‌ పాల్గొన్నారు. “ఆంధ్ర 
మహిళా సభి స్థాపించిన స్వాతంత్ర్య సమరయోధురాలు శ్రీమతి దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ (1909-1981)తో కలసి షేక్‌ ఇమాం సాహెబ్‌ ఉప్పు 
సత్యాగ్రహంలో చురుకైన పాత్ర నిర్వహించారు. ఆ కారణంగా ఆంగ్ల ప్రభుత్వ ఆగ్రహానికి గురైన ఆయన మద్రాసు, పెరంబూరు జైళ్ళలో కారాగారవాస 
శిక్షను అనుభవించారు. ఆంగ్లేయుల దాష్టీకానికి ఏమాత్రం వెరవని షేక్‌ ఇమాం సాహెబ్‌ మహాత్ముని బాటలో అహింసా సిద్ధాంతాన్ని పల్లె పల్లెకు 
ప్రచారం చేస్తూ బ్రిటిష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన అవసరాన్ని ప్రజలకు ఎరుకపర్సారు. ఆ కారణంగా షేక్‌ ఇమాం మరోసారి 
నిర్బంధానికి గురయ్యారు. ఆంగ్లేయల నిషేధాలు-నిర్భంధాలను లెక్కచేయని ఆయన గాంధీజీ అడుగుజాడల్లో నడుస్తూ హిందూ-ముస్లింల ఐక్యత, 
హరిజనోద్ధరణ, వయోజన విద్యా కార్యక్రమాల పట్ల శ్రద్ద చూపారు. భారత విభజనను వ్యతిరేకిస్తూ, వేర్పాటువాద చర్యలను నిరసిస్తూ సాగిన ప్రచార 
కార్యక్రమాలలో చివరివరకు షేక్‌ ఇమాం పాల్గొన్నారు. 1947లో స్వజనుల పాలన వచ్చి దశాబ్దాలు దాటినా మహాత్ముని మాటను, బాటను ప్రజల్లో 
ప్రచారం చేస్తూ గడిపిన షేక్‌ ఇమాం సాహెబ్‌ను గాంధీ ఇమాం సాహెబ్‌ అని ప్రజలు గౌరవంగా పిలుచుకున్నారు. జాతీయోద్యమంలో, ఆ తరువాత 
కూడా షేక్‌ ఇమాం సాహెబ్‌ అటు మాతృభూమికి ఇటు ప్రజానీకానికి అందించిన సేవలకు గుర్తింపుగా 1994 తిరుపతిలో జరిగిన All India Gandhian 
Constructive Workers' Conference లో, 1996లో చిత్తూరు జిల్లాలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో గౌరవ పురస్కారాలను అందుకున్నారు. 
చివరి వరకు ప్రజల సేవలో గడిపి “గాంధీ ఇమాం DIST సుప్రసిద్ధులైన షేక్‌ ఇమాం సాహెబ్‌ 1996లో కన్నుమూసారు. è 


SHAIK IMAM SAHEB (1909-1996) 


| Shaik Imam Saheb, who was fortunate enough to join the pantheon of true Gandhians 
| suchas Frontier Gandhi, Beluchi Gandhi and Visakha Gandhi as GANDHI IMAM SAHEB 
| by walking in the footprints of Mahatma Gandhi who influenced the magnitude and direc- 
tion of Indian National Movement, was born in Pedapalem, Madanapalle taluk, Chittoor 
district, Andhra Pradesh state. He was drawn towards Mahatma Gandhi’s ideology of non- 
violence at a very young age and started participating in all the movements led by the Indian National 
Congress against the British rule in India. Besides personally wearing khadi, he took part in khadi cam- 
paign activities as a part of the khadi movement. Shaik Imam Saheb participated in the famous Salt 
Satyagraha which was undertaken in 1930 as a part of the Civil Disobedience Movement. He played an 
active role in the Salt Satyagraha in collaboration with the famous freedom fighter Smt. Durga Bai Deshmukh 
who founded ‘Andhra Mahila Sabha’. On this count he attracted the ire of the British government which 
led him to serve jail sentences in Madras and Peramburu prisons. After his release from the jail, un- 
daunted by the repressive measures of the British government, Shaik Imam Saheb went from village to 
village explaining to people the power of Mahatma Gandhi’s non-violence and the need to fight against 
the British rule. Consequently he was imprisoned again. Not minding arrests and imprisonments, Imam 
Saheb proceeded in the foot prints of Mahatma Gandhi till the end participating in the campaign for 
Hindu-Muslim unity, upliftment of Harijans and adult education. He also participated actively in the cam- 
paigns against separatist ideas supporting partition of India. Even after independence in 1947, he contin- 
ued to spread the word and path of Gandhiji for several decades. Hence people respectfully called him 
‘Gandhi Imam Saheb’. In recognition of his services to the people and motherland he was honoured in All 
India Gandhian Constructive Workers Conference held in 1994 at Tirupathi and also during Independence 
Day celebrations in Chittoor district in 1996. Shaik Imam Saheb, who spent his life in the service of the 
people till the end and was fondly called by people as ‘Gandhi Imam Saheb’, passed away in 1996. 
295 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 
THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


చరితార్జులు -2 


THE IMMORTALS - 2 


55 ఈత రట e తంట ie i rt Pet it we ee తి 5 తత తంత తత తంతి 


————— j nmr 
1 ANS A SSNS SSNS 


NNN NNN NSE NRE NSPS NEN 


ARN 


NNN 


N 


A nit NIRA RROTA 


ta, A 


> 
~~ 
> 
~~ 
> 
d 
? 
t 
> 
ఆ 
> 
~ 
> 
ed 
> 
~ 
> 
~ 
> 
~ 
= 
> 
~ 
= 
~ 
= 
~ 
= 
> 
~ 
= 
~ 
> 
~ 
= 
v 
= 
x 
> 
~ 
> 
= 
= 
> 
అ 
s 
= 
+ 
= 
> 
< 
a 


seha 


1 


ORES, 


a 


os 


అపాన వాత ననాగ్రై నివార నవా సానాపు నవా ననా కున ప్ర సవా INANE NNN NE 


N 


PISO) -ae 


= © 


DR.WARIS KHAN 
(1914-1996) 


వాసవ ఎమ హా ఎవ ఎవం ఎమ సవ సా AQ ae - వ k OA AALA OEE OE 
d A v v v 3 లీ 4 v ~ ఖా w + = v v తా e యా <- + ఖా hed 


——— Senne 
OUOEOEOLOEOEOEOEONO HO SOS OSM వతి: తంతి 5 తం తం STAT తం OL తుం తు ఉత ATT DY aL NYO DY OY HY DY DVD DY DY DTI DY DY DY DY Yo: 


Source: Boughs and Bouquets (English), Dr Mian Sohail Inshah, Pabbi, District Nowshera, Khyber Pukhtunkhwa, Pakistan. 


చరితార్లులు - 2 
= 296 


సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


డాక్టర్‌ వాలిస్‌ alan) (1914-1996) 


మాతృభూమి విముక్తి పోరాటయోధుల దృఢ సంకల్పం ముందు శారీరక వైకల్యం ఏమాత్రం అద్దు కాదంటూ ఇటు 
స్వాతంత్ర్య సమరాంగణాన అటు సామ్యవాద భావాల వ్యాప్తిలోనూ అవిరళ కృషి సల్పిన డాక్టర్‌ వారిస్‌ ఖాన్‌ ప్రస్తుత పాకిస్థాన్‌లోని 
MRS జిల్లా ఘల్లాడేరా గ్రామంలో 1914లో జన్మించారు. ఆయన తండ్రి మలక్‌ సర్‌బులంద్‌ ఖాన్‌ పెంపకంలో చిన్నప్పటి 
నుండి సామాజిక బాధ్యతలను గుర్తెరిగి వ్యవహరించిన ఆయన, ఆంగ్లేయ వ్యతిరేక పోరాటాల పట్ల ఆకర్షితులయ్యారు. సరిహద్దు 
గాంధీగా విఖ్యాతులైన ఖాన్‌ అబ్బుల్‌ గఫార్‌ ఖాన్‌ నేతృత్వంలో ఏర్పడిన “ఖుదా-యి-ఖిద్మత్‌గార్‌'లో సభ్యులయ్యారు. ఆ కార్యక్రమాలలో పాల్గొంటున్న 
సమయంలో ఆయన పక్షవాతం బారిన పడి కుడిచెయ్యి, ఎడమ కాలు ప్రతిక్రియలను కొల్పోయారు. ఆయన మానసిక దృఢత్వం ముందు ఆంగవైకల్యం 
శిరస్సు వంచక తప్పలేదు. భారత జాతీయ కాంగ్రెస్‌ మార్గదర్శకత్వంలో “ఖుదా-యి -ఖీద్మత్‌గార్‌ సిద్ధాంతాలను, ఆంగ్రేయ వ్యతిరేక ప్రచార కార్యక్రమాల 
నిర్వహణకు ఆయన గుర్రం మీద సవారి చేస్తూ గ్రామాలు తిరిగారు. ఆ గ్రామీణుల పరిస్థితులు, అక్కడి ఉద్యమకారుల కార్యకలాపాలను, చరిత్రను 
వివరంగా నమోదు చేస్తూ ప్రజలలో చైతన్యానికి కృషి చేశారు. భార్య సర్భరోష్‌ DD సహకారంతో తన ఇంటిని కార్యాలయంగా మార్చుకుని కార్యక్రమాలను 
ఆయన నిర్వహించారు. ఆయన చర్యల పట్ల ఆగ్రహించిన ఆంగ్ల ప్రభుత్వం 1932లో ఆయనను జైలుపాల్టేసింది. ఆ క్రమంలో ఆయన సామ్యవాద 
భావజాలం పట్ల మొగ్గుచూపారు. ప్రపంచంలో ధనిక-పేద వర్ణాలు మాత్రమే ఉంటాయంటూ, తాను పేదవర్గం పక్షపాతినని ప్రకటించుకుని ఆ దిశగా 
కార్యోన్ముఖులయ్యారు. ఆంగ్ల ప్రభుత్వం వత్తాసుతో ఘల్లాడేరా ప్రాంతపు రైతాంగం మీద ఆధిపత్యం చలాయిస్తున్న స్థానిక జమీందారు టోరు నవాబు 
(Nawab of Toru) అకృత్యాలకు వ్యతిరేకంగా సాగిన రైతుల ఉద్యమంలో డాక్టర్‌ వారిస్‌ ప్రముఖ పాత్ర వహించారు. ఆ సందర్భంగా ఏర్పడిన యుద్ధ 
సమితి క్రియాశీలక సభ్యులుగా రైతులను, జాతీయోద్యమకారులను, ప్రజలను ఏకం చేశారు. ఆంగ్లేయాధికారుల మద్దతుతో ఆ జమీందారు రైతుల 
మీద అఘాయిత్యాలకు పాల్పడానికి ప్రయత్నించగా పోరాటానికి ఆగ్రభాగాన నిలబడి టోరు నవాబు చర్యలను తిప్పికొట్టారు. ఆ పోరాటం కారణంగా, 
శాసనోల్లంఘన కార్యక్రమాల నిర్వహణ వలన 1938లో ఆయన మరోసారి జైలు పాలయ్యారు. జైళ్ళల్లో కనీస వసతులను డిమాండ్‌ చేస్తూ నిరాహార 
దీక్షలు చేశారు. అసమానతలు లేని సామ్యవాద వ్యవస్థను ఆకాంక్షిస్తూ సభలు, సమావేశాలను నిర్వహించారు. అనంతరం నేతాజి సుభాష్‌ చంద్రబోస్‌ 
ఏర్పాటు చేసిన “ఫార్వర్డ్‌ బ్లాక్‌” లో ఆయన చేరారు. నేతాజి సహచరులయిన మియాం అక్బర్‌ షా, మియా ముహమ్మద్‌ షా’ లాంటి వారితో కలసి 
చివరివరకు పనిచేశారు. స్వాతంత్ర్యం సిద్ధించాక Da Teh Azadai Tehreek పేరుతో స్వాతంత్రోద్యమ చరిత్రను నమోదుచేసిన డాక్టర్‌ వారిస్‌ ఖాన్‌ 
1996 డిసెంబర్‌ 22న కన్నుమూసారు. @ 


DR. WARIS KHAN (1914-1996) 


Doctor Waris Khan, who proved that physical handicap was not a hindrance for strong willed 
freedom fighters and made relentless efforts in freedom struggle and in spreading the idea of socialism, 
was born in1914 in Ghalladera village of Mardan district in the present day Pakistan. Malak Sarbuland 
Khan was his father and under his brought up, Waris Khan learnt to be socially responsible right from 
his childhood and was naturally attracted towards anti-British struggles. He became a member of 
Khuda-e-Khidmatgar, an organization launched by Khan Abdul Gafar Khan who was renowned as Frontier Gandhi. 
While participating in the programmes of the organization, he suffered a stroke which paralysed his right hand and left leg. 
His commitment for freedom struggle was so strong that the handicap had to bow its head before his strong will. He rode 
on horseback from village to village conducting anti-British campaign and spreading the ideology of Khuda-e-Khidmatgar 
under the guidance of Indian National Congress. He recorded the conditions of the rural folk, activities of the activists and 
history of the places while raising the consciousness of the people. He conducted all these activities from his home which 
he converted as his office with the cooperation of his wife Jarfarosh Bibi. Angered at his activities, the British government 
sent him to jail in 1932. During that process he inclined towards socialist ideology. Saying that there were only two classes 
in the world, the rich and the poor, he declared that he will be on the side of the poor and got into action in that direction. 
Doctor Waris played a prominent role in the peasant agitation that raged against the local zamindar, Nawab of Toru’s 
hegemony on the peasants and his cruel deeds with the support of the British government. He formed a ‘War Committee’ 
with active members from peasants, activists of the National Movement and people in general and thus united them all in 
the struggle against the zamindar. When the zamindar attempted to terrorize the peasants with the support of British 
officers, Doctor Waris stood in the forefront and retaliated the acts of the zamindar. At that time Doctor Waris was jailed 
once again in 1938 on account of organizing activities of Civil Disobedience. He undertook fasts in the jail demanding 
basic amenities for the prisoners. He aspired for the establishment of a socialist society where there would be no 
inequalities and organized public meetings to spread the ideas of socialism. He later joined ‘Forward Bloc’ launched by 
Nethaji Subhash Chandra Bose and worked in it along with colleagues of Nethaji such as Akbar Shah and Miyan Muhammed 
Shah till the end of his life. Doctor Waris Khan, who after independence recorded the history of Freedom struggle with the 
title ‘Da Teh Azadai Tehreek’, passed away on 22 December, 1996. 4 


చరితార్జులు - 2 297 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


—— ae 
NN n NNSA 


A| 


A 
7 


T 


DNANRAWAWANEANGANIEN 


LAIMA MEDIDVIAT OLD 


NENN TU NTN TAN TENN TEN TENTIN NTEN IN ENEN, 
DEO TITIAN 


NE న య టను యయ! 


x 


rece 
> 
ow 
> 
= 4 
> 
-~ 
? 
వాల 
> 
= 
> 
- 
(ఫా 
? 
~ 
> 
~ 
> 
~ 
2 
> 
~ 
> 
~ 
S 
= 
=: 
~ 
= 
~ 
= 
> 
= 
+ 
~ 
a 
= 
~ 
= 
> 
s 
= 
+ _ 
= 
- 
s 
+ 


0202 


SHAIK MAHABOOB ADAM 
(1914-1997) 


Source: Mr Shaik Mahaboob Azam (Son of Shaik Mahaboob Adam), Vijayawada, Krishna District, Andhrapradesh. 
సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


చరితార్లులు - 2 
= 298 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


a5 మహబూబ్‌ ఆదం (1914-1997 

భారత జాతీయోద్యమం రూపొందించిన పలు ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాల వివరాలను బ్రిటిష్‌ ప్రభుత్వ పోలీసుల, 
గూఢచారుల దృష్టిలో పడకుండా ప్రజల్లోకి, ఉద్యమ కార్తకర్తల వద్దకు తీసుకెళ్ళడం లాంటి సాహసోపేత కార్యక్రమాలను 
నిర్వహించడంలో దిట్టగా పేర్గాంచిన షేక్‌ మహబూబ్‌ ఆదం సాహెబ్‌, ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకా 
రొంపిచర్ల గ్రామంలో 1914లో జన్మించారు. ఆయన తండ్రి షేక్‌ సిలార్‌ సాహెబ్‌, తల్లి షేక్‌ జైనబ్బీ. చిన్నతనంలోనే తల్లి 
తండ్రులను కోల్పోయిన షేక్‌ ఆదం తెనాలి పట్టణంలో నివసిస్తున్న అక్కయ్య ఇంట పెరిగారు. విద్యార్థిగా గాంధీ మార్గం పట్ల ఆకర్షితులైన ఆదం సాహెబ్‌ 
ఖద్దరు వస్తాలు ధరిస్తూ భావోద్వేగంతో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఉపన్యాసాలు ఇవ్వసాగారు. ఆ కారణంగా ట్రిటిష్‌ ప్రభుత్వంలో పోలీసు ఉద్యోగం 
చేస్తున్న తన బావగారి ఇంట ఉండటం ఇష్టంలేక తెనాలిలోని అక్కయ్య ఇల్లు వదిలేశారు. పరిచయస్తుల ఇళ్ళ నుండి తెచ్చుకున్న ముద్దకూడు తింటూ, 
(గ్రామాలలోని దేవాలయాల నీడన సేదతీరుతూ, జాతీయోద్యమ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ వారాల అబ్బాయిగా తెనాలిలో విద్యాభ్యాసం పూర్తిచేశారు. 
ఆ సమయంలో మహాత్ముడు శాసనోల్లంఘన ఉద్యమానికి పిలుపునివ్వగా ఆ ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి. రాష్ట్రంలో రహస్యంగా రాజకీయ శిక్షణా 
తరగతుల నిర్వహణకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు. గురువు మంత్రవాది వెంకటరత్నంతో కలసి చిత్రవిచిత్ర వేషాలతో 
కాలినడకతో [గ్రామాలను చుట్టెస్తూ పోలీసుల కన్నుగప్పి ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు. ఆ క్రమంలో గుంటూరు చేరిన ఆదం ప్రముఖ 
కమ్యూనిస్టు నాయకులు పులుపుల శివయ్య లాంటి వారి సహచర్యంలో సామ్యవాద భావాల పట్ల ఆకర్షితులయ్యారు. జాతీయోద్యమంలో భాగంగా 
సాగుతున్న విద్యార్థి ఉద్యమాలలో చురుకైన పాత్ర నిర్వహించిన ఆదం సత్యాగ్రహోద్యమం, ఉప్పుసత్యాగ్రంలో చురుకుగా పాల్గొని పోలీసుల నిర్బంధాలను, 
కడలూరు జైలులో జైలుశిక్షను చవిచూశారు. 1938లో ఉద్యోగం చేపట్టిన ఆదం గుంటూరు నుండి విజయవాడకు మకాం మార్చారు. విజయవాడ 
కేంద్రంగా క్విట్‌ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఆదం, ప్రభుత్వ సేవకన్నా ప్రజాసేవలో గడపడం మిన్నగా భావించి ఉద్యోగానికి రాజీనామా 
చేసి పూర్తికాలపు కమ్యూనిస్టు కార్యకర్తగా మారారు. కమ్యూనిస్టు పార్టీ ఆదేశాల మేరకు ముస్లింలీగ్‌లో చేరి ఆ పార్టీలోని స్థానిక కార్యకర్తలను భారత 
విభజన డిమాండ్‌ నుండి, వేర్పాటువాద భావజాలం నుండి దూరం చేయడానికి కృషిచేశారు. స్వాతంత్ర్యం వచ్చాక కమ్యూనిస్టు పార్టీ నిర్వహించిన 
కార్యక్రమాలల్లో పాల్గొని పలుమార్లు జైలుశిక్షలను అనుభవించారు. 1972లో ఆయనను స్వాతంత్ర్య సమరయోధునిగా గుర్తిస్తూ పెన్షన్‌, ఇతర సదుపాయాల 
స్వీకరణకు ప్రభుత్వం ఆహ్వానించగా ఆ ఆహ్వానాన్ని తిరస్కరించిన షేక్‌ మహబూబ్‌ ఆదం 1997 సెప్టెంబర్‌ ఆరున కన్నుమూశారు. @ 


SHAIK MAHABOOB ADAM (1914-1997) 


Shaik Mahaboob Adam, who was known for his ability to undertake adventurous activities 
such as communicating the information about the anti-British programmes planned by the leadership 
of the Indian National Movement to the activists and the people without being noticed by the police 
and spies of the British government, was born in 1914 in Rompicherla village of Sattenapalli taluk in 
Guntur district, Andhra Pradesh. His father was Shaik Silar Saheb and mother Shaik Jainabbi. He lost his parents when 
he was very young and hence he grew up in her elder sister’s home in Tenali town. He was attracted towards the path 
of Mahathma Gandhi in his student days and he used to give emotional speeches against the British government. He left 
his sister’s home as he did not like to live with his brother-in-law who was a policeman in the British government. He 
continued his education in Tenali on charity of well- wishers and used to take rest in temples in villages. At that time 
Mahathma Gandhi gave the call for Civil Disobedience Movement and in order to intensify the movement secret 
political training classes were planned. Shaik Mahaboob Adam took active part in conducting publicity campaign 
secretly for these classes along with his mentor Mantrawadi Venkataratnam moving about in various disguises covering 
all the villages on foot without being identified by the police. In that process he had been in the company of Communist 
leaders such as Pulupula Sivayya and was attracted towards socialist ideas. He participated actively in student move- 
ments as a part of the National Movement and took part in Satyagraha and Salt Satyagraha Movements. He was 
arrested and sent to Cuddalore jail. In 1938 Adam got a job and shifted his residence from Tenali to Vijayawada. Later 
he took active part in Quit India Movement. He felt that public service is better than Government service and resigned 
from his job and became a whole time communist. He joined All India Muslim League on the orders of the Communist 
Party and made efforts to dissuade the members of Muslim League from the separatist ideology of dividing the country 
on religious lines. After independence he participated in various programmes of the Communist Party and was jailed 
several times. In 1972 the government recognized him as a freedom fighter and offered him pension and other facilities 
but Shaik Mahaboob Adam rejected them humbly and he passed away on 6 September, 1997. 


చరితార్జులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


299 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


SSNS SNES ననా సవ ప నవలినవ పునాతు 


NCES 


MOONE 


ASS EOD, N 


S 
a 
% 
> 
a 
x 
a 
3 
aA 
p- 
స. 
gm 
స 
pe 
3 
౫ 
+ 
$ 
4 
4 
2 
2 
4 
$ 
$ 
& 
$ 
శ 
4 
+ 
* 
శ 
¢ 
శ 
g 


ems S WWA Yaa aa : క 5 
AAAA AAAA 


MUHAMMAD JALALUDDIN 
(1919-1998) 


Source: Muzibur Rahaman, (Nephew of Muhammad Jalaaluddin) Journalist, Hyderabad, Telangana. 
300 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


చరితార్జులు -2 


anana, D జలాలుబ్లిన్‌ (1919-1998) 


మాతృభూమి విముక్తి పోరాటంలో చురుగ్గా పాల్గొనడమే కాకుండా భారతదేశంలో హైదరాబాదు సంస్థానం విలీనం 
కోరుతూ సాగిన ఉద్యమంలో కూడా క్రియాశీలక పాత్ర నిర్వహించిన ముహమ్మద్‌ జలాలుద్దీన్‌ 1919 Broad రెండున ప్రస్తుత 
తెలంగాణ రాష్ట్రం మహబూబ్‌నగర్‌ జిల్లా వనపర్తిలో జన్మించారు. ఆయన తండ్రి పేరెన్నికగన్న స్వాతంత్ర్య సమరయోధులు, 
ప్రముఖ న్యాయవాది ముహమ్మద్‌ చిరాగ్‌ అలీ, తల్లి రహమత్‌ బీ. ప్రాధమిక విద్య స్థానికంగా పూర్తిచేశాక అలీఘర్‌ ముస్లిం 
విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్‌ పట్టా చేబట్టారు. మంచి ఉద్యోగావకాశాలు తన గడప వద్దకు వచ్చినా ఆయన నిరాకరించారు. తండ్రి తాతల 
నుండి స్వేచ్భా-స్వాతం త్ర వాతావరణాన్ని వాంఛించిన ఆయన కుటుంబం కోసం కాకుండా దేశం కోసం పని చేస్తానంటూ తండ్రి చిరాగ్‌ అలీ నుండి 
సమ్మతి పొందారు. ఆంగ్లేయుల అధిపత్యానికి వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమం దిశగా దృష్టి మళ్ళించిన ఆయన 1938లో ఏర్పడిన “హైదరాబాద్‌ 
రాష్ట్ర కాంగ్రెస్‌” సభ్యులుగా జాతీయోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. నిజాం సంస్థానంలో గల ప్రత్యేక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆర్థిక-సామాజిక 
అంతరాలు లేని సామ్యవాద వ్యవస్థ అశించిన ఆయన సోషలిస్టు నాయకులు జయప్రకాష్‌ నారాయణ లాంటి యోధులతో కలసి పనిచేశారు. 1947లో 
వలస పాలకుల నుండి స్వాతంత్ర్యం లభించాక నిజాం సంస్థానం భారతదేశంలో విలీనం కావాలంటూ ఆరంభమైన ఉద్యమంలో ముహమ్మద్‌ జలాలుద్దీన్‌ 
క్రియాశీలకంగా పాల్గొన్నారు. అలనాటి ‘Scio’, “ఇమోజ్‌' పత్రికలలో పనిచేస్తూ విలీనోద్యమానికి మద్దతుగా వార్తలను, వ్యాసాల పరంపరను 
వెలువరించారు. ఆ కారణంగా రజాకారులు ఆగ్రహం వ్యక్తంచేయడంతో అజ్ఞాతంలోకి వెళ్ళారు. నిజాంనవాబు SHS రేడియోకు ప్రతిగా ఉద్యమకారులు 
కర్నూలులో స్థాపించిన ‘భాగ్యనగర్‌ రేడియో” స్టేషన్‌ ఏర్పాటు కార్యక్రమాలను అత్యంత సమర్థవంతంగా ఆయన నిర్వహించారు. రజాకార్ల దుశ్చర్యలను 
ఎదుర్మొనేందుకు షోలాపూర్‌లో ఏర్పాటు చేసిన సాయుధశిక్షణ శిబిరంలో పాల్గొనడం మాత్రమే కాకుండా పోరుబాట సాగుతున్న యోధులకు ఆయుధాల 
సరఫరాను అత్యంత రహస్యంగా నిర్వహించారు. హైదరాబాదులోని మహాంకాళి ఆలయం వద్దగల పోలీసు స్టేషన్‌ మీద జరిగిన బాంబుదాడి లాంటి 
పలు ప్రతిఘటన చర్యలలో ముహమ్మద్‌ జలాలుద్దీన్‌ స్వయంగా పాల్గొన్నారు. 1948 సెష్టంబర్‌ 17న హైదరాబాదు సంస్థానం ఇండియన్‌ యూనియన్‌లో 
విలీనం అయ్యాక అజ్ఞాతం వీడిన జలాలుద్దీన్‌ సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణ, సేవాసంస్థల ఏర్పాటు లక్ష్యంగా తన కార్యక్రమాలను నిర్దేశించుకున్నారు. 
భూదానోద్యమంలో చురుగ్గా పనిచేశారు. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వాల అధినేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికి ఎటువంటి స్వ ప్రయోజనాలను 
ఆశించకుండా చివరి వరకు ప్రజల సేవలో గడిపిన ముహమ్మద్‌ జలాలుద్దీన్‌ 1998 ఫిబ్రవరి ఐదున కన్నుమూశారు. * 


MUHAMMAD JALALUDDIN (1919-1998) 


Muhammad Jalaluddin, who participated actively in both the struggle for freedom of the mother 
land and the agitation for unification of Hyderabad princely state in Indian Union, was born on 2nd 
December 1919 in Vanaparthi of Mahaboobnagar district in the present Teleangana state. Noted 
freedom fighter and Lawyer Muhammad Chirag Ali was his father and Rahamat Bi was his mother. 
After completing his schooling in his native place, he pursued his graduation in Aligarh Muslim University. He rejected 
the job offer that came to his doorstep and persuaded his father Chirag Ali that he would work for the country rather 
than for the family. He was attracted towards the struggle that was going on against the British rule and became a 
member of the Hyderabad State Congress and participated in the activities of the National Movement. In view of the 
special political situation prevailing in the Nizam princely State, he aspired for achieving a socialist society that has no 
social and economic disparities and worked with freedom fighters like Jayaprash Narayan. Post Independence he 
participated actively in the agitation for the unification of Nizam Princely State in the Union of India. He worked in 
newspapers such as ‘Rayyat’ and ‘Imroz’ and used to publish news items and a series of articles in support of the 
agitation for unification. He went underground when Razakars were angry at his activities. He ably discharged his duty 
when he worked in the Bhagyanagar Radio Station which was started in Kurnool against the Deccan Radio of Nizam 
Nawab. He participated in the training camp that trained in the use of fire arms for the activists of the agitation that was 
conducted in Sholapur. He also supplied arms most secretly to the activists in the agitation. He directly participated in 
bombing the Police Station near Mahankali Temple in Hyderabad. He came out from underground life when the 
Nizam Princely State was unified in the Indian Union on 17 September, 1948. He started his activities for launching 
service organizations and doing social service. He also worked actively in Bhoodan Movement. Muhammad Jalaluddin, 
who did not hanker after power in spite of his close relationship with the heads of newly formed governments and spent 
his life till the end in the service of people, passed away on 5 February, 1998. 


చరితార్జులు - 2 301 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


Nae an ah TE 
a ——— వ 
= | ESSENSE NNN NN NNN NS NE SN నాల నాల నాల NTS SN NS NE NS Ns NE 


D 


NEN TN NEN TN TENN TN TN STN NNNSNN 


SNEEANIEAWEANEEANIEANGEANN NNN NNN 


BONEN 


N 


` 


§ 
i 
A 


SVAN 
SHSM తంతు ATLAS AS AS AS తక తి తంతు తక తిక AST తంత త తంతి CNY NU NUN NANA NE SANANL NANA 


BEGUM SUFIA KAMAL 
(1911-1999) 


Source: http://en.banglapedia.org/index.php?title=Kamal, Begum_Sufia 


చరితార్లులు - 2 
= 302 


సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


జం సుఫియా Saeed (1911-1999) 


భారత జాతీయోద్యమంలో మహాత్మాగాంధీ మాటన, బాటన నడుస్తూ సమాజంలోని అన్ని రకాల ASX Sok వ్యతిరేకంగా 
అక్షరాన్ని ఆయుధం చేసుకుని చివరిక్షణం వరకు సాగిన ప్రఖ్యాత కవయిత్రి, జాతీయోద్యమకారిణి బేగం సుఫియా కమాల్‌ 
ప్రస్తుత బంగ్లాదేశ్‌ లోని బారిసాల్‌ జిల్లా షాయిస్తాబాద్‌లో 1911 జూన్‌ 20న జన్మించారు. చిన్నతనం నుండి పలు నిషేధాలు, 
ఆంక్షల మధ్యన గడుపుతూ ఇంటి వద్దనే చదువుకుంటూ బెంగాలీ, హిందీ, ఉరూ, %5, ఆంగ్ల భాషలలో ప్రవేశం సంపాదించారు. 
పన్నెండు సంవత్సరాల వయస్సులో సయ్యద్‌ నిహాల్‌ హుస్సేన్‌ తో ఆమెకు వివాహం జరిగాక, ఆ దంపతులు బారిసాల్‌లో స్థిరపడ్డారు. భర్త ఉదార 
భావాల వ్యక్తి కావడంతో సేవా, సాహిత్య కార్యక్రమాల దిశగా ప్రోత్సహించడంతో సుఫియా కమాల్‌ మంచి రచయిత్రిగా రూపుదిద్దుకున్నారు. ఆమె 
తన రచనలలో ఆంగ్ల ప్రభుత్వ HABA ఎండగడ్తూ, ప్రజలను జాతీయోద్యమం దిశగా కార్మోన్ముఖులను చేస్తూ. మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని 
ప్రశ్నించారు. 1932లో భర్తను కొల్పోయిన బేగం సుఫియా కమాల్‌ పసిబిడ్డతో బ్రతుకుదెరువు కొసం కలకత్తా చేరుకున్నారు. కలకత్తాలో ఉపాధ్యాయినిగా 
పనిచేస్తూ జాతీయోద్యమంలో పాల్గొన్నారు. మహాత్నాగాంధీ నిర్దేశితాల ప్రకారంగా ఖద్దరు వడకడం, ఖద్దరు ధరించడం, ఖద్దరు ప్రచార కార్యక్రమాలను 
ఆమె స్వయంగా నిర్వహించారు. ఈ క్రమంలో జాతీయోద్యకారుడు కమాలుద్దీన్‌ ఖాన్‌ జీవిత సహచరుడిగా ఆమె జీవితంలోకి ప్రవేశించారు. ఆ 
కారణంగా సుఫియాకు మరింత స్వేచ్చ లభించింది. బేగం సుఫియా కమాల్‌ రచయిత్రిగా, మహిళా ఉద్యమనేతగా, జాతీయోద్యమకారిణిగా 
కార్యక్రమాలను ముమ్మరం చేశారు. ఆమె రచనలు రవీంద్రనాధ్‌ ఠాగూర్‌, ఖాజీ నజ్రుల్‌ ఇస్లాం, ముహమ్మద్‌ నశీరుద్దీన్‌ లాంటి ప్రముఖుల 
ప్రశంసలు అందుకున్నాయి. భారత విభజన సమయంలో ఢాకా తరలి వెళ్ళిన బాధితుల సహాయార్ధం పునరావాస కేంద్రాలలో ఆమె విరామమెరుగక 
పనిచేశారు. హిందూ-ముస్లింల ఐక్యతకు కృషి సల్పారు. ప్రజా సమూహాల హక్కులకు భంగం కలిగినప్పుడల్లా సివంగి లాగ ఆమె పోరుబాట 


పట్టారు. కవయిత్రిగా పలు ఉత్తమరచనలు చేసిన ఆమె ప్రజల, ప్రభుత్వాల నుంది ప్రశంసలు, పలు అవార్డులు, రివార్డులు అందుకున్నారు. 
చివరిక్షణం వరకు కవయిత్రిగా, ఉద్యమకారిణిగా అన్ని రకాల అసమానతలకు వ్యతిరేకంగా పోరుబాట సాగిన బేగం సుఫియా కమాల్‌ 1999 
నవంబర్‌ 20న చివరిశ్వాస విడిచారు. * 


BEGUM SUFIA KAMAL (1911-1999) 


Begum Sufia Kamal, memorable poetess and activist in the National Movement, 
who worked along the path shown by Mahatma Gandhi and fought against the discrimina- 
| tions of all kinds using the pen as her weapon till the end, was born on 20 June 1911 in 
Shaistabad, Barisal District, in the present day Bangladesh. Due to traditional obstacles 
she pursued her education at home and gained access to Bengali, Hindi, Urdu, Kurd and 
English languages. She was married to Syed Nihal Hussain at the age of 12 years and the couple settled in 
Barisal. As her husband was a man of liberal ideas and encouraged her in the direction of service and 
literary programmes, Sufia Kamal shaped herself into a good poetess. She exposed the unethical policies 
ofthe British government, motivated the people towards National Movement and questioned in her liter- 
ary works the injustice being done to women. In 1932 Begum Sufia Kamal lost her husband and with her 
infant she went to Calcutta to make a living and took part in the National Movement while working as a 
teacher. Following the footsteps of Mahatma Gandhi she did spinning, wore khaddar and organised Khaddar 
Campaign. In those days Kamaluddin Khan, an activist of Indian National Movement, became her life 
partner. With the support of Kamaluddin she got freedom to intensify her activities as a writer, as a leader 
of women’s movement and as an activist in Indian National Movements. Her books earned acclaim from 
great persons such as Visvakavi Ravindranadh Tagore, Khaji Nazrul Islam and Mohammed Naseeruddin. 
Begum Sufia Kamal worked untiringly in rehabilitation camps organized for the victims who came to 
Dhaka during the partition of India. She strove hard for Hindu-Muslim unity. Whenever there was viola- 
tion of human rights, she fought like a lioness. As a poetess she received wide acclaim and awards from 
people and government alike. Begum Sufia Kamal who fought against all kinds of inequalities and dis- 
criminations till her end as a poetess and as an activist, breathed her lost on 20 November, 1999. 4 


చరితార్జులు - 2 303 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


my 
జ్జ: 


-o 
నానా నా SN SE వా వ వ వ చ ST SS నాలా NS NS SS SS es Ne es Ses Se ee 


SONS NUNN NSE REN RENEE NEN TENS NEN 
DNV NINN ONAN NNN FN 


EE 


Pu 


SSS EEA EAE EN 
e — 


DAT i sities 


$ 
s 
' 
1 
> 
న 
స 
pd 
Si 
Fad 
a 
a 
s 
బ్‌ 
@ | 
= 
K 
» 
Kag 
= 
+ 
4 
4 
4 
= 
= 
4 
2 
$ 
= 
శ 
@ 
4 
4 
* 
ఖ్‌ 


Cer. LY 27 


+o 


MEER FAYYAZ ALI HAASHMI 
(1896-1999) 


Source: Mr Masod Hashmi,(Son of Fayyaz Ali Haashmi), Delhi. 


చరితార్జులు - 2 304 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


భర్‌ ఫయ్యాజ్‌ e9 ada, (1896-1999) 


భారత జాతీయోద్యమ చరిత్రలో “గ్రాండ్‌ ఓల్డ్‌ STP ప్రఖ్యాతిగాంచిన అరుణా ఆసఫ్‌ అలీకి పూర్తిస్థాయిలో అండదండలు 
అందిస్తూ, జాతీయోద్యమంలో తనదైన పాత్రను నిర్వహించిన మీర్‌ ఫయ్యాజ్‌ అలీ హాష్మి 1896 సెప్టంబర్‌ 13న ఢిల్లీలో 
జన్మించారు. ఆయన తండ్రి మీర్‌ నియాజ్‌ అలీ Hy, తల్లి పేరు సుఘ్రా బేగం. ఆయన మెట్రిక్‌ వరకు చదువుకున్నారు. 
యువకుడిగా మహాత్మాగాంధీజీ పట్ల ఆభిమానం పెంచుకున్నారు. స్వజనుల పట్ల ఆంగ్లేయ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు 
తెన్నులను సహించని మీర్‌ ఫయ్యాజ్‌ అలీ హాష్మి ఆంగ్లేయుల పాలన నుండి మాతృభూమి విముక్తి కోసం సాగుతున్న జాతీయోద్యమం పట్ల ఆకర్షితులయ్యారు. 
బ్రతుకు బండిని నెట్టుకురావడానికి పలు ప్రవేటు సంస్థలలో ఉద్యోగాలు చేస్తూ మహాత్మాగాంధీ మార్గదర్శకంలో భారత జాతీయ కాంగ్రెస్‌ నిర్వహిస్తున్న 
కార్యక్రమాలలో భారత జాతీయ కాంగ్రెస్‌ కార్యకర్తగా పాల్గొంటూ పలు మార్లు బ్రిటిష్‌ ప్రభుత్వ దాష్టికాలకు, నిర్భంధాలకు గురయ్యారు. 1930 నాటి 
శాసనోల్లంఘనలో భాగంగా సాగిన ఉప్పు సత్యాగ్రహం సందర్భంగా ఢిల్లీని ప్రధాన కార్యస్థానం చేసుకుని జాతీయోద్యమ రంగప్రవేశం చేశారు. 
ఆయనకు ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు ముహమ్మద్‌ ఆసఫ్‌ అలీ భార్య అరుణా ఆసఫ్‌ అలీతో మంచి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో 
జాతీయోద్యమానికి Sayin ఇవ్వడానికి, ప్రజలను జాతీయోద్యమం పట్ల ఆకర్షించేందుకు అవసరమగు సాహిత్యం, సామగ్రి ముద్రణకు (సీన్‌ ప్రింటింగ్‌ 
Hx మీర్‌ ఫయ్యాజ్‌ అలీ హాష్మి ప్రారంభించారు. ఈ ప్రింటింగ్‌ ప్రెస్‌ ద్వారా భారత జాతీయ కాంగ్రెస్‌ కార్యక్రమాల ప్రచార సామగ్రిని ముద్రించి 
అందిస్తూ జాతీయోద్యమ ప్రచార కార్యక్రమాల విస్తరణకు ఆయన తోడ్పడ్డారు. ఈ క్రమంలో అరుణా ఆసఫ్‌ అలీ తోడ్పాటు వలన మరింత చురుగ్గా 
ఆయన (ప్రచార సామగ్రి తయారి కార్యక్రమాలను నిర్వహించారు. 1942 క్విట్‌ ఇండియా ఉద్యమం సందర్భంగా జాతీయ నాయకత్వం అంతా జైళ్ళల్లో 
ఉన్నప్పుడు అజ్ఞాతంలోకి వెళ్ళిన అరుణా ఆసఫ్‌ అలీ రహస్యంగా పలు ప్రాంతాలను పర్యటించారు. 1942 నాటి “క్విట్‌ ఇండియా” ఉద్యమ కార్యక్రమాలకు 
అవసరమగు సాహిత్యం, సామగ్రి ముద్రణతో పాటుగా, ప్రారంభించిన “ఇంక్విలాబ్‌ మాసపత్రిక నిర్వహణకు తోడ్పాటు అందించారు. ఆర్థిక-సామాజిక 
అంతరాలు లేని సామ్యవాద వ్యవస్థ పట్ల మొగ్గుచూపిన ఆయనకు సోషలిస్టు కాంగ్రెస్‌ నాయకులు డాక్టర్‌ రాంమనోహర్‌ లోహియా, జయప్రకాష్‌ 
నారాయణ, యూసుఫ్‌ జాఫర్‌ మెహర్‌ అలీ లాంటి ప్రముఖులతో పరిచయం కలిగింది. 1940 నాటి ముస్లింలీగ్‌ ప్రతిపాదిత భారత విభజన తీర్మానాన్ని 
వ్యతిరేకించిన ఆయన హిందూ-ముస్లింల ఐక్యతకు చివరివరకు కృషిచేశారు. 1947లో స్వాతంత్ర్యం లభించాక ఎటువంటి రాజకీయ పదవులను 
ఆశించకుండా నిరాడంబర జీవితాన్ని గడిపిన మీర్‌ ఫయ్యాజ్‌ అలీ హాష్మి 1999 జూలై 13న ఢిల్లీలో ప్రశాంతంగా కన్నుమూసారు. @ 


MEER FAYYAZ ALI HAASHMI (1896-1999) 


Meer Fayyaz Ali Haashmi, who was of great help to ‘Grand Old Lady’ Aruna Asaf Ali, during 
Quit India Movement, and participated in the National Movement in his own way, was born on 13 
September, 1896 in Delhi. Meer Niyaz Ali Hashmi was his father and Sughra Begum was his 
mother. He studied up to Matriculation. As a young man he developed admiration for Mahatma 
Gandhi. He could not brook the way his countrymen were treated by the British and so he was attracted towards the 
National Movement which was moving ahead with the aim of liberating the motherland from British rule. While working 
jobs in private organizations to eke out a living, he participated in the activities of Indian National Congress as an 
activist and was subjected to arrests and other measures of repression several times. He came to know Aruna Asaf Ali, 
wife of Muhammad Asaf Ali, during Salt Satyagraha which was undertaken as a part of Civil Disobedience Movement 
in 1930. That acquaintance with her led him to start a screen printing press to print literature and other publicity material 
needed for attracting people into the National Movement. Through this printing press he printed publicity material for 
the programmes of Indian National Congress and helped the movement spread to all the corners of the country. With 
the support he received from Aruna Asaf Ali, he intensified the work of printing publicity material. During Quit India 
Movement all the top leaders of Indian National Congress were in jails and Aruna Asaf Ali rose to the occasion and 
went underground to organize the movement secretly. At that critical time the help he extended to her in supplying her 
with necessary literature and publicity material from time to time and looking after the work of the monthly ‘Inqilab’ 
which was run by her was of crucial importance. As a man with an inclination for socialism, when he came into contact 
with socialist leaders like Dr. Ram Manohar Lohia, Jaya Prakash Narayana and Yusuf Jafar Meher Ali, they liked him 
very much. He opposed the resolution moved by Muslim League in 1940, and made efforts for Hindu-Muslim unity till 
the end. After Independence in 1947, Meer Fayyaz Ali Haashmi led a simple life without aspiring for any position and 
passed away peacefully on 13 July, 1999. 4 


చరితార్జులు - 2 305 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


త తు! bee as asa! oe 3a రయ త! os నా తం న emo Dickie Dike Dh Ae Pade Dee PAD AD A De Me Dee DACA oe 


= 
È 

ya 

(స 

EDP TIT TIT FO TT IIIT OT TTT TE z Se 

I ననమానవనమానమహౌనహనవనా నానా i 


~ 


Ameer 


NEN ళా SG NEN NSE NEN | | 
io 


నూ 


USS 
gras 


Se A 


DON OAN OAN A E ENN NEN 
Jott ; i 


ఇ 
As 
> 
a 
> 
అ 
> 
Se 
> 
> 
> 
> 
= 
> 
= 
s 
- 
= 
~ 
> 
= 
~ 
= 
> 
= 
శి 
నా 
ba 
= 
= 
= 
> 
= 
= 
త్‌ 
= 
Ps 
PS 
> 


తం తం ఉం తం తంతు తం తంతు ava త HY HY MY తంత తతి HY NY DY DY DY DY వసస DY DY 3 


mt OR TN Te 
oa DAV OV OV OVA SAN VV e టా మ a Wa- 


SYED ABDUL AZEEM 
(1919-2001) 


Source: Bharatha Swathantroydyamam : Andhrapradesh Muslimlu (Telugu), Syed Naseer Ahamed, AHP, Vinukonda, AP, 2011. 


చరితార్జులు - 2 306 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


సయ్యద్‌ అబుల్‌ అజం (1919-2001) 


జాతీయోద్యమంలో చురుకుగా పాల్గొనడం మాత్రమే కాకుండా స్వాతంత్ర్యం సిద్ధించాక తన బ్రతుకుదెరువు చూసుకుంటూనే 
దేశమంటే మట్టికాదోయ్‌ దేశమంటే మనుషులోయ్‌ అని భావించి ప్రజాసేవకు పూర్తిగా అంకితమైన సయ్యద్‌ అబ్బుల్‌ అజీం 
1919 సెప్టెంబరు 16న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలులో జన్మించారు. తండ్రి సయ్యద్‌ రహంతుల్లా. 
తల్లి సయ్యద్‌ ఇమాం OD. స్వాతంత్ర్య సమరయోధులు షేక్‌ రహంతుల్లా సాహసోపేత చర్యలకు ప్రభావితులయిన ఆయన 
ప్రముఖ నాయకులు టంగుటూరి ప్రకాశం పంతులు సహచర్యంలో భారత జాతీయోద్యమం దిశగా సాగారు. భారత జాతీయ కాంగ్రెస్‌ పిలుపు మేరకు 
జరిగిన పలు కార్యక్రమాలలో ఆయన చురుగ్గా పాల్గొన్నారు. ఒకసారి మహాత్మాగాంధీ, కస్తూరీబా గాంధీ విరాళాలు సేకరిస్తూ రైలులో ప్రయాణిస్తుండగా, 
ఆ రైలులో తానుకూడా ప్రయాణించి, ప్రయాణీకుల నుండి విరాళాలు సేకరించి, తల్లితండ్రులు తనకిచ్చిన పాకెట్‌ మనీతో సహా గాంధీజీకి అందజేసి 
ఆయన అభినందనలు అందుకున్నారు. మరోసారి జవహర్‌లాల్‌ మద్రాసు సమావేశానికి హాజరై తిరిగి ఢిల్లీ వెడుతుండగా అజీం రైలులో నెహ్రూ వెంట 
తెనాలి వరకు ప్రయాణించి ఆయనతో మాట్లాడి (ప్రేరణ పొందారు. ఉప్పు సత్యాగ్రహోద్యమ ప్రచార కార్యక్రమాలలో అజీం చురుగ్గా పాల్గొన్నారు. ఈ 
సందర్భంగా ప్రకాశం పంతులు నాయకత్వంలో జరిగిన ఊరేగింపులో పాల్గొని బ్రిటిష్‌ వ్యతిరేక నినాదాలు చేసినందుకు పోలీసులు ఆయనను చావ 
చితగ్గొట్టారు. 1939 ప్రాంతంలో ఒంగోలు నుండి తెనాలి పట్టణానికి వచ్చి స్థిరపడిన ఆయన క్విట్‌ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. విప్లవ 
భావాల వైపు మొగ్గుచూపిన అజీం రైళ్ళు ఆపడం, సిగ్నల్స్‌ విరిచివేయడం, తీగలు తెంచడం లాంటి చర్యలకు ఉపక్రమించారు. ఈ సంఘటనలను 
పురస్కరించుకుని విప్లవకర భావాలు గల ఉద్యమకారులను అరెస్టు చేయడానికి పోలీసులు గాలింపులు ప్రారంభించారు. ఆ సందర్భంగా పెద్దల సలహా 
మేరకు మద్రాసు SHS ఆయన ఉద్యమ కార్యక్రమాలలో పాల్గొంటూ ఆరు మాసాల పాటు అక్కడ అజ్ఞాతంలో గడిపారు. 1940లో భారత కమ్యూనిస్టు 
పార్టీ నాయకులు పుచ్చలపల్లి సుందరయ్య భావాలకు ప్రభావితుడైన అజీం కమ్యూనిస్టు కార్యకర్తగా పార్టీ కార్యక్రమాల పట్ల ఉత్సాహం చూపుతూ రావి 
అమ్మయ్య మార్గదర్శకత్వంలో పనిచేశారు. భారత విభజన ఆలోచనలను పూర్తిగా వ్యతిరేకిస్తూ ఎదురైన ఇక్కట్లను సహిస్తూ వేర్పాటు వాదాన్ని నిరసిస్తూ, 
“ఈ గడ్డ మీద పుట్టాం...ఇక్కడే ఉంటాం...చస్తాం...కాని ఈ నేలను విడిచి పెట్టం” అని పాకిస్తాన్‌ వెడదామన్న మిత్రులకు ఆయన స్పష్టం చేశారు. 
మాతృభూమికి స్వాతంత్ర్యం సిద్ధించాక క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటూ సంఘ సేవాకార్యక్రమాల వైపు దృష్టి సారించిన సయ్యద్‌ wand 
అజీం 2001 జనవరి 1న తెనాలిలో కన్నుమూశారు. * 


SYED ABDUL AZEEM (1919-2001) 


Syed Abdul Azeem, who actively took part in National Movement and devoted his life com- 
pletely for public cause even after independence while working for making a living, was born on 16 
September, 1919 in Ongole, the district headquarters of Prakasam district, Andhra Pradesh. Syed 
Rahmthulla was his father and Syed Imam Bibi his mother. Inspired by the famous freedom fighter 
Shaik Rahmathulla, he was drawn towards National Movement in the company of prominent leader 
Tanguturi Prakasam Panthulu. He participated in several programmes organized in response to the call given by Indian 
National Congress. Once when Mahathma Gandhi and Kasturi Ba travelled in a train collecting donations, Azeem also 
travelled in the train along with them, collected donations from the passengers and handed the collection to Gandhiji 
adding to it his pocket money given to him by his parents. He received compliments for the gesture from Mahathma 
Gandhi. On another occasion he travelled along with Jawaharlal Nehru in train upto Tenali while he was returning from 
a meeting in Madras and got inspiration from him by discussing with him on the way. Azeem took an active part in Salt 
Satyagraha Movement. The police beat him black and blue when he shouted slogans while participating in a rally taken 
out on that occasion under the leadership of Prakasam Panthulu. He took part in Quit India Movement when he shifted 
his residence from Ongole to Tenali in 1939. Later he was attracted towards revolutionary movement and participated 
in activities such as stopping trains, damaging railway signals and breaking wires etc. Consequent upon these incidents 
the police started searching for people responsible for these incidents. Then he moved to Madras on the advice of 
elders and started taking part in activities of the movement there while being underground for 6 months. In 1940 he 
came under the influence of the Communist Party of India leader Puchalapalli Sundaraya and worked under the 
guidance of Ravi Ammayya showing interest the activities of the Communist Party as an activist of the party. He 
opposed the idea of dividing India and made it clear to his friends who proposed to move to Pakistan by saying ‘we 
were born here, will live and die here but will never leave this soil’. Syed Abdul Azeem remained aloof from active 
politics after independence and focused on social service activities, passed away on | January, 20014 


చరితార్జులు - 2 307 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


~ CEEE EE ల Pike Dike AAA Dh he Dede AA AAAA AAA oe లీ 


> 


ee 
SE SS వ ASS నా నాల నానా ల నాల నాల నాఆ నాల నానా ENN, 


Sea NRE Rea SENSE RENNES న 


a 


AVRASYA VAVA ARAA ARAR RARR" 


ANSE 
orp: 


స 
EAR REE ee} 


NBS 


ts 
ya 


NESE; EG NAN 


> 
aw 
> 
అ 
> 
~ 
> 
a 
> 
> 
> 
~ 
> 
= 
> 
~ 
> 
~ 
= 
~ 
3 
= 
~ 
> 
> 
S 
~ 
న్‌ 
మ! 
~ 
= 
~ 
= 
= 
= 
> 
> 
+ 
ఇ 
es 
s 
శ 
> 
= 


arata aa raaa ఉం SINT మంతం తంత NLL NL NL NL NL NL NLL LAC 


oa 


BEGUM ZAHRA DAWOODI 
(1923-2003) 


Source: http:/Awww.bihartimes.in/articles/sajjad/zahra_daudi.html 
చరితార్జులు - 2 308 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 
THE IMMORTALS - 2 


no జపా mapa (1923-2003) 


పుట్టినింటి వారితోపాటుగా మెట్టినిల్లు వారు కూడా స్వాతంత్ర్య సమరయోధులు కావడంతో చిన్నతనం నుండి 
స్వాతంత్ర్య సమర యోధుల సహచర్యాన్ని పొందిన బేగం జహ్రా దావూది 1923 మార్చి 16న బీహార్‌ రాష్ట్రం చాప్రాలో 
జన్మించారు. ఆమె తండ్రి మౌలానా అస్టర్‌ అలీ స్వతంత్ర, జాతీయ భావాలు గలిగిన వ్యక్తి. జాతీయోద్యమకారులైన మౌలానా 
అబుల్‌ కలాం ఆజాద్‌, డాక్టర్‌ బాబు రాజేంద్ర ప్రసాద్‌ తదితర ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు కలిగిన తండ్రి బాటలో 


జహ్‌రా కూడా స్వేచ్చా, స్వతంత్ర భావాలను పుణికి పుచ్చుకున్నారు. కుటుంబం కల్పించిన స్వేచ్చాయుత వాతావరణంలో, తండ్రి ప్రోత్సాహంతో 
ఆమె ఉన్నత విద్యను అభ్యసించారు. బాలికలు ఉన్నత విద్య గరపడానికి గల అన్ని అడ్డంకులను అధిగమిస్తూ సాహసంతో విద్యారంగంలో ఆమె 
ఆధిరోహిస్తున్న ఉన్నత స్థానాల పరంపరను గమనించిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు షఫీ దావూది ఆమెను తన ఇంటి కోడలు చేసుకున్నారు. 
న్యాయవాది అయిన ఆమె భర్త హబీబ్‌ దావూది, స్వాతంత్ర్య సమరయోధులైన అత్త జుబేదా దావూది, మామ షఫీ దావూదీల ప్రభావంతో జహా 
దావూది కూడా OSH సామ్రాజ్యవాద శక్తుల అధిపత్యాన్ని నిరసిస్తూ, వ్యతిరేకిస్తూ సాగిన జాతీయోద్యమ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొన్నారు. 
అందరికి సమాన హక్కులన్న భావజాలంతో మహిళల హక్కుల కోసం పోరుబాట సాగారు. జ్ఞానార్జన పట్ల అత్యంత అభిరుచి SOAS ఆమె ఆర్థిక 
శాస్రం, రాజనీతి శాస్త్రం, న్యాయశాస్త్రంలలో ఉన్నత విద్యను పూర్తిచేశారు. కమ్యూనిస్టు మ్యానిఫెస్టోను అధ్యయనం చేసి సామ్యవాద భావాలతో 
ప్రభావితమైన ఆమె కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా సభ్యత్వం స్వీకరించారు. భారత విభజన తరువాత కమ్యూనిస్టు పార్టీ కార్యకలాపాలలో 
ప్రధానంగా పాల్గొంటూ ప్రపంచ మహిళా ఉద్యమ నేతగా ప్రపంచ పర్యటనలు చేశారు. 1965 (ప్రాంతంలో జరిగిన మతకలహాల నేపధ్యంలో 
జహ్‌రా కుటుంబం పాకిస్థాన్‌కు తరలి వెళ్ళిపోయింది. అక్కడ కూడా ప్రజల సహజ హక్కులు, మహిళలకు ప్రత్యేక హక్కుల కోసం పోరాడుతున్నందున 
“తిరుగుబాటు భావాలు గల మహిళిగా పరిగణించబడిన ఆమె పలు ఉద్యోగాలను కొల్పోవాల్సి వచ్చింది. నిర్బంధాలకు గురికావాల్సి వచ్చింది. ఆ 
తరువాతి కాలంలో ఆమె కుటుంబం కెనడా తరలి వెళ్ళింది. ఆర్జించిన జ్ఞానసంపదను ప్రజల పరం చేయాలన్న సంకల్పంతో పలు రచనలు చేస్తూ, 
గ్రంథాలు ముద్రిస్తూ వచ్చిన బేగం als దావూది 2003 సెప్టంబర్‌ రెండున కెనడాలో చివరి శ్వాస విడిచారు. @ 


BEGUM ZAHRA DAWOODI (1923-2003) 


Begum Zahra Dawoodi, who from her childhood had been in the company of free- 
dom fighters as both her parents and in laws were freedom fighters, was born on 16 March, 
1923 in Chapra of Bihar State. Her father, Moulana Asghar Ali was a man of independent 
and nationalistic ideas. Zahra Dawoodi also inherited the ideology of her father who had 
close relationship with great leaders such as Moulana Abdul Kalam Azad and Dr Babu 
Rajendra Prasad. In the liberal environment provided by the family and with the encouragement given by 
her father, she pursued higher education. Having noticed the succession of heights she was scaling in 
academics surmounting all the obstacles that stand in the way of girl’s education, renowned freedom 
fighter Shafi Dawoodi made her his daughter-in-law. Under the influence of her husband Habib Dawoodi, 
who was a lawyer, her mother-in-law Jubeda Dawoodi, who was also a freedom fighter and her father-in- 
law Shafi Dawoodi, Zahra participated actively in the Indian National Movement which proceeded against 
the hegemony of the imperial powers. She fought for equal rights for women with the ideology of equal- 
ity of all. With an immense aptitude for knowledge she completed her higher education in the areas of 
Economics, Politics, and Law. Having studied the manifesto of the Communist Party and having been 
influenced by the socialist ideology she took the membership of the Communist Party of India. Post 
independence she mainly participated in the communist party activities and toured all over the world as a 
leader in World Women Movement. In the wake of communal violence that flared up in 1965, Zahra’s 
family migrated to Pakistan. As she continued to fight for the human rights in general and women’s rights 
in particular, she was considered a woman with revolutionary ideas and had to lose several jobs and face 
arrests. Later her family moved to Canada where she wrote several books and published them to dissemi- 
nate her knowledge to the people of the world. Begum Zahra Dawoodi breathed her last on 2 September, 
2003 in Canada. + 


చరితార్జులు - 2 309 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


0 


sea RR SS |తి 


/ 
/ 
/ 
/ 
| 
/ 
| 
/ 
/ 
/ 
/ 
| 
| 
| 
| 
; 
/ 
/ 
| 
/ 
| 
| 


AONE 


NNN ay 


RONEN NNR NEN 
SL NAN AANHANSAN HANAHAN HSA HUAN — — = NUE GNA NG PGF GG === 


క. 4 


=~ 
£2 
Ti 
ai 
23 
Che 
2p 
వసా 
= 
1e 
na 
hes 
B 
lx 
+ 
ei 
ae 
le 
i> 
xs. 
= 
= 
iS 
Zv. 
> 
~~ 
ve 
ot, 
$ 
= 
$ 
~ 
> 
Pee 
a@ 
~ 
z 
7 
= 
= 
= 
- 
> 
ba 
s 
> 
~ 
Fa 
> 
z 
+ 
ది 
- - 
s 
? 
s 
y 
> 
3 
= 
> 
3 
= 
> 
a 
> 
> 
< 
గే 
> 
ఇ 
> 
> 
x 
3 
3 
x 
ఫి 
= 
> 
> 
> 
> 


SS rr en en ee ee eX 


COVSVOVOTSY OO SY TST RY SY YY YY DY TTY YY YY YY YY YY: 


SYED ABDUL OLA 
(1918 — 2006) 


Source: Dr Shakeel Olyee (S/o Syed Abdul Ola), Gaya, Bihar. 


4 


చరితార్జులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


310 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


సయ్యద్‌ eseye ఓలా (1918-2006) 


DSR సామ్రాజ్యవాదశక్తుల నుండి మాతృభూమి విముక్తి లక్ష్యంగా పోరాడటం మాత్రమే కాకుండా ఆర్థిక-సామాజిక 
అంతరాలు లేని సామ్యవాద వ్యవస్థ దిశగా ప్రజానీకాన్ని నడిపించడానికి కూడా నడుం కట్టి, జీవితపర్యంతం (శ్రమించిన సయ్యద్‌ 
అబ్బుల్‌ ఓలా 1918 అగస్టు తొమ్మిదిన బీహార్‌ రాష్ట్రం గయా జిల్లా గయాలో జన్మించారు. ఆయన తండ్రి మౌలానా ఖైరుద్దీన్‌ 
ప్రస్తుత పాకిస్థాన్‌ నుండి ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం దేవ్‌బంద్‌లో గల దారుల్‌ sarod విద్యార్జన కోసం వచ్చారు. ఆయన ఇక్కడ 
ఉన్నత ధార్మిక విద్యను ఆర్జించి తిరిగి స్వగ్రామం వెళ్ళకుండా గయాలో ఒక మదరసా ప్రారంభించి ఇక్కడే స్టిరపడిపోయారు. తండ్రి వద్ద ప్రాధమిక 
విద్యను ఆరంభించిన wend ఓలా మధ్యలోనే విద్యాభ్యాసానికి స్వస్తిచెప్పి జాతీయోద్యమం దిశగా సాగారు. (బ్రిటిష్‌ వ్యతిరేకత, సేవాగుణం సంతరించుకున్న 
ఆయన స్వేచ్చా-స్వాతంత్రాల కోసం పోరాడుతున్న విప్లవకారుల సాన్నిహిత్యంలో బ్రిటిష్‌ ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఆ క్రమంలో 
సామ్యవాద భావాల పట్ల ఆకర్షితులైన అబ్బుల్‌ ఓలా 1930లో భారతీయ కమ్యూనిస్టు పార్టి సభ్యత్వం స్వీకరించారు. జాతీయోద్యమ కార్యక్రమాలలో 
పాల్గొంటూ పార్టీ సభ్యుని స్థాయి నుండి విదార్థి-యువజన నేతగా ఆయన ఎదిగారు. బ్రిటిష్‌ వ్యతిరేక పోరాటాల దిశగా యువతను, విద్యార్థిలోకాన్ని 
ఆకర్షించడంలో ప్రముఖ పాత్ర నిర్వహించారు. ‘విప్లవకర విద్యార్థిగా ప్రభుత్వ చిట్టాలోకి ఎక్కిన ఆయన చర్యల పట్ల ఆగ్రహించిన ప్రభుత్వం 1933లో 
నిర్చంధించింది. ఆరుమాసాల జైలు జీవితం గడిపిన ఆయన ప్రగతిశీల భావాల (ప్రచారం నిమిత్తం సాహిత్యాన్ని సృష్టించి, ఆ సాహిత్యాన్ని విస్తతంగా 
రహస్యంగా పంపిణీ చేసారు. ఆయనను అరెస్టు చేయడానికి పోలీసులు ప్రయత్నించగా సుదీర్ణకాలం అజ్ఞాతంలో గడుపుతూ, రాజకీయ సమావేశాలు, 
సభలను నిర్విఘ్నంగా సాగించారు. 1940లో క్విట్‌ ఇండియా ఉద్యమం సందర్భంగా అరెస్టయిన wend ఓలా ఏడాదిపాటు హజారీబాగ్‌ కేంద్రకారాగారంలో 
జైలుశిక్షను అనుభవించారు. 1946లో భారత విభజన, ముస్లింలీగ్‌ వేర్పాటువాదాన్ని వ్యతిరేకిస్తూ “ముస్లిం సేవాదళం” పేరుతో యువకులను, విద్యార్థులను, 
ప్రజలను కూడగట్టి విభజన వ్యతిరేక ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు. స్వాతంత్ర్యం సిద్ధించాక పూర్తిస్థాయి భారత కమ్యూనిస్టు arg కార్యకర్తగా 
కార్మిక-శ్రామిక-రైతాంగ సమస్యల పరిష్కారానికి పోరాటాలు సాగిస్తూ మున్ముందుకు సాగిన ఆయన SADE ఓలాగా ప్రసిద్ధులయ్యారు. 1973లో 
కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు స్వాతంత్ర్య సమరయోధునిగా సత్మరించి గౌరవించాయి. ప్రజలకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా అక్కడ ప్రత్యక్షమై సమస్యల 
పరిష్కారానికి కృషి సాగించిన సయ్యద్‌ vs ఓలా 2006 జనవరి ఒకటిన గయాలో కన్నుమూసారు. ఈ 


SYED ABDUL OLA (1918 - 2006) 


Syed Abdul Ola, who fought for the freedom of the motherland from the British colonial rule 
and strove all through his life to lead people towards a socialist society with no social and economic 
disparities, was born on 9 August, 1918 in Gaya of Bihar state. His father Moulana Khairuddin came 
to Uttar Pradesh from the present day Pakistan for education in Darul Uloom in Deoband. After 
acquiring religious education there he did not go back to his native place, started a Madarasa in Gaya 
and settled there itself. Abdul Ola started his primary education with his father but he discontinued it midway and 
headed towards the National Movement. With anti-British attitude and a spirit of service deeply ingrained, he devel- 
oped intimacy with revolutionaries who were fighting for freedom for the motherland and participated in anti-British 
activities. During that process Abdul Ola was attracted towards the idea of socialism and took membership of the 
Communist Party of India in 1930. Participating in the activities of the National Movement, from the level of an 
ordinary member he rose to the level of a students and youth leader. He played a key role in attracting students and 
youth towards anti-British struggles. The British government considered him a ‘revolutionary student’ and arrested in 
1933. After being in jail for 6 months, he created literature for promoting progressive ideas and distributed it extensively 
inasecret manner. When police tried to arrest him, he had been in under ground for a long time and organized political 
meetings without any interruption. He was arrested in 1942 during Quit India Movement and was in Hazaribagh central 
jail fora year. Opposing the Separatist ideas of the Muslim League and Partition of India he united people, particularly 
youth and students, under the banner ‘Muslim Seva Dal’ to strengthen nationalism and organized anti-partition cam- 
paign. After independence he became popular as ‘Comrade Ola’ by fighting for the solution of the problems of 
peasants and workers as a whole time worker of the Communist Party of India. In 1973 the central and state 
governments honoured him as a freedom fighter. Syed Abdul Ola, who used to appear wherever there was a problem 
and strove hard for its solution, passed away in Gaya on | January, 2006. 


చరితార్జులు - 2 344 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


eo ee re i i i ee tt it ee i ee et 5 తత తంత త ee ee త్యా 


è 


ee ee ee = È = 
SS చనా వ వ చాల చాల చల నాఆ saa 


| 


TaN TUNTUN EAN TENN TN TEN ENE NE NSN 


G 
) 


Ve YEN ENE NEY 


rahe. ల్లా 


OME PEC 


o, 


A TAD IC 


NINN SSNS NE NPB NG NB NNN NN 
ఫం తం తం తుం తు aS తంతు ALAS తిక తం తక తంత AT HY HY తటి తి త ఖాలి) 


అ 
> 
— 
> 
~ 
> 
~ 
? 
i 
> 
> 
= 
~ 
> 
> 
> 
~ 
= 
~ 
> 
~ 
> 
~ 
= 
~ 
= 
> 
= 
= 
~ 
> 
~ 
= 
= 
>= 
~ 
> 
~ 
> 
> 
= 
> 
> 
= 
> 
> 


Ayana 


a = naked 


పూస ఎమ ఎ హా ఎవ ఎవం ఎ ఎ grrr” aYaray MOF SLEEP OEE EOE OE OE OE OE OE OE OE OEE Ol 
F j v , S ర్త ~ ఖా న్‌ న్‌ న, v> ౪ DPA DAG © ~ > నస నే ౪ న v గ o 


KHAN ABDUL WALI KHAN 
(1917-2006) 


Source: https://www.pinterest.co.uk/pin/435441857707590180/ 
చరితార్లులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 
2 312 షు Z 


THE IMMORTALS - 2 


aan అబ్లుల్‌ వతి ఖంన్‌ (1917-2006) 

ఆంగ్లేయులకు వ్యతిరేకంగా భారత వాయవ్య సరిహద్దు ప్రాంతాలలో సాగిన పోరాటంలో పాల్గొన్న ఖాన్‌ wend వలి 
ఖాన్‌ 1917 జనవరి 11న ప్రస్తుత పాకిస్థాన్‌లోని చార్‌సద్దా జిల్లా ఉత్తమన్‌జాయ్‌ లో జన్మించారు. ఆయన తల్లి మెహర్‌ ఖాందా 
ఖాన్స్‌ తండ్రి సరిహద్దు గాంధీగా విఖ్యాతులు, స్వాతంత్ర సమరయోధులు ఖాన్‌ అబ్బుల్‌ గఫార్‌ ఖాన్‌. ఆనాటి వాయవ్య 
సరిహద్దు ప్రాంతాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి, స్వయం సంస్కరణలకు ఉద్దేశించబడి, wend గఫార్‌ ఖాన్‌ స్థాపించిన Anjuman- 
e-Islah-e Afghania ద్వారా ఏర్పాటు చేసిన ఆజాద్‌ స్మూల్‌, ఆ తరువాత డెహరాడూన్‌లో వలీఖాన్‌ చదువు సాగింది. 1930లో vas గఫార్‌ ఖాన్‌ 
స్థాపించిన 'ఖుదా-యే -ఖిదృ్మత్‌గార్‌ సంస్థ సభ్యునిగా చిన్న వయస్సులోనే ఆయన తండ్రి వెంట నడిచారు. 1930లో ఉత్తమన్‌జాయ్‌లో గల సరిహద్దు 
గాంధీ గృహం మీద ఆంగ్లేయ సాయుధబలగాలు సాగించిన కిరాతక దాడిలో ఖాన్‌ వలీ ఖాన్‌ తృటిలో మృత్యువు ముఖం నుండి తప్పించుకున్నారు. 
ఆంగ్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న అఖిల భారత జాతీయ కాంగ్రెస్‌ నేతృత్వంలో సాగిన ఉద్యమాలన్నిటిలో ఆయన చురుగ్గా పాల్గొన్నారు. 
1942 నాటి “క్విట్‌ ఇండియా ఉద్యమంలో జాతీయ కాంగ్రెస్‌ ప్రాంతీయ శాఖ కార్యదర్శిగా ఖుదా-యి-ఖిద్మత్‌గార్‌ కార్యకర్తలను ముందుండి నడిపించారు. 
ఆ కారణంగా 1943లో ఆంగ్ల ప్రభుత్వం ఆయనను అరెస్టు చేసింది. భారత విభజనను తండ్రితోపాటుగా ఖాన్‌ అబ్బుల్‌ వలీ ఖాన్‌ కూడా వ్యతిరేకించారు. 
ఆ కారణంగా వాయవ్యసరిహద్దు ప్రాంతాలలో రాజకీయంగా పలు ఇక్కట్లను అనుభవించారు. స్వాతంత్ర్యం లభించి, పాకిస్థాన్‌ ఏర్పడ్డాక కుటుంబపరంగా 
తమ రాజకీయ అభిప్రాయాల వలన 1948లో అరెస్టయ్యి 1953లో విడుదలయ్యారు. 1956లో ఖాన్‌ vas గఫార్‌ ఖాన్‌ స్థాపించిన ‘నేషనల్‌ అవామీ 
పార్టిలో బాధ్యతలను చేపట్టిన ఆయన SAPS స్వతంత్ర (ప్రతిపత్తిని డిమాండ్‌ చేస్తూ ఉద్యమించారు. 1973లో పారామిలటరీ దళాలు జరిపిన కాల్పుల 
నుండి తప్పించుకుని తృటిలో బతికి బయటపడ్డారు. 1986లో BASH అవామీ పార్టీని “అవామీ నేషనల్‌ పార్టీగా మార్చి ఖాన్‌ అబ్బుల్‌ వలీఖాన్‌ పార్టీ 
ఆధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టారు. ఖుదా-యి-ఖీద్మత్‌గార్‌ సంస్థ చరిత్రను, భారత విభజనకు దారి తీసిన ఆంగ్లేయుల ద్వంద విధానాలను వివరిస్తూ 
(గంథాలను రచించి వెలువరించారు. సామాజిక-రాజకీయ ఆంశాల మీద నిక్కచ్చి అభిప్రాయాలు గల ఆయన శత్రువు సాయుధంగా దాడులతో విరుచుకు 
పడుతున్నా అహింసా పద్దతిలో ఎదుర్కోవాలనడం ఏమాత్రం సబబు కాదంటూ తండ్రి అబ్బుల్‌ గఫార్‌ ఖాన్‌, మహాత్మాగాంధీ అభిప్రాయాలతో 
విభేదించారు. 1990లో రాజకీయాల నుండి విరమించుకున్న ఖాన్‌ అబ్బుల్‌ వలీ ఖాన్‌ 2006 జనవరి 26న పెషావర్‌లో కన్నుమూశారు. + 


KHAN ABDUL WALI KHAN (1917-2006) 


Khan Abdul Wali Khan, who participated in the fight against the British in the North West 
Frontier regions of India, was born on 11 January, 1917 in Uttamanzai of Charsadda district in the 
present day Pakistan. Meher Qanda Khan was his mother and his father was a famous freedom 
fighter Khan Abdul Gafar Khan popularly known as Frontier Gandhi. Khan Abdul Wali Khan had his 
education first at Azad School run by Anjuman-e-Islah-e Afghania which was founded by Khan 
Abdul Gafar Khan for the welfare, development and self reforms of the people of North West Frontier regions of the 
day. Later he continued his education in Deharadun. He walked along with his father as a member of ‘Khuda-e- 
Khidmatgar’ which was founded by his father Khan Abdul Gafar Khan in 1930. Khan Abdul Wali Khan had a very 
narrow escape from death when the British forces brutally attacked the house of Frontier Gandhi in Uttamanzai in 
1930. He actively participated in all the movements led by the Indian National Congress which was fighting against the 
British government. He led the activists of Khuda-e-Khidmatgar from the forefront as the secretary of the regional 
branch of the Indian National Congress during Quit India Movement which started in 1942. On this count the British 
government arrested him in 1943. He opposed partition of India along with his father. On account of this he faced 
several hardships in the North West Frontier regions. After independence and formation of Pakistan he was arrested in 
1948 because of the political views of his family and was released 111953. In 1956 he took up several responsibilities 
in National Awami Party founded by his father Khan Abdul Gafar Khan and led the agitation for the Autonomy for 
Pashtun. He narrowly escaped from death during the paramilitary firing in 1973. In 1986 he changed the National 
Awami Party into Awami National Party and became its President. He wrote several books on the history of Khuda-e- 
Khidmatgar and on the British government’s policies that led to partition. As an intellectual with candid social and 
political views, he differed from his father Khan Abdul Gafar Khan and Mahatma Gandhi saying that it was not proper 
to be nonviolent when the enemy was attacking with fatal weapons. Khan Abdul Wali Khan, who rrelinqueshed from 
politics completely in 1990, passed away on 26 January, 2006. + 


చరితార్జులు - 2 313 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 
THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


Serra rer ii rir eer ie ee ie ee ee er 


è 


y 
| 
f 
4 
4 
4 
f 
2 
í 
f 
; 
í 
2 
| 
f 
| 
| 
H 
4 
/ 
! 
| 
! 
| 
| 
| 
| 
4 


NSO NSE SONS NRE NAN RNS NRE NEE NE NPN EN 


IN నట... 


శ వప EAE VAAN NEN NENA HWE YANN WEE NE EY NENG 
అంతం తంతి al elas త ales తంతు ఉం తంతు తంతు aS aL Alaa DOT HY DY DY DY DY DY DY DY DY DY HY DTT 


— 
> 
- 
? 
SF 
?> 
~ 
<> 
to 
> 
~ 
2 
= 
~ 
> 
A 
> 
~ 
= 
vr. 
= 
bd 
= 
~ 
= 
& 
= 
v 
= 
+ 
s 
ar 
= 
= 
s 
> 
a 
= 
= 
> 
+ 
> 
= 
a 
Ps 
= 
s 
= 
= 
> 
> 
> 
= 


Vie Dw zw Dd 2 


-<a 0 
em DY STRUT OE OV AFAT గ > x a 
TANA ee” DY S Ver D Fea VA vey SYaYaYaYaVaY SYOYOVOVOVOVOVEYOYeVOYeYeVeVeveveve Ye 


MAULANA ABDUL KHAYYUM RAHMANI 
(1919-2008) 


Source: Mr. Badre Alam Khan (Son of Maulana Abdul Qhayuum Rehamani) Dudh Waniya Buzurg, Siddhardha Nagar, UP. 
చరితార్జులు - 2 314 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 


adesa esene) ఖయ్యూం రహ్మాని (1919-2008) 

మనిషి మనుగడకు స్వేచ్చా-స్వాతంత్ర్యాల తోపాటుగా విద్యాగంథం కలిగి ఉండటం కూడా అత్యవసరమని భావించి 
మాతృభూమి విముక్తి పోరాటంలో పాల్గొనటమే కాకుండా విద్యాసంస్థల ఏర్పాటుకు అవిశ్రాంతంగా శ్రమించిన మౌలానా wend 
ఖయ్యూం రహ్మోని 1918 జనవరి 20న ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం సిద్ధార్థనగర్‌ జిల్లా దూద్ద్‌ వానియా బు(జ్రాగ్‌లో జన్మించారు. పూర్వపు 
l సంస్థానాధీశులు భైద్యమల్‌ క్షత్రియ కుటుంబానికి చెందిన అల ఖయ్యూం తండ్రి జైనుల్లా, తల్లి జియాయి. స్వస్థలంలో 
ల ఆరంభించిన wend ఖయ్యూం నేపాల్‌, ఆజంఘర్‌, ఢిల్లీ తదితర ప్రాంతాలలో ఉన్నతవిద్యను పూర్తిచేసి ade, అరబ్బీ, పార్సీ భాషల్లో 
మంచి ప్రవేశం సంపాదించారు. ఢిల్లీలో విద్యాభ్యాసం చేస్తున్న సమయంలో మహాత్మాగాంధీ పిలుపు మేరకు 1942 నాటి క్విట్‌ ఇండియా ఉద్యమ 
ప్రవేశంతో ఆయన జాతీయోద్యమంలో అడుగుపెట్టారు. భారత జాతీయ కాంగ్రెస్‌ పిలుపు మేరకు క్విట్‌ ఇండియా ఉద్యమంలో చురుకైన పాత్రవహించిన 
అబ్బుల్‌ ఖయ్యాం ఆంగ్లేయుల ఆగ్రహానికి గురయ్యారు. 1942 అగస్టు 22 నుండి 1943 మే 22 వరకు ఆంగ్ల ప్రభుత్వం ఆయనను SA, గోరఖ్‌పూర్‌ 
జైళ్ళ పాల్టేంది. vas ఖయ్యూం నైనీ జైలులో ఉన్నప్పుడు జాతీయోద్యమ నాయకులు లాల్‌ బహుదూర్‌ శాస్త్రి, ఫిరోజ్‌గాంధి, మౌలానా హుస్సేని అహ్మద్‌ 
మదని, పండిత సుందర్‌లాల్‌, ముజఫర్‌ హుస్సేన్‌, డాక్టర్‌ కట్టూ, పురుషోత్తం దాస్‌ టాండన్‌, కమలాపతి త్రిపాటి లాంటి యోధులు ఆయన గదిలో 
సమావేశాలు జరుపుతూ అయనకు సన్నిహిత సహచరులయ్యారు. జాతీయవాది wend ఖయ్యూం ముస్లింలీగ్‌ పార్టీ వేర్పాటువాదాన్ని తిరస్మరించారు. 
స్వాతంత్య్రం సాధనకు హిందూ-ముస్లింల ఐక్యత అవశ్యకమని భావించిన ఆయన స్వాతంత్ర్యం తరువాత కూడా ఈ రెండు అతిపెద్ద సాంఘిక 
జనసముదాయాల మధ్యన స్నేహ-సౌభ్రాత్ర సంబంధాల పటిష్టతకు కృషి సాగించారు. అల్పసంఖ్యాల వర్గాల సంక్షేమం -అభ్యున్నతికి జ్ఞానార్దన అత్యంత 
ఆవశ్యకమని భావించారు. 1946లో మహాత్ముని బాటలో ఆదర్శ విద్యాలయాలకు శ్రీకారం చుట్టిన ఆయన, ఆధ్మాత్మిక -లౌకిక - pote విద్యా 
సంస్థలను పలు ప్రాంతాలలో ఏర్పాటు చేసి అవి దినదినాభివృద్ధి చెందడానికి నిరంతరం (శ్రమించారు. స్వదేశీ భావజాలాన్ని బాగా వంటపట్టించుకున్న 
ఆయన “మన తిండి తినండి-మన వస్త్రం ధరించండి” (wary ఖావో-అప్నా హనో) అని (ప్రజలకు పిలుపునివ్వడం మాత్రమే కాకుండా చివరి వరకు తాను 
ఖద్దరు వస్త్రధారణ చేశారు. మాతృభూమికి ఆంగ్లేయ పాలన నుండి విముక్తి లభించాక అధికారంలో ఉన్న పలువురు ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు 
ఉన్నా కూడా అధికారిక వ్యవహారాల జోలికి ఆయన వెళ్ళలేదు. ఆధ్యాత్మిక -లౌకిక జ్ఞాన సంపదను ప్రజలకు ప్రధానం చేస్తూ సామాన్య వ్యక్తిగా 
మసలుకున్న మౌలానా wend ఖయ్యూం రహ్మోని 2008 మే 27న ప్రశాంతంగా కన్నుమూశారు. ఈ 


MOULANA ABDUL KHAYYUM RAHMANI (1919-2008) 


Maulana Abdul Khayyum Rahmani, who worked untiringly for the establishment of educational 
institutions besides taking part in the freedom struggle with a view that education is as essential as 
freedom for people to live with dignity, was born on 20 January, 1918 in Doodh Wania Buzrug of 
< Sidhardhnagar district, Uttar Pradesh. His father Abdul Khayyum belonged to the family of erstwhile 
mes of Princely state, Bhaidyamals and his mother was Jainullah Jiyayi. Abdul Khayyum started his education in his 
native place and had his higher education in Nepal, Azamgarh and Delhi and gained good command over Urdu, Arabic 
and Persian languages. He stepped into National Movement by participating in Quit India Movement in response to the 
call given by Mahathma Gandhi in 1942. He took an active part in Quit India Movement and thus attracted the wrath 
of the British government. He was imprisoned in Naini and Gorakhpur jails from 22 August, 1942 to 22 May, 1943. 
When Abdul Khayyum was in Naini Jail, leaders of National Movement such as Lal Bahadur Sastry, Feroz Gandhi, 
Moulana Ahmed Hussain Madani, Pandit Sundarlal, Mujafar Hussain, Doctor Khatju, Purushottam Das Tandon and 
Kamalapathi Tripathi used to conduct meetings in his room and thus he beceme close to them all. Maulana Abdul 
Khayyum Rehamani was a nationalist and so he opposed separatism. He believed that Hindu-Muslim unity is essential 
for the achievement of freedom and he strove hard for strengthening the harmonious relationship between the two 
communities. He felt that education is essential for the development of minorities. In the path of Mahathma. he started 
National educational institutions and established secular, religious and technical educational institutions in several places 
and worked untiringly for their progress. As a man who internalized Swadeshi ideology, he gave the call ‘EAT OUR 
FOOD -WEAR OUR CLOTH’ to the people and wore khadi through out his life. After independence he remained 
aloof from power politics though he had close relations with the prominent persons in power. Sharing his secular and 
religious knowledge with the people, Maulana Abdul Khayyum Rahmani led very simple life and passed away peacefully 
on 27 May, 2008. 


చరితార్జులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


31 
THE IMMORTALS - 2 : Syed Naseer Ahamed 


Pe ee te ie i ee రం e తం et ie et 3 తత తంత 


Sa ela a a MN cn OET EE sii ata INE తలు E i 2 
SS నానా వానా వానా వానా ననన నా నాలా నాల నాల నాఆ నా నాల నా నా అవా అనా అనా నా నాచా జనా | 


Ne 


a 


ని 
3 


TENT NL NL NL NANNY) 


iain 
one bebe be be be ae te తం తంతి: తంతి తంతి ASHI 


SWEARINGEN NNN 


ENE NSN NEN NNN NRE NTE NTE NORTE NS 


<< UA క T, 


VE NOANE WAAMA MEGAN 


~ 
> 
~~ 
> 
= 
> 
= 
> 
kar 
> 
£3 
> 
న్‌ శ 
> 
= 
> 
= 
> 
= 
> 
“4 
= 
> 
= 
> 
= 
> 
~ 
S 
S 
= 
> 
= 
= 
~ 
= 
= 
= 
= 
= 
> 
వ్‌ 
= 
+ 
3 
PS 
£ 
: 
> 
> 


~ 


tototo viia 


PAPAYAT AET QE ARCATA AVA QP OV OT QE OE OS DS OVO DE AT OE OE OE OE OE OE 
A d y "లో v ఇ యా Ea v జీ ఖా >- Lad ~ v- జీ s v Y -= < v ౪” - 


MEHAR TAJ BEGUM 
(1921-2012) 


Source: Bharatiya Swatantra Andolan Aur Muslim Mahilayne (Urdu), Dr Nuzhat Fatima, Sahithya Sangam, Alahabad, 2016. 
చరితార్జులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


316 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


మెవార్‌ తాజ్‌ బేగం (1921-2012) 

ఆంగ్ల ప్రభుత్వం మీద పోరాటాలు చేస్తున్న జాతీయోద్యమకారులకు చిన్న వయస్సు నుండి సేవలందిస్తూ ఎదిగిన మెహర్‌ 
తాజ్‌ ఆనాటి భారత వాయవ్య సరిహద్దు ప్రాంతంలో 1921 మే 25న జన్మించారు. ఆమె తండ్రి సరిహద్దు గాంధీగా విఖ్యాతుడైన 
ఖాన్‌ అబ్బుల్‌ గఫార్‌ ఖాన్‌, తల్లి నంబాత బేగం. ప్రఖ్యాత స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబంలో జన్మించిన మెహర్‌తాజ్‌కు 
| మాతృభూమి స్వేచ్చా- స్వాతంత్రాల కోసం పోరాడుతున్న యోధులతో పరిచయం ఏర్పడింది. ఆమె తండ్రి ఖాన్‌ wend గఫూర్‌ 
ఖాన్‌ గాంధీజీ మార్గంలో రెడ్‌ షర్ట్స్‌” అను పేరుతో భగవత్సేవకుల స్వచ్చంద దళం ఏర్పాటు చేసి వాయవ్యసరిహద్దు ప్రాంతాలలోని గిరిజన ప్రజానీకంలో 
స్వాతం శ్రేచ్చ రగిలించి శాంతియుత పద్దతులలో పోరుబాట సాగారు. 1926లో తల్లి నంబాత కన్నుమూయడంతో తండ్రి ఖాన్‌ wend గపూర్‌ ఖాన్‌ 
ఆమెకు తల్లితండ్రి అయ్యారు. ఆంగ్ల ప్రభుత్వం మీద సమర శంఖారావం పూరించిన ఖాన్‌ wend గఫార్‌ ఖాన్‌ చర్యలకు ఆగ్రహించిన ప్రభుత్వం 
1934లో ఆయన వాయవ్యసరిహద్దు ప్రాంతం నుండి బహిష్కరించింది. ఆ సమయంలో మహాత్మాగాంధీ ఆహ్వానం మేరకు మెహర్‌ తాజ్‌ ఇతర పిల్లలు 
వార్థా ఆశ్రమం చేరుకున్నారు. పదమూడు ఏండ్ల వయస్సులో వార్థా ఆశ్రమం చేరుకున్న ఆమె మహాత్ముని సంరక్షణలో, ప్రత్యేక పర్యవేక్షణలో గడిపారు. 
ఆమె చిన్నాన్న డాక్టర్‌ ఖాన్‌ కుమార్తె మరియం కూడా వార్దా ఆశ్రమంలో ఉన్నారు. ఈ ఇరువురు వార్థా ఆశ్రమ కార్యక్రమాలలో భాగం పంచుకోవడం 
మాత్రమే కాకుండా, మహాత్ముడిని సందర్శించడానికి విచ్చేసిన జాతీయోద్యమ కారులకు, అతిధులకు 'స్వయంసేవికి మెహర్‌తాజ్‌ ప్రత్యేక సేవలందిచారు. 
భారత జాతీయ కాంగ్రెస్‌ ఏర్పాటు చేసిన సభలు, సమావేశాలలో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుండి వస్తున్న ఉద్యమకారులకు, ప్రముఖులకు 
ఏలోటూ రాకుండా అన్ని ఏర్పాట్లను చూసుకుంటూ మెహర్‌తాజ్‌ నేతృత్వంలో స్వయం సేవికల బృదం సేవలందించింది. ఆ సేవలను కొనియాడుతూ 
గాంధీజీ SOAS’ పత్రికలో పలుమార్లు ప్రస్తావించారు. ఆ తరువాత ఆమె విద్యాభ్యాసం నిమిత్తం ఢిల్లీలోని ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు డాక్టర్‌ 
ముఖ్లార్‌ అహ్మద్‌ అన్సారి వద్దకు పంపించారు. ఆయన నేతృత్వంలో జరిగే కార్యకలాపాలు, భారత జాతీయ కాంగ్రెస్‌ పిలుపు మేరకు నిర్వహిస్తున్న 
కార్యక్రమాలలో మెహర్‌ తాజ్‌, మరియం ఇరువురు 'స్వయం సేవికలి పాత్రలో చురుగ్గా పాల్గొంటూ జాతీయోద్యమానికి, జాతీయోద్యమ నాయకులకు 
సేవలందించారు. స్వయం DDS మెహర్‌ తాజ్‌ అందించిన సేవల వివరాలు ఖాన్‌ wend గఫార్‌ ఖాన్‌ కు మహాత్మాగాంధీ రాసిన లేఖల ద్వారా, వారికి 
వచ్చిన ఇతర లేఖల ద్వారా వెల్లడవుతున్నాయి. స్వాతంత్ర్యం లభించి భారత విభజన జరిగాక పాకిస్థాన్‌లో భాగమైన తమ స్వగ్రామానికి చేరుకున్న 
మెహర్‌తాజ్‌ 2012 ఏప్రిల్‌ 29న పెషావర్‌లో కన్నుమూశారు. @ 


MEHAR TAJ BEGUM (1921-2012) 


Mehar Taj Begum, who grew up serving the activists of Indian National Movement fighting 
against the British Government, was born on 25 May 1921 in North-West Frontier Region. Khan 
Abdul Gafar Khan known well as Frontier Gandhi was her father and Nambatha Begum her mother. 
ఆ Born in the family of great freedom fighters, Mehar Taj was familiar with many freedom fighters that 
were fighting for the freedom of the mother land. Her father Khan Abdul Gafar Khan formed ‘Red Shirts’, a group of 
divine servants in Gandhian way and was striving to kindle the desire for freedom among the tribal people of North 
West Frontier Region. As Mehar Taj Begum’s mother Nambatha Begum died in 1926, her father played dual role of 
both mother and father. The activities of Khan Abdul Gafar Khan which sounded the bugle of war against the British 
government angered the British Government which extradited him from the North-West Frontier Province in 1934. At 
that time Mehar Taj and other children were brought to Wardha Ashram where Gandhiji was staying then. Mehar Taj 
was thirteen years old at that time and she was under the care and supervision of Gandhiji for some time. Her cousin 
Mariyam who was the daughter of Dr. Khan sab, brother of Khan Abdul Gaffer Khan, was also there in the Ashram. 
Both the cousins took part in all the activities in the Ashram. Besides that Mehar Taj, as a volunteer, extended special 
services to the activists of the Indian National Movement and other guests who visit the Ashram. She led a team of 
volunteers who made all arrangements for the stay of activists and guests who come to participate in the meetings and 
conferences organised by the Indian National Congress. Gandhiji mentioned several times in ‘Harijan’ paper praising 
the services rendered by the volunteers’ team at the Ashram. Later she was sent to famous freedom fighter Dr Mukhthar 
Ahamed Ansari in Delhi for studies. Even there, Mehar Taj and Mariyam rendered their services to Indian National 
Movement as volunteers in the programmes organised by Dr. Ansari. Almost all these details are revealed in the letters 
written by Mahatma Gandhi and Khan Abdul Gafar Khan. Mehar Taj, who went to her native village in North-West 
Frontier Province, Pakistan, after Independence, passed away on 29 April, 2012. 
చరితార్జులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


317 
THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


Tc rT ల న 


Q 


2 మయ. = ee 
FEA 
నానా NSN RRR RRRS, | 


N 


TOA 


y 


A 


Q 


మయ మమ మ మమ మమ మమ మ 
Salat తుం తు తంతు aa తంతి YI NY NY NL NL SLL NL NLL NL NL NALLY 


NINN 


Tounin 


గై కరన నాం నాపై సట మనా NNER IN 


SC 


౪) 4) 1౮ 1) 16) ఈ) (8) (4) (ఆ) (౪) (౪) +) (౪) (౪) (౪) (9) ED EDDA 


ఖు. మనము తాన 


` 


= 
~ 
> 
~ 
S 
= 
= 


id 
NEANEANANS 


TASEESEEN] 


~ ~ ~ ~ ` `~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ళు 


pret ae RI ER TE AAAS తపం =. tae 
OND QE QLD IDEA ERY DOE DDL DE DVO DF BOE OV OT OE OE OE OU OE OE OOOO OO SN బ్రా: 
; } > eS o-oo క PA క DADA ote es erere teres ore 


SYED MUHAMMAD SHARFUDDIN QUADRI 
(1901-2015) 


Source: https://www.telegraphindia.com/west-bengal/75-years-of-free-healing/cid/1004947 
చరితార్జులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 a Syed Naseer Ahamed 


ha 


సయ్యద్‌ ముహామ్మద్‌ మర్రుద్దీని a (1901 - 2015) 

భారత స్వాతంత్రోదమంలో చురుగ్గా పాల్గొంటూ ఆధిపత్యంతో విర్రవీగుతున్న ఆంగ్లేయాధికారుల ఆహంకారానికి మహాత్ముడి 
మార్గంలో చికిత్స చేస్తూ, తన యూనాని వైద్యం ద్వారా జాతీయోద్యమకారుల ఆరోగ్యాన్ని కాపాడుతూ, స్వతంత్ర భారత దేశంలో 
కూడా ప్రజలకు వైద్యసేవలను అందజేస్తూ 114 ఏండ్ల పాటు మాతృభూమి సేవలో గడిపిన స్వాతంత్ర్య సమరయోధులు సయ్యద్‌ 
ముహమ్మద్‌ షర్చుద్దీన్‌ ఖాద్రి. 1901 డిసెంబరు 25న బీహార్‌ రాష్ట్రం నవాడా జిల్లా కుంరావా గ్రామంలో ఆయన జన్మించారు. 
స్వజనుల మీద పరాయి ప్రభువులు సాగిస్తున్న అకృత్యాల పట్ల చిన్ననాటి నుంచి ఆయన వ్యతిరేక వైఖరిని ప్రదర్శించారు. స్వదేశీ వైద్యవిధానం 
అయినటువంటి యూనాని చికిత్సా విధానంలో గయలోని 'షషాఖానా దర్సెగాహ్‌ -ఎ-తిబ్బి'లో శిక్షణ పొందిన ఆయన 1935-36 ప్రాంతంలో కలకత్తాలో 
వైద్య వృత్తిని ప్రారంభించారు. ఒకవైపున వైద్యునిగా ప్రజలకు ఆరోగ్యసేవలను అందిస్తూ మరోవైపున మాతృభూమికి స్వేచ్చా-స్వాతంత్రాలు సాధించి 
పెట్టేందుకు స్వాతంత్రోద్యమం దిశగా ఆయన మళ్ళారు. ఆయన తన చికిత్సాలయానికి “స్వదేశీ దవాఖానా నామకరణం చేశారు. ప్రముఖ స్వాతంత్ర్య 
సమరయోధులు మహాత్మాగాంధీజీ తోపాటుగా అలనాటి జాతీయోద్యమ నేతలకు ఆయన సన్నిహితులు అయ్యారు. ఆనాటి స్వాతంత్ర సమరయోధులకు 
తన “స్వదేశీ దవాఖానా” ద్వారా సయ్యద్‌ షర్ఫుద్దీన్‌ ఖాద్రి కుటుంబ వైద్యులు అయ్యారు. 1930లో శాసనోల్లంఘన ఉద్యమంలో భాగంగా సాగిన Bog 
యాతి సందర్భంగా ఆయన మహాత్మాగాంధి వెంట ఉండి సేవలందించారు. ఆంగ్ల ప్రభుత్వం మహాత్ముడిని అరెస్టు చేసి కటక్‌ జైలులో బంధించినప్పుడు 
ఆయనను నీడలా అనుసరిస్తు సయ్యద్‌ షర్ఫుద్దీన్‌ ఖాద్రి గాంధీజి వెంట జైలుకు వెళ్ళారు. మహాత్మాగాంధీ బాటలో పయనించిన ఆయన పిల్లల కోసం 
విద్యాలయం ఆరంభించారు. వయోజన విద్యావ్యాప్తికి కృషి సల్పుతూ ప్రచార కార్యక్రమాలను విశేషంగా నిర్వహించారు. 1942-43 ప్రాంతంలో 
అనారోగ్యానికి గురైన డాక్టర్‌ బాబూ రాజేంద్ర ప్రసాద్‌కు చికిత్సచేసి ఆరోగ్యవంతుల్ని చేశారు. మాతృభూమికి స్వాతంత్ర్యం సిద్ధించాక యూనాని 
వైద్యవిధానం అభివృద్ధికి కృషి చేసిన ఆయన కలకత్తాలో యూనాని వైద్య కళాశాల ఏర్పాటుకు కారణమయ్యారు. స్వదేశీ యూనాని వైద్య ప్రక్రియ వ్యాప్తికి 
“హిక్ళత్‌-ఎ-బంగాల్‌ొ అను పత్రికను 1959లో ప్రారంభించి నడిపారు. అటు మాతృభూమి విముక్తికి, ఇటు ప్రజలకు ఆయన అందించిన సేవలకు 
గుర్తింపుగా 2001లో భారత ప్రభుత్వం “పద్మభూషణ్‌” తో సత్మరించింది. చిట్టచివరి వరకు యూనాని వైద్యవిధానం ద్వారా ప్రజల ఆరోగ్యానికి 
రక్షకుడిగా నిలచిన సయ్యద్‌ ముహమ్మద్‌ షర్ఫుద్దీన్‌ ఖాద్రి 2015 డిసెంబర్‌ 28న చివరిశ్వాస విడిచారు. ఈ 


SYED MOHAMMAD SHARFUDDIN QUADRI (1901-2015) 


Syed Mohammad Sharfuddin Quadri, who proacted to the arrogance of the British 
in Gandhian way by participating actively in the Indian freedom struggle on one hand and 
by providing healthcare to the activists of Indian National Movement through his Unani 
therapy on the other hand and lived a long life of 114 years in the service of the motherland 
as a doctor in Independent India too, was born in Kumrava village, Nawada District, Bihar 
on 25 December 1901. Right from his childhood he had a resentful attitude towards the evil acts committed 
by the British government on his people. He received training in Unani therapy in ‘Shafakhana Darsegh - 
e-Tibbi’, Gaya and started practicing medicine in Kolkata during 1935-36. While providing health care 
service to the people on one hand, he started taking part in the activities of freedom struggle to achieve 
independence for the motherland. Through his profession he came close to the leaders of Indian National 
Movement including Mahatma Gandhi. Syed Mohammad Sharfuddin Quadri became a family doctor to 
many of the freedom fighters of those days. During ‘Dandi Yatra’ in 1930, he was with Mahatma Gandhi 
and provided his service not only as an activist but also as a doctor. When the British arrested Gandhi and 
detained him in Cuttack jail, Syed Sharfuddin Khadri, who followed Gandhiji like a shadow, too went to 
that jail also with Gandhiji. Treading in the path of Mahatma Gandhi, he started a hospital for children and 
undertook an extensive campaign for the promotion of Adult Education. During 1942-43 he treated 
Dr.Babu Rajendra Prasad when he fell ill and restored him to health. After independence he made efforts 
for the development of Unani therapy and was instrumental in the establishment of Unani Medical College 
in Kolkata. In 1959 he started and ran ‘Hikmat-e-Bengal’ paper for popularizing the indigenous Unani 
medicine. In recognition of his services both for the emancipation of motherland and to the people, 
Government of India honoured him with ‘Padma Bhushan’ in 2001. Syed Mohammad Sharfuddin Quadri, 
who stood as a protector of Public health through his Unani therapy till the last moment, took his last 
breath on 28, December 2015. 


చరితార్జులు -2 


శ సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 
THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


: wee Te ree AA Niet te te tee et et Wet ete See o Dickie Deke De Ae Deke Dea న se, 
Ae Sra J DNS DD RD DS DRDO LEANER DPA IEA DAAC DNS DEN PSP IN DPA VANASAN 


è 


nr NE a ent 1 of 
auauua 
ANANE NSN SENN SENSE న నా NSN STN SENN SENN SENSES NSS NSS NSS నా SS ENS NS NS A | 


ha 
3 


TOTO 


Q 


DYDD 


N 
RY 
f 
f? 


A 


(0) 


రట తంటా చట రంల చంచల ళా ERENT 


VIRVAR VRIR IRIA NA NNN సువాసనా టపా NN EN 


N 


LMF తం తంతు తు AS ANAS AS AS ALAA AERIAL HY NY DY NYY DY 


~ 
> 
v 
> 
= 
?> 
~ 
> 
~ 
శా 
~ 
> 
= 
~ 
> 
A 
= 
> 
= 
= 
~ 
= 
~ 
= 
a 
= 
a 
= 
వ 
= 
= 
5 
s 
= 
s 
& 
> 
= 
> 
> 


న ee one 
ODD ROL DLA TA VAYA TOY DSTA EVO SF OY aT OV OY OV OV OV OVO AV OV EV OV AV OV OV EV Re 
} ; DTO 3 ~ Toros DA DA DA ఎత ఎత ఎత ఎన DA DADA DA న్‌ షా 


MAULANA MUHAMMAD ISHAQ BHATTI 
(1925-2015) 


Source: https://www.facebook.com/8203628847 1441 0/photos/a.82037 18913801 76/820903807993651/?type=3&theater 


చరితార్జులు - 2 320 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


మౌలానా ముహమ్మద్‌ ఇస్తాక్‌ భట్టి (1925-2015) 

ఆంగ్రేయ ప్రభుత్వం నుండి మాతృభూమి విముక్తి కోసం పోరాడటం మాత్రమే కాకుండా ఆంగ్రేయుల కనుసన్నలలో 
పాలన సాగిస్తున్న వివిధ సంస్థానాలలోని ప్రజల హక్కుల కోసం కూడా చిన్న వయస్సులోనే పోరుబాట పట్టిన మౌలానా ముహమ్మద్‌ 
ఇస్తాక్‌ భట్టి 1925 మార్చి 15 తూర్పు పంజాబ్‌ రాష్ట్రంలోని పటియాల సంస్థానంలో భాగంగా ఉన్న హుందియా (గ్రామంలో 
జన్మించారు. తండ్రి మియాం ముహమ్మద్‌. 1942లో విద్యాభ్యాసం పూర్తయ్యాక ప్రస్తుత ఫిరోజ్‌పూర్‌ జిల్లా ప్రభుత్వ పరిపాలనా 
శాఖలో గుమాస్తాగా పనిచేశారు. “ఆంగ్లేయులారా మా దేశం వదలి వెళ్ళండి అంటూ ఆనాడు భారతదేశం మొత్తంగా సాగుతున్న 'క్విట్‌ ఇండియా” 
ఉద్యమం పట్ల ఆకర్షితులయ్యారు. బ్రిటిష్‌ రెసిడెంట్‌ పర్యవేక్షణలో సాగుతున్న సంస్థానాలలోని ప్రజల ప్రజాస్వామిక హక్కుల విషయంలో వ్యక్తమవుతున్న 
వివక్షతకు వ్యతిరేకంగా ఉద్యమబాట పట్టారు. ప్రభుత్వ సేవకు స్వస్తి పలుకుతూ ఉద్యోగానికి రాజీనామా చేసారు. భారత జాతీయ కాంగ్రెస్‌ మార్గదర్శకంలో 
ప్రజల రాజకీయ, ప్రజాస్వామిక హక్కుల కోసం ఉద్యమిస్తున్న “రియాసతీ ప్రజామండలి ðo s? మౌలానా ఇస్తాక్‌ భట్టి 1945లో సభ్యత్వం 
స్వీకరించారు. ప్రజామండలి నాయకుడిగా పలు పోరాటాలలో పాల్గొన్నారు. పర్యవసానంగా ఇటు సంస్థానాధీశుల, అటు ఆంగ్లేయాధికారుల ఆగ్రహానికి 
గురైన మౌలానా భట్టి పలుమార్లు జైలు పాలయ్యారు. బ్రిటిష్‌ ప్రభుత్వాధికారుల ఆగ్రహానికి గురవుతూ కూడా ఆయన పోరుబాట వీడకుండా ప్రజల 
ప్రజాస్వామ్య హక్కుల కోసం ముందుకు సాగారు. ప్రముఖ నాయకులతో పాటుగా ఆరెస్టుకు గురైన మౌలానా ఇసాక్‌ భట్టి జైలు నుండి విడుదల కాగానే 
మరింత చురుగ్గా ఉద్యమించారు. ప్రజామండలి ఆధ్యక్షులుగా ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు జ్ఞాని జైల్‌ సింగ్‌, ప్రధాన కార్యదర్శిగా మౌలానా 


ఇస్తాక్‌ పలు కార్యక్రమాలను నిర్వహించారు. మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ప్రజలంతా కలసికట్టుగా ఉద్యమించాలని పిలుపునిస్తూ అన్ని సాంఘిక 
జనసముదాయాల మధ్య సద్భావన, సదవగాహన, ఐక్యత కోసం కృషి సల్పారు. భారతదేశానికి స్వాతంత్ర్యం లభించాక ఆయన పాకిస్థాన్‌ వెళ్ళిపోయారు. 
చిన్నతనం నుండి మంచి రచయితగా ప్రతిభ చూపిన ఆయన 'అల్‌-ఎ-ఎతేషాం” (Al-e-Ehthesham) అను ఉర్దూ పత్రికకు సంపాదకత్వ బాధ్యతలను 
నిర్వహించారు. చరిత్ర పట్ల, ముఖ్యంగా (ప్రముఖుల జీవిత చరిత్రలను నమోదు చేయడం పట్ల బాగా అభిరుచి చూపిన ఆయన వివిధ అంశాల మీద 40 
కి పైగా ప్రామాణిక గ్రంథాలను వెలువరించారు. ప్రజల స్వేచ్చా, స్వాతంత్ర్యాలు, ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణకు నిరంతరం కృషి సల్పిన మౌలానా 
మొహమ్మద్‌ ఇస్తాక్‌ భట్టి 2015 డిసెంబర్‌ 22న కన్నుమూశారు. € 


MAULANA MUHAMMAD ISHAQ BHATTI (1925-2015) 


Maulana Muhammad Ishaq Bhatti, who fought from a very young age not only for 
freedom from the British rule but also for the rights of the people in the princely states 
ruled under the supervision of the British rulers, was born on 15 March, 1925 in Hundiya 
village of Patiala princely state in East Punjab state. Mia Muhammed was his father. After 
completing his education in 1942, he worked in government administration department 
in Firozpur District. Then he was attracted towards Quit India movement. He fought against the 
discrimination shown in respect of the democratic rights of the people in the princely states ruled under 
the supervision of the British resident. He resigned from the job, took membership in Riyasat Prajamandal 
Movement which was fighting for the political and democratic rights of the people under the guidance of 
the Indian National Congress. He participated in several agitations as a leader of Praja Mandal as a result 
of which he earned the wrath of the native rulers as well as the British rulers which in turn landed him in 
jail. He did not leave the path of fighting for the rights of the people and went ahead unmindful of the 
enraged British officers. Maulana Ishaq Bhatti was arrested along with the prominent leaders. He became 
more active in his activities soon after being released from jail. Famous freedom fighter Giyani Zail 
Singh was the president and Maulana Ishaq Bhatti was the general secretary of Praja Mandal. Together 
they conducted several programmes. Giving a call to the people to move forward unitedly, they made 
efforts to achieve harmony, understanding and unity among all the communities. After independence 
Maulana Ishaq Bhatti moved to Pakistan. As a person who displayed talent as a writer right from his 
childhood he took up editorial responsibility of ‘Al-e-Ehthesham’ magazine. He had a very good aptitude 
for history and biographies and wrote 20 authoritative books on various subjects. Maulana Muhammad 
Ishaq Bhatti, who made relentless efforts for the protection of the democratic rights of the people, passed 
away on 22 December, 2015.¢ 


చరితార్జులు - 2 334 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


S 
= 
42 
` 
> 

nw 
> 

S 
> 

= 
> 

t 

> 
oe 
5 
- 
> 
> 
> 
~ 
> 
~ 
శ్‌ 
= 
~ 
> 
~ 
= 
= 
= 
- 
స 
~ 
= 
~ 
> 
= 
= 
> 
+ 
< 
7~ 
= 
= 
s 
~ 
> 
3 


మ 


OY 


NY 


చాల చాలూ చలవ చాలా నా చానానా —— 
TTI త తంతు త AAAA AARNA ADAADA 


CNL 


కస నర నన AN EN మునుపు 


anay BN 


INAN 


N 


~N 


Coot Tg) -vadny 


PAPAYAT AFP QV AYAY aYaVAY av DY DYA DPAP FAVA 
) ళీ DAC; ల 7 ee DAD 


AMEER HAMZA M.K.M 
(1918-2016) 


Source: Prof M H Jawahirullah, President: TMMK, Arumbakkam, Chennai-600106, Tamilanadu. 


చరితార్జులు - 2 322 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


29భుల€్‌ పహాంజా యం.క.0యం. (1918-2016) 


“నాకు రక్తం ఇవ్వండి...మీకు స్వాతంత్ర్యం ఇస్తా అంటూ భారత జాతీయ సైన్యం సర్వసైన్యాధ్యక్షుడు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ 
స్ఫూర్తిదాయక పిలుపుకు స్పందించి మాతృభూమి విముక్తి పోరాటంలో భాగస్వామి అయిన యం.కె.యం. అమీర్‌ హంజా 1918 జనవరి 
22న తమిళనాడు రాష్ట్రంలోని రామానంతపురం జిల్లా అభిరామంలో జన్మించారు. అమీర్‌ హంజా స్థానికంగా విద్యాభ్యాసం పూర్తి చేశారు. 
తండ్రి బర్మా రాజధాని రంగూన్‌లో వ్యాపారం చేస్తుండటం వలన కుటుంబ వ్యాపారంలో తండ్రికి సహకరించేందుకు ఆయన రంగూన్‌ 
వెళ్ళారు. రంగూన్‌ పోలిమేరల్లో అమీర్‌ హంజా తండ్రి తొలుత బిస్మెట్ల వ్యాపారం సాగించారు. 1942లో రంగూన్‌ మీద బాంబుల దాడి జరగటంతో తండ్రి-కొడుకులు 
తమ వ్యాపార కేంద్రాన్ని భారతీయులు అధికంగా గల తింగ్నాంగ్యాయూన్‌ ప్రాంతానికి మార్చుకున్నారు. ఆ తరువాత మరికొంత కాలానికి ఆయన మరో సోదరులు 
యం.కె.యం అబ్బుల్‌ ఆరిఫ్‌ కూడా రంగూన్‌ చేరుకున్నారు. ఆరిఫ్‌ కూడా వచ్చి చేరడంతో తండ్రి-కొడుకులు తమ వ్యాపారాన్ని మరింతగా అభివృద్ధి పరిచి 
రంగూన్‌లోని మొగల్‌ స్ట్రీట్‌లో బంగారు ఆభరణాల వ్యాపారం ఆరంభించారు. అమీర్‌ హంజా [బ్రతుకు దెరువు కార్యక్రమాలు ఇలా ఉండగా, మాతృభూమి విముక్తి 
ప్రధాన లక్ష్యంగా ప్రజలను సాయుధపోరాట బాట దిశగా నడిపించేందుకు ఏర్పడిన “ఇండియన్‌ ఇండిపెన్‌డెన్స్‌ OA’ సాగిస్తున్న కార్యకలాపాల పట్ల ఆయన 
ఆకర్షితులయ్యారు. 1948లో జర్మనీ నుండి బర్మా చేరుకున్న నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ తన నాయకత్వంలో 'భారత జాతీయ సైన్యం'ను పునరుద్ధరించి, 'ఛలో 
ఢిల్లీ నినాదమిచ్చారు. ఆ ఉత్తేజపూరిత నినాదానికి, నేతాజీ ప్రసంగాలకు అమీర్‌ హంజా, అబ్బుల్‌ ఆరిఫ్‌ ఇరువురు ప్రభావితులయ్యారు. ఆ సమయంలో భారత 
జాతీయ సైన్యంలోనికి యువతను సమీకరించేందుకు వచ్చిన వారిలో ఒకరయిన హమ్మద్‌ ఖయాత్‌ ఖాన్‌ తరచుగా అమీర్‌ హంజా తండ్రి వ్యాపార సంస్థ వద్దకు 
వచ్చేవారు. ఆయన భారత జాతీయ సైన్యం గురించి, సాగుతున్న విముక్తి పోరాటం గురించి వివరిస్తూ చెప్పిన కథనాలు అమీర్‌ హంజా భారత జాతీయ సైన్యంలో 
చేరేందుకు పురికొల్పాయి. మంచి లాభాలను ఆర్జించి పెడుతున్న వ్యాపారాన్ని కుటుంబాన్ని వదలి అమీర్‌ హంజా విముక్తి పోరాట యోధుడిగా భారత జాతీయ 
సైన్యం సభ్యులయ్యారు. బర్మా నుండి నేతాజీ సాగించిన పోరాటంలో అమీర్‌ హంజా తనదైన పాత్రను నిర్వహించారు. ఆ తరువాత మారిన అంతర్జాతీయ 
పరిణామాలు, ద్వితీయ ప్రపంచ యుద్ధంలో జపాన్‌ పరాజయం ఫలితంగా భారత జాతీయ సైన్యం 1945 ఆగస్టులో యుద్ధరంగం నుండి నిష్మమించాల్సి వచ్చింది. 
ఆ సమయంలో బ్రిటిష్‌ భారత సైన్యం సాగిస్తున్న అరెస్టుల పర్వానికి చిక్కకుండా తప్పించుకున్న అమీర్‌ హంజా, తన తండ్రి సోదరులతో సహా బర్మాలో ఉండి 
పోయారు. 1960లో బర్మాలో ఏర్పడిన ప్రత్యేక పరిస్థితుల సందర్భంగా అమీర్‌ హంజా కుటుంబం స్వదేశానికి వచ్చేసి చెన్నయ్‌లో స్థిరపడింది. అప్పటి నుండి 
చెన్నయ్‌ లోని వీరాస్వామి వీధిలోని స్వంత గృహంతో బతుకుదెరువు కోసం పలు వ్యాపకాలు నిర్వహిస్తూ, అతి సాధారణ జీవితం గడిపిన పోరాట యోధులు 
యం.కె.యం. అమీర్‌ హంజా 2016 జనవరి ఒకటిన కొంత అస్వస్థత తరువాత కన్నుమూశారు. * 


AMEER HAMZA M.K.M (1918-2016) 


Ameer Hamza M.K.M took part in the struggle for the freedom of India in response to the 
inspiring call “Give me your blood, I will give you freedom’ of Nethaji Subhash Chandra Bose, the 
commander in chief of Indian National Army. He was born in Madras (Chennai) the capital of 
Tamilanadu State in 1918. He had his education locally. As his father was doing business in Rangoon, 
Ameer Hamza went to Rangoon, the capital of Burma, to help him in the business. Though his father 
started his biscuits business in the outskirts of Rangoon, he shifted it to Thingangyun, a place inhabited mostly by 
Indians, when Rangoon was bombed. Later Ameer Hamza’s another brother KKM Abdul Areef came to Rangoon. 
The father and sons expanded their business and started a Jewellary shop in the Moghul Street of Rangoon. During this 
period Ameer Hamza was attracted towards the activities of Indian Independence League which was formed to lead 
the people towards emancipation of the motherland through armed struggle. Nethaji Subhas Chandra Bose reached 
Burma from Germany in 1943, revived Indian National Army and gave CHALO DELHI slogan. Ameer Hamza and 
Abdul Areef were influenced by the inspiring slogan and speeches of Nethaji. The stories of Indian National Army and 
freedom struggles going on told by Mohammed Khayyat Khan, who came to Rangoon to recruit youth for Indian 
National Army, provoked Ameer Hamza to join Indian National Army. Leaving the business and his family Ameer 
Hamz became a member of Indian National Army. He played his part in the fight for the freedom waged by Nethaji 
from Burma. As a result of the changed international scenario and the defeat of Japan in the World War I, Indian 
National Army had to withdraw from the warfare. At that time Ameer Hamza escaped from being caught by the British 
Indian Army and stayed back in Burma along with his father and brother. Ameer Hamza’s family returned to India and 
settled down in Chennai in 1960, as a result of special conditions that developed in Burma. Ever since then Ameer 
Hamza has been living in his own house in Veera Swamy Street, Chennai capital of Tamilanadu State, leading a very 
humble life doing several things to eke out a living. After a brief illness , Ameer Hamza M.K.M breathed his last on 1 
January, 2016 in Chennai. + 


చరితార్జులు - 2 323 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


వతు రతం re re 5 re re i i i ee re దంతం తంత వంతి 3 తంత తంత త త A 'ఈ 


7p 


Yè 


ఇ @ 
DS మతం అట కీ ద జకం i ae Celie tel యమహా తననన... n Bi cee ము ee MMMM 


E 
ENNE in SNES NSN SS ENN NNN i 


7 


AOON 


NSE NSENSEEN SENSES NEN 
ANANA IARNA AR NRN NRN 


ఎ 


NS 


PF Se. 25 


ఆక 


తం తంత తంతు తంతు తంతు తంత తం MT MY త aALALaLAALDLaIaaaY 


Se 
సతో 
న్‌ 
> 
= 
> 
— 
> 
~~ 
> 
i 
> 
= 
> 
S3 
= 
~ 
> 
> 
> 
> 
~ 
3 
= 
~ 
= 
> 
> 
~ 
= 
= 
~ 
= 
~ 
= 
~ 
~ 
+ 
> 
> 
s 
= 
BS 
s 
d 
> 


BX RK 


గంధక AE 0 CA పనా బతు రాము లం రతా లాం. = RNS CINE ౨ కం లల AGNES చెంతకి ఎంట 2 


AoA DYAY AYAV aw కష av i) avavray Vai av Yaa’ cy EOS ON > oy oy DAAC We నయా in 


DR. MOHAMMAD HASHIM KIDWAI 
(1921-2017) 


Source: http://aligarhmovement.com/aligarians/Muhammad_Hashim_Kidwai 


చరితార్జులు - 2 324 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


డాక్టర్‌ మొహమద్‌ హూషం కెద్వాయ (1921-2017) 

భారత స్వాతంత్రోద్యమంలో ప్రముఖ పాత్ర వహించిన ‘Baxdh’o వంశంలోని ఉన్నతాధికారుల, ఆధ్యాత్మిక పండితుల 
కుటుంబం నుండి వచ్చిన డాక్టర్‌ మొహమ్మద్‌ హషీం కిద్వాయ్‌ 1921లో ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం లక్నోలో జన్మించారు. ఆయన తండ్రి 
అబ్బుల్‌ మజిద్‌ దర్యాబాది, తాత అబ్బుల్‌ ఖాదిర్‌ బ్రిటిష్‌ ప్రభుత్వంలో ఉన్నతాధికారులు. ఆయన మామ మౌలానా wend ఖాదిర్‌, 
ముత్తాత ముప్హి మజ్‌హర్‌ కరీం ఆధ్యాత్మికవేత్తలుగా సుప్రసిద్ధులు. డాక్టర్‌ హషిం కిద్వాయ్‌ ఉన్నత విద్యను లక్నోలో పూర్తిచేసి, 
అలీఘర్‌ ముస్లిం విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్‌ పొందారు. తండ్రి బ్రిటిష్‌ ప్రభుత్వంలో ఉన్నతాధికారి అయినప్పటికి ఆంగ్ల ప్రభుత్వ వ్యతిరేక 
పోరాటల వైపు ఆయన మొగ్గుచూపారు. స్వదేశీయుల మీద ఆంగ్లేయుల పెత్తనాన్ని సహించని ఆయన విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటూ లక్నో 
విశ్వవిద్యాలయంలో “ఉత్తరప్రదేశ్‌ ముస్లిం విద్యార్థుల సమాఖ్య” ఏర్పాటు చేశారు. ఆ సమాఖ్య కార్యక్రమాల ద్వారా సహచర విద్యార్థులను జాతీయోద్యమం 
దిశగా నడిపించేందుకు ఆయన పనిచేశారు. 1940లో ముస్లింలీగ్‌ లాహోర్‌లో “పాకిస్థాన్‌ తీర్మానం” చేసిన తరువాత డాక్టర్‌ హషిం కిద్వాయ్‌ భారత 
జాతీయ కాంగైస్‌ సభ్యత్వం స్వీకరించారు. భారత విభజన కోసం ముస్లింలీగ్‌ చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొడుతూ ముస్లిం విద్యార్థులను విభజన దిశగా 
కొట్టుకపోకుండా నిలువరించడానికి డాక్టర్‌ మొహమ్మద్‌ హషీం కిద్వాయ్‌ అవిరళ కృషి సల్పారు. స్వాతంత్ర్యం సిద్ధించాలంటే హిందూ-ముస్లింల ఐక్యత 
అత్యవసరమని భావించిన ఆయన స్వాతంత్ర్యం సిద్ధించాక కూడా హిందూ-ముస్లిం జనసముదాయాల మధ్య స్నేహ-సామరస్య భావనల పెంపుదలకు 
ప్రయత్నించారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌, లాల్‌ బహుదూర్‌ శాస్త్రి, డాక్టర్‌ సయ్యద్‌ మొహమ్మద్‌, రఫీ 
అహ్మద్‌ కిద్వాయ్‌ల మార్గదర్శకత్వంలో ముందుకు సాగారు. భారత విభజన ఉద్యమాన్ని సైద్ధాంతికంగా ఎదుర్కొంటూ స్వజనులలో జాతీయ భావాలను 
మరింతగా బలోపేతం చేసేందుకు పనిచేశారు. భారత విభజన అలోచనలకు వ్యతిరేకంగా లక్నో విశ్వవిద్యాలయంలో ఒక పెద్ద విద్యార్థుల సమూహాన్ని 
ఏర్పరిచారు. స్వాతంత్ర్యం సిద్ధించాక 1948లో అలిఘర్‌ విశ్వవిద్యాలయంలో అధ్యాపక వృత్తిని చేపట్టారు. 1984లో రాజ్యసభ సభ్యునిగా ఎంపికయ్యారు. 
ముస్లింల సంక్షేమం -అభివృద్ధికి సంబంధించిన పలు సమస్యల పట్ల ఏమాత్రం రాజీలేని ధోరణి ప్రదర్శించిన డాక్టర్‌ హషిం ఆయా సమస్యలను 
అధ్యయనం చేసి పలు గ్రంథాలను రచించారు. ప్రజా సమూహాల సమస్యలకు తగిన పరిష్కారాలు సూచిస్తూ, వ్యవస్థలలోని లోపాలను ఎత్తి చూపుతూ 
ప్రచార మాధ్యమాలలో విస్తృతంగా లేఖలు, వ్యాసాలు చివరి వరకు రాస్తూ వచ్చిన డాక్టర్‌ మొహమ్మద్‌ Sho కిద్వాయ్‌ 2017 జనవరి 17న 
కన్నుమూసారు. € 


DR. MOHAMMAD HASHIM KIDWAI (1921-2017) 


Dr. Mohammad Hashmi Kidwai, who hailed from a family of high level officers and spiritual 
scholars belonging to ‘Kidwais’ lineage who played a prominent role in the Indian Freedom Struggle, 
was born in 1921 in Lucknow in Uttara Pradesh. His father Abdul Mazid Daryabadi, and his grandfather 
Abdul Khadir were high level officers in the British Government. His Uncle, Maulana Mujahar Kareem 
was well known spiritual Scholar. Dr. Hashim Kidwai completed his higher education in Lucknow and got his doctorate 
from Aligarh Muslim University. Though his father was an officer in the British Government, Hashim Kidwai was 
attracted towards the agitations against the British Government. Unable to tolerate the hegemony of the English men on 
the native people, he took active part in the student agitations and formed Uttar Pradesh Muslim Students Federation 
in Lucknow University. Through the programmes of this federation, he strove to lead his fellow students towards the 
national movement. He took membership in the Indian National Congress when Muslim League made ‘Pakistan Resolution’ 
in Lahore in 1940. He made untiring efforts to stop the Muslim students from being carried away by the attempts of 
Muslim League for the partition of India as he strongly believed that Hindu-Muslim unity is essential for achieving 
independence. Hence he worked hard to strengthen the friendship and harmony between Hindu-Muslim communities. 
He proceeded in this direction under the guidance of renowned freedom fighters such as Maulana Abul Kalam Azad, 
Lal Bahadur Sastry, Dr. Syed Mohammed and Rafi Ahmed Kidwai. He countered partition agitation ideologically and 
worked for strengthening nationalistic ideas among Muslims. He formed a huge student body in Lucknow University 
against the idea of Pakistan. After achieving independence he started his career as a lecturer in Aligarh Muslim University. 
He was elected to Rajya Sabha in 1984. Adopting an uncompromising line with regard to the welfare and development 
of Muslims, Dr. Hashim studied the problems of Muslims and wrote several books. Suggesting solutions to the problems 
of communities, exposing the flaws in the systems, writing letters and articles in the media extensively till his end, Dr. 
Mohammad Hashim Kidwai passed away on 17 January, 2017. 


చరితార్జులు - 2 325 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


ట్‌ 4! Yt lee om, eer ie te ee ees ry ee 4) s$ RIA sie AD sic ser) 


179 


et ee ee i a a a i tees Bh cee OM MMMMN 
ee i 


స న నన నునుపు 


Si 
= 
SS 
=> 
a 
> 
అ 
> 
— 
> 
> 
= 
F 
Lo 
> 
- 
> 
> 
> 
= 
~ 
> 
= 
~ 
= 
> 
= 
S 
= 
~ 
= 
~ 
= 
~ 
> 
> 
= 
త్‌ 
ఇ 
= 
s 
= 


motae న ననన ననన... 
యం న ఎస స LE DEDEDE RE SAA AAS ALA AISA AALS LALO OE OU ORY 
| PK: Di Di DN DE DM DE PE DE DE DADA DOM 


~ 


MANAKKADAVAN MUHAMMED HAJI 
(1921-2017) 


Source: Aboobacker MM (Son of Manakkadavan Muhammed Haji), Mythanikunnur, Wayanad, Kerala. 


చరితార్జులు - 2 326 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


abn, tiain) ముహాత్మ్హుటద్‌ aides (1921-2017) 

ఆంగ్రేయుల అకృత్యాలను సహించలేక ఆధునిక మారణాయుధాలను కలిగియున్న బ్రిటిష్‌ భారత సైన్యాన్ని ఆంగ్ల 
పోలీసులను మృత్యువు నిశ్చయమని తెలిసి కూడా తెగువతో సాంప్రదాయక ఆయుధాలతో ఎదుర్శొన్న మొపిల్లా యోధుడు 
మనక్నదవన్‌ అవరన్‌ కుట్టీ కుమారుడు మనక్కదవన్‌ ముహమ్మద్‌ హాజి కేరళ రాష్ట్రం మలప్పురం జిల్లాలోని కొడూరు గ్రామంలోని 
అమ్మమ్మగారింట 1921 ఫిబ్రవరి 11న జన్మించారు. ఆయన తల్లి అషా కుట్టీ. ఆయన రెండు మాసాల పసికందుగా 
ఉన్నప్పుడు ఆంగ్లేయ సైన్యాలను ఒలోంపిలక్కల్‌-పూకొత్తూర్‌ వద్ద ఎదుర్కొన్న మలబార్‌ మోపిల్లా యోధుల దళంలో సభ్యుడైన తండ్రి మనక్కదవన్‌ 
అవరం కుట్టీ అమరుడయ్యారు. ఆంగ్లేయులతో ఏమాత్రం రాజీపడక పోరుబాటన నడిచిన మోపిల్లా యోధుల వీరగాధలను తల్లి నుండి ముహమ్మద్‌ 
హాజి వింటూ వచ్చారు. ద్వితీయ ప్రపంచ యుద్ధం సందర్భంగా భారతీయ యువతను బ్రిటిష్‌ భారత సైన్యంలోకి నిర్బంధంగా చేర్చుకుంటున్న 
బ్రిటిష్‌ ప్రభుత్వం మనక్కడవన్‌ ముహమ్మద్‌ హాజిని కూడా బలవంతంగా సైన్యంలో చేర్చుకుంది. పంజాబ్‌, కలకత్తా ప్రాంతాలలో సైనిక శిక్షణ 
గరిపిన తరువాత ఆయనను లాహోర్‌ పంపారు. ఆంగ్లేయాధికారుల అహంకార పూరిత వివక్షను సహించని ముహమ్మద్‌ హాజి ఆయన మిత్రులు 
వివక్షత నుండి స్వాతంత్ర్యం కావాలని డిమాండ్‌ చేస్తూ సైనిక స్థావరంలోని ఆయుధాలు, ఆయుధ సామగ్రి గల గదుల తాళాలను కైవసం చేసుకుని 
తిరగబడ్డారు. ఆగ్రహించిన ఆంగ్లేయాధికారులు మనక్మదవన్‌ ముహమ్మద్‌ హాజి ఆయన సహచరులను కఠినంగా Bods పూనుకున్నారు. ఆ 
చర్యలను భారతీయ సైనికులు ఏకమై వ్యతిరేకించగా ఆయనను, ఆయన సహచరులను సైన్యం నుండి తొలగించారు. ఆ తరువాత హాజి ముహమ్మద్‌ 
మలప్పురం జిల్లా మంజేరి చేరుకున్నారు. ఆ తరువాత 1952లో వేనాడ్‌ జిల్లా సుల్తాన్‌ బతేరి గ్రామం వచ్చి స్థిరపడిన ఆయనకు మాజీ సైనికునిగా 
ప్రభుత్వం ఏడు ఎకరాల వ్యవసాయ భూమి ఇచ్చింది. 1958లో ఖదీజాబిని వివాహమాడారు. ఆంగ్లేయులు, జిమ్మీలుగా పిలువబడిన భూకామందుల 
అకృత్యాలను ఎదుర్కొంటూ సుమారు శతాబ్దం పాటు రాజీలేని పోరాటం సాగించిన మొపిల్లా మొనగాళ్ల వీరగాధలను ప్రస్తుత తరానికి విన్పిస్తూ 
ఆయన గడిపారు. ఆగస్టు 15నాటి భారత స్వాతంత్ర్యదినోత్సవం, జనవరి 26నాటి భారత గణతంత్ర దినోత్సవం రంజాన్‌, బక్రీద్‌ పండుగల కంటె 
ఎక్కువ సంతోషాన్ని కల్లిస్తుంటాయిని వెల్లడించిన మనక్కదవన్‌ ముహమ్మద్‌ వాజి 2017 ఆగస్టు తొమ్మిదిన కన్నుమూశారు. @ 


MANAKKADAVAN MUHAMMED HAJI (1921-2017) 


Maanakkadavan Muhammed Haji, whose father Manakkadavan Avaran Kutty was one 
of the Malabar Mopilla fighters who could not tolerate the exploitation and hegemony of 
the British officers and who waged a relentless and uncompromising war against the 
British army equipped with modern lethal weapons for about a hundred years with 
traditional weapons knowing full well that death was a certainty, was born on 11 February, 
1921 in Koduru village of Malappuram district, Kerala. Asha Kutty was his mother and his father 
Manakkadavan Avaran Kutty became a martyr in a battle between Malabar Mopilla Dalam and the British 
army at Olompilakkal-Pookottur. Then Manakkadavan Muhammed was a two month old infant. 
Manakkadavan Muhammed grew up listening to the stories told by her mother about the valiant Mopilla 
fighters, who waged a relentless and uncompromising war against the British. When the British government 
was recruiting Indian youth into its army during the Second World War, Manakkadavan Muhammed Haji 
was forcibly taken into the British Indian army. After completion of training in Punjab and Calcutta, he 
was sent to Lahore. Manakkadavan Muhammed Haji and his friends in the army could not tolerate the 
discrimination and arrogance of the British Officers. So, they took possession of the armoury in the 
military base and revolted demanding freedom. Enraged at this, the British officers attempted to punish 
Manakkadavan Muhammed Haji and his friends severely. As all the Indian soldiers in the army opposed it 
unitedly, they removed him and his friends from the army. Then Manakkadavan Muhammed Haji first 
went to Munjeri in Malappuram district and later in 1952 he settled in Sultan Batheri village in Wayanad 
district where he was given 7 acres of land as an ex-service man. In 1958 he married Khadija bi and spent 
rest of his life narrating the stories of the valiant Mopilla fighters to the present generation. Manakkadavan 
Muhammed Haji, who said that he was happier on the Independence Day on 15 August and on the Republic 
day on 26 January than on Ramzan and Bakrid, passed away on 9 August, 2017. 


చరితార్జులు - 2 39 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


శ 


Sii 
సో 
~ 
=> 
wr 
> 
— 
ae 
- 
> 
e 
F 
> 
= 
> 
= 4 
> 
> 
= 
5 
~ 
~ 
= 
~ 
>= 
> 
> 
= 
~ 
~ 
~ 
= 
~ 
= 
> 
+ 
> 
= 
శ్‌. 
= 
> 
s 
+ 
శ 
> 


ర ల ల. FT I ల క ఆ టు 
nn eT నా న ARIES i 


ax J 
í| 
Al 


న్లో ya Neg AA 


SENSE NSN NSN మమ మ మ్‌ 


ila ma శల. 
P APAA ANA ANAT AAN AYANA AN TaVi PaE nT o> es Ls ne TAVA LS యాం యా. 
ా HC. PTE PU PK DADC DAK గక, DADA ( 


MULLAH AKBAR ALI 
(1922-2017) 


Source: Mulla Shajahan (Grandson of Mulla Akbar Ali) Nemkal, Kurnool Dist, AP. 


చరితార్జులు - 2 328 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


anenai అక్తర్‌ అతి (1922-2017) 


ఆంగ్లేయ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న జాతీయోద్యమంలో చురుగ్గా పాల్గొనేందుకు చదువును 
వదలి జాతీయోద్యమం బాట పట్టిన ముల్లాహ్‌ అక్బర్‌ అలీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కర్నూలు జిల్లా, ఆలూరు తాలూకా Sey 
గ్రామంలో 1922 జూలై ఒకటిన జన్మించారు. ఆయన తల్లి ముల్లా అలీబీ, తండ్రి ముల్లా అలీ సాహెబ్‌. అక్బర్‌ అలీ విద్యార్థి దశ 
నుండి జాతీయోద్యమం పట్ల ఆసక్తి చూపారు. మాతృభూమి స్వేచ్చా-స్వాతంత్ర్యాల సాధన ప్రథాన లక్ష్యంగా మహాత్మాగాంధీ 
మార్గదర్శకంలో సాగుతున్న స్వాతంత్రోద్యమంలో పాల్గొనేందుకు ఎనిమిదవ తరగతి చదువును మధ్యలో వదలి ఉద్యమ బాట పట్టారు. 1942 నాటి 
“క్విట్‌ ఇండియా” ఉద్యమంలో ఆయన చురుగ్గా పాల్గొన్నారు. మంచి సంభాషణా చాతుర్యం గల అక్బర్‌ అలీ జాతీయోద్యమం దిశగా ప్రజలను ఆకర్షిస్తూ 
ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయడానికి సభలు, సమావేశాల నిర్వహణలో క్రియాశీలకంగా పాల్గొన్నారు. ఆగ్రహించిన ఆంగ్ల ప్రభుత్వం ఆయనను 
నిర్బంధించింది. రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్నందున 1942 సెష్టంబర్‌ ఎనిమిదిన ఆయనకు ఎనిమిది మాసాల జైలుశిక్ష విధించింది. అలీపూర్‌ 
క్యాంపు జైలులో ఎనిమిది మాసాల పాటు జైలు జీవితాన్ని అనుభవించిన అక్బర్‌ అలీ విడుదలకాగానే జాతీయోద్యమంలో మరింత ఉత్సాహంతో 
పాల్గొన్నారు. స్వగ్రామంలో దర్జీగా బతుకుతెరువు చూసుకుంటూ ఖద్దరు ధారణ-ఖద్దరు (ప్రచారం, అస్పృశ్యత నివారణ, హిందూ-ముస్లింల ఐక్యత, 
మద్యనిషేదం లాంటి కార్యక్రమాల ప్రచారానికి పూనుకున్నారు. ఖద్దరును తాను ధరించడం మాత్రమేకాకుండా ప్రజానీకం కూడా ఖద్దరు ధరించాల్సిన 
అవశ్యకతను వివరిస్తూ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. మద్యపానం వలన ఎదురవుతున్న అరిష్టాలను ప్రజలకు ఎరుకపరుస్తూ పలు కష్టనష్టాలను 
ఎదుర్కొంటూ మధ్యపాన నిషేధోద్యమానికి తోడ్చడ్డారు. హిందూ-ముస్లింల మధ్యన ఆంగ్లేయులు సృష్టిస్తున్న అనైక్యత వలన దేశం నష్టపోవాల్సి వస్తుందని 
ప్రజలకు వివరిస్తూ హిందూ-ముస్లిం జనసముదాయాల మధ్యన ఐక్యతకు ఎంతో పాటుపడ్డారు. మతం పేరిట మాతృభూమి విభజనను డిమాండ్‌ చేస్తు 
ఉనికిలోకి వచ్చిన వేర్పాటువాదాన్ని తిరస్మరిస్తూ భారత విభజన వ్యతిరేక ఉద్యమంలో భాగస్వాములయ్యారు. 1947లో స్వాతంత్ర్యం సిద్ధించాక మహాత్మాగాంధీ 
అనుయాయిగా గాంధీతత్వ ప్రచారం తన లక్ష్యంగా ఎంచుకుని కృషిచేశారు. భారత ప్రభుత్వం 1978లో స్వాతంత్ర్య సమరయోధునిగా అయనను 
తామపత్రంతో గౌరవించగా, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా ఆయనను సత్కరించింది. మహాత్మాగాంధీ మార్గంలో ప్రజాసేవయే పరామావధిగా జీవిత 
చరమాంకం వరకు గడిపిన ముల్లాహ్‌ అక్బర్‌ అలీ 2017 మే తొమ్మిదిన నెమకల్లు గ్రామంలో కన్నుమూసారు. * 


MULLAH AKBAR ALI (1922-2017) 


Mullah Akbar Ali, who left his studies to join the National Movement which rose 
up like a tidal wave against the British government, was born on 1 July, 1922 in Nemakallu 
village of Alur Taluk in Kurnool district of Andhra Pradesh. His mother was Mulla Ali Bi 
and his father Mulla Ali Saheb. Akbar Ali showed interest in the National Movement right 
from his childhood. He discontinued 8th class in school and joined the freedom struggle which was led 
by Mahathma Gandhi with the main aim of achieving independence for the motherland. He participated 
actively in Quit India Movement of 1942. He took an active part in organizing meetings and conferences 
to strengthen the movement and attracted people into the movement with his silver tongue. He was arrested 
for this and he was sentenced to 8 months imprisonment on 8 September, 1942 on the charge of fighting 
against the State. Soon after he was released from Alipur camp jail after the completion of the jail term of 
8 months, he participated in the National Movement with doubled enthusiasm. Making a living by tailoring 
in his village he undertook campaign against untouchability. Besides wearing Khadi personally, he 
undertook a campaign to explain to people the necessity of wearing Khadi. Explaining to people the evil 
effects of drinking, he campaigned for the prohibition of liquor. Explaining how disunity between Hindus 
and Muslims damages the fabric of the nation, he worked for the promotion of Hindu-Muslim unity. He 
participated in the anti-partition movement denouncing the attempts to divide the country on the basis of 
religion. After independence in 1947, he made efforts to promote Gandhism as a follower of Gandhiji. In 
1973 the Government of India honoured him with Thamra Pathra and later Government of Andhra Pradesh 
also honoured him. Mullah Akbar Ali, who followed the path of Mahathma Gandhi with the motto of 
public service till his last day, passed away on 9 May, 2017 in his Nemakallu village. 


చరితార్జులు - 2 329 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


SSNS SE NE వా వ వ వల NE సాల NE NE నాలా నాలా SN NS NS NE NS Ne NN 


oes 
THY DYN HTD 


n 


అంతం తంతి ం తక తిం తుం AAAA AARAA AAAA తిక తిక AA AA A 


j 
i 
i 
è 
= 
$ 
z 


SESS EAMES న న నును EN 


~ 


Oo 


MIRZA NASEEM BAIG CHENGEJI 
(1910-2018) 


Source: https:/Awww.youngisthan.in/hindi/naseem-mirza-changezi-saved-bhagat-singh-21472/ 
చరితార్జులు - 2 330 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


shoe నసీం బేగ్‌ Dorie: (1910-2018) 


భారత స్వాతంత్ర్యసం గ్రామంలో చిచ్చరపిడుగుగా సుప్రసిద్ధుడైన సర్దార్‌ భగత్‌ సింగ్‌కు సహాయం అందించిన మిర్జా నసీం బేగ్‌ చెంగేజి 
1910లో ఢిల్లీలోని ప్రఖ్యాత చెంగేజి కుటుంబంలో జన్మించారు. ఆయన తాత మిర్జా PÉS బేగ్‌ బ్రిటిష్‌ ప్రభుత్వంలో హిస్సార్‌లో డిప్యూటీ 
కలక్టర్‌గా పనిచేస్తూ, 1857 నాటి ప్రధమ భారత స్వాతంత్యసం గ్రామంలో పాల్గొన్నారు. ఆ కారణంగా ఆయనను నిర్బంధించిన ఆస్తిపాస్తులను 
జప్పచేశారు. ఆయన తండ్రి మిర్జా wlarhod Bon బెంగాల్‌కు చెందిన ప్రముఖ విప్లవకారుడు రాస్‌ బిహరి బోస్‌ సహచరుడు. D 
అఫ్రాసిలబ్‌ 1912లో ఢిల్లీలోని చాందిని చౌక్‌ వద్ద ఊరేగుతున్న వైశ్రాయి Lord Hardinges కాన్వాయ్‌ మీద రాష్‌ బిహరి బోస్‌ నాయకత్వంలో విప్లవకారులు 
బాంబులు విసిరిన సంఘటనలో పాల్గొని పోలీసుల కంట పడకుండా చాకచక్యంగా తప్పించుకున్నారు. మాతృభూమి విముక్తికి పోరాడిన తాత, తండ్రుల నుండి 
స్వేచ్చా-స్వాతంత్ర్య భావనలను పుణికి పుచ్చుకున్న నసీం బేగ్‌ ఆ దిశగా చిన్ననాటనే అడుగులు వేశారు. ఆయన విద్యాభ్యాసం ఢిల్లీలోని 686 గేట్‌ వద్దగల అంగ్లో-ఆరబిక్‌ 
స్కూల్‌లో సాగింది. ఆయన పాఠశాల విద్యార్థిగా 'స్వరాజ్యం' పట్ల ఆసక్తి చూపారు. ఆనాటి విప్లవకారులతో సంబంధాలు నెరిపారు. ఆ క్రమంలో 1925లో నసీం చెంగేజి 
భారత జాతీయ కాంగ్రెస్‌ సభ్యులయ్యారు. భారత జాతీయ కాంగ్రెస్‌ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఆంగ్రేయుల తరిమివేతకు సాయుధ పోరాటమార్గమే శరణ్యమని 
భావించిన ఆయన విప్లవోద్యమం దిశగా సాగారు. 1925లో సర్దార్‌ భగత్‌ సింగ్‌ అజ్ఞాతంలో గడుపుతున్నప్పుడు డిల్లీలోని చౌదరి బ్రహ్మ ప్రకాష్‌ ఇంట ఉన్నారు. ఆ 
సమయంలో భగత్‌ సింగ్‌కు రెండు పూటల ఆహారాన్ని సమకూర్చే బాధ్యతను నసీం బేగ్‌కు చౌదరి బ్రహ్మ ప్రకాష్‌ అప్పగించగా, ఆ బాధ్యతను ఆయన సమర్థవంతంగా 
నిర్వహించారు. ఆ సందర్భంగా ఆయనకు భగత్‌ సింగ్‌తో మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. ఆ ప్రభావంతో 1929లో హిందూనస్మాన్‌ సోషలిస్ట్‌ రిపబ్లికన్‌ అసోసియేషన్‌ 
విప్లవకారులు వైశ్రాయ లార్డ్‌ ఇర్విన్‌ ప్రయాణిస్తున్న రైలు మీద బాంబులు విసిరిన సంఘటనలో నసీం చెంగేజి కూడా పాత్రధారులయ్యారు. ఈ సాహసోపేత సంఘటనలో 
విప్లవకారుడు హంస్‌రాజ్‌ నేతృత్వంలో విద్యుత్‌ వైర్లు తెంచే పనిలో నసీం బేగ్‌ చురుగ్గా పాల్గొన్నారు. ఆయన రహాస్యంగా విద్యుత్‌ వైర్లను తెంచుతుండగా గమనించిన 
పోలీసులు విప్లవకారుల మీద కాల్పులు సాగించారు. ఆ కాల్పుల నుండి తప్పించుకున్న నసీం చెంగేజి ఆ సందర్భంగా ఏర్పడిన గందరగోళ పరిస్థితులలో పోలీసులకు 
పట్టుబడకుండా చాకచక్యంగా తప్పించుకున్నారు. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో నసీం చెంగేజి చురుగ్గా పాల్గొన్నప్పటికి భారత ప్రభుత్వం సమకూర్చే స్వాతంత్ర్య 
సమరయోధుల పెన్షన్‌ను, సదుపాయాలను ఆయన ఆశించలేదు. ఆ తరువాత కాలంలో అలనాటి చెంగీజ్‌ ఖాన్‌ వంశానికి చెందిన ఆయన మొగల్‌ వంశీకుల చారిత్రక 
విశేషాంశాలను, ఢిల్లీ వైభవాన్ని వెల్లడిచేసే దస్రాలను, చిత్రాలను చూపుతూ, భారత స్వాతంత్రోద్యమంలో తనవంతు పాత్రను సాధికారికంగా వివరిస్తూ వచ్చారు. 
అద్భుతమైన జ్ఞాపకశక్తితో, ఆరోగ్యంగా ఢిల్లీలోని జుమ్మా మసీదు సమీపాన గల తమ పూర్వీకుల హవేలిలో ఆనందంగా గడిపిన మీర్జా నసీం బేగ్‌ చెంగేజి 2018 ఏప్రిల్‌ 
12న కన్నుమూశారు. + 


MIRZA NASEEM BAIG CHENGEJI (1910-2018) 


Mirza Naseem Baig Chengeji, who helped the well known freedom fighter and revolutionary 
Sardar Bhagat Singh, was born in 1910 in Delhi in the famous Chengeji family. Naseem’s grandfather 
Mirza Sohrab Baig Changezi, participated in the First war of Independence in 1857 when he was 
working as the Deputy Collector in Hissar. On account of this the British government arrested him 
and confiscated his property. Naseem’s father Mirza A frasiab Changezi was an associate of famous 
Bengali revolutionary Ras Bihari Bose. In 1912 Mirza Afrasi Beg took part in the act of throwing bombs in Chandini 
Chowk of Delhi and deftly managed to escape without being seen by police. Naseem Beg Chengeji who received the 
ideas of patriotism from his father and grandfather, started moving in that direction even when he was a young boy. He 
had his schooling in Anglo-Arabic School near Ajmeri gate in Delhi. As a student he evinced interest in Indian freedom 
struggle. Later he became a member of Indian National Congress Committee in 1925. He took part very actively in the 
activities of Indian National Congress. But he was the of opinion that armed struggle alone can drive out the British 
rulers from India. Hence he showed interest towards the activities of revolutionaries and developed connections with 
revolutionaries of the time. In 1925 when Sardar Bhagat Singh took shelter in the house of Choudary Brahma 
Prakash, Naseem was given the responsibility of supplying food to Bhagat Singh two times a day. Naseem ably did the 
duty assigned to him. In that context he had very good relations with Bhagat Singh. Under his influence, he participated 
along with the revolutionaries of Hindustan Socialist Republic Association in the act of hurling bombs on the train 
carrying the Viceroy Lord Irwin in 1929. During this adventurous action he took part in the work of cutting the electric 
wires under the leadership of the revolutionary Hansraj. When the police opened fire, Naseem escaped in the melee 
that ensued. Though Naseem took part in the freedom struggle of India, he did not claim freedom fighters pension and 
other facilities provided by the Government of India after independence. In the later part of his life Naseem Beg, who 
belongs to the Changez Khan’s lineage, used to explain with pictures the glory of Delhi and the historical details of the 
Moghul dynasty and his role in the freedom struggle of India. Mirza Naseem Baig Chengeji,who led a happy life in good 
health and wonderful memory in his ancestral haveli near Juma Maszid in Delhi, breathed his last on 12 April 2018.. 


చరితార్జులు - 2 331 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


P 
> 
K 
థ్‌ 


53 ఉండం తం ఈం తరం తడ మండు ధం డం దంతం మంతం MOO ALI eT 033 (త్స 


1 


>a 

@ 

reami I et Ce a Maad మల. చయం a 2 les ds Mi ee ee O Mo Mii - 4 Se 

ASS SS SSS SS SS నాన | 


చా 


Ne NSE NSN NST NEN 
ar 


MENEE 
Bee w tS 


jbo 


ళ్‌ 


చైనాపై వాపు సనా స సా సప సుపాళ మవ R RE maxed 
Los UT NS 


41 (౮) 1/౪ ఆ) 1౪) (ఈ 1౪1 ఈ) (9) 4 (ఆ) (+) (౪) 19) (౪ (౪) (౪) (9) (౪(+) (౪ (9 


= 
= 
= 
S 
> 
> 
= 


mr 
3 తం తం తం తం తంత) తం తంత తంత తంత ME MEMTATMTATAVAVAVOVOVAT టాటాల 


PEF T) 


వాం సవా ఎమ ఎ హా వా సన ఎ న ఎ AQT 
y 7 Di 


SHAIK RAMZAN KHURESHI 
(1926-2018) 


Source: https://www.thejasnews.com/tags/Sheikh-Ramzan-Qureshi 
చరితార్లులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 
3 332 య్య a 
THE IMMORTALS - 2 


షక్‌ రంజాన్‌ anda) (1926-2018) 


భారత జాతీయ సైన్యం అధినేత Sard సుభాష్‌ చంద్ర బోస్‌ 'ముజేం ars దో...మైం ward దూంగాల అని ఇచ్చిన 
పిలుపుకు ప్రతిస్పందిస్తు మాతృభూమి విముక్తి కోసం పోరు బాట పట్టిన యోధులు షేక్‌ రంజాన్‌ ఖురేషి. ప్రస్తుత ఒడిషా 
రాష్టంలో 1926లో జన్మించారు. బ్రతుకుదెరువు కోసం చిన్ననాటనే బ్రిటిష్‌ భారత సైన్యంలో సైనికునిగా చేరారు. రెండవ 
ప్రపంచ యుద్ధం సందర్భంగా (బ్రిటిష్‌ ప్రభుత్వం తన బలగాలతోపాటుగా తూర్పు ఆసియా ప్రాంతాలకు తరలి వెళ్ళారు. అక్కడ 
జపాన్‌ సైన్యాలను ఎదుర్కొనలేక బ్రిటిష్‌ భారత సైన్యం జపాన్‌ సైన్యాల ఎదుట మోకరిల్లింది. ఆ సమయంలో బ్రిటిష్‌ భారత సైన్యంలో భాగంగా ఉన్న 
భారత సైనికులతోపాటుగా షేక్‌ రంజాన్‌ ఖురేషి కూడా జపాన్‌కు యుద్ధఖైది అయ్యారు. ఆ పరిణామాల క్రమంలో మొదట SYS మోహన్‌ సింగ్‌ 
నేతృత్వంలో, ఆ తరువాత సుభాష్‌ చంద్ర బోస్‌ నాయకత్వంలో పునరుద్ధరించబడిన భారత జాతీయ సైన్యంలో ఆయన చేరారు. బర్మా యుద్ధక్షేత్రంగా 
జపాన్‌ సహకారంతో బ్రిటిష్‌ మిత్రపక్షాల బలగాల మీద నేతాజీ నేతృత్వంలో సాగిన పోరాటంలో షేక్‌ రంజాన్‌ ఖురేషి పాల్గొన్నారు. అంతర్జాతీయ 
పరిణామాల మూలంగా రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్‌ పరాజయం పాలు కావటంతో భారత జాతీయ సైన్యం కూడా జపాన్‌ సైన్యాల తోపాటుగా 
బ్రిటిష్‌ సైన్యాలకు లొంగిపోయింది. ఆ తరువాత నిర్బంధానికి గురై ఇండియా తరలించబడిన ఇతర భారత జాతీయ సైనికులతో పాటుగా షేక్‌ రంజాన్‌ 
ఖురేషి స్వదేశం చేరుకున్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం లభించాక భారత జాతీయ సైనికులకు స్వేచ్చా-స్వాతంత్ర్యాలు లభించటంతో ఖురేషి 
ఒరిస్సాలోని తన స్వస్థలం చేరుకున్నారు. మాతృభూమికి సేవలు అందించాలన్న లక్ష్యంతో ఖురేషి భారత సైన్యంలో చేరడానికి ప్రయత్నించగా, భారత 
ప్రభుత్వ దురదృష్టకర నిర్ణయం వలన ఆ అదృష్టం ఆయనకు దక్కలేదు. ఆలుబిడ్డల ఆలనాపాలన కోసం ఒరిస్సా రాష్ట్రం బరగర్గహ్‌ జిల్లా పైక్‌మల్‌ బ్లాక్‌, 
మండోసిల్‌ గ్రామాన్ని నివాసస్థావరం చేసుకుని గొడుగుల మరమ్మత్తులు చేస్తూ, తద్వారా లభించే ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకొచ్చారు.” పేదరికంతో 
స్నేహం చేస్తూ కూడా ఎంతో ఆత్మగౌరవంతో (బ్రతుకు వెళ్ళదీస్తున్న రంజాన్‌ ఖురేషి మాతృభూమికి అందించిన సేవలను ఎట్టకేలకు ప్రభుత్వాధినేతలు, 
అధికారులు గుర్తించారు. జనవరి 2018లో నేతాజీ సుభాష్‌ చంద్ర బోస్‌ జన్మదినం సందర్భంగా ఖురేషిని ఘనంగా సత్మరించారు. చిట్టచివరి వరకు 
ఎంతో ఆత్మగౌరవంతో బ్రతుకు వెళ్ళదీసిన షేక్‌ రంజాన్‌ ఖురేషి 2018 ఏప్రిల్‌ మూడున స్వగ్రామం మండోసిల్‌ లో తన 92వ ఏట కన్నుమూశారు. * 


SHAIK RAMZAN KHURESHI (1926-2018) 


Shaik Ramzan Khureshi, who plunged into the freedom struggle in response to the 
call ‘Give me Blood, I will give you freedom’ given by Indian National Army Chief Nethaji 
Subhash Chandra Bose, was born in 1926 in the present Odisaa state. Shaik Ramzan 
Khureshi Joined British Indian Army at a young age to make a living. On the eve of the 
World War II the British Government moved its forces to East Asia regions.Unable to 
withstand the onslaught of the Japanese army, the British Indian army surrendered. Shaik Ramzan Khureshi 
was among the Indian soldiers who were taken prisoners of war by the Japanese and he joined Indian 
National Army in response to the call ‘Give me Blood, I will give you freedom’ given by Nethaji Subhash 
Chandra Bose who revived Indian National Army. Ramjan Khureshi participated in the battle fought against 
the allied forces in the Burma war field under the leadership of Nethaji. Indian National Army along with 
Japanese army surrendered to the British Army as Japan was defeated in the World War II as a consequence 
of International developments. Shaik Ramzan Khureshi reached his motherland when soldiers of Indian 
National Army were arrested and moved to India. When India achieved independence, soldiers of Indian 
National Army got freedom and Khureshi reached his native place in Oddisa. Khureshi wanted to join 
Indian Army after independence, but he was not able to do it, because the unfortunate decision of the 
Government of India. In order to support his family he repaired umbrellas in his native village called 
Mandosil in Paikmal Block of Bargargh District of Odissa State. Even in the abject poverty, he lived with 
self-respect and at last the services rendered by Ramzan Khureshi for the emancipation of his motherland 
were recognized by the government officers. They felicitated him on the birth anniversary of Nethaji 
Subhash Chndra Bose in January 2018. Shaik Ramzan Khureshi, who led a life with self respect till the 
end passed away at the age of 92 years on 3 April, 2018 in his native village Mondosil.@ 


చరితార్జులు - 2 333 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


‘ Pee ee Pee pe ie ie rt et it re త తత తంత se, 


0 


నానా నా నా నానా వా వ వా వా వా వ వ వ వ వ నల నల నాల నా నాలా నాలా నాల వాసనా అనా అనా NS NE NS Ne 


N 


UNUN ANTENEN TN TENTEN NENNEN 


మ యమన. మమ మము! 


oN ఆకా అభరు శ సమాన i 


? 
Be 
> 
De 
> 
వా 
S 

aac 

> 
~ 

? 

~ 

> 
~ 
= 
> 
~ 
> 
~ 
> 
~ 
= 
= 
~ 
> 
~ 
S 
~ 
> 
ఆగ 
> 
~ 
> 
~ 
= 
> 
= 
> 
> 
> 
= 
2 
ఓ 
= 
- 
a 


ES SERRER RREAN 


ha 
EAAS ST SANT ASEAN TEETE ENN DY DY DY DY DY DY DY OOO A 


CENTE TEIE EEEE 


0» 


AA. LA 2a) 


viv vi vO 


Or OP 
PVSYST DVO OVEVEV EY SY బగా SY అగా YT YT EV eV YY YY YY IY YY YY YY: 
BEGUM HAMIDA HABIBULLAH 
(1916-2018) 


Source: https://feminisminindia.com/2020/03/11/begum-hamida-habibullah/ 


చరితార్జులు - 2 334 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


జం హణుదా హజబుల్లాహ్‌ (1916-2018) 

అతి చిన్నవయస్సు నుండి ఆంగ్లేయుల పట్ల వ్యతిరేకత వ్యక్తంచేసిన బేగం హమీదా హవీబుల్లాహ్‌ 1916 నవంబర్‌ 
| 20న హైదరాబాద్‌లో జన్మించారు. ఆమె తండ్రి నవాబ్‌ నాజిర్‌ యార్‌ జంగ్‌ బహదుర్‌ హైదరాబాద్‌ ఉన్నత న్యాయస్థానంలో 
న్యాయమూర్తి. ఆమె చిన్నతనం హైదరాబాద్‌లో సాగింది. ఆమె కుటుంబంలో బ్రిటిష్‌ అనుకూల వాతావరణం ఉన్నప్పటికి 
- ఆమెలో ప్రారంభం నుండి ప్రతికూల భావజాలం పాదుచేసుకుంది. ఐదు సంవత్సరాల వయస్సులో మహాత్నాగాంధీ ప్రసంగంతో 
ఆక్షరించబడింది. ఆమె విదేశీ వస్త్రాల పట్ల విముఖత వ్యక్తం చేయడం మాత్రమే కాకుండా విదేశీ వస్తువుల బహిష్కరణ, దహనం కార్యక్రమాలలో 
పాల్గొంది. ఆమెకు సరోజినీ నాయుడితో పరిచయం కుదరడంతో ఆమెలోని ఆంగ్లేయ వ్యతిరేకత మరింత బాగా బలపడింది. ఆ కారణంగా ఆమె 
విద్యాభ్యాసం చేస్తున్న విద్యాసంస్థలోని ఆంగ్లేయ అధ్యాపకుల ఆగ్రహానికి గురయ్యారు. ఆమె ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం 


గావించారు. 1938లో లక్నోకు చెందిన బ్రిటిష్‌ భారత సైన్యంలోని ఉన్నతాధికారి ఇనాయత్‌ హబీబుల్లాను వివాహమాడారు. ఆమె మెట్టినిల్లు కూడా 
ఆంగ్లేయ అనుకూల వాతావరణం కలిగి ఉన్నా కూడా బేగం హమీదా మాత్రం స్వేచ్చా-స్వాతంత్ర్య భావజాలంతో మహాత్మాగాంధీ బాటన ముందుకు 
సాగారు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని లక్నో స్థిరనివాసం చేసుకుని మహిళలలో స్వేచ్చా-స్వాతంత్ర్య భావనల ఆవిర్భావానికి ఆమె కృషి సల్పారు. 
ప్రత్యక్షంగా జాతీయోద్యమంలో పాల్గొనడానికి కుటుంబ పరిస్థితులు అనుకూలించక పోయినా జాతీయోద్యమ అగ్రనాయకుల భావజాలానికి పూర్తిగా 
ప్రభావితమై స్వాతంత్రోద్యమానికి పరోక్షంగా తోడ్చడ్డారు. పండిత జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరా గాంధీలతో ఏర్పడిన సన్నిహిత సంబంధాల 
వలన 1965 ప్రాంతంలో బేగం హమీదా ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చారు. ఆ తరువాత ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో పలుమార్లు శాసనసభ్యురాలుగా 
ఎన్నికయ్యి మంత్రిగా, రాజ్యసభ సభ్యురాలిగా బాధ్యతను నిర్వహించారు. పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలలో సభ్యురాలిగా స్రీ-శిశు సంక్షేమం, 
విద్యావాప్తి కార్యక్రమాల పట్ల అత్యధిక [శ్రద్ధ చూపిన బేగం హమీదా స్వయంగా పలు సంస్థలను, వ్యవస్థలను ఏర్పాటు చేశారు. చివరి వరకు 
ప్రజాసేవలో గడిపిన బేగం హమీదా హవీబుల్లా 2018 మార్చి 18న లక్నోలో కన్నుమూశారు. * 


BEGUM HAMIDA HABIBULLAH (1916-2018) 


Begum Hamida Habibullah, who expressed resentment against the British right from 
న very young age, was born in Hyderabad on 20 November, 1916. Her father, Nawab Nazirt 
Yar Jung Bahadur, was a judge in Hyderabad High Court. Her childhood was passed in 
కయ A Hyderabad. Though there was pro-British environment in her family, right from her 
childhood she had anti-British feelings. She was attracted towards the idea of independence at the age of 
five years, when she attended a speech of Mahatma Gandhi. Besides expressing dislike for foreign clothes, 
she participated in the activities of boycotting and burning of foreign goods. Her acquaintance with Sarojini 
Naidu reinforced anti-British ideas in her. She pursued higher education in Osmania University. In 1938 
she married Inayath Habeebullah of Lucknow, who was a senior officer in British Indian Army. There was 
Pro-British environment in her in-laws family too, but Begum Hamida went ahead with her independent 
thoughts in the path of Mahatma Gandhi. With Lucknow as her permanent place of residence, she made 
efforts to kindle the idea of freedom and independence among women. Though her family conditions did 
not allow her to take part directly in the Indian National Movement, by being influenced completely by 
the ideology of top leaders she indirectly helped the National Movement. Because of the close relationship 
she had with Jawaharlal Nehru and Indira Gandhi, Begum Hamida came into electoral politics in 1965. 
Several times she was elected to Uttar Pradesh Legislative Assembly. Later she became a minister and 
Rajya Sabha member. As a member of several national and international organisations she paid special 
attention to women and child welfare and spread of education and she herself established several 
organizations and developed systems to further these causes. Begum Hamida Habibullah, who spent her 
life in the service of people till the end, passed away in Lucknow on 13 March, 2018. 
చరితార్జులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


335 
THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


స్‌ 


è 


TANTEN TEAN E N TN TNN TENN TN TENTEN TENTEN NENG 


a అటూ 


~: 
> 
~ 
2 
nar 
2 
~ 
2 
~ 
= 
~ 
> 
= 
> 
~ 
> 
r; 
= 
~ 
= 
~ 
= 
~ 
= 
sr, 
= 
~ 
= 
~ 
> 
rS 
= 
= 
= 
-> 
s 
= 
> 
ఓం 
= 
7 
a 
s 
a 
= 
s 
= 
z 
a 
> 


అంతక తంతి ం తక OL a aa aaa ఉం తంతి: తంతు DY VITO IY DY MY HY DY NYT DY DY DY DY DY DY DY HY THY 


9; 


sa 


vrs 


> RDP % గా d a a q Q a > 
CSTV TST SYST SY SY SY SYST RYT YY TTY YY YY YY SY YY YY 


MAULANA SHOUKAT ALI HASHMI 
(1924-2019) 


Source: https://www.youtube.com/watch?v=Dqbqk2dTSRc 


336 


చరితార్జులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


alidetanta dae esd) ada, ( 1924-2019) 


మాతృభూమి విముక్తి పోరాటంలో భాగంగా సాగిన ప్రచార కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొని ఆంగ్లేయుల ఆగ్రహానికి 
గురైన మౌలానా షాకత్‌ అలీ హాష్మి ఢిల్లీలో 1924లో జన్మించారు. ఆంగ్లేయ ప్రభుత్వం స్వజనుల మీద సాగిస్తున్న దుశ్చర్యలను 
చిన్నతనం నుండి చూస్తూ వచ్చిన ఆయన పరాయి ప్రభువులను పాలద్రోలడానికి సాగుతున్న జాతీయోద్యమం పట్ల సహజంగానే 
ఆకర్షితులయ్యారు. అత్యంత రహస్యంగా సాగుతున్న జాతీయోద్యమ కార్యకలాపాల సమాచారాన్ని కార్యకర్తలకు చేరవేయడానికి 
సిద్ధపడిన అలీ హాష్మి పిన్నవయస్సులోనే ఆ కార్యక్రమాలలో భాగస్వాములయ్యారు. జాతీయోద్యమానికి ఉపయుక్తం కాగలందుకు ఢిల్లీలోని ధర్మపురా 
ప్రాంతంలో ఆయన ఒక ప్రింటింగ్‌ ప్రెస్‌ను నెలకొల్పారు. ఈ ప్రింటింగ్‌ ప్రెస్‌ ద్వారా ఆంగ్లేయ వ్యతిరేక సాహిత్యాన్ని ముద్రణ, పంపిణీ తదితర 
కార్యక్రమాలను ఆయన చురుగ్గా నిర్వహించారు. భారత జాతీయ కాంగ్రెస్‌ కార్యక్రమాల ప్రచారానికి కరపత్రాలు, పోస్టర్లను ఆంగ్లేయాధికారుల, రహస్య 
పోలీసుల కంటపడకుండా తయారు చేయించి. ముద్రించి జాతీయోద్యమ నేతలకు కార్యకర్తలకు అందించటం లాంటి కార్యక్రమాలను చేపట్టారు. 
ఆయన కార్యకలాపాల మీద కన్నేసిన ప్రభుత్వం పలుమార్లు నిర్బంధంలోకి తీసుకుని హెచ్చరించినా జాతీయోద్యమానికి కట్టుబడిన ఆయన తన 
కార్యక్రమాలకు స్వస్తి పలకకుండా మరింత జాగ్రత్తలు తీసుకుని రహస్యంగా ప్రచురణ-పంపిణీని ముమ్మరం చేశారు. 1942 క్విట్‌ ఇండియా ఉద్యమం 
ఉధృతంగా సాగుతున్న సందర్భంగా ప్రజలను మరింతగా ఉత్తేజపర్చుతూ ఉద్యమనేతలు వెలువరిస్తున్న బ్రిటిష్‌ ప్రభుత్వ వ్యతిరేక కరపత్రాలు, పోస్టర్లను, 
సాహిత్యాన్ని ప్రచురిస్తున్నారన్న నేరారోపణల మీద ఆయనను ఆంగ్ల ప్రభుత్వం అరెస్టు చేసింది. ఆయనను ఎన్ని చిత్రహింసలకు గురిచేసినా, కష్టనష్టాలను 
ఏకరువు పెడుతూ హెచ్చరించినా అలీ హాష్మి మాత్రం తన కార్యకలాపాలను వదలుకోలేదు. భారతదేశంలోని హిందూ-ముస్లిం ఐక్యత మాత్రమే 
స్వేచ్చా- స్వాతంత్రాలను సంపాదించి పెట్టగలదని విశ్వసించిన ఆయన ముస్లిం లీగ్‌ చేస్తున్న విభజన ప్రయత్నాల పట్ల నిరసన వ్యక్తంచేశారు. చివరకు 
1947లో భారతదేశం రెండుగా చీలినప్పుడు ఎంతో వ్యాకులతకు గురై ఆ రోజున కన్నీళ్ళ పర్యంతం అయ్యానని 2017 ఆగస్టు 15న 8 టైమ్స్‌ ఆఫ్‌ 
ఇండియా” ప్రతినిధితో జరిగిన ఇంటర్యూలో షౌకత్‌ అలీ హాష్మి వెల్లడించారు. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో షాఖత్‌ అలీ హాష్మి నిర్వహించిన 
సాహసోపేత త్యాగమయ పాత్రకు గుర్తింపుగా భారత రాష్ట్రపతి శ్రీ రామనాథ్‌ కోవింద్‌ 2018 ఆగస్టు తొమ్మిదిన ఆయనను ఘనంగా సన్మానించారు. 
జాతీయోద్యమ కాలం నాటి స్ఫూర్తిదాయక విషయాలను యువతరానికి వివరిస్తూ చివరి రోజులు గడిపిన జాతీయోద్యమకారులు మౌలానా షౌకత్‌ అలీ 
హాష్మి 2019 ఫివ్రవరి రెండున చివరిశ్వాస విడిచారు. @ 


MAULANA SHOUKAT ALI HASHMI (1924-2019) 


Maulana Shoukath Ali Hashmi, who took part actively in the awareness campaign 


as a part of Indian National Movement and was affected by the British government's anger, 
was born in Delhi in 1924. Having grown up witnessing the evil deeds of the British 
government, Maulana Shoukath Ali was naturally attracted towards National Movement 
aimed at driving away the foreign rulers. He took part in the activities of National Movement from very 
young age when he passed confidential information from leaders to activists about the activities of the 
movement. He started a printing press in Dharampur locality of Delhi to be useful for National Movement. 
He used to print anti-British literature in his press. He used to print pamphlets, posters and other publicity 
material for the programmes of the National Movement without being noticed by the British police and 
hand it over to the leaders and activist secretly. The British Government kept an eye on his activities and 
arrested and warned him several times but being committed to the National Movement he never stopped 
his activities and continued them more actively and in a more secretive manner. During ‘Quit India 
Movement’ in 1942 the British police arrested him on the charges of printing anti-British pamphlets, 
posters and other literature. He did not yield to tortures nor heeded to warnings but continued his activities. 
He resented the Muslim League’s demand for partition of the country as he firmly believed that Hindu— 
Muslim unity alone can achieve independence to India. In an interview to ‘The Times of India’ on 15 
August, 2017, he said that he was deeply disturbed and was in tears when the country was divided into two 
in 1947. The president of India Sri Ram Nath Kovind felicitated Shoukath Ali Hashmi in a grand ceremony 
on 9 August 2018 in recognition of the courageous and sacrificial role he played during the Indian Freedom 
Struggle. Maulana Shoukath Ali Hashmi, who spent his last days narrating the inspiring episodes of the 
Indian National Movement to the younger generations, breathed his last on 2 February 2019. 


చరితార్జులు - 2 337 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


ee ee ee ee er ee ee ee ee ee re it ee ie ae et Pe i తంత త తంత తంత తె 
Jed pd} RRR LAR PAIR AA LAER DRIER SERB RDRIER PA AANA PN PN NPA AE PNA 


è 


-i = i- = ee మ _ == మ ~ 
PES NSN NSN ననన ననన దవా NN NN నా నాల NE EN NE SE NE NS SE NS Ne 


సా 


మయ య నమ యయ మమ మమ మయ మ 


NS 


SSE 


NINN INV ANE NAIA NNN 


అఆ ఆ) (6) 164) (ఈ) 1౪) (ఈ) (ఆ) 9) 4) (4) (౪) (౪) (౪) (౪) (౪) 6౪) (౪) (9) (ఇ) (+) (౪) (9) 


pe 
& 
సలా. 
ఈ 
% 
= 
జ 
- 
Se 
Y= 
S 
ye 
S 
ye 
KG 
Se 
Sa 
a 
Se 
& 
A 
hed 
లా 
& 
లా 
4 
be 
« 
లా 
Ed 
< 
= 
z» 
- 
= 
4 
= 
4 
Ea 
bj 
é 
2 


Hamre 


PIs sas 


EET TESE 


DIA 


న న... 
PAPAYAT AV TF ఖల AQ TAT QT QT QE OS బా OT OE OE OS OS బాబా OE OE OE) 
_ ee o-oo es ee o-oo 7 


MUHAMMED YUNUS LOHIA 
(1925-2019) 


Source: http://naukarshahi.com/yunus-lohia-died-rjd-leader/ 


చరితార్జులు - 2 338 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


యముహాయమ,డద్‌ యూనుస్‌ లోహియా (1925-2019) 

అతి చిన్నవయస్సు నుండి మాతృభూమి విముక్తి పోరాటం దిశగా సాగిన ముహమ్మద్‌ యూనుస్‌ లోహియా 1925లో 

బీహార్‌ రాష్ట్రం నలందా జిల్లా ప్రస్తుత ఇస్లాంపుర పోలీసుఠాణా, జమువాన్‌ గ్రామంలో జన్మించారు. బీహార్‌ రాష్ట్రం పాట్నలోని 

'మదరసా ఇస్లామియా షంసుల్‌ హుదా'లో ఆయన విద్యాభ్యాసం సాగింది. ఆయనకు తల్లితండ్రులు పెట్టిన పేరు ముహమ్మద్‌ 

A. యూనుస్‌ కాగా ఆంగ్లేయ ప్రభుత్వం నుండి స్వేచ్చా-స్వాతంత్రాలను ఆశిస్తూ ఆ లక్ష్యసాధన దిశగా సాగాలని నిర్ణయించుకున్న 

తన పేరును 'ముహమ్మద్‌ యూసుస్‌ అజాద్‌'గా ఆయన మార్చుకుని (ప్రకటించుకున్నారు. 1941లో ఆయన భారత జాతీయ కాంగ్రెస్‌ సభ్యత్వం 

స్వీకరించారు. 1942లో 'మదరసా ఇస్లామియా షంపుల్‌ హుదా” విద్యార్థులతో కలసి ‘క్విట్‌ ఇండియా” ఉద్యమంలో పాల్గొన్నారు. యువకుడు యూసుస్‌ 

తన విద్యార్థి సహచరులతో కలసి ఉద్యమించడం పట ఆగ్రహించిన ఆంగ్ల ప్రభుత్వం ఆయనను 14 మాసాల జైలుశిక్షకు గురిజేసింది. చిన్నవయస్సులో 

సుదీర్ణకాలం జైలు జీవితం చవి చూసినా కూడా ఏమాత్రం చలించకుండా జాతీయోద్యమ కార్యక్రమాలలో ఆయన నిరంతరం పాల్గొన్నారు. 1945లో 

ప్రస్తుత పాకిస్థాన్‌ లోని లాహోర్‌ నగరంలో 1919 నాటి జలియన్‌వాలా బాగ్‌ దుస్సంఘటన లోని అమరవీరుల స్మరణలో జరిగిన సభకు తన 

మిత్రబృందంతో హాజరయినందున ముహమ్మద్‌ యూనుస్‌ నిర్బంధానికి గురయ్యారు. 1947లో స్వాతంత్ర్యం సిద్ధించాక స్వాతంత్ర్య సమరయోధులకు 

ప్రభుత్వం ప్రకటించిన సదుపాయాలను నిరాకరించారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, సామ్యవాది రాంమనోహర్‌ లోహియా (1910-1967) 

ఆలోచనలతో ఏకీభావం కుదిరిన ముహమ్మద్‌ యూనుస్‌ 1951లో అఖిల భారత కాంగ్రెస్‌ పార్టీ నుండి వైదొలిగారు. 1952లో జయప్రకాష్‌ నారాయణ, 

ఆచార్య నరేంద్ర, జె.బి.కృపలాని తదితర నాయకుల నేతృత్వంలో ఆవిర్భవించిన “ప్రజా సోషలిస్టు పార్టిలో ఆయన చేరారు. 1967లో రాంమనోహర్‌ 

లోహియా మరణానంతరం లోహియా పట్ల ఉన్న (ప్రేమాభిమానాల కారణంగా తన పేరును 'ముహమ్మద్‌ యూనుస్‌ లోహియా” గా మార్చుకుని 

'యూనుస్‌ లోహియా'గా ఆయన సుప్రసిద్ధులయ్యారు. (ప్రజా సేవకునిగా తన్నుతాను ప్రకటించుకుని నిరంతరం ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి 

సాగిస్తున్న ఆయన 2002 మే మాసంలో రాష్ట్రీయ జనతాదళ్‌ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఒత్తిడి మేరకు బీహార్‌ శాసనమండలి సభ్యత్వం చేపట్టారు. 

ఆయన ఎంతటి గొప్ప స్థానంలో ఉన్నా గొప్ప గొప్ప నాయకుల సహచర్యంలో గడుపుతున్నాా అతి సామాన్యుడిగా నిరాడంబర జీవితం గడుపుతూ 

ప్రతిక్షణం ప్రజలకు అందుబాటులో ఉంటూ (ప్రజల కష్టసుఖాలలో పాల్పంచుకుంటూ చివరి వరకు గడిపిన ముహమ్మద్‌ యూనుస్‌ లోహియా 2019 
జనవరి ఏడున ఫుల్‌వారిషరీఫ్‌లో కన్నుమూసారు. ఈ 


MUHAMMED YUNUS LOHIA (1925-2019) 


Muhammed Yunus Lohia, who was drawn towards the struggle for the freedom of the mother 
land ata very young age, was born in 1925 in Jamunan village, which falls in the jurisdiction of 
Islampura police station in Nalanda District of Bihar State. He had his education in ‘Madarasa 
Islamia Shamshul Huda’, Patna, Bihar. While the name christened by his parents was Muhammed 
Yunus, he declared that he changed it as Muhammed Yunus Azad when he decided to fight for the freedom of his mother 
land from the British rule. He took membership in the Indian National Congress in 1941. In 1942 he participated in 
Quit India Movement along with the students of Madarasa Islamia Shamshul Huda. The British government sentenced 
him to 14 months of imprisonment for his participation in the movement along with his co-students. Undaunted by this 
lengthy imprisonment at such a young age, he continued to participate in the activities of the National movement. He 
was arrested in 1945 when he participated along with his friends in the meeting conducted in Lahore city in memory of 
Jalianwalabagh Massacre of 1919. After independence in 1947, he refused to accept the privileges provided by the 
government for freedom fighters. In 1951 he left Indian National Congress as he was attracted by the ideas of the 
noted socialist Ram Manohar Lohia (1910-1967). Later he joined Praja Socialist Party which was launched in 1952 
under the leadership of leaders such as Jaya Prakash Narayan, Acharya Narendra and J.B.Kripalani. After the demise 
of Ram Manohar Lohia in 1967, Muhammed Yunus Azad changed his name as Muhammed Yunus Lohia and became 
famous as Yunus Lohia who declared himself as a public servant and made relentless efforts for solving the problems of 
people. In 2002 he became a member of the Bihar Legislative Council on the insistence of Rashtriya Janatha Dal 
supremo, Lalu Prasad Yadav. Muhammed Yunis Lohia, who led a simple life irrespective of the high positions he 
enjoyed or his association with great leaders and who was always accessible to people and was there with them in 
their thick and thin till the end of his life, passed away on 7 January 2019 in Phoolvarishariff. + 


చరితార్జులు - 2 339 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


seers Med 00303) (ఈ 


శ 


శ 
~ 
$ 
~ 
> 
—~ 
> 
4 
1> 
ow 
a 
= 
“స్తా 
4 
> 
i 
> 
> 
> 
~ 
> 
~ 
= 
~ 
> 
~ 
> 
~ 
= 
లం 
= 
> 
= 
శె 
~ 
> 
~ 
> 
> 
సీ 
= 
x 
> 
= 
వ్‌ 
= 
S 
s 
= 
7 
> 
= 
7 


è 


మై రానాపై NINN NINN ONAN ANNAN NA 


EEE SAG, PBR NEG Aes 


P 


ర్య 


`a 
“Ua Ar: ya ee, 


SENN 
Walaa as ATH aa తం తంత DALAL తస NY DY DY DY DY DY DY ఫం పంటి 


Nn SE NE EEN 


sotan o . తళ ail. 
ODDS TST STD i i) i) i) i) >i ibid ioe ooo) AO AOA A) AO ACO Ce 
E 4 y A ఆ v మ్‌ p శా v e > v v న్‌ లా E e అం ve = - gs r ఇ v a 


MUHAMMED BAJI 
(1917-2019) 


Source: Mr Sahikh Quraish, Editor: Sada-e-Orissa, Urdu Monthly, Cuttack, Orissa. 
చరితార్లులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 
3 340 ము. మ 
THE IMMORTALS - 2 


ముహామ్మద్‌ బాజ (1917-2019) 

భారత జాతీయోద్యమ రథసారధి మహాత్మాగాంధీ ఆదేశాల మేరకు పదేపదే ఆంగ్ల ప్రభుత్వ పోలీసు లారీదెబ్బలను 
రుచిచూడటం, పదేపదే కారాగారవాస శిక్షలకు గురవ్వడం గర్వకారణంగా భావించి, అన్ని కష్టనష్టాలను ఆనందంగా అనుభవించిన 
ముహమ్మద్‌ బాజి ఒరిస్సా రాష్ట్రం నబరంగ్‌పూర్‌ జిల్లా సునారిసాహి (గ్రామంలో 1917 జనవరి 28న జన్మించారు. చిన్ననాటనే 
జాతీయోద్యమం పట్ల ఆకర్షితుడైన ముహమ్మద్‌ బాజి మహాత్ముని పట్ల ఎనలేని గౌరవాభిమానాలను పెంచుకొని 1931లో భారత 
జాతీయ కాంగ్రెస్‌ సభ్యత్వం స్వీకరించారు. ఆయన సునారిసాహి గ్రామంలోని తన ఇంటిని భారత జాతీయ కాంగ్రెస్‌ కార్యాలయంగా మార్చివేసారు. ఆ 
గృహాన్ని జాతీయోద్యమ (ప్రచార సామగ్రి తయారి-సరఫరా స్థావరంగా, జాతీయోద్యమకారులకు ఆశయంగా ఉపయోగించుకున్నారు. ఆ కారణంగా 
జయప్రకాష్‌ నారాయణ, మహాదేవ దేశాయి, సదాశివ త్రిపాటి లాంటి పలువురు నేతలు ఆనాడు ముహమ్మద్‌ బాజి ఆతిధ్యాన్ని పొందారు. 1940లో 
అష్టకష్టాలు పడి సబర్మతి ఆశ్రమం వెళ్ళి గాంధిజీ దర్శనం చేసుకున్న ఆయన, గాంధీజీ ఆదేశాల ప్రకారంగా యుద్ధ వ్యతిరేక కార్యక్రమాలలో భాగంగా 
సత్యాగ్రహదీక్ష పూని భయకరంగా లారీదెబ్బలకు గురయ్యారు, జైలు పాలయ్యారు. అప్పటి గామీణులను జాతీయోద్యమం దిశగా మళ్ళించడానికి 
ప్రచార కార్యక్రమాలు నిర్వహించడంతో ఆంగ్ల ప్రభుత్వం ఆగ్రహానికి గురయ్యి మళ్ళీ మళ్ళీ నెలల తరబడి కారాగారవాసం చేయడం ఆయనకు 
నిత్యకృత్యమయ్యింది. 1942 నాటి క్విట్‌ ఇండియా ఉద్యమం సందర్భంగా మల్మాన్‌గిరి జిల్లా మాథిలి పోలీసు ఠాణా పరగణాలో ఉద్యమిస్తు గిరిజనుల 
మీద జరిగిన దారుణ కాల్పుల సంఘటనలో ముహమ్మద్‌ బాజి కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఆ సంఘటనను పురస్కరించుకుని 1942 ఆగస్టు 25 
అరెస్టయ్యి కోరాపుట్‌ జైలులో బంధించబడిన ఆయన 1947 జూన్‌ 25న విడుదలయ్యారు. మాతృభూమికి స్వాతంత్ర్యం లభించాక కూడా ఏమాత్రం 
విశ్రాంతిని కోరకుండా మహాత్ముడు చూపిన బాటలో ఖాదీ ఉద్యమం, అస్పృస్యతా నివారణోద్యమం, గోసంరక్షక ఉద్యమం, గ్రామీణ కుటీర పరిశ్రమల 
అభివృద్ధి ప్రధాన లక్ష్యాలుగా కార్యాచరణ రూపొందించుకొని ముహమ్మద్‌ బాజి ముందుకు సాగారు. 1951లో వినోబాభావే ఆరంభించిన భూదానోద్యమానికి 
తన 14 ఎకరాల భూమిని దానంచేసి భూదానోద్యమంలో భాగస్తులయ్యారు. ప్రభుత్వాధినేతలు స్వయంగా విజ్ఞప్తి చేసినా స్వాతంత్ర్య సమరయోధుని 
సదుపాయాలను తిరస్కరించిన ముహమ్మద్‌ బాజి, లౌకిక ప్రజాతంత్ర వ్యవస్థ పటిష్టతను ఆశిస్తూ బాధిత ప్రజల పక్షం నిలచినందున పలుమార్లు 
ఆరాచక శక్తుల దాడులకు కూడా గురయ్యారు. 'నేను సేవాదళ్‌ సభ్యుడను... సత్తాదళ్‌ సభ్యుడను కాను ” అని ప్రకటించి అధికార రాజకీయాలకు దూరంగా 

గడిపిన ముహమ్మద్‌ బాజి 2019 జూన్‌ 27న కన్నుమూసారు. @ 


MUHAMMED BAJI (1917-2019) 


Muhammed Baji, who was inspired by Mahathma Gandhi and took the lathi blows 
and imprisonments as a matter of pride and bore all the troubles and tribulations joyfully, 
was born on 28 January, 1917 in Sunarisahi village of Nabarangapur district of Orissa 
state. Right from his childhood he developed great admiration for the National Movement 
and took membership in the Indian National Congress in 1931. He converted his house in 
Sunarisahi village into the office of the Indian National Congress. He used that house as a hub of making 
and distribution of propaganda material and as a shelter for activists of the National Movement. Stalwarts 
like Jaya Prakash Narayan, Mahadeva Desai, and Sadasiva Tripathi were his guests when they took shelter 
there. In 1940 he took great pains to visit Sabarmati Ashram to see Gandhiji and as per his instructions he 
undertook satyagraha as a part of anti-war campaign and received severe lathi blows and was sent to jail on 
that count. He conducted awareness campaign to mobilize rural people into the National Movement and 
attracted the ire of the British government as a consequence of which he had to be in jail for months 
together again and again. He was seriously injured in the police firing on the tribals in the jurisdiction of 
the Madhili police station in Malkangiri district during Quit India movement in 1942. Then he was 
imprisoned on 25 August, 1942 in Koraput jail and was released only on 25 June, 1947. Even after 
independence he did not rest and went ahead with his Gandhian action plan of organizing campaigns with 
the aims of promoting Khadi, eradicating untouchability, protecting cows, developing small scale industries. 
He participated in Bhudan Movement launched by Vinoba Bhave in 1951 and donated 14 acres of his land. 
He refused to accept the facilities provided for freedom fighters in spite of the requests made by the 
heads of governments. He strove for strengthening the secular democratic fabric of our society and 
always stood by the victims of exploitation and as a result he was attacked several times by anti-social 
elements. Muhammed Baji, who was aloof from power politics saying ‘I am a member of SEVA DAL but 
not a member of SATTA DAL, passed away on 27 June, 2019. 
చరితార్జులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


341 
THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


SINCERE GRATITUDE and THANKS ... 


My heartfelt thanks to the following personalities who helped me directly and indirectly 
during my eight years long journey in securing the photos, pictures and Information of portraits 
figured in the album THE IMMORTALS, Volume II. 

Freedom Fighters : 


Sriyuthulu Late Shaik Khader Mohiddin (Vepadu, Vijayanagaram Dist. AP), Late Captain 
Abbas Ali (Alighar, Uttara Pradesh), Late Captain KSS Yadav (All India INA Committee, New 
Delhi), Late Vavilala Gopala Krishnaiah (Guntur, AP), Late Syed Abdul Azeem (Tenali, AP), Late 
Munshi Mohammed Mastan (Tenali, AP), Late Katam Lakshminarayana (Hyderabad, Telengana), 
Syed Ibrahim Fikri (New Delhi), Late Shaik Moula Saheb (Paritala, Krishna Dist.) and others. 


Family Members of Freedom Fighters : 


Sriyuthulu M.M. Aboobacker (S/o Manakkadavan Muhammed Haji, Sulthan Bathery, 
Kerala.), Dr. Shakira Khanum (Granddaughter of Mohammad Abdul Wahid Khan, Bangalore, 
Karnataka), Syed Mahaboob Jani (S/o Syed Latheef Mastaru, Nalgonda, Telangana), Shaik Abdul 
Thajuddin (Grandson of Abdul Wahab, Tenali, AP), Mr Urfi Raza Zaid (Great Grand son Nawab 
Galib Ali Tartai), Barelly, UP), Iqbal Ahame (Grand son of Mallick Waizul Haq) Kurtha, Arwal, 
Bihar), Prof. Abdul Jalil Popalazi, (Grandson of Maulana Abdur Rahim Popalzai, Peshawar, 
Pakistan), Mr. Obaidullah V.M. (S/o V..M. Obaidullah, Vamiyambadi, Tamilanadu), Tanvir Salim 
(Relative of Niyamatullah Ansari, United States of America), Prof Shakira Khanam (Granddaughter 
of Mahamood Khan Bangalori, Bangalore, Karnataka), Mr Rehan Ghani (Grand Son of Moulana 
Usman Ghani, Patna, Bihar), Shah Imran (Grnadson of Shah Mohammad Zubair, Arwal, Bihar), 
Mr. Shanwaj Khan, (Grandsond of Khan Shakir Ali Khan, Advocate, Bhopal, Madhya Pradesh), 
Syed Mukhtar Hussain (S/o Syed Fida Hussain. Jehanabad, Bihar), Muzibur Rahaman, (Grandson 
of Mohammad Chirag Ali, Journalist, Hyderabad, Telangana), Captain Syed Muzaffar Jamil (S/o 
Colonel Syed Mohammad Ishaque, Noida, UP), Mr. Syed Azad Minhaji (S/o Dr. Syed Shah 
Wayjihudeen Minhaji, Arwal, Bihar), Shaik Abdul Tajuddin (Grandson of Shaik Abdul Wahab, 
Tenali, Guntur Dist., Andhra Pradesh), Doulath Khan (S/o Darya Khan, Guntur, Andhra Pradesh), 
Mr Shanawaj Khan, (Cousin of Yahya Ali Khan, Writer and Advocate, Bhopal, MP), Mr. Mulla 
Mastan (Grandson of Mulla Rabiyabi, Ananthapuram, Anantapuram Dist., Andhra Pradesh), Mr. 
Shaik Mahaboob Azam (S/o Shaik Mahaboob Adam, Vijayawada, Krishana Dist., Andhr Pradesh), 
Mr Masod Hashmi, (S/o Fayyaz Ali Hashmi, Delhi, India), Dr Shakeel Olyee (S/o Syed Abdul 
Ola, Gaya, Bihar), Mr. Badre Alam Khan (S/o Moulana Abdul Qhayuum Rehamani, Dudh Waniya 
Buzurg, Siddhardha Nagar, UP), Aboobacker Manakadavan Muhammed M (S/o Manakkadavan 
Muhammed Haji, Mythanikunnur, Wayanad, Kerala), Mulla Shajahan (Grand son of Mulla Akbar 
Ali, Nemkal, Kurnool Dist, AP ) and others. 


చరితార్జులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


344 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


Writers : 


Sriyuthulu Dr. Yogendra Yadav (Jalgaon, Maharashtra, India), Prof. Mohammad Osman 
Pasha (Vaniyambadi, Tamil Nadu), Prof. Abul Fazal (Vaniyambadi,Tamil Nadu), Prof. S. 
Mohammed Sadathullah (Melvisharam, Tamil Nadu), Md. Umar Ashraf (Patna, Bihar), Captain 
S.S. Yadava (All India INA Committe, New Delhi), Dr. Shakira Khanam (Bangalore, Karnataka), 
Shaik Yusub Baba (Hyderabad, Telanagaana), Dr. Mian Sohail Inshah (Pabbi, Nowshera Dist, 
Khyber Pukhtunkhwa, Pakistan), Sreekanth (Ara, Bihar), Syed Tahsin Ahmed (Bangalore, 
Karnataka), Dr. Shrikant Yelgaonkar (Sholapur, Maharastra), Dr. Abdul Jalil Popalzai (Peshawar, 
Pakistan), Hyderabad), Dr Shaid Ahamed Siddiqi (Alighar, UP), Sarfraza Ahamed (Sholapur, 
Maharastra), Dr. Malwinder Singh Waracha (Saketri, Panchula Dist., Punjab), Prof. Mohammad 
Sayjad (AMU, Alighar, UP), Sayed Shanawaz Ahmed Qadri (Lucknow, UP), Prof. Abdur Raheem 
Kidwai (AMU, Alighar), Syed Tahsin Ahmed, (Bengalore, Karnataka), Prof. M H Jawahirullah 
(Arumbakkam, Chennai, Tamil Nadu), Prof. Diwan (Palayamkottai, Tamilanadu), Prof. 
Vakulabharanam Ramakrishna (Hyderabad Central University, Hyderabad), Prof. Shaik Mehaboob 
Basha and Prof. Shaik Abdul Thaha (Moulana Azad National Urdu University, Hyderabad, 
Telangana), Sathyagni Shaik Hussain (Kadapa, AP), Dr. G. Gopala Swamy (Attili, AP), S.V.D. 
Ajeez (Kurnool, AP), Syed Mahaboob Basha (Ananthapur, Ananthapur Dist., AP), Abul Fouzan 
(Karimnagar, Telangana), Noor Basha Ramthulla (Polakampadu, Guntur Dist., AP), and others. 
Journalists : 


Sriyuthulu Dr. Zafarul Islam Khan (The Milli Gazette, New Delhi), Afroz Alam Shahil 
(New Delhi), Mohammed Shafi Ahamed Pasha (Vijayawada, AP), Asifuddin Muhammaed, (CEO, 
Spoorthy TV, Hyderabad, Telangana), Shaik Hakeem Jani and Shaik Abdul Thajuddin (Tenali, 
AP), Mr Shaikh Quraish, (Editor: ‘Sada-e-Orissa.’, Urdu Monthly, Cuttack,Orissa), Shaik Mastan 
Vali (Kadapa, AP), Shaik Abdul Nasar Basha (Editor: Hamara Haq., Telugu Monthly, Kadapa, 
AP), BL Narayana (Tenali, Guntur Dist. AP), Mohammed Zuhair E (Malappuram, Kerala), 
Abdul Wahed (‘Geeturai.” Weekly, Hyderabad, Telangana), V.N.Swamy (Madhurai, Tamil Nadu) 
and others. 


Friends: 


Sriyuthulu Bhuvanagiri Venkata Krishna Purnanandam (Guntur, AP), M.A.Salar (Vinukonda, 
AP), Dr Shaik Abdul Thaha (Maulana Azad National Urdu University, Hyderabad), Mohammad 
Khadeerullah (Kurnool, AP), Shaik Basha Mohiddin (Hyderabad, Telangana), Smt. Sadiya Shafi 
(Vijayawada, AP), Syed Khalid Saifullah (Hyderabad, Telangana), Abhisekh Singh (Asansol, West 
Bengal), Smt. Balwender Kaur Bansal (Jalandhar, Punjab), Smt. Bhuvanagiri Srijana (Guntur), 
Mohammed Affan Quadri (Hyderabad, Telangana) and others. 


- Syed Naseer Ahamed 


చరితార్జులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


345 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


esö pom) - BIBLIOGRAPHY 


eson fom) - BOOKS IN ENGLISH : 


001. Islamic South, Edited by Mr S M Fossil, Muslim News Service, Madras, 1941. 

002. Fabulous Jewel of Madras Presidency, Nawab C. Abdul Hakeem Saheb, Melvisharam Muslim Educational 
Society, Melvishram, Tamilanadu, 2013. 

003. Ghadar Movement : Original Documents - Soldiers' Revolts (Vol.IV), by Malwinder Jit Singh Waraich & 
Harish Jain, Unistar, Chandighar, Punjab, 2013. 

004. Boughs and Bouquets, Dr. Mian Sohail Inshah, University Publishers, Peshawar, 2008. 

005. Celebrities of NWFP - Volume I & II, Edited by Dr. Parvez Khan Toru and Dr. Fazal-ur-Rahim, Mar: Pakistan 
Study Centre, University of Peshawar, NWFP, Pakistan. 2005. 

006. Encyclopaedia of Islamic Science and Scientists: A-H. Edited by M. Zaki Kirmani, Nagendra Kr. Singh, 
Global Vision Publishing House, New Delhi, 2005. 

007. Remembering Muslim Makers of Modern Bihar, Compiled & Edited by Dr. Mohammad Sajjad, Brown 
Book Publications, New Delhi, 2019. 

008. Muslim Freedom Fighters (English), Syed Ubaidur Rahaman, New Delhi, 2017. 

009. The Muslim Elite (English), Ali Ashraf, Atlantic Publishers & Distributors, New Delhi, 1982. 

010. Muslims in India, Vols I & II, Jain Naresh Kumar, Manohar Publication, Delhi 1979. 

011. Freedom Movement and Indian Muslims, Shantimoy Ray, People's Pubishing House Pvt. Ltd., New Delhi, 1983 

012. Forgotten Warriors of Indian War of Independence 1941-1946 (Indian National Army), Three Volumes, 
by Captain S.S Yadava, INA, All India INA Committe, Hope India Publications, Delhi, 2005. 

013. The Prisoners of Malta, Maulana Syed Mohammad Mian, Manak Publications, Delhi, 2005. 

014. Gandhi and the Ali Brothers (Biography of a Friendship), Rakhahari Chatterji, Sage Publications India Ltd., 
New Delhi, 2013. 

015. Ulema's Role in India's Freedom Movements, Syed Ubaidur Rahaman, Global Media Publications, New Delhi, 
2020. 

016. Beacons of Solapur in Indian Freedom Struggle, Dr. Shrikant Yelegaonkar, Indotech Publications Pvt. Ltd., 
Latur, 2014. 

017. Galib, The man, The times. Pavan Kumar Varma, Penguin Books, New Delhi, 2008. 

018. The Legends of the Punjab, Sir Richard Canmac Temple, Educational Society's Press, Bombay, 1884. 

019. Haryana, a historical perspective, Satish Chandra Mittal, Atlantic Publishers, Haryana, 1986. 

020. A Selected Annotated Bibilography of Freedom Movement of India, Satish Chandra Mittal, Atlantic Publishers, 
Haryana, 1992 

021. History of Freedom Movement in India - Tarachand, Four Vols., Govt. Publications, New Delhi, 1992. 

చరితార్జులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


346 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


022. Collected Works of Mahathma Gandhi, Govt. Publications, Govt.of India, New Delhi. 

023. Who is Who Indian Martyrs - Dr. P.N. Chopra, Govt.of India Publications, New Delhi, 

024. Prominent Muslim Women in India (Bibligraphical Dictionary) - Al KabirAl Kausar, Life and Light Publications, 
New Delhi, 1982. 

025. Freedom Fighters Remember - Naveen Joshi, Govt. of India Publications. New Delhi. 

026. India Wins Freedom, Maulana Abul Kalam Azad, Orient Longman, Delhi, 1995. 

027. History of India, E. Marsden, Mac Millan & Co. Ltd., London, 1944. 

028. Wahabi And Farazi Rebels of Bengal - Narahari Kaviraj, People's Publishing House, 1982. 

029. Who's Who of Freedom Struggle in A.P. Vols. I, II, HI - A.P. Govt. Publications, 1983. 

030. The Indian Mutiny, G B Malleson, London, 1906. 

031. Eighteen Fifty Seven, Surendra Nathsen, Govt. of India Publications, 1957. 

032. History of Freedom Movement in India, RC Majumdar, Calcutta, 1962. 

033. How India Struggled for Freedom, Gopal Ram, Bombay, 1967. 

034. India’s Struggle for Independence, Dr. Bibin Chandra, Penguin Books, New Delhi, 1997. 

035. Indian Muslims: A Political Boigraphy, Gopal Ram, Bombay, 1959. 

036. Indian Muslims, M. Mujeeb, New Delhi, 1967. 

037. Indian Muslims, Ed. by Dr. Asghar Ali Engineer, Delhi, 1985. 

038. Kerala Muslims, Ed. Dr Asghar Ali Engineer, Ajantha Publications, 1995. 

039. Mopilla Muslims of Kerala - Ronald E Miller, Orient Longman, Madras, 1976. 

040. Muslim India, Md. Nomani. Kitabistan, Allahabad, 1942. 

041. Muslim Politics in Sindh (1938-1947), Md. Qasim Soomro, Pakisthan, 1989. 

042. Muslim Rule In India, V D Mahajan, 1970. 

043. Muslims and Freedom Movement In India, K. Chabuey, Allahabad, 1990. 

044. Muslims and India’s Freedom Movement, Shan Muhammad, IOS, 2002. 

045. Rise of Muslims in Indian Politics, Rafiq Zakaria, Bombay, 1986. 

046. Role of Indian Muslims in Struggle for Freedom, Ed. by PN Chopra, 1979. 

047. Role of Muslims in the National Movement, Mujafar Iman, Delhi, 1987. 

048. Saiyed Ahamed Shahid, Mohiuddin Ahmed, AIRP, Lucknow, 1980. 

049. Storm Over Srirangapatnam, P. Fernandaz. 

050. The Communal Triangle In India, Ashok Mehatha Ect., Allahabad, 1942. 

051. The Discovery Of India, Jawahar Lal Nehru, 1982. 

052. The Fakirs and Sannyasi Uprisings, Atis K. Dasgupta, New Delhi, 1992. 

053. The Great Mutiny India 1857, Christopher Hibbert, Penguin, 1980. 

054. The Indian Musalmans, W.W Hunter, Calcutta. 

055. The Legend Makers- Some Eminent Muslim Women of India. 

056. Gouri Srivastava, CPC, New Delhi, 2003. 

057. The Muslims of British India, P Hardy, Cambridge, 1972. 

చరితార్జులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


347 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


058. The Politics of a Popular Uprisings -Bundelkhand in 1857, Tapti Roy, OUP, 1984. 
059. The Role of Minorities In Freedom Struggle - Ed. Dr. A. Ali Engineer, 2006. 
060. The Seopy Mutiny and the Revolt of 1857- R.C.Majumdar, Calcutta, 1957. 
061. The Wahabi Movement in India, Qeyammudin Ahamed, Calcutta, 1966. 

062. The History of National Congress, B.Pattabhi Seetharamiah, Madras, 1935. 
063. The Last Moghal, William Dalrymple, Penguin, 2006. 

064. The Indian Mutiny, Saul David, Penguin, 2003. 

065. Secluded Scholars, Gail Minault, OUP, New Delhi, 1999 

066. Muslims and Freedom Movement In India, K. Chabuey, Allahabad, 1990. 
067. Muslims and India’s Freedom Movement, Shan Muhammad, IOS, 2002. 

068. Role of Indian Muslims in Struggle for Freedom, Ed. by P.N. Chopra, 1979. 


069. The Man Behind The War Of Independence 1857, Syed Lutfullah, Mohamadali Educational Society, Teen Hatti, 
Karachi, Pakistan, 1957. 


070. Abdul Hameed Anasri, by Javeed Jamaluddin, Popular Prakashan, Mumbai, 2004. 


071. Shaikh Abdul Majeed Sindhi: Life & Achievements, Khan Mohammad Panhwar, Royal Book Company, 
Karachi, 1984. 
072. Suhail Azimabadi, Majeeer Ashik, Sahithya Academy, Delhi, 2000 


073. The Great Mutiny India 1857, Christopher Hibbert, Penguin, 1980. 

074. The Legend Makers - Some Eminent Muslim Women of India.,Gouri Srivastava, CPC, New Delhi, 2003. 
075. The Politics of a Popular Uprisings - Bundelkhand in 1857, Tapti Roy, OUP, 1984. 

076. Women Pioneers, Ed. By Sushila Nayar & Kamala Mankekar, NBT, India, 2002. 


077. The Legend Makers; Some Eminent Muslim Women of India, Gouri Srivastava, Concept Publishing Company, 
New Delhi, 2003. 


078. Collected Works of Mahathama Gandhi, Publication Division, Govt. Of India, New Delhi. 
079. The Story of My Experiments with Truth, MK Gandhi, Navajeevan, Ahmedabad, 1927. 
080. From Plassey to Partition, Sekhar Bandyopadhyay, Orient Longman, New Delhi, 2004. 
081. Muslims and the Congress, Mushirul Hasan, Manohar, 1979. 

082. 100 Great Muslim Leaders of the 20th Century, IOS, New Delhi, 2005. 

083. The Muslim Elite, Ali Ashraf, Atlantic Publishers & Distributors, New Delhi, 1982 


084. From Pluralism to Separatism, Mushirul Hasan, OUP, New Delhi, 2004. 
085. Encyclopedia of Muslim Biography, Nagendra Kumar Singh APHPC, New Delhi, 2001. 


086. Muslims and India’s Freedom Movement, Shan Muhammad, IOS, New Delhi, 2002. 
087. Struggles for Freedom, RC Majumdar, BVB, Bombay, 1969. 


088. Women in Modern India, Geraldine Forbes, Cambridge University Press, 1996. 
089. Public Life in Muslim India, 1850-1947: Khursheed Kamal Aziz,. Vanguard Publishers, 1992. 


090. The Rani of Jhansi, Rebel Against Will: a Biography of a Legendary Indian Freedom Fighter in the Mutiny of 
1857-1858, Rainer Jerosch, Aakar Books, 2007. 


చరితార్జులు - 2 348 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


091. 
092. 
093. 
094. 
09౨. 


096. 
097. 


098. 
099. 


100. 
101. 


102. 


103. 
104. 
105. 
106. 


Historical Dictionary of Bangladesh, Syedur Rahaman, The Scarecrow Press, UK, 2010. 
The Indian Mutiny (1857-58), Ed. GW Forrest, Low Price Publications, Calcutta, 2003. 
Souvenir, Published by Institute of Objective Studies, New Delhi, 1995. 

Freedom Fighters of India, (In Four Volumes), Lion MG Agrawal, Isha Books, Delhi, 2008. 


The Role of Muslims in The Indian Freedom Struggle 1857-1947, (Three Volumes), Edited by Prof. Refaqat Ali 
Khan, Institure of Objective Studies, New Deli, 2012. 


Trails of Independence, BVR Agrawal, NBT, New Delhi, 2001. 


Indian Freedom Struggle through Indian Postage Stamps, Vishnu S Saksena, Dept of Post Ministry of Communica 
tions, Govt of India, New Dlehi, 2000. 


Mahathma Gandhi A Chronology, Publications Division, Govt of India, New Delhi, 1994. 


India's Struggle Quarter of a Century (1921-1946) Part H, AC Guha, Publications Division, Govt of Inida, New 
Delhi, 1982. 


Political Awakening in Kashmir, Ravindra Kaur, APH Publishing Corporations, New Delhi, 1996. 


Enclopaedic Histography of the Muslim World, Edited by NK Singh and A Samiuddin, Global Vision Publishing 
House, Delhi, 2003. 


States' Re-organization, A Case Study of Andhra Pradesh, Captain Lingala Pandu Ranga Reddy, Voice of Telangana, 
Hyderabad, 2013. 


1857-A pictorial Presentaion, Govt of India Publications, New Delhi, 2000. 
Kerala Muslims, Ed. Dr. Asghar Ali Engineer, Ajantha Publications, 1995. 
Government and Politics in Colonial Bihar, 1921-1937. Jawaid Alam. Mittal Publications, New Delhi, 2004. 


Unsung Heroes of Freedom Struggle In Andamans Who's Who,. Rashida Iqbal, Farsight Publishers & Distribu 
-tors, Port Blair, 2004. 


ARTICLES IN ENGLISH: 


001. Champaran Sathyagraha : Retrieving Some Forgotten Heroes, Mohammad Sajjad and Afroz Alam Shahil, 
History and Sociology of South Asia 12 (1) 1-16, 2007, Jamia Millia Islamia, Sage Publications. 

002. Batakh Mian vs Nathuram Godse: How has India forgotten about the man who refused to poison Gandhi? - Ajaz 
Ashraf 

003. On the 100th anniversary of the Champaran Satyagraha, the family of the man who saved Gandhi says the country 
has forgotten him.- S. Anoop. 

004. Family of Mahatma’s saviour in dire straits.- BV Murty, Hindustan Times 

005. Batak Mian — forgotten patriot who saved Mahatma’s life in 1917, Manzar Bilal, Two Circles.net., January 30, 
2010. 

006 The Forgotten Cook Who Paid Heavily for Refusing to Poison Mahatma Gandhi, Sanchari Pal January 30, 
2018. 

007. Unrewarded Saviour and Unsung hero, Sandeep Bhaskar, Deccan Herald, Oct 03 2009. 

008. Pir Mohammad Munis: An OrganicIntellectual Activist of the Champaran Satyagraha, Mohammad Sajjad, Aligarh 
Muslim University, May 1, 2013. 

009. Here's the Story of Pir Muhammad Munis, A Hindi Journalist And Unsung Hero Of Champaran Satyagraha, 
Afroz Alam Sahil, Journalist, Delhi.. 

చరితార్జులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


349 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


010. The Life and Times of Shafi Davudi, Dr Imbesat Davudu, published by Rajendra Prasad Academy, Delhi, 2013. 


011. Moulana Safi Davudi (1875-1949) : Builder of Congress in Muzaffarpur, by Dr Mohammad Sajjad, Alighar Muslim 
University, Alighar, 2013. 


NEWSPAPERS and MAGAZINES IN ENGLISH : 


001. The Hindustan Times Daily Newspaper, Patna, Sunday, January 7, 1990. 

002. A tome to bare Bangalore's Past, BS Arun. 

003. The Milli Gazette, Fortnightly 1-15 Feb. 2013. 

004. The Milli Gazette, Fortnightly 16-28 Feb. 2013. 

005. Islamic Review, Vol XXV, March 1937. 

006. The Times of India, Ahamedabad Edition Dated July 14, 2012. 

007. Souvenir, Celebrating (28-29 March 1998) the Golden Jubilee year of Nation's Independence, Institute of Objective 
Studies, New Delhi, 

008. The Milli Gazette, Fortnightly (16-31 March 2016) Page 22, New Delhi 

009. The Milli Gazette, Fortnightly (1-15 January 2016) Page 22, New Delhi 


eenid MoGeen - BOOKS IN TELUGU : 

001. ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ s ముస్లిం పోరాటయోధులు, సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌, ఆజాద్‌ హౌస్‌ ఆఫ్‌ పబ్లికేషన్స్‌, ఉండవల్లి, 2019. 
002. మహాత్మాగాంధీ ప్రాణరక్షకుడు ః బతక్‌ మియా అన్సారి, సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌, ఆజాద్‌ హౌస్‌ ఆఫ్‌ పబ్లికేషన్స్‌, ఉండవల్లి, 2019. 
003. మహాత్మాగాంధీ ః ముస్లిం సహచరులు-అనుచరులు. సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌, ఆజాద్‌ హౌస్‌ ఆఫ్‌ పబ్లికేషన్స్‌, ఉండవల్లి, 2019. 
004. తుగ్రేబాజ్‌ ఖాన్‌, యస్‌.డి.వి. అజీజ్‌, కర్నూలు, 2018. 

005. భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామ చరిత్ర, కృష్ణాజిల్లా స్వాతంత్ర్య సమరయోధుల సంఘం, విజయవాడ, 1984. 

006. ఆంధ్రప్రదేశ్‌లో గాంధీజీ, సంపాదకులు s కొడాలి ఆంజనేయులు, తెలుగు అకాడమీ, హైదరాబాదు, 1978. 

007. భారత స్వాతంత్రోద్యమం 3 ముస్లింలు, సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌, ఆజాద్‌ హౌస్‌ ఆఫ్‌ పబ్లికేషన్స్‌, 1999. 

008. భారత స్వతంత్ర పోరాటం, బిపన్‌ చంద్ర, ప్రజాశక్తి హైదరాబాద్‌, 2006. 

009. తోడేళ్ళ పాలుచేశారు, హిందీమూలం 8 ప్యారేలాల్‌, తెలుగు సేత 2 జి కృష్ణ గాంధీ సాహిత్య ప్రచురణాలయం, హైదారాబాద్‌, 1969. 
010. తెలంగాణా వైతాళికులు, యం.యల్‌. నరసింహరావు, కాకతీయ విజ్ఞాన సమితి, హైదరాబాద్‌, 1976. 

011. తెలుగు వెలుగులు, మోనికా బుక్స్‌, హైదారాబాద్‌, 2002. 

012. ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామం, మార్చ్‌ అండ్‌ ఏంగిల్స్‌, ప్రగతి ప్రచురణాలయం, మాస్కో 1987. 

013. ప్రాచీన లక్నో ete మూలం s vas హలీం షరర్‌, తెలుగు అనువాదం 8 దాశరధి, నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ ఇండియా, న్యూఢిల్లీ, 1971. 
014. 1857s ముస్లింలు, సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌, తెలుగు ఇస్లామిక్‌ పబ్లికేషన్స్‌ ట్రస్ట్‌, హైదరాబాద్‌. 2008. 

015. భారత స్వాతంత్రోద్యమం 3 ముస్లిం ప్రజాపోరాటాలు, సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌, తెలుగు ఇస్లామిక్‌ పబ్లికేషన్స్‌ ట్రస్ట్‌, హైదరాబాద్‌, 2007. 
016. భారత స్వాతంత్రోద్యమం g ముస్లిం మహిళలు, సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌, తెలుగు పబ్లికేషన్స్‌, హైదారాబాద్‌, 2006. 

017. భారత స్వాతంత్రోద్యమం క ఆంధ్రప్రదేశ్‌ ముస్లింలు, సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌, ఆజాద్‌ హౌస్‌ ఆఫ్‌ పబ్లికేషన్స్‌, 2010. 

018. గుంటూరు జిల్లా స్వరాజ్య ఉద్యమం 1920-30, ఉజ్వల ఘట్టాలు, మాదాల వీరభద్రరావు, బెంగళూరు, 1974. 

019. భారత స్వాతంత్రోద్యమంలో పశ్చిమ గొదావరి జిల్లా యోధులు, డాక్టర్‌ గంధం గొపాల స్వామి, అత్తిలి, ఆంద్రప్రదేశ్‌, 2016. 
020. జ్ఞాపకం చేసుకోండి ఇప్పుడైనా-అమరవీరుల ఉత్తరాలు, అనువాదం 8 జె. o$ 38, భారత ప్రభుత్వం ప్రచురణలు, న్యూఢిల్లీ, 1998. 
021. అజ్ఞాత వీరగాథలు, గోవిందస్వరూప్‌, ప్రభుత్వ ప్రచురణలు, 1999. 

022. భారత స్వాతంత్ర్య సాయుధ సమర చరిత్ర, పడాల రామారావు, విశాలాంధ్ర, 1990. 


ఆం, 
ఫ్‌ ప 


చరితార్జులు - 2 350 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


023. 
024. 
025. 
026. 
027. 
028. 
029. 
030. 
031. 
032. 


033. 


హైదరాబాదు సంస్థానంలో స్వాతంత్రోద్యమం, Bend మాణిక్యరావు, 1992. 

1857 తిరుగుబాటు, తెలుగు ఆకాడమా, హైదరాబాదు. 

విప్లవ వీరులు, గద్దె లింగయ్య, ఆదర్శ[గ్రంథ మందలి, విజయవాడ, 1982. 

స్వాతంత్ర్య సమరవీరులు, కె ప్రతాపరెడ్డి, 

విప్లవ మహాయుగం, పడాల రామారావు, ఆంధ్రక్రీ ప్రచురణలు, 2004. 

1857 స్వరాజ్య సంగ్రామం, వి.డి. సావర్శర్‌, ఆనువాదం 8 విజయ, నవయుగ భారతి, హైదరాబాద్‌, 2001. 
నిజాం-బ్రిటీష్‌ సంబంధాలు, సరోజినీ రెగాని, మీడియా హౌస్‌ పబ్లికేషన్స్‌, విశాలాంధ్ర, హైదరాబాద్‌, 2002. 
1857 మనం మరచిన మహా యుద్ధం, ఎం.వి. ఆర్‌. శాస్త్రి, దుర్గా పబ్లికేషన్స్‌, హైదరాబాద్‌, 2007. 

మధ్యయుగాల భారత దేశం, సతీష్‌ చంద్ర, ప్రజాశక్తి, హైదరాబాద్‌ 2005. 

స్వతంత్ర భారత స్వర్ణోత్సవ సావనీర్‌-రాయలసీమలో స్వాతంత్రోద్యమం, స్వత్రంత్ర భారత స్వర్ణోత్సవ సావనీరు కమిటి, 
అనంతపురం, 1998. 

భారత స్వాతంత్రోద్యమ చరిత్ర, మామిడిపూడి వెంకటరంగయ్య, మామిడిపూడి వెంకటరంగయ్య ఫౌందేషన్‌, సికిందరాబాద్‌. 


esent alaniaen- ARTICLES IN TELUGU : 


001. 
002. 


“స్వాతంత్రోద్యమంలో రాయలసీమ సమరయోదులు), మీ హక్కు తెలుగు మాసపత్రిక, ఆగస్టు 2016, కడప, ఆంధ్రప్రదేశ్‌. 
“దేశభక్తిని పెంపొందించిన షేక్‌ పీర్‌ షా”, డాక్టర్‌ జి సాంబశివరావు, గీటురాయి వారపత్రిక, 09-01-2004, హైదరాబాద్‌. 


awot [గ్రంధాలు - BOOKS IN HINDI 


001. 
002. 
003. 
004. 
005. 


006. 
007. 
008. 
009. 
010. 


011. 


012. 
013. 
014. 


S085, యం. జాకీర్‌ హుసైన్‌, ఖుదాబక్ష్‌ పబ్లిక్‌ లైబ్రరీ, పాట్నా 2012. 

భాగీ హిందూస్సాన్‌, డాక్టర్‌ నుజహత్‌ ఫాతిమా, సాహిత్య సంగమం, అలహాబాద్‌, 2016. 

భారతీయ స్వాతంత్ర్య సంగ్రాం మే మహిలాయేం, డాక్టర్‌ బానో Ío, మోడరన్‌ పబ్లికేషన్‌ హౌస్‌, న్యూఢిల్లీ, 2012. 

ఆజాది కె అందోళన్‌ మే ముసల్మానోం క్రీ ఖుర్చానియాం, ప్రోఫెసర్‌ రజీ అహ్మద్‌ కమాల్‌, అల్‌ హన్నత్‌ బుక్స్‌ పై.లి., న్యూఢిల్లీ, 2017. 
YB SES (ముస్లిం ముజాహిదీనో అజాదీ కే లాజవాబ్‌ కార్‌నామే), ఫరూఖ్‌ అగ్రలీ, ఫరీద్‌ బుక్‌ డిపో HSS లిమిటెడ్‌, న్యూఢిల్లీ, 
2014. 

హిందూస్థానీ ముసల్మానోంకా జంగ్‌-యే-ఆజాది మే హిస్సా, సయ్యద్‌ ఇబ్రహీం HE, న్యూఢిల్లీ, 1999. 

ముస్లిం మహిళా రత్న్‌, ఆధ్యాపక్‌ జుహూర్‌ af, స్వర్ణ జయంతి, న్యూఢిల్లీ, 1998. 

క్రాంతికారీ మహిళాయేం , 0rd హోరా, భారత ప్రభుత్వ ప్రచురణ్‌, న్యూఢిల్లీ, 1998. 

భారత్‌ 3 POSH), భారత ప్రభుత్వ ప్రచురణలు, న్యూఢిల్లీ, 1998. 

సిపాయి బహాదుర్‌ (1857 8 పహలీ జంగ్‌ ward మేం భోపాల్‌ కా Bray), అసదుల్లా arc, స్వరాజ్‌ సంస్థాయన్‌ సంచలనాలయ్‌, 
సంస్కృతీ విభాగ్‌, మధ్యప్రదేశ్‌ శాసన్‌, భోపాల్‌, 2008. 

ఆజాదీ కే ఆందోలన్‌ మేం ముసలమానో కీ ఖురబ్బానియాం, ప్రోఫెసర్‌ డాక్టర్‌ రజీ అహ్మద్‌ కమాల్‌, అల్‌ హస్‌నత్‌ బుక్స్‌ (పై. లిమిటెడ్‌, 
న్యూఢిల్లీ, 2017. 

OE ఏ SSS, ఫరూఖ్‌ అర్దలీ, ఫరీద్‌ బుక్‌ డిపో (పై. లిమిటెడ్‌, ఢిల్లీ, 2014. 

భోపాల్‌ విలీనీకరణ్‌ ఆందోళన్‌ కా సచ్‌, షానవాజ్‌ ఖాన్‌, భోపాల్‌. 2019. 

జంగే ఆజాదీ మే భోపాల్‌, డాక్టర్‌ నుసరత్‌ బానో 'రూహి”, షానవాజ్‌ ఖాన్‌, స్వరాజ్‌ పుస్తక్‌ మాలా, స్వరాజ్‌ సంస్థాయన్‌ సంచలనాలయ్‌ 
సంస్కృతీ విభాగ్‌, మధ్యప్రదేశ్‌ SUS, భోపాల్‌, 1999. 


మెంట్‌ ౫౫3లు-ARTICLES IN HINDI 


001. 


నేతాజీ ward OHA శస్త్ర పర్‌ చహతే థే-అంగ్రేజోం కీ శస్త్ర పర్‌ నహీ, కల్నల్‌ మహబూబ్‌ అహమ్మద్‌తో పాత్రికేయులు శ్రీ అరుణ్‌ సింగ్‌ 
ఇంటర్వూ, ధర్మయుగ్‌, మాసపత్రిక, 13-02-1986. 


002. చంపారాన్‌ జిస్‌ అద్నినే గాంధి కు జాన్‌ బచాయి, దేశ్‌ జెర్‌ సిస్టం ఉసే బూల్‌గయా, చందనా శ్రీవాస్తవ. 
003. మహాత్మా గాంధి కి జాన్‌ బచానే వాలా బతఖ్‌ మియా అన్సారి, జాబిర్‌ హుసేన్‌, aren, బీహార్‌. 
చరితార్జులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


351 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


6ta Wom -BOOKS IN URDU 


001. 
002. 


003. 
004. 
005. 
006. 
007. 
008. 
009. 
010. 
011. 


సంఘర్ష్‌ ఆజాది-ఏ-హింద్‌ BE ఫిరంగియేంసే నెజాత్‌, యం. ఆర్‌. జమా Dar’, 

తెహిక్ర్‌-యే-ఆజాది కయీ నామిందా ముస్లిం ముజాహిదీన్‌, డాక్టర్‌ ముఖ్లార్‌ అహమ్మద్‌ మక్కి ఆల్‌ రైహాన్‌ పబ్లిషింగ్‌ హౌజ్‌, 
జంషద్‌పూర్‌,2006. 

తెహిక్ర్‌-ఏ-ఆజాది-ఏ-హింద్‌ మేం ముస్లిం ఉలేమా BE అవాంకా &G, సల్మాన్‌ మన్ఫూర్‌పూరి, ముషిరాబాద్‌, హిజ్రి. 1423. 
తెహిక్ర్‌-ఏ-అజాది జెర్‌ ముసల్మాన్‌, అశీరా ards, దేవ్‌బంద్‌, 1997. 

ముస్లిం ముజాహిదీన్‌, మేవా రామ్‌ గుప్తా సటౌరియ, కితాబ్‌ ధార్‌, ముంబాయి, 1982. 

మీమార్‌ ఏ Po ః షా మొహమ్మద్‌ జుబైర్‌, dard సిద్ధిఖీ, పట్నా భీహార్‌, 

1857 కే ముజాహిద్‌ Bor, మౌలానా ఇందాద్‌ సాట్రి, మక్తబా షాహిరా, ఢిల్లీ, 1959. 

తెహరీక్‌ ఏ అజీబ్‌, ముహమ్మద్‌ జాఫర్‌ థానేసరి, పోర్టు బ్లెయిర్‌, అండమాన్‌, 01-04-1879. 

భారతీయ స్వాతంత్ర్య ఆందోళన్‌ BE ముస్లిం మహిళాఏ, దాక్టర్‌ నుజహత్‌ ఫాతిమా, సాహిత్య సంగం, అలహాబాద్‌, 2016. 
జంగ్‌ ఏ అజాది మే బీహార్‌ కే ముసల్మాన్‌ కా హిస్సా, SÒ రహీం, ఖుదాబక్స్‌ లైబ్రరి, పాట్నా బీహార్‌. 

జంగ్‌ యే ఆజాది కే సర్‌కేల్‌, డాక్టర్‌ మొహమ్మద్‌ షాహిద్‌ సిద్దీఖీ, ఎడ్యుకేషనల్‌ పబ్లిషింగ్‌ హౌస్‌, ఢిల్లీ, 2013. 


అంంతరాలం వెబ్‌సైట్స్‌ తింకులు - Links of Websites 


001. 


002. 
003. 
004. 
005. 
006. 
007. 


008. 


009. 


010. 


011. 


012. 


https://www.facebook.com/332110981827/posts/ghulam-muhammad-khan-lundkhwar-was-born-in-a-highly-respect 
able-family-of-the-di/10154773018371828/ 

https://www.youtube.com/watch?v=Oa3 UGSKmNDg 
https://www.veethi.com/india-people/faridul_haq_ansari-profile-14593-30.htm 
https://www.youtube.com/watch?v=fM3kFdJOSio 

https://www.youtube.com/watch?v=xcUHtuzNBp4 
https://web.archive.org/web/20100510122303/http://chatra.nic.in/history.htm 
https://www.google.com/search?q=Chatra&rlz=1C1CHBD_enIN765IN765&oq=Chatra&aqs=chrome..69157j015.3587j0j8& 
sourceid= chrome&ie=UTF-8 

https://chatra.nic.in/history/ 

https://www.thenews.com.pk/archive/print/2279 | 9-pir-sibghatullah-rashidi-remembered 
http://heritagetimes.in/maulvi-khursheed-hasnain-1878-1941/?fbclid=IwAR3xT8a9si7506SPQCFj_OxUslaJ4 
Rqeepd1jjGuSbebqBtq BW 718ZCrpjg 

https://www. bhaskar.com/news/chadra-people-are-proud-of-shahadat-of-shaheed-jai-mangal-pandey-and-nadir- 
ali-hah-02263 1-2894422.html 

https://en. wikipedia.org/wiki/Wazir_Ali_Khan#/media/File: WazirAliKhan.jpg 


013. http://raceoflight.blogspot.com/2014/07/sayyid-alavi-mouladaveel-mamburam.html 
014. https://alchetron.com/Jhajjar#jhajjar-4b4 1 a876-50c3-46ba-804f-9fb79cd | edb-resize-750.jpeg 


015. 
016 

107 

018. 
019. 
020. 
021. 
022. 


చరితార్జులు -2 


https://www.pinterest.com/pin/4595079682 11459473/ 
https://twitter.com/HeritageTimesIN/status/998235226055655424/photo/1 

https://www. flickr.com/photos/whatsthatpicture/3033370428 
https://bundelkhand.in/ali-bahadur-nawab-of-banda 
http://www.ghadarmemorial.net/gallery 005.htm 
https://www.whosdatedwho.com/dating/vakkom-moulavi 
https://storyofpakistan.com/mian-fazl-i-husain/ 
https://www.facebook.com/pg/Grand-son-of-turangzai-baba-g-62249799 1223897/posts/ 


352 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


చరితార్జులు -2 


http://www.ghadarmemorial.net/gallery_004.htm 

http://cahc.edu.in/about/ 

https://www.pakpedia.pk/chaudhry-afzal-haq 
http://heritagetimes.in/maulvi-khursheed-hasnain- 1878-194 1/ 
https://www.facebook.com/pg/PirSahabPagara/photos/ 

https://en. wikipedia.org/wiki/Khwaja_Atiqullah 
https://twitter.com/dillikiranatyan/status/61543948493 1289088 
http://www.ghadarmemorial.net/gallery_005.htm 
https://www.thefridaytimes.com/remembering-amjadi-begum-1885-28-march-1947/ 
https://www.thepasmanda.com/our-heroes 

http://www.islamcare.org.uk/about-us/ 
https://www.geni.com/people/Shakir-A11/6000000007720 179654 
https://www.veethi.com/india-people/faridul_haq_ansari-profile-14593-30.htm 
https://www.rekhta.org/Authors/ghulam-rasool-mehar/all 
https://alchetron.com/Shaukatullah-Shah-Ansari 

lhttps://commons. wikimedia.org/wiki/File:Hafiz_ Mohammad_Ibrahim.jpg 
https://www.tawarikhkhwani.com/tag/bihar/ 
https://feminisminindia.com/2018/12/10/surayya-tyabji-designed-national-flag/ 
http://www.imshahrukhkhan.com/shahrukh-khan-biography-2/ 
https://www.youtube.com/watch?v=PfK 8j0rf2hk 
https://www.networthlist.org/nasir-hussain-net-worth- 172422 
https://thepublicworld.com/archives/2 1550 
https://www.facebook.com/bahraich/photos/a.2734 139 12672876/1 78078787 1935465/?type=3 
https://en.wikipedia.org/wiki/Aruna_Asaf_Ali 
http://en.banglapedia.org/index.php?title=Kamal, Begum_Sufia 

http://www. bihartimes.in/articles/sajjad/zahra_daudi.html 
https://www.pinterest.co.uk/pin/43544 1857707590 180/ 
https://alchetron.com/Ajmal-Khattak 
https://www.telegraphindia.com/west-bengal/75-years-of-free-healing/cid/1004947 
https://www.facebook.com/8203628847 1441 0/photos/a.82037 1891380 176/820903807993651/ 
?type=3 &theater 
http://aligarhmovement.com/aligarians/Muhammad_Hashim_Kidwai 

https://www. youngisthan.in/hindi/naseem-mirza-changezi-saved-bhagat-singh-2 1472/ 
https://www.thejasnews.com/tags/Sheikh-Ramzan-Qureshi 
https://feminisminindia.com/2020/03/11/begum-hamida-habibullah/ 
https://www.youtube.com/watch?v=Dqbqk2dTSRc0. 


353 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


భారత స్వాతంత్రోద్యమంలో ముస్లింల భాగస్వామ్యాన్ని వివరిస్తున్న 


సయ్యద్‌ నశీర్‌ అహమద్‌ 


1. భారత స్వాతంత్రోద్యమం : ముస్లింలు 


భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న ముస్లిం జన సముదాయాల త్యాగాల చరిత్రను సంక్షిప్తంగా 
వివరిస్తుంది. 1757 నుండి 1947 వరకు బ్రిటిష్‌ వ్యతిరేక పోరాటాలలో భాగంగా సాగిన ప్రధాన ఘట్టాలలో 
ముస్లింల పాత్రకు సంబంధించిన విలువైన సమాచారాన్ని క్లుప్తంగా అందిస్తుందీ పుస్తకం. 


(1/8 Baw, సైజు, పేజీలు : 72, మల్టికలర్‌ టైటిల్‌, వెల ః రు. 25.00) 


2. మైసూరు పులి ః టిపూ సులాన్‌ 


బ్రిటిష్‌ పాలకుల సామ్రాజ్య విస్తరణ కాంక్షను ఆదిలోనే గ్రహించి స్వదేశీ పాలకులను హెచ్చరించడమే 
కాకుండా, చరమాంకం వరకు పరాయి పాలకులతో పోరాడిన జాతీయవాది, మైసూరు పులిగా ఖ్యాతిగాంచిన 
టిపూ సుల్తాన్‌ జీవిత చరిత్రను విలువైన చిత్రాలు, ఫోటోలతో ఆవిష్కరిస్తుందీ పుస్తకం. 


( 1/8 దెమ్మో సైజు, పేజీలు s 69, మల్చికలర్‌ టైటిల్‌, వెల ః రు. 25.00) 


3. షహీద్‌-యే-ఆజం అమ్బాఖుల్లా ఖాన్‌ 


సర్దార్‌ భగత్‌సింగ్‌కు స్ఫూర్తిగా నిలచిన విప్లవకారుడు, స్వాతంత్రోద్యమంలో సంచలనం సృష్టించిన 
89 Sen’ సంఘటనలో ప్రధాన పాత్ర పోషించి, 27 ఏండ్ల వయస్సులో ఉరిశిక్షను ఆనందంగా స్వీకరించిన 
ఆదర్శ యోధుడు అష్బాఖుల్లా ఖాన్‌ అరుదైన ఫోటోలతో చరిత్రను తెలుపుతుందీ పుస్తకం. 


(1/8 Baw, సైజు, పేజీలు 72, మల్టికలర్‌ టైటిల్‌, వెల ః రు. 25.00) 


4. భారత స్వాతంత్రోద్యమం s ముస్లిం ప్రజాపోరాటాలు 


బ్రిటిష్‌ పాలకులకు వ్యతిరేకంగా 1765 ప్రాంతం నుండి సాగిన ప్రజాపోరాటాలలో ప్రధానమైన 
బెంగాల్‌ సన్యాసులు-ఫకీర్ల ఉద్యమం, వహాబీ యోధుల తిరుగుబాట్లు, ఫరాజీ వీరుల విజ్బంభణ, మలబారు 
మొప్లాల వీరోచిత పోరాటం, ఖుదా-యే-ఖిద్మత్‌గార్ల అహింసోద్యమ చరిత్రలను వెల్లడిస్తుందీ పుస్తకం. 


( 1/8 Baw, సైజు, పేజీలు 2168, మల్టికలర్‌ టైటిల్‌, వెల ః రు.50.00) 


చరితార్లులు - 2 
= 354 


THE IMMORTALS - 2 


; pe et 
5 


సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 
Syed Naseer Ahamed 


wove 5. భారత స్వాతంత్రోద్యమం 8 ముస్టింలు మహిళలు 


లో న్లో అవాలి we 9 యాలు 


స్వాతంత్రోద్యమంలో విశిష్ట త్యాగాలతో, అపూర్వ ధైర్య సాహసాలతో ఆంగ్లేయుల మాద ఉద్యమించిన 
ముస్లిం మహిళల జీవితగాధలను, 1857 నుండి 1947 వరకు సాగిన వివిధ పోరాటాలలో భాగస్వాములైన 
61 మంది ముస్లిం మహిళల జీవిత విశేషాలను, విశదీకరిస్తుందీ (గంథం. 


(మూడవ ప్రచురణ, 1/8 డెమ్మో సైజు, పేజీలు ః 286, మల్టికలర్‌ టైటిల్‌, వెల :ః రు.1 60.00) 


6. భారత స్వాతంత్ర్య సంగ్రామం ః ముస్లిం యోధులు -1 


1757 నుండి (బ్రిటిషర్ల పెత్తనానికి వ్యతిరేకంగా సాగిన పలు ప్రజా పోరాటాల నుంచి, ప్రథమ 
స్వాతంత్ర్య సంగ్రామం, జాతీయోద్యమంలో పాల్గొని తమదైన మార్గంలో ఆంగ్లేయ పాలకులతో తలపడిన 
35 మంది యోధాగ్రేసుల చిత్రాలు, విశేషాలను తెలియజేస్తుంది గ్రంథం. 


(ద్వితీయ ప్రచురణ, 1/8 GAR, సైజు, పేజీలు ః 316, మల్టికలర్‌ టైటిల్‌, వెల ః రు. 200.00) 


7. చిరస్మరణీయులు 


1757 నుండి 1947 వరకు సాగిన బ్రిటిష్‌ వ్యతిరేక పోరాటాలలో పాల్గొన్న ఎంపిక చేసిన (100) 
వంద మంది ముస్లిం పోరాట యోధుల జీవిత రేఖాచిత్రాలు, వారి అమూల్యమైన ఫోటోలతోపాటుగా 
అలనాటి వీర యోధుల సాహసోపేత త్యాగపూరిత పోరాట చరిత్రను క్లుప్తంగా వివరిస్తుందీ పుస్తకం. 


(1/8 Baw, సైజు, పేజీలు 8 224, మల్చికలర్‌ టైటిల్‌, వెల రు. 100.00) 


8. 1857 : ముస్లింలు 


(ప్రథమ స్వాతంత్ర్య సంగ్రాంలో ముస్లింలు సాగించిన పోరాటాన్ని, ఆనాడు వ్యక్తమైన హిందూ-ముస్లింల 
ఐక్యతను, ఆంగ్లేయుల కూరత్వం, ఆనాడు త్వాగాలు ఒకరు చేస్తే, ఈనాడు భోగాలు మరొకరు అనుభవిస్తున్న 
తీరు, విస్మరణకు గురైన ముస్లింల త్యాగాలను సరికొత్త కోణం నుండి చర్చకు పెట్టిన (గంథమిది. 


(1/8 డెమ్మో సైజు, పేజీలు s 304, WELS టైటిల్‌, వెల ః రు. 130.00) 


oe 9. భారత స్వాతంత్రోద్యమం ౩ ఆంధ్రప్రదేశ్‌ ముస్లింలు 


TILE గ్గరు. 


భారత స్వాతంత్రోద్యమంలో ఆంధ్రప్రదేశ్‌ ముస్లింల పాత్రను (1780-1947) వివరిస్తూ వెలువడిన 
బృహత్తర చరిత్ర గ్రంథం. ఈ పుస్తకంలో 55 మంది సమరయోధుల జీవిత విశేషాలు, అపురూపమైన 
చిత్రాలు, ఫోటోలతోపాటు జిల్లాల వారిగా మరో 200 మంది జాతీయోద్యమకారుల వివరాలు ఉన్నాయి. 


zee 


సయ్యద్‌ నశీర్‌ అహమద్‌ ( 1/8 దెమ్మో సైజు, పేజీలు ః 394, మల్టికలర్‌ టైటిల్‌, వెల ః రు. 250.00) 


చరితార్జులు - 2 355 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 
THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


10. అక్షరశిల్పులు 


తెలుగులో రాసిన, రాస్తున్న మూడు వందల ముప్పై మూడు (333) మంది ముస్లిం కవులు, 
రచయితలు, అనువాదకుల వ్యక్తిగత, సాహిత్యవివరాలు, అందులో 250 మంది ఫోటోలు, పూర్తి చిరునామాలతో 
కూడి తెలుగు వాజ్మయ చరిత్రకారులచే “నభూతో -నభవిష్యతి' అన్పించుకున్న గ్రంథమిది. 


(1/8 Baw, సైజు, పేజీలు 8 184, మల్చికలర్‌ టైటిల్‌, వెల w. 150.00) 


11. కువైట్‌ కబుర్లు 


“కడప ఇస్లామిక్‌ వెల్ఫేర్‌ సోసైటీ” ఆహ్వానం మేరకు కువైట్‌లో జరిగిన 66 భారత గణతంత్రదినోత్సవం', 
“Spe 80వ వార్షికోత్సవ సంబరాల సందర్భంగా 2015 జనవరి 28 నుండి ఫిబ్రవరి 5 వరకు 'కువైటొలో 
పర్యటించిన సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ అక్కడి విశేషాంశాలతో రూపొందించిన గ్రంథమిది. 


> F B 
Sm 


(1/8 దెమ్మో సైజు, పేజీలు : 126, మల్టికలర్‌ టైటిల్‌, వెల: రు. 40) [== 


12. బిస్మిల్‌-అష్పాఖ్‌ 


భారత స్వాతంత్రసంగ్రామ చరిత్రలో అగ్నిశిఖలుగా ఖ్యాతిగాంచిన విప్లవకారులు అష్బాఖుల్లా 
ఖాన్‌, రాంప్రసాద్‌ బిస్మిల్‌ల మధ్యనున్న స్నేహాన్ని మాతృభూమి విముక్తి కోసం, హిందూ-ముస్లిం జన 
సముదాయాల ఐక్యత కోరుతూ ఆ వీరయోధులు సాగించిన కృషిని వివరించే గ్రంథమిది. 


సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


(1/8 Baw, సైజు, పేజీలు ౩ 24, మల్టికలర్‌ టైటిల్‌, వెల z రు. 10) 


13. ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ 8 ముస్లిం పోరాటయోధులు 


పదిహేనేళ్ళ కృషి ఫలితంగా రూపొందిన గ్రంథం “ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ (భారత జాతీయ సైన్యం) 
ముస్లిం పోరాటయోధులు”. ఈ పుస్తక రచనకు సమాచార సేకరణ పదిహేనేళ్ళ క్రితం ఆరంభించినా 
(గంథరచన మాత్రం 2016లో ప్రారంభమైంది. ఆ మూడేళ్లలో పలు అవాంతరాలు వచ్చి రచనా వ్యాసంగానికి 
అప్పుడప్పుడు అవరోధాలు కలిగిన కారణంగా 2019లో ప్రచురితమయ్యింది. ఈ [గ్రంథం 485 పుటలతో 
పాఠకుల సౌలభ్యం కోసం 10 అధ్యాయాలుగా విభజితమై నాలుగు అనుబంధాలను జతచేసుకుంది. మొదటి 
మూడు అనుబంధాలలో బ్రిటిష్‌ భారత సైన్యాలతో సాగిన పోరులో అమరులైన యోధులు (అనుబంధం-01), 
పోరాటంలో అత్యంత ధైర్యసాహసాలను చూపి నేతాజీ సుభాష్‌ చంద్ర బోస్‌ నుండి 'శౌర్యపతాకాలు” 
అందుకున్న వీరులు (అనుబంధం-02), ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ అధికారులు (అనుబంధం- 03), ఈ 
అనుబంధాలలో ప్రధానమైన నాల్గవ అనుబంధంలో 28 మంది భారత జాతీయ సైనికయోధుల జీవిత రేఖా 
చిత్రాలను, చిత్రాలను పొందుపర్చుకుంది. 


సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


(1/4 BaP, సైజు, పేజీలు : 352, మల్టికలర్‌ టైటిల్‌, వెల : రు. 400-00) 


చరితార్జులు - 2 356 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


14. చరితార్జులు / THE IMMORTALS 


1757 నుండి 1947 వరకు బ్రిటిష్‌ వలస పాలకులకు వ్యతిరేకంగా భారత ఉపఖండంలో 
సాగిన పోరాటాలలో పాల్గొన్న 155 మంది ముస్లిం యోధుల అరుదైన చిత్రపటాలు, ఆయా యోధుల 
పోరాట చరిత్రలు సంక్షిప్తంగా 2014లో తొలుత తెలుగు-ఆంగ్ల భాషల్లో 'చరితార్జులు / THE IM- 
MORTALS ° టైటిల్‌తో వెలువడిన వినూత్న ఆల్బం. భారత ఉపఖండంలో మొట్టమొదటిదని 
చరిత్ర పండితుల, ప్రజల, ప్రముఖులచే ప్రశంసలు పొందిన “'చరితార్జులు / THE IMMOR- 
TALS’ ఆల్బం జాతీయంగా అంతర్జాతీయంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. తెలుగు, ఆంగ్లంలలో 


A శ Sms ముద్రితమయిన ఈ ఆల్బం, తమిళనాడు రాష్ట్రంలోని ISLAMIC RESEARCH 
APA me INSTITUTE OF SCRIPTURES & CULTURE, INAMKULATHUR 
(గ... -620 009 ఆధ్యర్వంలో తమిళ భాషలో అనువదించబడి మరో ఐదుగురు సమరయోధుల చిత్రాలతో 
£ ale ALF 2018లో ప్రచురితమయినది. తెలుగు-ఆంగ్లంలో ప్రచురితమయిన ఆల్బం దేశ, విదేశాలలోని ఎంపిక 


AR VA; 
ana en చేసిన గ్రంథాలయాలకు, సంస్థలకు, వ్యక్తులకు చిరుకానుకగా అందజేత. 


(1/4 Baw, సైజు, పేజీలు 8 352, మల్టికలర్‌ టైటిల్‌, వెల ః రు. 1000-00) 


15. మహాత్మాగాంధీ 8 ముస్తిం సహచరులు-అనుచరులు 


షో ere atta MAHATMA GANDHI : MUSLIM ASSOCIATES AND FOLLOWERS 


ఈ పుస్తకాంశం “గాంధీ ముస్లిం భాయి భాయి” శీర్షికన మహాత్మాగాంధీ 150వ జయంతి 
సందర్భంగా 2 అక్టోబర్‌ 2019న “సాక్షి దినపత్రికలో ప్రచురితమైంది. ఈ వ్యాసాన్ని చదివిన పాఠక 
మిత్రులు, పెద్దలు మరింత వివరంగా విషయాన్ని విశదీకరిస్తూ పుస్తకంగా ప్రచురిస్తే బాగుంటుందని 
సూచించారు. ఆ సూచలు, సలహాల మేరకు ఈ పుస్తకం రూపు దిద్దుకుంది. బారిస్టర్‌ గాంధీ 
దక్షిణాఫ్రికాలో ప్రజా సేవారంగంలో అడుగిడి సత్యాగ్రహోద్యమ నాయకునిగా భాసిల్లి, ఆ తరువాత 
భారతావని మీద అడుగిడి భారత జాతీయోద్యమంలో (ప్రధాన పాత్ర నిర్వహించి మహాత్మాగాంధీ 
అయ్యేంత వరకు ఆయనతోబాటుగా నడిచిన ముస్లిం సహచరులు, ఆయనను అనుసరించిన ముస్లిం 
అనుచరుల గురించి నా ఎరుకలో ఉన్న సమాచారాన్ని గ్రంథంలో పొందుపర్పాను. మిత్రులు, యూత్‌ 
వెల్ఫేర్‌ (విజయవాడ) రాష్ట్ర అధ్యక్షులు హాజి ఫారూఖ్‌ షుబ్లి ఈ పుస్తకాన్ని 1919 చివర్లో మూడువేల 
ప్రతులను ప్రచురించి ఇచ్చారు. ఆ తరువాత దీనిని ఆంగ్లంలోకి అనువదింనజేసి 2020లో పలువురి 
మిత్రుల, సంస్థల సహకారంతో 5,000 ప్రతులను ప్రచురించి భారతదేశ వ్యాప్తంగా, ఇతర దేశాలలోని 
భారతీయులకు చిరుకానుకగా అందజేత. 


(1/8 Baw, సైజు, పేజీలు ః 32, మల్టికలర్‌ టైటిల్‌, వెల :ః రు. 25-00) 


చరితార్జులు - 2 357 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


16. గాంధీజీ ప్రాణరక్షకుడు ః బతక్‌ మియా అన్నారి 


1917లో బీహార్‌ రాష్ట్రం చంపారన్‌ ప్రాంతంలో మహాత్మా గాంధీ మీద జరిగిన హత్యాయత్నం కుట్రను వెల్లడించిన బతఖ్‌ 
మియా అన్సారి సాహసగాథను, చంపారన్‌ రైతాంగ పోరాటం నేతలు షేక్‌ ముహమ్మద్‌ గులాబ్‌, పీర్‌ముహమ్మద్‌ మునీస్‌ లను 
ప్రజలకు పరిచయం చేయాలన్న లక్ష్యంతో, మిత్రుల, సహాయక సంస్థల ఆర్థిక-హార్థిక సహకారంతో తెలుగు, RP, ఆంగ్లం, హిందీ 
భాషలలో 21000 ప్రతులు ముద్రించి 2019 జూలైలో భారతావని అంతటా, విదేశాలలో కూడా ఉచితంగా పంపిణి అయ్యాయి. 


(1/8 GAR, సైజు, పేజీలు ః 32, WSS టైటిల్‌, వెల : రు. 25-00) 


క $ Je GE) 


Gee EPES) (Epitomes of Hindu - Muslim Unity) (VE 


సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ Buk Purnanandam 


ప్రముఖ విప్లవకారులు, స్వాతంత్యసమరయోధులు పండిత రాంప్రసాద్‌ బిస్మిల్‌, అషాఖుల్లా ఖాన్‌ మధ్య గల స్నేహ 
సంబంధాలను వివరిస్తూ “బిస్మిల్‌-ఆమ్సాఖ్‌ పేరుతో 2015లో తెలుగులో ప్రచురించిన పుస్తకాన్ని కొన్ని మార్పులు చేర్పులతో “పండిత 
రాంప్రసాద్‌ బిస్మిల్‌-అష్బాఖుల్లా ఖాన్‌ పేరుతో తెలుగు, ate, ఆంగ్ల భాషల్లో 19000 ప్రతులు 2108లో ముద్రితం. మిత్రుల సహాయక 
సంస్థల ఆర్థిక-హార్థిక సహకారంతో ప్రచురించిన ఈ గ్రంథాన్ని భారతదేశ వ్యాప్తంగా 172 పట్టణాలోని ఆసక్తి చూపిన ప్రజల, 
సంస్థలకు చిరుకానుకగా అందించాం. 1927 డిసెంబర్‌ 19న ఉత్తరప్రదేశ్‌ లోని బ్రిటిష్‌ జైళ్లల్లో 'బిస్మిల్‌-అష్బాభ్‌ అమరులైన రోజును 


స్మరించుకుంటూ 2018 డిసెంబర్‌ 19న 'ఐక్యతాదినోత్సవం” పాటిస్తూ జరిగిన కార్యక్రమాలలో భాగంగా దేశ, విదేశాలలోని 155 
ప్రాంతాలలో ఆవిష్మరణ. ఒకే రోజున 155 చోట్ల ఒక పుస్తకం ఆవిష్మరించబడటం ప్రపంచ రికార్డుగా పెద్దల అభినందనలు అందుకుంది. 


(1/8 BAR, సైజు, పేజీలు ః 32, WSS టైటిల్‌, వెల : రు. 25-00) 


చరితార్జులు - 2 358 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


18. బహుముఖ ప్రజ్ఞాశాలి, భారత స్వాతంత్యసమరయోధులు, 
భారతరత్న మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ 


బహుముఖ ప్రజ్ఞాశాలి, భారత స్వాతం[(త్యసమరయోధులు, భారతరత్న మౌలానా అబుల్‌ కలాం 
ఆజాద్‌ గురించి క్లుప్తంగా రాసిన ఈ పుస్తకాన్ని మిత్రుల, సహాయక సంస్థల ఆర్థిక-హార్థిక సహకారంతో 
తెలుగు, ఆంగ్ల భాషలలో 3000 ప్రతులు 2020 జూలైలో భారతావని అంతటా, విదేశాలలో కూడా 
ఉచితంగా పంపిణి అయ్యూయి. 


(1/8 దెమ్మో సైజు, పేజీలు ౩ 24, మల్టికలర్‌ టైటిల్‌, వెల ః అమూల్యం) 


19. బహుముఖ ప్రజ్ఞాశాలి, బహు భాషాపండితులు 
కవిరాజు డాక్టర్‌ ఉమర్‌ అలీషా 
బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా పండితులు, కవిరాజు డాక్టర్‌ ఉమర్‌ అలీషా గారి గురించి 
గతంలో నేను రాసిన వ్యాసాన్ని తెలుగు భాషావికాసానికి, సాహిత్య సేవకు కృషి చేస్తున్న డాక్టర్‌ ఉమర్‌ 
అలీషా సాహితి సమితి, భీమవరం, శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం వారు చిరుపొత్తంగా 
ప్రచురించారు. ఈ చిరుపొత్తాన్ని 10,000 కాపీలను ప్రచురించి 2012లో తిరుపతిలో జరిగిన ప్రపంచ 
తెలుగు భాషా సమావేశాల సందర్భంగా ఆహుతులందరికి ఉచితంగా అందించడం జరిగింది. 
(1/8 దెమ్మో సైజు, పేజీలు ౩ 24, మల్టికలర్‌ టైటిల్‌, వెల ౩ అమూల్యం) 


ర అ Lo 


esi Sesion 


dye lobes శ ర! 
ల 


| 


మహాత్మా జోతిరావు ఫూలే, శ్రీమతి సావిత్రీబాయి ఫూలేలు సాగించిన సంఘసంస్కరణ ఉద్యమంలో, మహిళలకు, శూద్ర 
అతిశూద్ర కులాల వర్గాలకు విద్యను అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో సాగిన విద్యావ్యాప్తి ఉద్యమంలో ఆ దంపతులకు 


ఆ(శ్రయం కల్పించి అన్ని విధాల సహకరించిన “ఆధునిక భారత తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు-ఫాతిమా OS’ గురించి తొలిసారిగా 
వెలువడిన చరిత్ర పుస్తకమిది. మిత్రుల, సహాయక సంస్థల ఆర్థిక-హార్థిక సహకారంతో తెలుగు, ఆంగ్లం, భాషలలో 8000 ముద్రితమయ్యి 
2021లో భారతదేశం అంతటా ఉచితంగా పంపిణి అయ్యింది. ఈ పుస్తకం కన్నడ, ఉర్దూ భాషలలో కూడా ముద్రితమయ్యింది. 


చరితార్జులు -2 


THE IMMORTALS - 2 


(1/8 GAR, సైజు, పేజీలు ః 72, WSS GBS, Se z రు. 50-00) 


సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 
Syed Naseer Ahamed 


359 


21. ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం ః 
హిందూ - ముస్లిం ఐక్యత 


ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామంలో వ్యక్తమయిన హిందూ - ముస్లిం ఐక్యతకు సంబంధించిన 


వివిధ చారిత్రక ఘట్టాలను వివరిస్తూ రూపొందిన ఈ పుస్తకం 5000 ప్రతులు 2021 తెలుగు 
రాష్ట్రాలలో ఉచితంగా పంపిణి అయ్యింది. 


(1/8 దెమ్మో సైజు, పేజీలు ౩ 24, మల్చికలర్‌ టైటిల్‌, వెల : 25-00 


త్వరలో వెలువడనున్న 

సయ్యిద్‌ నశీర్‌ అహమద్‌ 

చరిత గంధాలు) 

01. భారత స్వాతంత్ర్యసంగ్రామం 3 ముస్లిం యోధులు - 2 


02. చరిత్ర సృష్టించిన ముస్లిం మహిళలు 


03. మాతృభూమి సేవలో చరితార్జులైన ముస్లిం ముద్దు బిడ్డలు 


04. దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత ః దాదా అమీర్‌ హైదర్‌ ఖాన్‌ 


05. చరితార్జులు -3 


50,000 కార్డులు ఖారతదే-శం అంతటా ఉచిత DOB 


Initiative By Affan Quadri cen sea MEHAR Organization,9700548614 Initiative By Affan Quadri cen అజం, MEHAR Organization,9700548614 


| | The great Urdu poet from Mohani (UP) who created 


‘NETHAJI 


to Mr Subhash Chandra Bose of Indian National Army 


Santos: THE ORIG (Alban) Source: THE IMMORTALS (Album) 
By: Syed Naseer Ahamed, 9440241727 | By: Syed Naseer Ahamed, 9440241727 


Organization,9700548614 


SARFAROSHI KI TAMANNA AB 
HAMAARE DIL MEIN HAI DEKHNA HAI 
ZOR KITNA BAAZU-E ATIL MEIN HAL, 


en Indian subcontinent 
during the gle for the freedom of INDIA. 


Source: THE IMMORTALS (Album) Source: THE IMMORTALS (Album) 
By: Syed Naseer Ahamed, 9440241727 | By: Syed Naseer Ahamed, 9440241727 


భారత స్వాతంత్రోమంలో పాల్గొని తమ సర్వస్వం మాతృభూమి విముక్తి కోసం అర్పించిన త్యాగధనులు, వీర యోధులను 
ప్రజలకు ప్రధానంగా యువతకు, విద్యార్థులకు పరిచయం చేయాలన్న లక్ష్యంతో ఈ ప్రత్యేక కార్డులు ముద్రించాం. ఈ ఆలోచన రాగానే 
హైదరాబాదుకు చెందిన నా సన్మిత్రులు మొహమ్మద్‌ అఫన్‌ ఖాద్రి (Mohammad Affan Quadri, Hyderabad) ఈ కార్డులను 
ముద్రించి ఇచ్చారు. ఈ ప్రయోగం మంచి సత్ఫలితాలు ఇవ్వడంతో దేశంలోని పలువురు మిత్రులు, సంస్థలు ముందుకు వచ్చి నాకు 
తెలిసినంత వరకు మొత్తం మీద 50,000 కార్డులను ముద్రించి ఆయా ప్రాంతాలలోని విద్యార్థులకు, యువతకు, ప్రజలుకు చిరుకానుకగా 
అందించారు. ఈ ఆలోచనకు రూపమిచ్చిన అఫన్‌ ఖాద్రి కి, వేలాదిగా కార్డులు ముద్రించి-పంపిణి చేసిన మిత్రులకు ధన్యవాదాలు. 


చరితార్జులు - 2 360 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


303069, (DOIN విజయవంతం 


138౯1658 ||| [| 
fe) source: "THE IMMORTALS" Albun of 15 Muslim Freedom Faers of i ibe Sauce "THE IMMORTALS" abun of 155 Wisin Freon on Fel indian Subcontinent, Source: THE IMMORTALS Album of Nain ము యల rce:"THE aioe Aen SG Freedom Fighters of Indian Subcontinent, c 
సట 10005, Syed Naseer Ahamed, Historian, 9440241727, syednasserat j జక Syed Naseer Ahamed, Historian, 9440241727, syednaseerahaned20t5anaiLcem అంశం Syed Naseer Ahamed, Historian, 9440241727, sjednaseerahamet20{52qnai.com abort) Syed Naseer Ahamed, Histoian, 9440241727, syednaseerahamed20(Signallcon Sa 


2017 JUNE DEON 2017 OCTOBER INOVEMBER! 2017 DECEMBER 


N . 4 ళ్‌ J A > 
Joann gh faba | 'Bhakth d in S g | 1" 003/1! ik Gal Fa | Mohammed Gos Baig మ్య 
g j గం 


507 ౪0101112 4517 ౯1 


10111213 1416 16 
1213 14151617 18 17 181 20 21 22 23 


a a la a a | bd ad | | | 19 20 2122 2324 5|24 25 26 27 28129 30 
29130131] : |-|» | + [2612728 B JE || 2027 2020 DME : 


a h 
4 DOMO Ze 


E EE సమరయోధులను క్ష గగ పరిచయం TA ET 'యూత్‌ వెల్ఫేర్‌, 
విజయవాడి మిత్రుల సహకారంతో 2017 సంవత్సరం క్యాలెండర్‌ ప్రచురితం. 'చరితార్జులు / THE IMMORTALS’ 
ఆల్బం నుండి తీసుకున్న ఇరవై నాలుగు చిత్రాలను UNSUNG HEROES OF INDIAN FREEDOM STRUGGLE 
శీర్షికతో ఆరు DOS! క్యాలెండర్‌ ప్రచురితం. ఈ క్యాలెండర్‌ YOUTH WELFARE, VIJAYAWADA వారి 
చిరుకానుకగా పరిచయస్థులకు, సంస్థలకు, కళాశాలలకు అందజేత. 


లక్షలో 'నేమ్‌ స్టిక్కర్తు' పంపిణి 


మాతృభూమి విముక్తి కోసం ఆంగ్లేయుల మీద సాగిన పోరాటంలో అసమాన 
సాహసం, త్యాగాలు చూపుతూ పోరాడిన మన పూర్వీకులను త్యాగాలను 
ప్రజలకు, ప్రధానంగా విద్యార్థులకు పరిచయం చేయడానికి విద్యార్థులు 
తమ పుస్తకాల మీద అంటించుకునే 'నేమ్‌స్టిక్కర్లను 2018లో తొలిసారిగా 
ప్రయోగాత్మకంగా ప్రచురించాం. మా ఈ ప్రయత్నం గురించి తెలుసుకున్న 
మిత్రులు దేశవ్యాపితంగా పలు ప్రాంతాల నుండి ముందుకు వచ్చి, మా 
సహకారంతో నేమ్‌స్టిక్కర్లు (ప్రచురించినందున మొత్తం మీద 5,00,000 
స్టికర్లు దేశం మొత్తం మీద విద్యార్థులకు పంపిణి అయ్యాయి. ఆ తరువాత 
రెండవసారి 2020లో 1,00,000 ప్రచురించి పంపిణి చేశాము. 


చరితార్జులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 
THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


MR. SYED NASEER AHAMED 


MR. SYED NASEER AHAMED born on 22 December, 
1955 (As per official Records 01-08-1954) in a farmer’s family in 
Purini, a village in Nellore district, Andhra Pradesh. Syed Beebi 


Jan was his mother and Syed Mera Mohiddin his father. Mr. Naseer had his primary 
education in Purini and further education in different places like Kavali (Nellore Dist., 
AP), Narasaraopet, Guntur. (Guntur District, AP), Bhopal (Madhyapradesh) and Chitradurga 
(Karnataka). 


Mr. Naseer gave up his government job to practice law. There upon working as a 
reporter for UDAYAM, a Telugu daily, he rose, in a span of ten years, to the level of News 
Coordinator in its Vijayawada edition. Later on he worked for a period of six years as the 
coordinator for Siti Cable Network Private Limited (Vijayawada), looking after its news 
and legal matters. After that he joined in VAARATHA, a Telugu daily, as a News Bureau 
Incharge of its Guntur edition. He took voluntary retirement from the job in 2004 and 
dedicated himself completely to Travel-Research-Writing-Publication and Campaign 


activities. 


Though he started writing since his school days, his poems were first published in 
1975 in 'Maro Prapancham', a hand written monthly. Later several of his short stories, 
cartoons were published in 1976 in several Telugu monthly magazines such as 'Pragathi', 
'Jayasree' and 'Jyothi'. Since then many of his poems, songs, short stories and hundreds of 
articles on political, social, literary, historical topics, reviews and cartoons have been 
published. 


He worked with his friend V.S.R Avadhani in running hand written monthly magazines 
MARO PRAPANCHAM and BHERI published from Narasaraopet, Gutur District, AP. 
He was an honorary / associate editor of various Telugu periodicals published by several 
social organisations. He edited and published INDIA, a monthly magazine from 2006 to 
2011. 


చరితార్జులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


362 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


He started writing and publishing books from 1999 on THE ROLE OF MUSLIMS 
IN INDIAN FREEDOM STRUGGLE in Telugu language and has 21 books to his credit. 
They are 1. Indian Freedom Struggle: Muslims 2. Indian Freedom Struggle: Muslim Women, 
3. Indian Freedom Struggle: Muslim Popular Movements, 4. Indian Freedom Struggle: 
Andhra Pradesh Muslims, 5. Indian Freedom Struggle: Muslim Heroes, 6. 
Chirasmaraneeyulu (Brief Biographical sketches of 100 Muslim Freedom Fighters ), 7. 
1857: Muslims, 8. Mysore Tiger Tipu Sultan, 9. Shaheed-e-Azam Ashfhaqulla Khan, 10. 
Aksharasilpulu (Directory of 333 Muslim Writers and Poets who are Writing in Telugu). 
11. Charithardhulu (Album of Muslim Heroes of Indian subcontinent who fought against 
British colonial rulers from 1757 to 1947), 12. Kaviraju Dr Umar Ali Sha, 13. Kuwait 
Kaburlu, 14. Bismil - Ashfaq. 15. Pandit Ramprasad Bismil — Ashfhaghullah Khan. 16. 
Mahatma Gandhi : Muslim Associates & Followers, 17. Saviour of Gandhiji : Bataq Miya 
Ansari 18. Azad Hind Fouz : Muslim Poraata Yodhulu. 19. Moulana Abul Kalam Azad, 
20. The First Muslim Lady Teacher of Modern India : Fathima Sheik, 21.First War of 
India's Independence : Hindu-Muslim Unity. 


All his books have been reprinted several times. Some of his books have been 
translated into several languages. Mr. Naseer Ahamed’s lengthy essay in English INDIAN 
FREEDOM STRUGGLE - ROLE OF MUSLIMS found place in the collection of essays 
published by Alighar Muslim University. This essay was published in the special souvenirs 


of several organizations and periodicals. 


With the sole aim of spreading the information about Muslim Freedom Fighters in 
Indian Freedom Struggle to every nook and corner of not only India but also the world, he 
is organizing EXHIBITIONS OF THE PORTRAITS OF FREEDOM FIGHTERS OF INDIA 
throughout India on invitation of different organizations and persons. With the cooperation 
of various organizations and friends NAME STICKERS and CALENDARS with the pictures 
and details of Indian Muslim Freedom Fighters are being printed in bulk and distributed 
free of cost among students and public. BOOKLETS with the information of those freedom 
fighters who made their mark in the freedom struggle have been printed in bulk and 
distributed throughout India as a gift to readers with the active support of friends. Visiting 


చరితార్జులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


363 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


card size SPECIAL CARDS, on which pictures of the selected freedom fighters with their 
brief information are being printed in bulk and distributed among the interested through 


out the country. . 


For the last 15 years Mr. Naseer has been sending PDF files of all his books free of 
cost to all on request. So far he has sent the PDF files to thousands of interested readers 
through Whatsup and Telegram apps. He got two WEBSITES and one Blog ( http:// 
syednaseerahamed.weebly.com/,http://naseerahemdsyed.blogspot.com/, 
http:www.indianmuslimfreedomfighters.in/ ) developed to make it easy for any one to 
download his books. Naseer has been making use of all these modern means of 
communication so as to make the historical information in his books on the role of 
Muslims in Indian Freedom Struggle reach lakhs of readers in India and abroad. Mr. 
Naseer has been striving hard for the past 22 years to popularize, the sacrifices made by 
the courageous sons and daughters of India among people in general and youth and children 
in particular. Mr. Naseer Ahamed is, probably, the only person in India who, besides 
writing books and articles, is propagating the knowledge of this exclusive subject i.e THE 
ROLE OF MUSLIMS IN THE STRUGGLE FOR THE FREEDOM OF INDIA through 


different novel methods and exhibitions for the last 22 years. 


Mr. Naseer is a man of many parts. Besides being a writer, he is an actor, painter, 
cartoonist, orator, journalist, lawyer and social activist. He has received a number of 
awards from regional and national organisations. He was honoured by several organisations 
in India and abroad. He participated in hundreds of international, national and regional 
conferences, seminars and symposia on invitation. Writing with a zeal for the 
democratization of knowledge, Mr. Syed Naseer Ahamed aims to contribute his mite as a 


writer in building a secular, socialist, democratic, egalitarian society. 


( His Contact No. + 91 9440241727, Mail : naseerahamedsyed@gmail.com) 


- Azad Hause of Publications. 


చరితార్జులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


364 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


సయ్యిద్‌ నశీర్‌ అహమద్‌ 


సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ నెల్లూరు జిల్లా అల్లూరు తాలూకా పురిణి గ్రామంలో 
1955 డిసెంబరు 22న జన్మించారు. (అధికారికంగా పుట్టిన తారీఖు 01-08- 1954) 
తల్లిదండ్రులు : షేక్‌ బీబిజాన్‌, సయ్యద్‌ మీరా మొహిద్దీన్‌. వ్యవసాయ కుటుంబం. చదువు : 
ఎం.కామ్‌., ఎల్‌ఎల్‌.బి., సాహిత్యరత్న (హిందీ)., డి.జె. HB: న్యాయవాది. ప్రవృత్తి : పాత్రికేయుడు- రచయిత. శాశ్వత 
నివాసం : ఉండవల్లి- 522501, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్‌. సంచారవాణి s 9440241727. 


ప్రస్తుత తాత్కాలిక నివాసం గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ. 


చిన్నతనం నుండి రాయడం ఆరంభించినా 1975లో 'మరోప్రపంచంి ONS మాసపత్రికలో తొలిసారిగా కవితలు 
ప్రచురితం. 1976 నుండి “ప్రగతి” సచిత్ర వారపత్రిక, జయశ్రీ”, “జ్యోతి” మాసపత్రికల్లో పలు కథానికలు, కార్టూన్లు చోటు 
చేసుకున్నాయి. అప్పటి నుండి పలు పత్రికల్లో కవితలు, గేయాలు, కథలు, రాజకీయ -సామాజిక-సాహిత్య- చరిత్ర-సమీక్షా 
వ్యాసాలు, పలు వ్యంగ్య చిత్రాలు ప్రచురితం. మిత్రుడు వేదాంతం సీతారామావధానితో కలసి 'మరో ప్రపంచం), 'భేరి” 
లిఖిత మాస పత్రికలు వెలువరించారు. రాష్ట్రంలోని పలు సాంస్కృతిక-సాహిత్య-సేవా సంస్థలలో సభ్యునిగా రచన- ప్రచురణకు 
సంబంధించిన బాధ్యతలను నిర్వహించారు. పలు ప్రజా సంఘాలు, సంస్థలు నిర్వహించిన పలు పత్రికలకు సంపాదకునిగా 
సేవలందించారు. స్వయంగా 2006 నుండి 2011 వరకు “ఇండియా మాసపత్రిక ప్రచురించారు. 


భారత స్వాతంత్రోద్యమంలో ముస్లింల పాత్రను వివరిస్తూ, 1998లో గ్రంథ రచన, ప్రచురణ ప్రారంభించారు. 
అప్పటి నుండి 1.) భారత స్వాతంత్రోద్యమం -ముస్లింలు, 2.) భారత స్వాతంత్రోద్యమం: ముస్లిం మహిళలు, 3.) భారత 
స్వాతంత్రోద్యమం : ఆంధ్రప్రదేశ్‌ ముస్లింలు, 4.) మైసూరు పులి : టిపూసుల్తాన్‌, 5). భారత స్వాతంత్రోద్యమం : ముస్లిం 
ప్రజా పోరాటాలు, 6.) షహీద్‌-యే-ఆజం అషాఖుల్లా ఖాన్‌, 7.) భారత స్వాతంత్ర్య సంగ్రామం: ముస్లిం యోధులు-1, 
8.) చిరస్మరణీయులు, 9.) 1857: ముస్లింలు, 10.) అక్షరశిల్పులు, 11.) చరితార్గులు (తెలుగు) / ది ఇమ్మోర్టల్స్‌ 
(ఆంగ్లం), 12.) కువైట్‌ కబుర్లు, 13 ) బిస్మిల్‌- vag, 14. పండిత రాంప్రసాద్‌ బిస్మిల్‌- అమ్బాఖుల్లా ఖాన్‌, 15.) 
కవిరాజు డాక్టర్‌ ఉమర్‌ అలీషా, 16.) అజాద్‌ హింద్‌ ఫౌజ్‌ ః ముస్లిం పోరాట యోధులు, 17.) గాంధీజీ ప్రాణరక్షకుడు 8 
బతఖ్‌ మియా అన్సారీ, 18.) మహాత్మాగాంధీ 8 ముస్లిం సహచరులు-అనుచరులు, 19.) బహుముఖ ప్రజ్ఞాశాలి, భారత 
స్వాతంత్ర్య సమరయోధులు, భారతరత్న మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌. 20.) అధునిక భారత తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు 
8 ఫాతిమా షేక్‌, 21.) ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామం 8 హిందూ-ముస్లిం ఐక్యత అను గ్రంథాలను వెలువరించారు. ఈ 
[గ్రంథాల్లో కొన్ని ఆంగ్లం, హింది,ఉర్టూ, తమిళం, కన్నడం భాషలలోకి అనువాదం అయ్యాయి. 


“భారత స్వాతంత్రోద్యమం -ముస్లింలు' శీర్షికతో నశీర్‌ రాసిన LOY ఆంగ్ల వ్యాసం అలీఘర్‌ ముస్లిం విశ్వవిద్యాలయం 
ప్రచురించిన 'భారత స్వాతంత్రోద్యమం -ముస్లింల పాత్ర వ్యాససంపుటిలో చోటుచేసుకుంది. ఈ వ్యాసాన్ని పలు రాష్ట్రాలలోని 


చరితార్జులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


365 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


వివిధ సంస్థలు, సంఘాలు, పత్రికలు తమ ప్రత్యేక సావనీర్స్‌లో స్థానం కల్పించాయి. నశీర్‌ గ్రంథాలను పలు ప్రాంతాల, 
భాషల దిన, వార, పక్ష మాస, త్రైమాసిక పత్రికలు ధారావాహికంగా ప్రచురించాయి, ప్రచురిస్తున్నాయి. ఈ (గంథాలలో 
“పండిత రాంప్రసాద్‌ బిస్మిల్‌- అషాఖుల్లా ఖాన్‌, గాంధీజీ ప్రాణరక్షకుడు 2 బతఖ్‌ మియా అన్సారీ”, “మహాత్మాగాంధీ s 
ముస్లిం సహచరులు - అనుచరులు, “అధునిక భారత తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు 8 ఫాతిమా షేక్‌ (గంధాలు తెలుగు, 


ఆంగ్లం, ఉర్దూ, హింది తమిళ భాషలో వేలాదిగా ముద్రించి భారతదేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాలలోని ఎంపిక చేసిన 
గంథాలయాలకు, సాహితీ సంస్థలకు, వ్యవస్థలకు, వ్యక్తులకు ఉచితంగా పంపిణి అయ్యాయి. తెలుగు-ఆంగ్ల భాషల్లో 
2014లో వెలువడిన 'చరితార్టులు? ఆల్బమ్‌ జాతీయంగా, అంతర్జాతీయంగా విశేష ఆదరణ పొంది 2019లో తమిళభాషలో 
వెలువడింది. ప్రస్తుతం BOR, మళయాలం, హిందీ, గుజరాతి, మరాఠి భాషల్లో వెలువడనుంది. నశీర్‌ రచించి వెలువరించిన 
ఈ [గ్రంథాల పిడియఫ్‌ పైల్స్‌ను అసంఖ్యాక పాఠకులకు వారి వారి అభ్యర్థనల మేరకు మెయిల్‌, వాట్సప్‌, టెలిగ్రాం యాప్‌ల 
ద్వారా ఉచితంగా అందజేస్తున్నారు. అంతర్జాలంలో రెండు ప్రత్యేక వెబ్‌సైట్లు ఏర్పాటు చేయించి పుస్తకాలను ఉచితంగా 


డౌన్‌లోడ్‌ చేసుకునే వీలు కల్పించినందున ఇంతవరకు సుమారు 30 వేల మంది పాఠకులు పిడియఫ్‌ పైల్స్‌ పొందారు. 


ప్రస్తుతం 01. భారత స్వాతంత్యసంగ్రామం s ముస్లిం యోధులు - 2, 02.చరిత్ర సృష్టించిన ముస్లిం మహిళలు, 
03.మాతృభూమి సేవలో చరితార్జులైన ముస్లిం ముద్దు బిడ్డలు, 04.దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత s దాదా 
అమీర్‌ హైదర్‌ ఖాన్‌, 05. చరితార్జులు - 3 గంధ్రాల రూపకల్పనలో నిమగ్నమైయున్నారు. 


భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ముస్లింల మహోన్నత పాత్రను తన రచనల ద్వారా, పలు ప్రచార కార్యక్రమాల ద్వారా 
ప్రజలకు ఎరుక పర్చుతూ గత రెండున్నర దశాబ్దాలుకు పైగా సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ సాగిస్తున్న అవిరళ కృషికి 
గుర్తింపుగా 1.) 'వి.ఆర్‌ నార్ల విశిష్ట జర్నలిస్టు అవార్డు? (విజయవాడ, కృష్ణా జిల్లా, 2004), 2.) “తెలుగు భాషా పురస్మారం” 
(గుంటూరు, 2007), 8.) 'డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ ఫెలోషిప్‌ అవార్డు” (న్యూఢిల్లీ, 2008), 4.) “అఫ్ఫాఖుల్లా ఖాన్‌ స్మారక 
అవార్డు” (హైదరాబాద్‌, 2010), 5.) బి. యస్‌ రాములు పురస్మారం (హైదరాబాద్‌, 2011), 6.) కవికోకిల చిన సుబ్బయ్య 
స్మారక పురస్మారం (గుంటూరు, 2012), 7.) సంఘమిత్ర అవార్డు (బుక్‌ ఆఫ్‌ స్టేట్‌ రికార్డ్‌, హైదరాబాద్‌, 2013), 8.) 
“మాస్మార్‌జీ ఫౌండేషన్‌ సేవారత్న పురస్కారం), (విశ్వజన కళా మండలి, హైదరాబాద్‌, 2015), 9.). “జీవిత సాఫల్య 
పురస్కారం” (శ్రీమతి జ్యోతిబాయి ఫూలే ఎడ్యుకేషనల్‌, చారిటబుల్‌ ట్రస్ట్‌, విశాఖపట్నం, 2016), 10.) “ఉగాది పురస్కారం” 
(ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం, 2016), 11.) 'విశిష్ట సేవాపురస్మ్కారం”' (నరసరావుపేట కళావేదిక, గుంటూరు జిల్లా, 
2016), 12.) జనోపకారి ఆత్మీయ పురస్మారం (జనోపకారి మాసపత్రిక, కావలి, నెల్లూరు జిల్లా 2016), 13.) WS 
ఆత్మీయ పురస్మారం (హైదరాబాద్‌ 2016), 14.) లోక్‌ బంధు సద్భావనా సమ్మాన్‌ జాతీయ పురస్మారం (లక్నో ఉత్తరప్రదేశ్‌ 
2017), 15.) కక DBO’ (పోట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌ 2015), 16.) “మహారాష్ట్ర బుక్‌ 
ఆఫ్‌ రికార్డ్‌” (కవితాసాగర్‌ పబ్లికేషన్స్‌, జయసింగ్‌పూర్‌, మహారాష్ట్ర 2018.), 17.) “సృజన ప్రియ పురస్మారం”. (సృజన ప్రియ 
మాసపత్రిక, హైదరాబాద్‌, 2018). 18.) “డాక్టర్‌ పట్టాభి ప్రతిభా పురస్కారం” (డాక్టర్‌ పట్టాభి కళాపీఠం, విజయవాడ, 
కృష్ణా జిల్లా, 2018), 19.) రాష్ట్రస్థాయి ఉత్తమ తెలుగు జర్నలిస్టు అవార్డు (కడప, 2018), 20.) “మాటి రతన్‌ 
పురస్మారం-2018’ (అష్బాఖుల్లా ఖాన్‌ స్మారక అమర వీరుల పరిశోధనా సంస్థ, ఫైజాబాద్‌, ఉత్తరప్రదేశ్‌, 2018). 21.) 


చరితార్జులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


366 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


“గిడుగు రామమూర్తి సాహితీ పురస్కారం” (గిడుగు రామమూర్తి పంతులు ఫౌండేషన్‌, హైదరాబాద్‌, 2019), 22.) “సురా 
సాహిత్య, సామాజిక సేవా పురస్మారంి (సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్‌ అండ్‌ ఛారిటబుల్‌ ట్రస్టు, విశాఖపట్నం, 2019), 
23.) Se భారతి” పురస్కారం” (మదనపల్లి సాహితీ కళా వేదిక మదనపల్లి, చిత్తూరు జిల్లా, 2019), 24.) “జ్ఞానజ్యోతి” 
పురస్కారం (ఆంధ్రప్రదేశ్‌ రచయితల సంఘం, విజయవాడ, ఆంధప్రదేశ్‌). 24. “డాక్టర్‌ ఉమర్‌ అలీషా జాతీయ పురస్కారం” 
-2022 (డాక్టర్‌ ఉమర్‌ అలీషా సాహితి సమితి, భీమవరం వారిచే 23-01-2022 హైదరాబాద్‌) 


భారత ముస్లిం స్వాతంత్ర్య సమరయోధుల సమాచారాన్ని ప్రజలందరికి అంద జేయాలన్న లక్ష సంతో భారతదేశం 
అంతటా వివిధ సంస్థల, వ్యక్తుల ఆహ్వానం మేరకు వేలాది సభలు, సమావేశాలలో పాల్గొని ప్రసంగించారు ఈ చారిత్రక 
సమాచారాన్ని ప్రధానంగా యువత, విద్యార్థుల ఎరుకలోకి తెచ్చేందుకు స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాలతో ప్రదర్శనలను 
తన స్వీయ పర్యవేక్షణలో మనదేశంలోని వివిధ రాష్ట్రాలలో 32 వరకు ఏర్పాటు చేశారు. గత 22 ఏండ్లుగా 
రచన-ప్రచురణ-పంపిణి-(ప్రచార కార్యక్రమాలను నిర్విరామంగా నిర్వహిస్తున్నారు. విద్యార్థులు తమ పుస్తకాలకు 
అంటించుకును నేమ్‌ స్టికర్లు, క్యాలెండర్లు, స్వాతంత్ర సమరయోధుల వివరాలతో చిరు పొత్తాలను, విజిటింగ్‌ కార్డులు, 
సందర్భాన్ని బట్టి స్వాతంత్ర సమరయోధుల మీద కరపత్రాలను మిత్రులు, సంస్తల సహాయ సహకారాలతో భారీగా 


Q 


ముద్రించి ఆ సరంజామాను వదాన్యుల చిరుకానుకగా భారతదేశంలోని పలు సాహిత్య సంస్టలు, సామాజిక సేవాకార్యకర్తల 


Q 


ద్వారా ప్రజలకు పంపిణి చేశారు, చేస్తున్నారు. 

01) 'బిస్మిల్‌- అష్బాభ్‌, 02). “పండిత రాంప్రసాద్‌ బిస్మిల్‌- అష్బాఖుల్లా ఖాన్‌), 03) 'కవిరాజు డాక్టర్‌ ఉమర్‌ అలీషా), 
04.) “గాంధీజీ ప్రాణరక్షకుడు 3 బతఖ్‌ మియా అన్సారీ, 05) “మహాత్మాగాంధీ 8 ముస్లిం సహచరులు - అనుచరులు, 06.) 
“బహుముఖ ప్రజ్ఞాశాలి, భారత స్వాతంత్ర సమర యోధులు భారతరత్న ః మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌, 07) “అధునిక 
భారత తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు 8 ఫాతిమా షేక్‌, 08.) పథమ భారత స్వాతంత్ర్య సంగ్రామం 8 హిందూ - ముస్లిం 
ఐక్యత” లాంటి పలు గ్రంథాలు వివిధ భాషల్లో భారీ సంఖ్యలో ముద్రితమయ్యి భారతదేశంలోని వందలాది ప్రాంతాలలో 
అవిష్కరించబడి పుస్తకావిష్క్మరణల పర్వంలో వినూత్న చరిత్రను సృష్టించాయి. 

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ రచయిత, నటుడు, చిత్రకారుడు, వ్యంగ్యచిత్రకారుడు, వక్త, సంపాదకుడు, పాత్రికేయుడు, 
న్యాయవాది, పరిశోధకుడు, చరిత్రకారుడు, సామాజిక సేవా కార్యకర్తగా వివిధ రంగాలకు సేవలు అందిస్తున్నారు. 
అంతర్జాతీయ -జాతీయ- (ప్రాంతీయ సభలు, సమావేశాలు, సదస్సులలో పాల్గొంటున్నారు. ఆర్థిక-సామాజిక అసమానతలు 
లేని లౌకిక, ప్రజాస్వామ్య వ్యవస్థల నిర్మాణంలో రచయితగా, సామాజిక కార్యకర్తగా తన భాగస్వామ్యం అందించడం, 
జ్ఞానం ప్రజాస్వామీకరించబడాలన్న ఆకాంక్షతో అవిశ్రాంతంగా తన కార్యక్రమాలు, రచనా వ్యాసంగం సాగిస్తున్నారు. 


( Contact No. + 91 9440241727, Mail : naseerahamedsyed@gmail.com) 


- ప్రచురణకర్తలు 


చరితార్జులు - 2 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 


367 


THE IMMORTALS - 2 Syed Naseer Ahamed 


సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌. 
SYED NASEER AHAMED 


షీర్‌ యే oek 
అష్పాఖిల్లొ ఫాన్‌ 
nitty 


Ls 


wy, 
CATON 


A గ i ad 
> 


DoS 
KIY 


56 Bee) 


THE IMMORTALS 
[నేసిన , 

RP aware 
QM | 
Ege 
ara | z 


చలితారులు 


THE IMMORTALS 


Loy) 


RD 
ETP 


AZAD HOUSE OF PUBLICATIONS 
# Flat No. C-2, Sreerams Arcade, Amaravathi Road < 
UNDAVALLI - 522501, Tadepalli Mandalam, Guntur Dist.,ANDHRAPRADESH. 


Mobile: 9440241727, E-mail: naseerahamedsyed@gmail.com ` 


